వై.యస్‌.ఆర్‌ ఆసరా పథకం: 


గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్‌ : 
స్వయం సహాయక సంఘ అక్క చెల్లమ్మలు పడుతున్న ఆర్థిక 
ఇబ్బందులను “ప్రజా సంకల్పయాత్ర” చూసిచలించి పోయిన గౌరవ 


ముఖ్యమంత్రి గారు వారి ఉజ్యల భవిష్యత్‌ కోసం “వై.యస్‌.ఆర్‌ ఆసరా” 
పథకాన్ని ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమమైన “నవరత్నాల” లో 
చేర్చడం జరిగినది. 


పథకం ముఖ్యమైన ఉదేశం: 


ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుయి, గ్రామీణ 
మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద 
మహిళల యొక్క ఆర్దిక పురోగతికి దోహదపడుతుంది. ఈ ప్రభుత్వం 
తీసుకొన్న ఈ నిర్ణయం ద్వారా అక్క చెల్లమ్మలు ఆర్థికంగా అభివృధి చెంది 
వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాలానే ఉద్దేశం తో ఈ పథకంను 
తీసుకొనిరావడం జరిగినది. 


ఈ పథకం క్రింద ఎవరు అర్లులు : 


౪ వాణిజ్య మరియు సహకార బ్యాంకులలో బుణం తీసుకొని తేది 
11.04.2019 నాటకిఅప్పు నిల్వ ఉన్న అన్ని మహిళా స్వయం 
సహాయక సంఘాలు ఈ పథకం లో అర్హులు. 


౪ తేది 11.04.2019 నాటికి అక్క చెల్లమ్మలకు ఉన్న పొదుపు 
సంఘాల బ్యాంకు రుణాల అప్పు నిల్వ మొత్తం సొమ్మును 4 
దఫాలుగా నేరుగా వారి సంఘం పొదపు ఖాతా లకు జమ 
చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 


“వై.యస్‌.ఆర్‌ ఆసరాక్రింద 4 విడతలుగా ఇవ్వబోవు మొతాన్ని 
వివిధ కారొ ఎరెషన్లి ద్వారా 

(0999.0, 0507.8, బిసి, ఈబిసి,కాపు,మైనారిటి,క్రిస్టియన్‌) ఇవ్వడం 

జరుగుతుంది. 


ఈ పథకం Sod అందించు మొత్తం : 


ఈ పథకం కింద రాష్ట్రంలోని 7,91,257 పొదుపు 
సంఘాల్లో ఉన్న 78,27,693 మంది అక్కచెల్లెమ్మలకు 
తేది 11.04.2019 నాటికి వారి సంఘాలలో ఉన్న అపు 
నిల్వ మొత్తం రూ.25,383.49 కోట్ల నేరుగా ల 
అక్కచెల్లమ్మల సంఘం పొదుపు ఖాతాల్లో జమచేయడం 
జరుగుతుంది. 


“మొదటి విడతగా రూ.6,345.87 కోట్ల రూపాయలను 
నేరుగా సెప్టెంబర్‌ 11 వ తేది న మన గౌరవ ముఖ్యమంత్రి 
శ్రి. జగన్‌ మోహన్‌ రెడ్డి గారు అక్కచెల్లమ్మల సంఘాల 
పొదుపు ఖాతాలకు జమ చేసే రోజు ae నిలిచిపోయ 


వై.యస్‌.ఆర్‌ “సున్నా” వడ్డీ పథకం 


గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలు 
తీసుకొను బుణాలను 'సక్రమముగా తిరిగి చెల్లించుటకు, వారి పై పడిన 
వడ్డి భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వారు వడ్డీ 
రాయితీ పథీకాన్ని “వై.యస్‌.ఆర్‌ సున్నా వడి ” Tp 
అమలుచేస్తున్నారు. 


ఈ పథకం అమలు వల్ల స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల 
దారా మరింత రుణం ఫొందిడానికి మరియు వారు సాపించిన 
చిన్నీ తరహా వ్యాపారాలు మరింత లాభదాయకంగా, వడ్డీ భారం 
లేకుండా నడపడానికి, మెరుగైన జీవనం సాగించడానికీ దోహద 


పడుతుంది. 


ప్రయోజనం 


VY అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘమునకు రూ.3,00,000 /- 
లక్షల ఉప్పు నిల్వ వరకు పూర్తి వడ్డి ప్రయోజనం చేకూరుతుంది . 


అరతలు 
టౌ 


V 36.11.04.2019 నాటికి అప్పు నిల్వ ఉన్న స o సహాయక సంఘాలు 
మరియు 11.04.2019 నుండి వత్తి బుణం బంది క్రమం తప్పకుండా 
బుణ చెల్లింపులు చేస్తున్న స్వయం సహాయక సంఘాలు “సున్నా” SES 
అర్హులు. 

“క్యాష్‌ క్రెడిట్‌ లిమిట్‌ ద్వారా అప్పు పొందిన సంఘాలు నెలాఖరునాటికి ఉన 
అప్పు నిల్వలో కనిసం 3 శాతం మరుసటి నెలాఖరు లోపు చెల్లించాలి. 

“ఉదా: తేది 31.07. 2019 నాటికి ఉన బ్యాంకు అప్పు నిల్వ మొత్తం. 
రూ.3,00,000/- , పూర్తి వడ్డి రాయి ందడానికి ర కట్టవలసిన 3 
శాతం అంటే రూ.9, 000/- 31.08.2019 నాటికీ పూర్తిగా చెల్లించాలి. 


౪ టర్మ్‌ లోన్‌ ద్వారా తీసుకొ న్న బుణము నెల వారి వాయిదా 
మొత్తంను కట్టవలసిన నెలాఖరునాటికి కట్టవలెను. 


ఉదా: తేది 05.07.2019 న అప్పు తీసుకొన్నట్లు అయితే 
నెలవారీ వాయిదా 05.08.2019 నాటికి కట్టవలసి ఉంటుంది. 
అయితే 31.08.2019 నాటికి కట్టినా పూర్తి వడ్డి రాయితీ 
వర్తిస్తుంది. 

వడ్డి లేని బుణ అర్హతను ప్రతినెల లెక్కించ బడుతుంది. 


V వాయిదా బకాయి ఉన సంఘాలు బకాయిలు పూర్తిగా 
చెల్లించిన పిదప మాత్రమే వడ్డి GI బుణాల కు అర్హత 
పొందుతాయి. ఏ నెలలో san బకాయిలు పూర్తీగా చేల్లిస్తారో 
ఆ నెలకు మాత్రమే వడ్డ లేని బుణం పొందుతారు. 

₹ళప్రస్తుత అప్పు నిల్వ, అప్పు మంజురుయిన మొత్తంనకు 
సమానంగా గాని లెక తక్కువగా గాని ఉన్న సంఘాలు అర్హత 
పొందుతాయి. 


ఉద్దేశ్యము ప 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఎస్‌.సి., ఎస్‌.టి., 
బి.సి. మరియో మైనారిటీ మహిళల కుటుంబాల పేదరికం, ఆర్థిక వెనుకబాటు తనాన్ని రూపు 


మాపి వారి యొక్క కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోనుటకు చేయుతనిస్తూ, 
వారికి సుస్థిరమైన జీవనోపాధులను ఏర్పాటుతో పాటు, మార్కెటింగ్‌ పదుపాయాలు 


సమకూర్చటమే ఈ పధకము యొక్క ముఖ్య ఉద్దేశము. 


లక్ష్యము: 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములోని సుమారు 25 లక్షల వెనుకబడిన బడుగు బలహీన వర్గాల 
మరియు మైనారిటి మేహిళల ఆర్థికాభివృద్దితోపాటు, సుస్థిర జీవనోపాధి మరియు మహిళా 


సాధికారత 'సాధించడమే రాష్ట ష్ట్ర ప్రభుత్వము యొక్క లక్ష్యం. 


వై.యస్‌.ఆర్‌ చేయూత పధకము అర్హతలు 


క.సంఖ్య విషయము ఉండవలసిన అర్హతలు 
1 భార్య,భర్త, పిల్లలు, లబ్ది దారుల మీద ఆధారపడిన 
కుటుంబ సభ్నులు 
2 BC,SC,ST మరియు మైనారిటీ మహిళలకు 
3 12.6.2020 నాటికి 45 సంవత్సరాలు నుండి 60 
సంవత్సరాలు వయస్సు కలిగిన మహిళలకు 


వై.యస్‌.ఆర్‌ చేయూత పధకము అర్హతలు 


6 మునిసిపాలిటి మునిసిపాలిటి ప్రాంతాలలో ఇంటి స్టలము కాని 
మరియు కమర్షియల్‌ స్థలము కాని 1000 Sq పీట్‌ 


a 


8 నెల వారి కుటుంబ విద్యుత్‌ వినియోగము 300 
యూనిట్‌ కంటే తక్కువ వినియోగము కలిగి 


10 


వై.యస్‌.ఆర్‌ చేయూత పధకము-లబిదారుల ఎంపిక విధానము: 

m= DIA 2, ైననననననలనననననననననవవావవవానా, 

౪ గ్రామ/వార్డ్‌ వాలంటీర్‌ ద్వారా అర్హత కలిగిన మహిళను యాప్‌ ద్వారా సమాచార సేకరణ చేయడము జరిగింది. 
౪ గ్రామ/వార్డ్‌ వాలంటీర్‌ ద్వారా సేకరించన సమాచారమును గ్రామ/వార్డ్‌ సంక్షేమ సెక్రటరీ మరొక సారి 


పరిశిలించడము జరుగుతుంది. 
౪ గ్రామ/వార్డ్‌ సంక్షేమ సెక్రటరీ సేకరించిన సమాచారమును బట్టి సామాజిక తనిఖీ కొరకు ప్రతి గ్రామ/వార్డ్‌ 


సచివాలయములో ప్రదర్శించడము జరిగింది. 
౪ రగ్రామ/వార్డ్‌ సంక్షేమ సెక్రటరీ ద్వారా తాత్కాలిక అర్హత కలిగిన లబ్దిదారుల సమాచారమును మండల అభివృద్ధి 


అధికారికి మరియు మునిసిపల్‌ కమీషనర్‌ వారికి ఆన్లైన్‌ లో పంపడము జరిగింది . 
“మండల అభివృద్ది అధికారికి మరియు మునిసిపల్‌ కమీషనర్‌ సామాజిక తనిఖీ లో వచ్చిన పిర్యాదులను 


మరొకసారి పరిశీలించి తన లాగిన్‌ నందు eared చేసి తుది లబ్దిదారుల జాబితాను తయారు చేయడము జరిగింది. 
V మండల అభివృద్ది అధికారికి మరియు మునిసిపల్‌ కమీషనర్‌ తుది వై.యస్‌.ఆర్‌ చేయూత లబ్దిదారుల 


జాబితాను సంబందిత E.D కార్పోరేషన్‌ (SC,ST,BC మరియు మైనారిటీ) వారికి సమర్పించడము జరిగింది. 


వై.యస్‌.ఆర్‌ చేయూత పధకము-లబిదారుల ఎంపిక విధానము: 

v E.D, SC,ST,BC మరియు మైనారిటీ కార్పోరేషన్‌ వారు తుది వై.యస్‌.ఆర్‌ చేయూత 
లబ్దిదారుల జాబితాను సంబందిత జిల్లా కలెక్టర్‌ వారికి పంపించి వారి ఆమోదము పొందడము 
జరుగింది. 

“జిల్లా కలెక్టర్‌ వారి ద్వారా ఆమోదము పొందిన లబ్దిదారుల జాబితాను CEO SERP 
కార్యాలయానికి ఆన్లైన్‌ ద్వారా పొందడము జరుగింది. 

Y CEO-SERP వారు కార్పోరేషన్‌ వారిగా తుది లబ్దిదారుల జాబితా ప్రకారము నిధులను 
ప్రభుత్వము నుండి సమకూర్చుకొని CFMS కు లబ్దిదారుల జాబితాను పంపడము 
జరుగింది.. 


౪ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Y.S జగన్‌ మోహన్‌ రెడ్డి గారి చేతుల మీదుగా తేది.12.08.2020 న 
అక్క,చెల్లెమ్మల బ్యాంక్‌ అకౌంట్‌ కు నిధులను జమ చేయడము జరుగింది. 


వై.యస్‌.ఆర్‌ చేయూత పధకము-లబిదారుల ఎంపిక విధానము: 


“ఈ పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు చెందిన 
దాదాపు 23 లక్షల మంది మహిళలకు 4 ఏళ్లలో రూ.17250 కోట్ల of చేకూరనుంది. మహిళలు 
జీవనోపాధి పొందే మార్గాలపై ఈ సహాయాన్ని వినియోగించుకుంటే వారీ సామర్ద్యాన్ని పెంచడంతో 


పాటు మార్కెటింగ్‌, సాంకేతికపరమైన సహకారాన్ని అందించేలా ప్రభుత్వం చేయుతనిస్తుంది . 
౪ ప్రభుత్వం అందిస్తున్న సహాయం ద్వారా మహిళల్లో ఆర్థిక సుస్టిరత, తద్వారా 
= శ థెగాథ 
మహిళల ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటునందిస్తుంది. 

౪ వ్యవసాయం, పశు పోషణ, చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తుల తయారీ, 
కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారాలు, తదితర రంగాలలో ఉన్న మహిళలకు 
బలమైన తోడ్పాటు అందించడం తో పాటు వారి జీవనోపాధి అవకాశాలు మరింత 
మెరుగుపడనున్నాయి. 


TY & ORT మహిళలకు అవసరమైన SOLIS, IO BON సహకారాలు © 
అందించేలా ఇప్పటికే అమూల్‌, ఐటీసీ, హెచ్‌ యు ఎల్‌, D&S మరియు 
రిలయన్స్‌ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ప్రభుత్వం అవగాహనా 
ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంపనీలతోనే కాకుండా భవిష్యత్తులో 
మరికొన్ని ప్రపంచ ప్రఖ్యాత కలిగిన భహుళ కంపనీలతో మహిళల వ్యాపార 
సామర్దా,న్ని పెంచుటకు ఒప్పందాలు చేసుకోవడము జరుగుతుంది. 

ఈ కంపేనీల్‌ ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించేలా జీవనోపాధి 
కలగడంతో పాటు గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో కార్యకలాపాలు పుంజుకొని 
అదనంగా దాదాపు 2.25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. 

V ఇందులో భాగంగా రిటైల్‌ రంగంలో దుకాణాలు నడుపుకుంటున్న 
వై.యస్‌.ఆర్‌.చేయూత పథకం లబ్ధిదారులైన మహిళలను గుర్తించి .హెచ్‌యూల్‌, 
ఐటీసీ, పీ అండ్‌ జీ కంపెనీల సేవలు కలిగిన ప్రాంతాలలో ఉన్న వ్యాపారము చేసే 
మహిళలను గుర్తించి అనుసంధానము చేయడము జరుగుతుంది. 


భవాంళ జాతి కంవినీల నవాకారము (PSAS, DH, వీ అండ్‌ జీ) 

v ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, స్టాకింగ్‌ మేనేజ్‌మెంట్‌లో వారికి శిక్షణ ఇస్తారు. 

౪ భాగస్వాములైన కంపెనీలు ఏం చేస్తాయంటే... 

V మహిళకు చేయూతనిచ్చే కార్యక్రమాల్లో ఎంఓయూలు (MOU) కుదుర్చుకున్న 
కంపెనీలు కీలకంగా వ్యవహరిస్తాయి. 

౪ లబ్దిదారులైన మహిళలు ఉన్న ప్రాంతాల్లో తమ సేవల కలిగిన ప్రాంతాలను 
గుర్తిస్తాయి. 

“ఉత్పత్తుల కొనుగోలులో వారికి తోడ్పాటు అందిస్తాయి. 

vV కిరణా వ్యాపారం చేసే వారికి శిక్షణ ఇస్తాయి. వారిలో వ్యాపార సామర్థ్యాన్ని 
పెంచుతాయి. 

౪ గుర్తించిన క్లస్టర్లలో కార్పొరేట్‌ కార్యక్రమాలతో సుస్థిర ఆదాయాలకు ప్రణాళికను 
అమలు చేస్తాయి 


మహిళా లబిదారులను గుర్తించుట లో తీసుకోవలసిన జాగ్రత్తలు : 

౪ “వై.యెస్‌.ఆర్‌. చేయూత” ODA ఉపయోగించుకుని యూనిట్‌ పెట్టటానికి ఆసక్తి కలిగి ఉండాలి. 

౪ పైన తెలిపిన కంపెనీలతో అనుసంధానం చేసుకుని వారి ఆధ్వర్యములో ఉత్పత్తులను తయారు 
చేయటం లేదా మార్కెటింగ్‌ చేసుకోవటానికి ఒప్పందము చేసుకోవలసి ఉంటుంది. 

౪ పాడి పరిశ్రమ — పాల ఉత్పత్తి యూనిట్లు పెట్టటానికి ఆసక్తి ఉన్నవారు. 

గృహ మరియు ఆరోగ్యమునకు (జనరల్‌ స్టోర్‌, కిరాణా మరియు ఆహార) సంబంధమైన 
ఉత్పత్తులు తయారీ యూనిట్లు పెట్టటానికి ఆసక్తి ఉన్నవారు. 

+కూరగాయలు, పూలు మరియు పండ్ల తోటలు పెంపకము నకు అవకాశము మరియు ఆసక్తి 
వున్నవారు. 

“వ్యవసాయం మరియు అనుబంధ కార్యక్రమాలు. 

౪ వస్త్ర, చేనేత మరియు చేతి వృత్తులకు సంబంధించిన ఉత్పత్తులు 

” అగరుబత్తీలు తయారీ 

కోళ్ళ పెంపకము మొదలైనవి. 


VY లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్‌ ప్రస్తుతము ఉన్నది అయితే దానిని 
అభివృద్ది చేసుకోవటానికి లేదా నూతనముగా ఏర్పాటు చేసుకోవటానికి కాని 
రూ.75000/- లు మంజూరు చేయబడతాయి. దానిలో ఒక వంతు రూ.18,750/- 
లు లబ్దిదారుని వాటా కాగా (వై.యస్‌.ఆర్‌. చేయూత పథకము ద్వారా వచ్చిన 
మొదటి విడత మొత్తము) మిగిలిన 3 వంతులు రూ. 56,250/- లను బ్యాంకు 
నుండి బుణము మంజూరు చేయబడుతుంది. ఆ బుణమును సభ్యులు వారి 
ఆదాయమును బట్టి నెలవారీ వాయిదాలు నిర్ణయించుకుని అసలు మరియు వడ్డతో 
సహా బ్యాంకునకు చెల్లించవలసి ఉంటుంది. 


ఆపన్‌ ఫార్మ్‌ నింపడానికి సూచనలు (SOP) 


క్రమ సంమ్యి విషయము వివరణ బాద్యత 


1 వై.యస్‌.ఆర్‌ చేయూత VTA YSR చేయూత లబ్దిదారుల SERP 
జీవనోపాధుల ఎంపిక కోరకు ఆప్షన్‌ 
తయారు చేయుట 
> - ome 
మెక పత్రం ప్రింటింగ్‌ | YSR చేయూత OD దారులను బటి 


DPM( LH) 


, 
i 
$ 


4 
4 
ర 
i 
3 
: 


w 
a 
m 
ఫ్ర 


నింపాలి 
HCM లేఖ మరియు వై.యస్‌.ఆర్‌ V౦గీ,గామ/ వార్డ్‌ వాలంటీర్‌ 
చేయూత లబ్దిదారుల జీవనోపాదుల 
ఎంపిక పత్రం 


గ్రాము Jowes వై.యస్‌.ఆర్‌ '/0కి,గ్రామ/వార్డ్‌ వాలంటీర్‌ 
చేయూత 


1 
| 


7 లబ్దిదారుల యొక్క జీవనోపాధుల |లబ్దిదారుల యొక్క జీవనోపాధుల పైన VOగీ,గ్రామ/వార్డ్‌ వాలంటీర్‌ 
పత్రాల సేకరణ అవగాహన్‌ కల్పించి వారి యొక్క 
సమ్మతి పత్రాల సేకరణ 
8 లబ్దిదారుల సమ్మతి పత్రాలు లబ్దిదారులు ఏ కార్యక్రమాలను గ్రామ/వార్డ్‌ సెక్రటరీ WEA 
చద్రపర b చేపడుతున్నారు 


| 


a bans 
చేయుట 

— 
ODHE 


10 


= 
N 


Thank you 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


వై.యస్‌.ఆర్‌ “సున్నా” వడ్డీ పథకం 


గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలు తీసుకొన్న బుణాలను సక్రమముగా 
తిరిగి చెల్లించుటకు, వారి పై పడిన వడ్డీ భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వారు వడ్డీ 


రాయితీ పథకాన్ని “వై.యస్‌.ఆర్‌ సున్నా వడ్డీ ” గా అమలుచేస్తున్నారు. 


ఈ పథకం అమలు వల్ల స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా మరింత రుణం పొందడానికి 
మరియు వారు స్థాపించిన చిన్న తరహా వ్యాపారాలు మరింత లాభదాయకంగా, వడ్డీ భారం లేకుండా 


నడపడానికి, మెరుగైన జీవనం సాగించడానికి దోహద పడుతుంది. 


ప్రయోజనం 


* అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘమునకు రూ.3,00,000 /- లక్షల ఉప్పు నిల్వ వరకు పూర్తి 


వడ్డీ ప్రయోజనం చేకూరుతుంది . 
అరతలు 
లయ 


* తేది.11.04.2019 నాటికి అప్పు నిల్వ ఉన్న స్వయం సహాయక సంఘాలు మరియు 11.04.2019 
నుండి కొత్తగా బుణం పొంది క్రమం తప్పకుండా బుణ చెల్లింపులు చేస్తున స్వయం సహాయక 
సంఘాలు “సున్నా” వడ్డీకి అర్హులు. 

@ యౌ 


* క్యాష్‌ క్రెడిట్‌ లిమిట్‌ ద్వారా అప్పు పొందిన సంఘాలు నెలాఖరునాటికి ఉన్న అప్పు నిల్వలో కనీసం 3 
శాతం మరుసటి నెలాఖరు లోపు చెల్లించాలి. 
ఉదా: తేది 31.07. 2019 నాటికి ఉన్న బ్యాంకు అప్పు నిల్వ మొత్తం. రూ.3,00,000/- , 
పూర్తి వడ్డీ రాయితీ పొందడానికి కనీసం కట్టవలసిన 3 శాతం అంటే రూ.9,000/- 


31.08.2019 నాటికీ పూర్తిగా చెల్లించాలి. 


టర్మ్‌ లోన్‌ ద్వారా తీసుకొన్న బుణము నెల వారి వాయిదా మొత్తంను కట్టవలసిన నెలాఖరునాటికి 
కట్టవలెను. 
ఉదా: తేది 05.07.2019 న అప్పు తీసుకొన్నట్లు అయితే నెలవారీ వాయిదా 05.08.2019 
నాటికి కట్టవలసి ఉంటుంది. అయితే 31.08.2019 నాటికి కట్టినా పూర్తి వడ్డీ రాయితీ 
వర్తిస్తుంది. 
వడ్డీ లేని బుణ అర్హతను ప్రతినెల లెక్కించ బడుతుంది. 
వాయిదా బకాయి ఉన్న సంఘాలు బకాయిలు పూర్తిగా చెల్లించిన పిదప మాత్రమే వడ్డీ లేని బుణాల 
కు అర్హత పొందుతాయి. ఏ నెలలో అయితే బకాయిలు పూర్తిగా చేల్లిస్తారో ఆ నెలకు మాత్రమే వడ్డీ 
లేని బుణం పొందుతారు. 


ప్రస్తుత అప్పు నిల్వ, అప్పు మంజురుయిన మొత్తంనకు సమానంగా గాని లేక తక్కువగా గాని ఉన్న 


సంఘాలు అర్హత పొందుతాయి. 


వై.యస్‌ ఆర్‌. పెన్షన్‌ కానుక 
రాష్ట ప్రభుత్వం ప్రకటించిన “నవరత్నాల”లో “వై.యస్‌.ఆర్‌ పెన్షన్‌ 
కానుక” ఒకటి. ఈ పధకం పారదర్శకంగా అర్హులైన అందరీకి 
పించను అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం "తగిన చర్యలు 
తీసుకుంతోంది. దీని కొరకు అర్హతలను సడలించి అన్ని వర్గాల 
ప్రజలకు పంచను కానుక అందిచేవిధంగా చర్యలు గైకొనడం 
జరిగింది. 


1. కేటగిరీ వారిగా నూతన విధానంలో పెన్షన్‌ దరఖాస్తు దారులకు ఉండవలసిన 
అర్హతలు : 


a. మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10,000 
మరియు పట్టణ ప్రాంతంలో నెలకు రూ.12,000 మించరాదు. 

b. వయస్సు ఆధార్‌ కార్డు ప్రకారం తీసుకొనబడును. 

౯. భూమికి సంబంధించి మొత్తం కుటుంబానికి మాగాణి అయితే 3 ఎకరాలు 
I మెట్ట అయితే 10 ఎకరాలు లెదా మాగాణి, మెట్ట భూమి రెండు gD 
10 ఎకరాలు మించరాదు. 

d. కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (టాక్సు, ట్రాక్టర్‌ 
మరియు ఆటోలు మినహాయింపు). 


6. కుటుంబం సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛను దారులై ఉండరాదు. 


f. కుటుంబ నివాసం (సొంత / అద్దె) యొక్క నెలవారీ విద్యుత్‌ వినియోగం 
నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 
g. పట్టణ ప్రాంతంలో కుటుంబ నివాసం1000చదరపు అడుగుల లోపు 
నిర్మించనదై ఉండాలి. 
h. కుటుంబ సభ్యులు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకూడదు. 
i. కింది షరతులతో కుటుంబంలో ఒకటి కన్నా ఎక్కువ పెన్షన్లు 
అనుమతంచబడుతుంది. 
1.40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వికలాంగుల 
కుటుంబం. 
2. డయాలసిస్‌ రోగులు (సికెడియు) / తీవ్రమైన మెంటల్‌ రిటార్డేషన్‌ / 
పిఎల్‌హెచ్‌వి (ఎఆర్‌టి) 


3. జి.ఓ.ఆర్‌.ఆర్టి.నెం.5 51 లో ప్రతిపాదించిన పెన్షన్లు మంజూరు చేయడం 
జరుగుతుంది 


2 వివిధ కేటగిరీ వారీగా ఫించనుదారులకు కావలసిన అరతలు: 


© వృయోవృద్దులు: 60 సంవత్సరాలు మరియు ఆ పై వయస్సు కలవారు (2623030.05.19.) మరియు 
గిరిజనులకు 50 సంవత్సరాలు మరియు ఆ పై వయస్సు కలవారు (జి.ఓ.నెం49., తేదీ 10.02.2019 
ప్రకారం) 

* వితంతులు: వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాల పై బడి వయసు కలవారు. భర్త మరణ ద్రువీకరణ 
పత్రం కలిగి ఉండాలి. 

* వికలాంగులు: విరికి వయో పరిమితి లేదు. 40% మరియు ఆపైన వికలత్వం కలిగి ఉన్నవారు 
మరియు SADAREM సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. 

* చేనేత కార్మికులు: వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. చేనేత మరియు జౌళి 
శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగి ఉండాలి. 

* కల్లుగీత కార్మికులు: వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. టాడీ కో-ఆపరేటివ్‌ 
సొసైటీస్‌ (టిసిఎస్‌) సభ్యులు లేదా ట్రీ ఫర్‌ టాపర్స్‌ (టిఎఫ్‌టి) పథకం కింద ఒక వ్యక్తిగత ట్యాప్పర్‌కు. 
ఎక్సైజ్‌ శాఖ వారు జారీ చేసిన గుర్తింపు పత్రం కలిగి ఉండాలి. 

° ఆర్ట్‌ పెన్షన్స్‌(PL HIV): 6 నెలలు వరుసగా ART treatment (Anti Retroviral Therapy) 
తీసుకుంటున్న వారు. 

* డయాలిసిస్‌ పెన్షన్‌ (CKDU): వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి నెలా ప్రభుత్వ మరియు 
ప్రెవేటు ఆసుపత్రులలో డయాలసిస్‌ తీసుకుంటూ ఉన్నవారు. 


ట్రాన్స్‌ జెండర్‌: 18 సంవత్సరాలు ఆపైన వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ వైద్య ఆరోగ్య 
శాఖ వారి సర్టిఫికేట్‌ కలిగినవారు. 
మత్య కారులు: వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. మత్స్య శాలు 
వారిచే జారీ చేసిన గుర్తింపు పత్రం కలిగి ఉండాలి. 
ఒంటరి మహిళ: 35 ఏళ్లు పైబడి, భర్త నుండి విడిపోయిన మహిళలు మరియు భర్త 
నుండి విడిపోయి 1 సంవత్సర కాలం మించి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో 
30 సంవత్సరాలు మరియు అంతకంటే ఎకువ వయస్సు ఉన్న DYE 
మహిళలు మరియు పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు మరియు 
ఎక్కువ వయస్సు ఉన్న పెళ్లి కాని మహిళలు. 
డప్పు కళాకారులు: 50 సంవత్సరాల వయసు నిండిన వారు à 
శాఖ వారు జారీ చేసిన లబ్దిదారుల జాబితా ప్రకారం {as per G.O. 
dated 30.06.18 (SWD). | 
చర్మకారులు: 40 సంవత్సరాల వయసు నిండిన వారు మరి 3 
వారు జారీ చేసిన లబ్దిదారుల జాబితా ప్రకారం {as per G.O.R.T. Ne 
(SWD)}. 


* దీర తలసేమియా: వయోపరిమితి లేదు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి / జిల్లా 
కుష్టు అధికారి / జిల్లా మలేరియా అధికారి వద్ద అందుబాటులో ఉన్న జాబితాకు 
మాత్రమే పింఛను ఇవ్వబడుతుంది. 

* సికిల్‌ సెల్‌ వ్యాధి: వయోపరిమితి లేదు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి / జిల్లా 
కుష్టు అధికారి / జిల్లా మలేరియా అధికారి వద్ద అందుబాటులో ఉన్న జాబితాకు 
మాత్రమే పింఛను ఇవ్వబడుతుంది. 

e తీవ్ర హీమోఫీలియా (<2% of factor 8 or 9): వయోపరిమితి లేదు. జిల్లా వైద్య 
మరియు ఆరోగ్య అధికారి / జిల్లా కుష్టు అధికారి / జిల్లా మలేరియా అధికారి వద్ద 
అందుబాటులో ఉన జాబితాకు మాత్రమే పింఛను ఇవఃబడుతుంది. 

* ద్వైపాక్షిక బోద వ్యాధి - గ్రేడ్‌ 4 -: వయోపరిమితి లేదు. జిల్లా వైద్య మరియి 
అధికారి / జిల్లా కుష్టు అధికారి / జిల్లా మలేరియా అధికారి వద్ద Voe 
జాబితాకు మాత్రమే పంఛను ఇవ్వబడుతుంది. 

* పక్షవాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు: : 
డేటాను SADAREM డేటా బేస్‌ నుండి పొందవచ్చు మరియు వైద్య 
క్షేత్రస్థాయిలో ధృవికరించబడుతుంది. | 


* తీవ్రమైన కండరాల బలహీనత మరియు ప్రమాద బాధితులు, చక్రాల కుర్చీకి లేదా 
మంచానికి పరిమితమైనవారు: వయో పరిమితి లేదు. డేటాను SADAREM డేటా బేస్‌ 
నుండి పొందవచ్చు మరియు వైద్య అధికారిచే క్షేత్రస్థాయిలో ధృవీకరించబడుతుంది. 


* దీర్హకాలిక మూత్ర పిండాల వ్యాధిగ్రస్తులకు (3, 4 & 5 స్టేజీలలో ) డయాలసిస్‌ 
చేయించుకోని మరియు క్రింది పరిస్థితులు కలిగి ఉన్న వారు: 


a. సీరం క్రియాటినిన్‌ 5 mg కంటే ఎక్కువ మరియు రెండు వేర్వేరు 

కనీసం 3 నెలల వ్యవధితో (ప్రభుత్వ ల్యాబ్‌ లో) పరీక్షించబడ నిర్దారించిన వారు. 
b. సోనోగ్రాఫిక్‌ మూల్యాంకనం పై కుచించుకుపోయిన మూత్ర పిండాలు 

(8230.29 కంటే తక్కువ) 
15ml అంచనా (G.O.Rt. No.551 HMFW dt. 26.10.2019) 


3. జీవిత భాగస్వామి పెన్షన్‌: 
వృద్దాప్యం, SSS, మతాశారులు, కల్లుగీత కార్మికులు, వికలాంగ కేటగిరీ పెన్షనర్లు 


మరణించిన సందర్భంలో, కుటుంబాన్ని పోషించడానికి వారి జీవిత భాగస్వామి (భార్య) కు 
వితంతు పెన్షన్‌ గా మంజూరు చేయబడుతుంది. 


4. అర్హత ధృవీకరణ: 
సంబదిత శాఖలు అభివృద్ది చేసిన డేటాబేస్లలొని సామాజిక-ఆర్డిక డేటా మరియు వెబ్‌ సేవ 
ద్వారా డేటా రిపోజిటరీతో అర్హత ప్రమాణాలు 'ధృవీకరించబడతాయి. 


5. గ్రామ /వార్డు వాలంటీర్ల పాత్ర: 
గ్రామ / వార్డు వాలంటీర్లు సామాజిక భద్రత పెన్షన్‌కు అర్హులైన లబ్దిదారులను వైఎస్‌ఆర్‌ 


పెనన్‌ కాసు కింద గుర్తించి, ప్రతి కేటగిరీ పెన్షన్‌కు సూచించిన అర్హత ప్రమాణాల ప్రకారం 
భోతీక ధృవీకరణ (సామాజిక తనిఖీ) చేయడిం జరుగుతుంది. వాలంటీర్లు DOS 


ప్రయోజనాల పంపిణిని పెన్షన్‌ దారు ఇంటికి చేరేలా నిర్దారించుకోవాలి. 


6. మండల అభివృద్ధి అధికారి మరియు మునిసిపల్‌ కమీషనర్‌ పాత్ర: 


గ్రామీణ ప్రాంతాలలో మండల అభివృద్ది అధికారి మరియు పట్టణ ప్రాంతాలలో 
మునిసిపల్‌ కమీషనర్‌ వారు ఈ పథకం అమలులో పూర్తి బాధ్యతను పోషిస్తారు. 
డేటా నిర్దారించుటలో మరియు క్షేత్ర స్థాయి పరిశిలనలో ఏవిధమైన తేడాలు ఉన 
టీం అనగా మండల అభివృద్ది అధికారీ, తహసిల్దారు మరియు ఈ.ఓ పి.ఆర్‌.డి న్న 
ప్రాంతాలలో మరియు మున్సిపల్‌ కమిషనరు మరియు తహసిల్దారు పట్టణ 
ప్రాంతాలలో పునణురిశిలన చేసిన నివేదికను జిల్లా పధక సంచాలకులకు 
సమిర్పించవలను. 


7. జిల్లాలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, 
డి.ఆర్‌.డి.ఏ వారు పర్యవేకిస్తారు. 


8. ముఖ్యకార్యనిర్వహణాధికారి, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఆంధ్ర ప్రదెక్‌, 
విజయవాడ వారు ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలి. 


9. VATO వయస్సును నిర్ణయించడానికి మొత్తం కుటుంబాన్ని పరిగణలోనికి 
తీసుకోవడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి, 


i. ఆధార్‌ కార్డు ద్వారా వయస్సును ధృవీకరించడం. 
li. ఆధార్‌ కార్డు వివరాలను రేషన కార్డు డేటాతో పోలుడం. 
|. సంబదిత శాఖల GÉP ప్రకారం కుటుంబం వివరాలతో నిర్దారించడం. 
iv. క్షేత్ర స్థాయి తనిఖీలు | 
ఇ.వ్యక్తగత సర్టిఫికెట్స్‌ ఆధారంగా పరిశిలించాలి. 
b. వారి పిల్లల సర్టిఫికెట్స్‌ ఆధారంగా పరిశిలించాలి. 
C.పెళ్లి నిర్దారణ సర్టిఫికెట్స్‌ ఆధారంగా పరిశిలించాలి. 
d.పెళ్లి జరిగిన సంవత్సరం ఆధారంగా. 
6.స్టానికంగా విచారించడం. 
V. మెడికల్‌ బోర్లు సర్టిఫికేట్‌ ఆధారంగా ధృవికరించడం. 


పది రోజుల్లో పింఛన్ల మంజూరు 
దరఖాస్తు స్వీకరించిన తేదీ నుండి 10 పని దినాలలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి. 


WEA / WWDS దరఖాస్తుదారు వివరాల నిర్ధారణ కోసం భౌతిక ధృవీకరణను చేపట్టాలి 
మరియు ధృవీకరించబడిన డేటాను అప్డేట్‌ చేసి GSWS పోర్టల్‌లో తప్పనిసరి పత్రాలను 
అప్‌లోడ్‌ చేయాలి. 

ఎంపిడిఓ / మున్సిపల్‌ కమిషనర్‌ లు దరఖాస్తులను పరిశిలిస్తా 

అవసరమైతే WEA / WWDS కు పంపబడుతుంది. 

అంగీకరించిన మరియు తిరస్కరించబడిన ముసాయిద దరఖాస్తులను సామాజిక SID 


కోసం GSWS నోటీసు బోర్డులో ఉంచబడుతుంది. మరియు దరఖాస్తుదారుల : 
అభ్యంతరాలను కూడా స్వీకరిస్తుంది. 


HCM లఖతో పాటు లబ్దిధారునకు వాలంటీర్‌ ద్వారా అందజేస్తారు 
దరఖాస్తుల కోసం తుది చర్యలతో పాటు ఉత్తర్వులు అందజేయబ, 


THANK YOU 


E nnn nnn పుహవునపుపవూవపుహపుపుపుపుపువపుపపుపవుపవుపుపుహపుపుపుపవువవుపవుపుపుపువుపపుహపూపుపుపువుపుపుపపుపుపుహపుుపుహపుపుపుపవవుపుప E E D D T వూపి పుపవుపుపుపవుపుపుహ వప పుపవుప పుస వప నుప తననన D E పుపుస పుపుస పూపుపుపవపుపుప D E E EE È 


ఉద్దేశ్యము : 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఎస్‌.సి., ఎస్‌.టి., 
బి.సి. మరియు మైనారిటీ మహిళల కుటుంబాల పేదరికం, ఆర్థిక వెనుకబాటు తనాన్ని రూపు మాపి 
వారి యొక్క కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోనుటకు చేయుతనిస్తూ , వారికి 
సుస్థిరమైన జీవనోపాధులను ఏర్పాటుతో పాటు, మార్కెటింగ్‌ సదుపాయాలు సమకూర్చటమే ఈ 


పధకము యొక్క ముఖ్య ఉద్దేశము. 


లక్ష్యము: 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములోని సుమారు 25 లక్షల వెనుకబడిన బడుగు బలహీన వర్గాల మరియు 
మైనారిటి మహిళల ఆర్థికాభివృద్దితోపాటు, సుస్థిర జీవనోపాధి మరియు మహిళా సాధికారత 


సాధించడమే రాష్ట్ర ప్రభుత్వము యొక్క లక్ష్యం. 


పధకము అమలు విధానము . 


వై.యస్‌.ఆర్‌ చేయూత పధకము అమలుకు ప్రభుత్వము G.O. MS NO 636, తేది 12.6.2020 న 


విడుదల చేయడము జరిగింది. 


వై.యస్‌.ఆర్‌ చేయూత పధకము అర్హతలు 


క్ర.సంఖ్య విషయము ఉండవలసిన అర్హతలు 


1 కుటుంబము భార్య,భర్త, పిల్లలు, లబ్ది దారుల మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు 


YSR Š Page 1 


| Ee EPIN NED EES ce Er SENEE ee ce A ee ES RR | 


[ror nr nnn nnn nnn nnn nnn nnn nn nn nnn nn nn nnn nanan nnn nnn anna nnn nana nnn nana e nnn nnn nena nnn EE D E E E నువువ పుహపుపుపుహపుపుపుపవుపపుపువుపుపుపపుపుపుపువుపుపుపపుప E E EE È 


2 ఎవరికి వర్తిస్తుంది BC,SC,ST మరియు మైనారిటీ మహిళలకు 

3 వయస్సు 12.6.2020 నాటికి 45 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు వయస్సు కలిగిన 
మహిళలకు 

4 కుటుంబ ఆదాయము గ్రామీణ ప్రాంతాలలోని మహిళల కుటుంబానికి సంవత్సర ఆదాయము 
రూ.10000/-లోపల, పట్టణ ప్రాంతాలలోని మహిళలకు రూ.12000/-. లోపల 
ఉండవలెను 

5 కుటుంబానికి ఉండవలసిన భూమి | తడి భూమి 3 ఎకరాలు. మెట్ట భూమి 10 ఎకరాలు లేదా తడి మరియు మెట్ట 
భూమి కలిపి 10 ఎకారాల లోపల ఉండవలెను. 

6 మునిసిపాలిటి మునిసిపాలిటి ప్రాంతాలలో ఇంటి స్థలము కాని మరియు కమర్షియల్‌ స్థలము 
కాని 1000 56 ఫీట్‌ స్థలము కంటే మించరాదు. 

7 వాహనము నాలుగు చక్రాల సొంత వాహనము ఉండరాదు ( టాక్సీ, ట్రాక్టర్‌ మరియు ఆటో 
వారికి వర్తించదు). 

8 విద్యుత్‌ నెల వారి కుటుంబ విద్యుత్‌ వినియోగము 300 యూనిట్‌ కంటే తక్కువ 
వినియోగము కలిగి ఉండవలెను. 

9 ఉద్యోగము కుటుంబములో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగమూ కాని లేక పదవి విరమణ 
పించను పొందుతున్నవారు అనర్హులు 

10 ఆదాయపు పన్ను కుటుంబము సభ్యులలో ఆదాయపు పన్ను చెల్లింపు దారులు ఉండకూడదు. 


వై.యస్‌.ఆర్‌ చేయూత పధకము-లబ్దిదారుల ఎంపిక విధానము: 


+ 


+ 


చేయడము జరిగింది. 


ఫీ గ్రామ/వార్డ్‌ వాలంటీర్‌ ద్వారా అర్హత కలిగిన మహిళను యాప్‌ ద్వారా సమాచార సేకరణ 


ఫీ గ్రామ/వార్డ్‌ వాలంటీర్‌ ద్వారా సేకరించన సమాచారమును గ్రామ/వార్డ్‌ సంక్షేమ సెక్రటరీ 


ఆస్మా వో 


మరొక సారి పరిశీలించడము జరుగుతుంది. 


YSR Š 


కదన E E పుపుస E E e పు పుహపుపుపుపువవుపుప E హవ పు పవుపుపుహ పుపుస వపు పుహ E e E E E B పు హపుపుపుపవువుపుప వూపు పుపవువపుపపుపుపుపవుపుపు E E È 


ఈ గ్రామ/వార్డ్‌ సంక్షేమ సెక్రటరీ సేకరించిన సమాచారమును బట్టి సామాజిక తనిఖీ కొరకు ప్రతి 


గ్రామ/వార్డ్‌ సచివాలయములో ప్రదర్శించడము జరిగింది. 
“ గ్రామ/వార్డ్‌ సంక్షేమ సెక్రటరీ ద్వారా తాత్కాలిక అర్హత కలిగిన లబ్దిదారుల సమాచారమును 
మండల అభివృద్ధి అధికారికి మరియు మునిసిపల్‌ కమీషనర్‌ వారికి ఆన్లెన్‌ లో పంపడము 


జరిగింది . 


% మండల అభివృద్ధి అధికారికి మరియు మునిసిపల్‌ కమీషనర్‌ సామాజిక తనిఖీ లో వచ్చిన 
పిర్యాదులను మరొకసారి పరిశీలించి తన లాగిన్‌ నందు అప్టేట్‌ చేసి తుది లబ్దిదారుల 


జాబితాను తయారు చేయడము జరిగింది. 


ఢి మండల అభివృద్ధి అధికారికి మరియు మునిసిపల్‌ కమీషనర్‌ తుది వై.యస్‌.ఆర్‌ చేయూత 


లబ్దిదారుల జాబితాను సంబందిత E.D కార్పోరేషన్‌ (SC.ST.BC మరియు మైనారిటీ వారికి 


సమర్పించడము జరిగింది. 


2 


% E.D, SC,ST,BC మరియు మైనారిటీ కార్పోరేషన్‌ వారు తుది వై.యస్‌.ఆర్‌ చేయూత 


లబ్దిదారుల జాబితాను సంబందిత జిల్లా కలెక్టర్‌ వారికి పంపించి వారి ఆమోదము పొందడము 


జరుగింది. 


“ జిల్లా కలెక్టర్‌ వారి ద్వారా ఆమోదము పొందిన లబ్దిదారుల జాబితాను CEO SERP 


కార్యాలయానికి GUD ద్వారా పొందడము జరుగింది. 


% CEO-SERP వారు కార్పోరేషన్‌ వారిగా తుది లబ్దిదారుల జాబితా ప్రకారము నిధులను 


ప్రభుత్వము నుండి సమకూర్చుకొని CFMS కు లబ్దిదారుల జాబితాను పంపడము జరుగింది.. 


YSకRచేయూత Page 3 


| Ee rr ee ee ee ee వచా పనై RR ETE E | 


కద nnn nnn nnn nnn nnn nnn nn nn nnn nnn nnn nanan nnn nnn nnn anna nana nnn nana nnn e nnn nnn nena nnn EE పువువ పుపువుపుపుహపూప పుపుస పువువ E EE E E E B R E పువువ E E E È 


% గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Y.S జగన్‌ మోహన్‌ రెడ్డి mo చేతుల మీదుగా SO.12.08.2020 న 


అక్క, చెల్లెమ్మల బ్యాంక్‌ అకౌంట్‌ కు నిధులను జమ చేయడము జరిగింది. 


o ఈ పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు చెందిన 
దాదాపు 23 లక్షల మంది మహిళలకు 4 ఏళ్లలో రూ. 17250 కోట్ల లబ్ది చేకూరనుంది. మహిళలు 
జీవనోపాధి పొందే మార్గాలపై ఈ సహాయాన్ని వినియోగించుకుంటే వారి సామర్థ్యాన్ని 
పెంచడంతో పాటు మార్కెటింగ్‌ , సాంకేతికపరమైన సహకారాన్ని అందించేలా ప్రభుత్వం 
చేయుతనిస్తుంది . 

* ప్రభుత్వం అందిస్తున్న సహాయం ద్వారా మహిళల్లో ఆర్థిక సుస్థిరత, తద్వారా మహిళల ఆర్థిక వ్యవస్థ 
ప్రగతికి తోడ్పాటునందిస్తుంది. 

© వ్యవసాయం, పశు పోషణ, చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తుల తయారీ , కిరాణా దుకాణాలు, 
చిరు వ్యాపారాలు , తదితర రంగాలల్లో ఉన్న మహిళలకు బలమైన తోడ్పాటు అందించడం తో 
పాటు వారి జీవనోపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి. 

* ఈ దిశగా మహిళలకు అవసరమైన సాంకేతిక , మార్కెటింగ్‌ సహకారాలు అందించేలా ఇప్పటికే 
అమూల్‌, ఐటీసీ, హెచ్‌ యు ఎల్‌, Had మరియు రిలయన్స్‌ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో 
ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంపనీలతోనే కాకుండా భవిష్యత్తులో 
మరికొన్ని ప్రపంచ ప్రఖ్యాత కలిగిన భహుళ కంపనీలతో మహిళల వ్యాపార సామర్థ్యాన్ని 
పెంచుటకు ఒప్పందాలు చేసుకోవడము జరుగుతుంది. 

* ఈ కంపెనీల ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించేలా జీవనోపాధి కలగడంతో పాటు 
గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో కార్యకలాపాలు పుంజుకొని అదనంగా దాదాపు 2.25 లక్షల 
మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. 

e ఇందులోభాగంగా రిటైల్‌ రంగంలో దుకాణాలు నడుపుకుంటున్న వై.యస్‌.ఆర్‌.చేయూత పథకం 


లబ్ధిదారులైన మహిళలను గుర్తించి .హెచ్‌యూల్‌, ఐటీసీ, పీ అండ్‌ జీ కంపెనీల సేవలు కలిగిన 


*5గచేయూత Page 4 


| Ea rr a a ee re A ee eS SEEN TESST ETE | 


కక పనన nnn nnn nn nn nnn nnn nnn nanan nnn nnn nnn anna nnn anna nana nnn nana nnn nnn nnn nena nnn nnn nnn E E E నువువ పుహపుపుపుహపుపుపుపవుపపుపువుుపుపపుపుపుపువుపుపుపపుపుపుహువుప్తుహపుపుపుపవూపుపుపపూపుపుపపువువుపపుపుపుప పువువ E E E È 


ప్రాంతాలలో ఉన్న వ్యాపారము చేసే మహిళలను గుర్తించి అనుసంధానము చేయడము 
జరుగుతుంది. 


Poe జాతి కందినీల నవాకారము Boddhad, 0, దీ అండ్‌ జీ 


* ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, స్టాకింగ్‌ మేనేజ్‌మెంట్‌లో వారికి శిక్షణ ఇస్తారు. 

© భాగస్వాములైన కంపెనీలు Do చేస్తాయంటే... 

© మహిళకు చేయూతనిచ్చే కార్యక్రమాల్లో ఎంఓయూలు (MOU) కుదుర్చుకున్న కంపెనీలు కీలకంగా 
వ్యవహరిస్తాయి. 

* లబ్ధిదారులైన మహిళలు ఉన్న ప్రాంతాల్లో తమ సేవల కలిగిన ప్రాంతాలను గుర్తిస్తాయి. 

* ఉత్పత్తుల కొనుగోలులో వారికి తోడ్పాటు అందిస్తాయి. 

= కిరణా వ్యాపారం చేసే వారికి శిక్షణ ఇస్తాయి. వారిలో వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతాయి. 

= గుర్తించిన క్లస్టర్లలో కార్పొరేట్‌ కార్యక్రమాలతో సుస్థిర ఆదాయాలకు ప్రణాళికను అమలు చేస్తాయి. 


మహిళా లబ్దిదారులను గుర్తించుట లో తీసుకోవలసిన జాగ్రత్తలు : 


> “వై.యెస్‌.ఆర్‌. చేయూత” od ఉపయోగించుకుని యూనిట్‌ పెట్టటానికి ఆసక్తి కలిగి ఉండాలి. 

> పైన తెలిపిన కంపెనీలతో అనుసంధానం చేసుకుని వారి ఆధ్వర్యములో ఉత్పత్తులను తయారు 
చేయటం లేదా మార్కెటింగ్‌ చేసుకోవటానికి ఒప్పందము చేసుకోవలసి ఉంటుంది. 

> పాడి పరిశ్రమ — పాల ఉత్పత్తి యూనిట్లు పెట్టటానికి ఆసక్తి ఉన్నవారు. 

> గృహ మరియు ఆరోగ్యమునకు (జనరల్‌ స్టోర్‌ , కిరాణా మరియు ఆహార) సంబంధమైన 
ఉత్పత్తులు తయారీ యూనిట్లు పెట్టటానికి ఆసక్తి ఉన్నవారు. 

> కూరగాయలు, పూలు మరియు పండ్ల తోటలు పెంపకము నకు అవకాశము మరియు ఆసక్తి 
వున్నవారు. 

> వ్యవసాయం మరియు అనుబంధ కార్యక్రమాలు. 

> వస్ర, చేనేత మరియు చేతి వృత్తులకు సంబంధించిన ఉత్పత్తులు 


> అగరుబత్తీలు తయారీ 


YSకRచేయూత Page 5 


| Ea a ce re SS ES A Se TS RR | 


కదన E E పుపుస E E e పు పుహపుపుపుపువవుపుప E హవ పు పవుపుపుహ పుపుస వపు పుహ E e E E E B పు హపుపుపుపవువుపుప వూపు పుపవువపుపపుపుపుపవుపుపు E E È 


> కోళ్ళ పెంపకము మొదలైనవి. 


లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్‌ ప్రస్తుతము ఉన్నది అయితే దానిని అభివృద్ధి 


చేసుకోవటానికి లేదా నూతనముగా ఏర్పాటు చేసుకోవటానికి కాని రూ.75,000/- లు మంజూరు 


చేయబడతాయి. దానిలో ఒక వంతు రూ.18,750/-లు లబ్దిదారుని వాటా కాగా (వై.యెస్‌.ఆర్‌. 


చేయూత పథకము ద్వారా వచ్చిన మొదటి విడత మొత్తము) మిగిలిన 3 వంతులు రూ. 56, 250/- 


లను బ్యాంకు నుండి బుణము మంజూరు చేయబడుతుంది. 


ఆదాయమును బట్టి నెలవారీ వాయిదాలు నిర్ణయించుకుని అసలు మరియు వడ్డీతో సహా 


బ్యాంకునకు చెల్లించవలసి ఉంటుంది. 


SHO ఫార్మ్‌ నింపడానికి సూచనలు (SOP) 


ఆ బుణమును సభ్యులు వారి 


క్రమ విషయము వివరణ భాద్యత 
సంఖ్య 
1 వై.యస్‌.ఆర్‌ చేయూత YSR చేయూత లబ్దిదారుల జీవనోపాధుల SERP 
లబ్దిదారుల జీవనోపాధుల ఎంపిక కొరకు ఆప్షన్‌ తయారు చేయుట 
ఎంపిక పత్రం 
2 వై.యస్‌.ఆర్‌ చేయూత ప్రతి జిల్లలో ఉన్న మండలాల వారిగా, YSR DPM(LH) 
లబ్దిదారుల జీవనోపాధుల చేయూత లబ్ది దారులను బట్టి సంఖ్యను బట్టి 
ఎంపిక పత్రం ప్రింటింగ్‌ ప్రింటింగ్‌ జిల్లా స్థాయిలో చేసుకోవాలి.ప్రింటింగ్‌ 
కొరకు సున్నా వడ్డీ కి ఇచ్చిన మార్గ దర్శకాలను 
అమలు చేసుకోవాలి 
3 శిక్షణ వై.యస్‌.ఆర్‌ చేయూత పైన అవగాహన మరియు DPM( LH) 
లబ్దిదారుల జీవనోపాధుల పత్రమును ఎలా 
నింపాలి, 
4 పంపిణి HCM లేఖ మరియు వై.యస్‌.ఆర్‌ చేయూత V౦గీ,గ్రామ/వార్డ్‌ 
లబ్దిదారుల జీవనోపాధుల ఎంపిక పత్రం వాలంటీర్‌ 
5 అవగాహన గ్రామ స్థాయిలో వై.యస్‌.ఆర్‌ చేయూత పైన ₹70%.గ్రామ/వార్డ్‌ 
YSRచేయూత 


కదప nnn nnn nnn nnn nn nn nnn nnn nnn nanan nnn nnn anna nnn nana nnn nana nnn nnn mannan nnn nnn nnn nnn nnn nnn పువువ E eE E E E E పు హవ పు పపుపు సుప పప నాప వూపు పుప పవ E ERE È 


వాలంటీర్‌ 
6 యాప్‌ యాప్‌ తయారీ APCFSS 
7 లబ్దిదారుల యొక్క లబ్దిదారుల యొక్క జీవనోపాధుల పైన VOA, cede / a6 
జీవనోపాధుల పత్రాల అవగాహన్‌ కల్పించి వారి యొక్క సమ్మతి వాలంటీర్‌ 
సేకరణ పత్రాల సేకరణ 
8 లబ్దిదారుల సమ్మతి పత్రాలు లబ్దిదారులు ఏ కార్యక్రమాలను చేపడుతున్నారు గ్రామ/వార్డ్‌ సెక్రటరీ WEA 
భద్రపరుచుట క్రోడీకరించుట 
9 సమాచారము నమోదు లబ్ది దారుల సమాచారాన్ని డేటా ఎంట్రి చేయుట | గ్రామ/వార్డ్‌ సెక్రటరీ డిజిటల్‌ 
అసిస్టెంట్‌ 
10 పర్యవేక్షణ మండల స్థాయిలో కార్యక్రమాల పర్యవేక్షణ APM మరియు CC 


YSR చేయూత జీవనోపాదులు నమోదు కొరకు-- కార్యాచరణ ప్రణాళిక : 


రీ 


% గౌ. ముఖ్యమంత్రి వారి లెటర్‌ మరియు జీవనోపాదుల ఎంపిక పత్రము తీసుకుని గ్రామసంఘం అసిస్టెంట్‌ VOA% 


ప్రాంత రిసోర్స్‌ పర్సన్‌ (RP) మరియు గ్రామ/వార్జ్డు వాలంటీరు “YSR చేయూత” లబ్దిదారుల దగ్గరికి వెళ్ళాలి. 


ళీ 


% గౌ. ముఖ్యమంత్రి వారి లెటర్‌ పూర్తిగా లబ్దిదారులకు చదివి వినిపించిన తరువాత లబ్దిదారుల నుండి వారు ఏ రకమైన 
జీవనోపాదులు చేపట్టి, ఏ కంపెనీల తో అనుసంధానం చేసుకుంటారు అనే విషయాన్ని వారి దగ్గర అడిగి తెలుసుకుని 


“ఎంపిక పత్రము” నింపాలి. 


రీ 


ఫీ “YSR చేయూత” పథకము ద్వారా వచ్చిన మొత్తము వారు ఎంపిక చేసుకున్న జీవనోపాదికి సరిపోదు అనుకుంటే 
అదనముగా రూ. 56,250/- లు బ్యాంకు నుండి బుణముగా మంజూరు చేయించటం జరుగుతుంది. 


ఫ ఎంపిక పత్రము తో పాటు గౌ. ముఖ్యమంత్రి వారి లెటర్‌ లబ్దిదారునికి అందినట్లుగా రసీదు తీసుకుని, ఆయా రసీదులను 


4 


మండల సమాఖ్య కార్యాలయము నందు భద్రపరచాలి. 


> 


ఫి ఎంపిక పత్రమును గ్రామ/వార్డు సచివాలయము నందు ఉన్న వెల్ఫేర్‌ మరియు విద్య కార్యదర్శి వారికి అందచేసి వాటిని 


గ్రామ/వార్డు సచివాలయలమునందు ఉన్న “డిజిటల్‌ అసిస్టెంట్‌” వారికి ఇచ్చి ఆన్లెన్‌ నందు నమోదు చేయించాలి. 


రీ 


% ఏ రోజు, ఎన్ని ఎంపిక పత్రములు పూర్తి చేశారు అనే విషయమును గ్రామసంఘం అసిస్టెంట్‌ ౧/0గు/పట్టణ ప్రాంత రిసోర్స్‌ 
పర్సన్‌ (RP) ద్వారా క్ల్షస్టర్‌-కో-ఆర్జినేటర్‌(660/కమ్యూనిటీ ఆర్గనైజర్‌(౧0) వారి ద్వారా సమాచారమును సేకరించి 


కోడీకరించి మండల/మునిసిపల్‌ వారిగా, జిల్లా వారీగా SPMU నకు ప్రతి రోజు పంపించ వలయును. 


YSకRచేయూత Page 7 


కదన E E పుపుస E E e పు పుహపుపుపుపువవుపుప E హవ పు పవుపుపుహ పుపుస వపు పుహ E e E E E B పు హపుపుపుపవువుపుప వూపు పుపవువపుపపుపుపుపవుపుపు E E È 


గ్రామసంఘం అసిస్టెంట్‌ ౧/0౮స/పట్టణ ప్రాంత రిసోర్స్‌ పర్సన్‌ (RP) మరియు గ్రామ/వార్డు వాలంటీరు శిక్షణలో చెప్పవలసిన 


వివరములు : 


“YSR చేయూత” మంజూరు అయిన మొత్తము రూ. 18,750/- పెట్టుబడిగా పెట్టుకుని ప్రస్తుతము వారి వద్దనున్న 
జీవనోపాదులను అభివృద్ది చేసుకుంటూ మరియు నూతనముగా యూనిట్లు ఏర్పాటు చేసుకోవటానికి కావలసిన ఆర్థిక 
సహాయమును బ్యాంకుల నుండి మంజూరు చేయించుటకు అవకాశము ఉన్నది. లబ్దిదారులు ఎంచుకున్న జీవనోపాదులను అభివృద్ధి 
చేయడానికి ప్రభుత్వము వివిధ బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ 


క్రింది సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వము ఒప్పందం చేసుకోవటం జరిగింది. 


1. అమూల్‌, 2. ప్రోక్టర్‌ &గ్యాంబల్‌, 3. హిందుస్థాన్‌ యూని లీవర్‌ మరియు 4. ఐ.టి.సి కంపెనీలు 
Š కావున “వై.యెస్‌.ఆర్‌. చేయూత” లబ్దిదారులు ఎవరైతే ఈ క్రింద తెలిపిన కంపెనీల వారితో అనుసంధానము చేసుకుని 
యూనిట్లు ఏర్పాటు చేసుకోవటానికి ఆసక్తి కలిగి ఉన్నారో వారిని గుర్తించి, వారి దగ్గర నుండి ఎంపిక పత్రము 
లబ్దిదారుల నుండి సేకరించి ఆయా సమాచారమును గ్రామ/వార్డు సచివాలయము నందు ఉన్న వెల్ఫేర్‌ మరియు విద్య 
కార్యదర్శి వారికి అందచేసి వాటిని గ్రామ/వార్డు సచివాలయలమునందు ఉన్న “డిజిటల్‌ అసిస్టెంట్‌” వారికి ఇచ్చి ఆన్లైన్‌ 
నందు నమోదు చేయించాలి. 
సచివాలయము వారికి వారికి ఇచ్చిన మొబైల్‌ అప్లికేషను నందు నమోదు చేస్తూ ఆయా దరఖాస్తులను మండల సమాఖ్య 
కార్యాలయమునందు భద్రపరచవలసి ఉంటుంది. 
“వై.యెస్‌.ఆర్‌. చేయూత” oD ఉపయోగించుకుని యూనిట్‌ పెట్టటానికి ఆసక్తి కలిగి ఉండాలి 
% పాడి పశువులు - అమూల్‌ సంస్థ 
ఈ జనరల్‌ స్టోర్‌, కిరాణా మరియు సంబంధమైన ఉత్పత్తులు — ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్‌ మరియు హెచ్‌.యు.ఎల్‌. 
ఫి కూరగాయలు, పూలు మరియు పండ్ల తోటలు పెంపకము -- రిలయన్సు 
ఈ అగరుబత్తీలు తయారీ - ఐ.టి.సి. 
ఢి mga, మేకలు 
ఢి ఇతరములు 
గమనిక : ఏ రకమైన జీవనోపాదిని ఎంచుకోవాలి మరియు ఈ లబ్దిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది లబ్దిదారునికి 


పూర్తి స్వేఛ్చ ఉంటుంది. ఎంపిక పత్రమును లబ్దిదారుని ఇష్ట పూర్వకముగానే నింపే విధముగా చూడాలి. 


YSకRచేయూత Page 8 


వై.యస్‌.ఆర్‌ ఆసరా పథకం: 


గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్‌ : 


స్వయం సహాయక సంఘ అక్క చెల్లమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను “ప్రజా 
సంకల్పయాత్ర” లో చూసి చలించి పోయిన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఉజ్యల 
భవిష్యత్‌ కోసం “వై.యస్‌.ఆర్‌ ఆసరా” పథకాన్ని ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన 


కార్యక్రమమైన “నవరత్నాల” లో చేర్చడం జరిగినది. 


పథకం ముఖ్యమైన ఉద్దేశం: 


ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుయి, గ్రామీణ మరియు పట్టణ 
ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల యొక్క ఆర్థిక 
పురోగతికి దోహదపడుతుంది. ఈ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ద్వారా అక్క 
చెల్లమ్మలు ఆర్థికంగా అభివృధి చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాలానే 
ఉద్దేశం తో ఈ పథకంను తీసుకొనిరావడం జరిగినది. 


ఈ పథకం క్రింద ఎవరు అర్హులు : 


© వాణిజ్య మరియు సహకార బ్యాంకులలో బుణం తీసుకొని తేది 11.04.2019 
నాటికి అప్పు నిల్వ ఉన్న అన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకం 
లో అర్హులు. 

e తేది 11.04.2019 నాటికి అక్క చెల్లమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు 
రుణాల అప్పు నిల్వ మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి సంఘం 
పొదపు ఖాతా లకు జమ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం 


జరిగింది. 


e వై.యస్‌.ఆర్‌ ఆసరా క్రింద 4 విడతలుగా ఇవ్వబోవు మొతాన్ని వివిధ 
కార్పొరేషన్‌ ద్వారా (యస్‌.సి,యస్‌.టి,బిసి, Saw, కాపు, మైనారిటీ, క్రిస్టియన్‌) 


ఇవ్వడం జరుగుతుంది. 


ఈ పథకం క్రింద అందించు మొత్తం : 


e ఈ పథకం కింద రాష్ట్రంలోని 7,91,257 పొదుపు సంఘాల్లో ఉన్న 78,27,693 
మంది అక్కచెల్లెమ్మలకు తేది 11.04.2019 నాటికి వారి సంఘాలలో ఉన్న అప్పు 
నిల్వ మొత్తం రూ.25,383.49 కోట్ల నేరుగా నాలుగేళ్లలో అక్కచెల్లమ్మల 
సంఘం పొదుపు ఖాతాల్లో జమచేయడం జరుగుతుంది. 

© మొదటి విడతగా రూ.6,345.87 కోట్ల రూపాయలను నేరుగా సెప్టెంబర్‌ 11 వ 
తేది న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. జగన్‌ మోహన్‌ రెడ్డి గారు అక్కచెల్లమ్మల 


సంఘాల పొదుపు ఖాతాలకు జమ చేసే రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము 


వెల్‌ఫేర్‌ ఈ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ల కొరకు 


బి.సి, ఎస్‌.సి, ఎస్‌.టి 8 మైనారిటీల 


రాజకీయ మరియు BOS ఎదుగుదల కొరకు 
ప్రభుత్వం చేసిన నూతన చట్టాల 
సంక్షిప్త వివరములు 


వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ 


చేయబడిన చట్టాలు 


ఇటీవలి కాలంలో నూతన ప్రభుత్వం బిసి, ఎస్‌.సి, ఎస్‌.టి & మైనారిటీల రాజకీయ మరియు 


ఆర్థిక ఎదుగుదల కొరకు 5 నూతన చట్టాలను తీసుకురావడం జరిగినది. ఈ చట్టాలు సంబంధిత 
వర్ణాల ఎదుగుదలలో విప్లవాత్మకమైన మార్తులను తీసుకువస్తాయనడంలో సందేహం లేదు. వాటి 


వివరములు దిగువ తెలియ పరచడమైనది. 


1) 


బి.సి. కమీషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయు నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక 
నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగినది. అదియే 
యాక్టు నెం. 19 ఆఫ్‌ 2019. 


నామినేటెడ్‌ పదవులలో బి.సి, ఎస్‌.సి, ఎన్‌.టి & మైనారిటీల రాజకీయ ఎదుగుదల కొరకు 
50 శాతం రిజర్వేషన్‌ను కల్పించడం. 


(యాక్ట్‌ నెం. 24) 


నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులలో మరియు నామినేటెడ్‌ సర్వీసు కాంట్రాక్టులలో బి.సి, DDD, 
ఎస్‌.టి & మైనారిటీల ఆర్థిక ఎదుగుదల కొరకు 50 శాతం రిజర్వేషన్‌ను కల్పించడం. 
(యాక్ట్‌ నెం. 25) 


నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులలో మరియు నామినేటెడ్‌ సర్వీసు కాంట్రాక్టులలో మహిళల ఆర్థిక 
ఎదుగుదల కొరకు 50 శాతం రిజర్వేషన్‌ను కల్పించడం. 
(యాక్ట్‌ నెం. 26) 


నామినేటెడ్‌ పదవులలో మహిళల రాజకీయ ఎదుగుదల కొరకు 50 శాతం రిజర్వేషన్‌ను 
కల్పించడం. 
(యాక్ట్‌ నెం. 27) 


శాశ్వత ప్రాతిపదికన బి.సి. కమీషన్‌ ఏర్పాటు 
(యాక్టు నెం. 19 ఆఫ్‌ 2019) 


బిసి. కమీషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయు నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక 
నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగినది. అదియే యాక్టు నెం. 19 ఆఫ్‌ 2019. 

ఈ నూతన చట్టాన్ని జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 61, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌ శాఖ, తేది. 
19-08-2019 వ ZAS అమలులోకి తీసుకురావడం జరిగినది. 

ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్‌ (నియమములు ను జి.ఓ.ఎమ్‌.ఎన్‌. 
నెం. 66, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌ శాఖ, తేది. 30-08-2019 వ SHS జారీ 
చేయడం జరిగినది. 

గౌరవనీయులు రిటైర్డ్‌ జస్టిస్‌ శ్రీ ఎ. శంకర నారాయణ గారిని బి.సి. కమీషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ 
జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 73, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేది. 12-09-2019 వ 
తేదిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయడం జరిగినది. 


బి.సి. కమీషన్‌ కార్యకలాపాలు : 


@ 


@ 


@ 


వెనుకబడిన తరగతుల జాబితాలో చేరమని వివిధ కులాల వారు చేయు అభ్యర్థనలను 
పరిశీలించడం. 

వెనుకబడిన తరగతుల జాబితాలో ఇదివరకే ఉన్న కులాల నుండి వచ్చు గ్రూపు మార్పిడి అభ్యర్థనలను 
పరిశీలించడం. 

వెనుకబడిన తరగతుల జాబితాలో క్రొత్తగా కులాలను చేర్చుట పైన (అండర్‌ ఇంక్టూజన్‌ు మరియు 
జాబితాలో ఇదివరకే ఉన్న కులాల తొలగింపు పైన (ఓవర్‌ ఇంక్లూజన్‌) వచ్చు ఫిర్యాదులను 
పరిశీలించడం. 

విద్యా సంస్థల ప్రవేశాలలో మరియు ఉద్యోగ నియామకాలలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అమలు 
పరచడంలో వచ్చు ఫిర్యాదులను పరిశీలించడం. 

నిర్దేశించబడిన కాల వ్యవధి ప్రకారం వెనుకబడిన తరగతుల విద్య, సామాజిక మరియు ఆర్థిక 
ప్రగతిని తగు సర్వే ద్వారా పరిశీలించడం. 

వెనుకబడిన తరగతులు సాధించు పురోగతి మరియు అభివృద్ది స్థాయిలను అంచనా వేయడం. 
వెనుకబడిన తరగతులకు చెందిన వివిధ కులాలు సాధించు పురోగతి మరియు అభివృద్ది 
స్థాయిలను పోల్చడం, ఏవైనా కులాలు తగినంతగా పురోగతి మరియ అభివ్యద్ది సాదించలేక 
వెనుకబడి పోవడాన్ని గమనించిన ఎడల, అట్టి కులాలను వెనుకబడిన తరగతులలోనే ప్రత్యేకంగా 
గుర్తించి వారిని అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడానికి సిఫారసు చేయడం. 
వెనుకబడిన తరగతులకు చెందిన కులాలలో కొన్నింటిని అత్యంత వెనుకబడిన తరగతులుగా 
గుర్తించడం జరిగినది. మొత్తం 139 కులాలు వెనుకబడిన తరగతుల జాబితాలో ఉండగా, ౩2 
కులాలు అత్యంత వెనుకబడిన జాబితాలో చేర్చబడి ఉన్నవి. పేరుకు తగ్గట్టుగా ఈ 32 కులాలు అన్ని 
రంగాలలోనూ వెనుకబడిన తరగతులలోని ఇతర కులాల కంటే కూడా ఇంకా వెనుకబడి ఉ 
న్నవన్నమాట. కనుక, వాటి అభివృద్దికి అవసరమైన రక్షణాత్మక చర్యలను చేపట్టుటకు తగిన 
సూచనలు, సలహాలు ఇవ్వడం. 

వెనుకబడిన తరగతులకు చెందిన వారిపైన చోటు చేసుకునే అట్రాసిటీస్‌ మీద మరియు సామాజిక 
బహిష్కరణల ఫైన తగు విచారణ జరపడం. 


పైన తెలియజేసిన అంశములపై బి.సి. కమీషన్‌ తగు పరిశీలన / అధ్యయనం అనంతరం తన 


సూచనలు, సలహాలు మరియు సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వమునకు అందజేస్తుంది. ఆ 
నివేదికను పరిశీలించి, ప్రభుత్వం తగు చర్చలను చేపట్టడం జరుగుతుంది. 


(2) 


1) బి.సి.. AD.D., ఎస్‌.టి. మరియు మెనారిటీలకు నామినేటెడ్‌ పదవులలో 


50 7 రిజర్వేషన్‌ కల్పించుట (యాక్టు నెం. 24 ఆఫ్‌ 2019): 


బిసి. ఎస్‌.సి, ఎస్‌.టి. మరియు మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులలో 50 * రిజర్వేషన్‌ కల్పించు 
నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగినది. అదియే 


యాక్టు JO. 24 ఆఫ్‌ 2019. 


ఈ నూతన చట్టాన్ని జి..ఎమ్‌.ఎస్‌. నెం. 62 , వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌ శాఖ, 
తేది. 19-08-2019 వ తేదీన అమలులోకి తీసుకురావడం జరిగినది. 

ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్‌ (నియమములు ను జి.ఓ.ఎమ్‌.ఎన్‌. 
నెం. 77, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌ శాఖ, తేది. 27-09-2019 వ SHG జారీ 
చేయడం జరిగినది. 


కల్పించబడిన 50% రిజర్వేషన్‌ను ఈ క్రింది విధంగా వివిద కేటగిరీల మధ్య విభజించడం 


6% 


సాధారణ పరిపాలన శాఖ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ ను ఈ చట్టాన్ని అమలు 


పరచుటకు నోడల్‌ శాఖగా ప్రభుత్వం గుర్తించి, తగు బాధ్యతలను అప్టజెప్టడం జరిగినది. 


ఈ చట్టాన్ని సక్రమంగా మరియు పారదర్శకంగా అమలు చేయుటకు ఒక ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను 


అభివ్యద్ది పరచి అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. 


2) బి.సి., ఎస్‌.సి., ఎస్‌.టి. మరియు మైనారిటీలకు నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులు 
మరియు సర్వీసు కాంట్రాక్టులలో 50 * రిజర్వేషన్‌ కల్పించుట (యాక్టు 
నెం. 25 ఆఫ్‌ 2019): 


బి.సి. ఎస్‌.సి. ఎస్‌.టి. మరియు మైనారిటీలకు నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులు మరియు సర్వీసు 
కాంట్రాక్టులలో 50 * రిజర్వేషన్‌ కల్పించు నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన 
చట్టాన్ని తీసుకురావడం జరిగినది. అదియే యాక్టు నెం. 25 ఆఫ్‌ 2019. 
ఈ నూతన చట్టాన్ని జి..ఎమ్‌.ఎస్‌. నెం. 63 , వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌ శాఖ, 
తేది. 19-08-2019 వ తేదీన అమలులోకి తీసుకురావడం జరిగినది. 
ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్‌ (నియమములు ను 2.6.050.000. 
నెం. 74, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌ శాఖ, తేది. 16-09-2019 వ SAS జారీ 
చేయడం జరిగినది. 
కల్చించబడిన 50% రిజర్వేషన్‌ను ఈ క్రింది విధంగా వివిద కేటగిరీల మధ్య విభజించడం 
జరుగుతుంది. 

బిసి మరియు మైనారిటీలు - 29%, 

ఎన్‌.సి. - 15% 

ఎన్‌.టి. - 6% 
ఈ చట్టానికి లోబడి, నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులకు సంబందించి పంచాయితీ రాజ్‌ శాఖను 
(పంచాయితీ రాజ్‌ డిపార్టుమెంట్‌, నామినేటెడ్‌ సర్వీసు కాంట్రాక్టులకు సంబంధించి సాధారణ 
పరిపాలన శాఖ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ ను నోడల్‌ శాఖలుగా ప్రభుత్వం గుర్తించి, 
తగు అమలు బాధ్యతలను అప్పజెప్టడం జరిగినది. 


ఈ చట్టానికి లోబడి, నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులు పొందడానికి మరియు నామినేటెడ్‌ సర్వీస్‌ 
కాంట్రాక్ట్‌ పొందడానికి ఆయా STROH చెందిన వారు సంబంధిత అధికారుల వద్ద రిజిస్ట్రేషన్‌ 
చేయించుకోవాలి. 


రిజిస్టేషన్‌ చేయించుకొనుట కొరకు, ఒక ప్రత్యేక డ్రైవ్‌ను (స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టడం జరుగుతుంది. 
ఈ STROH చెందిన వారు రిజిస్టేషన్‌ చేసుకొనుట కొరకు అవసరమైన సాల్వెన్స్‌ సర్దిఫికేటు 
మరియు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్‌ విషయంలో మినహాయింపు ఇవ్వడమైనది. 


ఈ చట్టాన్ని సక్రమంగా మరియు పారదర్శకంగా అమలు చేయుటకు ఒక ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను 
అభివ్యద్ది పరచి అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందు కొరకు బక ప్రత్యేక 100 
పాయింట్ల రోస్టర్‌ను కూడా అభివ్యద్ది చేయడం జరిగినది. 


3) మహిళలకు నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులలో మరియు సేవా ఒప్పందాలలో 
50 % రిజర్వేషన్‌ కల్పించుట (యాక్టు నెం. 26 ఆఫ్‌ 2019): 


మహిళలకు నామినేటెడ్‌ పలలో 50 * రిజర్వేషన్‌ కల్పించు నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర 
ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగినది. అదియే యాక్టు నెం. 26 ఆఫ్‌ 2019. 


ఈ నూతన చట్టాన్ని జి..ఎమ్‌.ఎస్‌. నెం. 64 , వెనుకబడిన తరగతుల సంక్షేమ (OH) శాఖ, 
తేది. 19-08-2019 వ తేదీన అమలులోకి తీసుకురావడం జరిగినది. 

ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్‌ (నియమములు ను జి.ఓ.ఎమ్‌.ఎన్‌. 
నెం. 75, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌ శాఖ, తేది. 17-09-2019 వ SHG జారీ 
చేయడం జరిగినది. 

సాధారణ పరిపాలన శాఖ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ ను ఈ చట్టాన్ని అమలు 
పరచుటకు నోడల్‌ శాఖగా ప్రభుత్వం గుర్తించి, తగు బాధ్యతలను అప్పజెప్టడం జరిగినది. 


ఈ చట్టాన్ని సక్రమంగా మరియు పారదర్శకంగా అమలు చేయుటకు ఒక ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను 
అభివ్యద్ది పరచి అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. 


మహిళలకు కేటాయించబడిన ఈ 50 శాతం రిజర్వేషన్‌ను సమాంతర రిజర్వేషన్‌ అంటారు. 
అనగా, వివిధ వర్ణాలకు కేటాయించబడిన రిజర్వేషన్‌తో పాటు, ఓపెన్‌ కేటగిరీకి ఉన్న కోటాలోనూ 
50 శాతం మహిళలకు కేటాయించడం జరుగుతుంది. 


ఈ చట్టానికి లోబడి, నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులకు సంబందించి పంచాయితీ రాజ్‌ శాఖను 
(పంచాయితీ రాజ్‌ డిపార్టుమెంట్‌, నామినేటెడ్‌ సర్వీసు కాంట్రాక్టులకు సంబంధించి సాధారణ 
పరిపాలన శాఖ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ ను నోడల్‌ శాఖలుగా ప్రభుత్వం గుర్తించి, 
తగు అమలు బాధ్యతలను అప్పజెప్టడం జరిగినది. 


ఈ చట్టానికి లోబడి, నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులు పొందడానికి మరియు నామినేటెడ్‌ సర్వీస్‌ 
కాంట్రాక్ట్‌ పొందడానికి మహిళలు సంబంధిత అధికారుల వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. 


రిజిస్టేషన్‌ చేయించుకొనుట కొరకు, ఒక ప్రత్యేక డ్రైవ్‌ను (స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టడం జరుగుతుంది. 
మహిళలు రిజిస్ట్రేషన్‌ చేసుకొనుట కొరకు అవసరమైన సాల్వెన్స్‌ సర్దిఫికేటు మరియు ఎక్స్‌పీరియన్స్‌ 
సర్టిఫికేట్‌ విషయంలో మినహాయింపు ఇవ్వడమైనది. 


ఈ చట్టాన్ని సక్రమంగా మరియు పారదర్శకంగా అమలు చేయుటకు ఒక ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను 
అభివ్యద్ది పరచి అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందు కొరకు ఒక ప్రత్యేక 100 
పాయింట్ల రోస్టర్‌ను కూడా అభివ్యద్ది చేయడం జరిగినది. 


(5) 


4) మహిళలకు నామినేటెడ్‌ పదవులలో 50 * రిజర్వేషన్‌ కల్పించుట 
(యాక్టునెం. 27 ఆఫ్‌ 2019): 


మహిళలకు నామినేటెడ్‌ పదవులలో 50 % రిజర్వేషన్‌ కల్పించు నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర 


ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగినది. అదియే యాక్టు నెం. 27 ఆఫ్‌ 2019. 


ఈ నూతన చట్టాన్ని జి.టీ.ఎమ్‌.ఎస్‌. నెం. 65, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, 
తేది. 19-08-2019 వ తేదీన అమలులోకి తీసుకురావడం జరిగినది. 

ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్స్‌ (నియమములు ను జి.ఓ.ఎమ్‌.ఎన్‌. 
నెం. 76, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌ శాఖ, తేది. 27-09-2019 వ SHS జారీ 
చేయడం జరిగినది. 

మహిళలకు కేటాయించబడిన ఈ 50 శాతం రిజర్వేషన్‌ను సమాంతర రిజర్వేషన్‌ అంటారు. 
అనగా, వివిధ వర్ణాలకు కేటాయించబడిన రిజర్వేషన్‌తో పాటు, ఓపెన్‌ కేటగిరీకి ఉన్న కోటాలోనూ 
50 శాతం మహిళలకు కేటాయించడం జరుగుతుంది. 

సాధారణ పరిపాలన శాఖ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ ను ఈ చట్టాన్ని అమలు 
పరచుటకు నోడల్‌ శాఖగా ప్రభుత్వం గుర్తించి, తగు బాధ్యతలను అప్పజెప్పడం జరిగినది. 
ఈ చట్టాన్ని సక్రమంగా మరియు పారదర్శకంగా అమలు చేయుటకు ఒక ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను 


అభివ్యద్ది పరచి అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. 


గమనిక: వివిధ సామాజిక వర్గాలకు మరియు మహిళలకు కేటాయించబడిన రిజర్వేషన్‌ అమలుకు సంబంధించిన 
నివేదికలను ఆయా నోడల్‌ శాఖలు సంబంధిత సంక్షేమ శాఖలకు మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖకు 
అందించవలెను. 


Presentation 


on 
Minorities Welfare Department 
Schemes 


1. 


అర BND యరియు మౌజాన్లకు గౌరవ వేతనము 


అర్హతలు | 


రాష్ట వక ` బోర్డులో నమోదు/నోటిఫైడ చేయబడిన మసీదులలో సేవలను అందిస్తున్న పేష్‌ ఇమాములు మరియు మౌజాన్లు 
మాత్రమే అర్హులు. 
సంబదిత నిర్వాహకులు అనగా, ముతవల్లి /మేనేజ్మేంట్‌ కమిటి Da ఇమాములు మరియు Sard ల అబ్యార్దిత్వన్ని 
దృవికరించి ప్రతివాదించాలి. 
ఇమాం మరియు మౌజాన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు అయి ఉండాలి. 
ఇతర రాష్ట్రాలకు చెందిన Day ఇమము మరియు మౌజానులు అయితే సరైన గుర్తింపు రుజువు (3) సంవత్సరలకు తక్కువ 
కాకుండా మరియు ఒకే మసీదులో సేవలను అందించే వ్యక్తులు అయి ఉండాలి. 
వారు మసీదు ఉన్న స్థానిక ప్రాంత నివాసితులు అయి ఉండాలి. 
బారు ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి. 
ఆదార్‌ కార్డు 
చిరునామా రుజువు (క్రింది వాటిలో ఎదైనా ) 
(oD) గృహ సరఫరా కార్డు' 
(బి)ఇండియన్‌ పాస్‌ ఫోర్ట్‌ 
(ని) డ్రైవింగ్‌ లైసిన్స" 


మరి BND యరియు మౌజాన్లకు గౌరవ వేతనము 


అర్హతలు : 

7. నికర ఆదాయం ఉన్న మసీదులో పనిచేస్తున్నపేష్‌ ఇమాం మరియు మౌజాన్లు ఈ పధకానికి అర్హులు కారు. 

8. వారు మసిదులలో పూర్తి సమయం సర్వీసు రెండేర్లు గా ఉండాలి పార్ట్‌ టైం లేదా రోజుకు ఒకటి Gar రెండు ప్రార్థనలు 
కోసం సేవలను చేయడం లేదా పండగలు ఈదధ్దాహి మొదలైన వాటిలో ప్రత్యక ప్రార్థనలు చేస్తున్న వారు ఈ పధకం క్రింద 
అర్హులు కారు. 


9. ప్రతి మసీదు నుండి ఒక ఇమాం/ ఒక మౌజాన్‌ మాత్రమే అర్హులు. ఒక మసీదులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ అర్హత 
ఉన్న పష ఇమాం లేదా మౌజాన ఉంటె సినియరిటి ప్రకారం Day ఇమాం తేడ మౌజా ఈ గౌరవ వేతనానికి అర్హులు 


10. పష ఇమాం మరియు మౌజాన్‌ పదవులకు అవసరమైన అన్ని అర్హతలు వారు కలిగి ఉండాలి. 


జాబితా లో లేని వారు దరఖాస్తు చేయు విధానం: 


సంబందిత నిర్వాహకులు అనగా, ముతవల్లి , మేనేజ్మేంట కమిటీ వారు మసీదు యొక్క బ్యాంకు ఖాతా వివరములు మరియు aa 
ఇమాములు మరియు మౌజాన్ల అబ్యార్దిత్వాన్ని ద్రువికరించు పత్రములను తీసుకోని తమ గ్రామ/వార్డు సచివాలయలల్లో దరఖాస్తు 


చెసుకొనగలరు . 


Deer spans DODD మూుూసైెం వఎకూాళలకు es8s సుమోంతుం 
ee Gssen = 
1 ws వా DTE S5e2 STOOD 50 DDr” చేసుకోకుండా 
SD) తూడు. " i 
2225 Desf DDS కోర Dow eso% 2373 రాష్ట. Sosy ౭రోడ్‌ తి౭జఆజయయఎవాయ 
తాత DoS తూవూ డత DOD లయమయుఎలయడయవలాచుుఎ _ 
3. JaV) 18 గసుంవుతురాలు DW OA SoH S> 
4. అవాయు ఈ SOD DOD SOA eorr 
a) esar కాయ 
cC 
దు చయుగనవావఎ Goer 
Cc) Apso" DODor Sra 
dD వ్యానము కాజు 


S ee gso S> మూక IDR SIS 


యరఖూాసద్తుు చేసుకోను విణానుముూ 


మెను ఆయమారించును అర్హతలు SOND ముమహాళభలఎ తూయు సుంతుందెతూ రాయు” వాడై 
చుచుమాలుంతూ లులో నుయూయా చేసు SD Good 


హజ్‌ యాత్రకు ఎల్లే హాజు లకు “ప్రయాణ pd) కాకుండా హజ్‌ SS యాత్ర ఇతర ఖర్చులకు” 
ప్రభుత్వం తరపు నుండి ఆర్థిక సహాయం” aloe BY క్రైస్తవులలో సయానంగా ఆర్థిక సహాయం 
కొత్త పధకం G.O.M. 5 No. 75, dt:19-11-2019 of M.W. Dept. 


౫” హజ్‌ యాత్రకు ఎళ్లే వారి సంవత్సర ఆదాయం రూ.3.00 లక్షల వరకు ఉంటే వారికి రూ. 60,000/- 

> సంవత్సర ఆదాయం రూ.3.00 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారికి రూ.30,000/- ఇవ్వడం 
జరుగుతుంది. 

౫ తహశీల్దారు ధ్రువీకరించిన రాబడి ద్రువ పత్రం తప్పక జతపరచాలి. 

> ఆధార్‌ కార్డ్‌ / పాన్‌ కార్డ్‌ / ఓటరు ఐడీ వీటితో పాటు బ్యాంక్‌ పాస్‌ బుక్‌ మరియు పాస్‌ పోర్ట్‌ జిరాక్స్‌ , 
అభ్యర్థి యొక్క ఫోటో జతపరచవలెను. 

> హజ్‌ యాత్రికులు సమర్పించిన పత్రాల ధృవీకరణ తరువాత వారి ప్లైట్‌ బయల్దేరే రిపోర్టింగ్‌ కు లోబడి 
యాత్రికుల బ్యాంక్‌ ఖాతాకు RTGS ద్వారా ఆర్థిక సహాయం విడుదల చేయబడుతుంది. 

> ఈ ఆర్థిక సహాయం కేవలం జీవితంలో బక సారీ మాత్రమే వర్తిస్తుంది. 


WIS జెరూసలెం కు యాత్ర 


ఈ 111 కింద, క్రైస్తవుల పవిత్ర స్థలమైన జెరూసలెం మరియు ఇతర పవిత్ర ప్రదేశములను సందర్శించుటకు ప్రభుత్వము 2019- 20% సం॥ 
నుండి రూ.3 లక్షలు లోపు ఆదాయం కలిగిన వారికి రూ.40,000/- నుంది రూ. 60, 000/- వరకు మరియు రూ.3 లక్షలు ఆదాయం దాటిన 
వారికి రూ.20,000/- నుండి రూ.30,000/- వరకు ఆర్థిక సహాయము పెంచినది. అదనపు మొత్తాన్ని లబ్బిదారుడు భరించవలయును. 


యాత్రకు అయ్యే ఖర్చు యొత్తయు : Rs.1,05,500/- 
ఆర్థిక సహాయం : రూ.3 లక్షలు లోపు ఆదాయం కలిగిన వారికి రూ.60,000/- ఆర్థిక సహాయము. 
రూ.3 లక్షలు ఆదాయం దాటిన వారికి రూ.30,000/- ఆర్థిక సహాయము. 


యాత్ర సందర్శన రోజులు: 10 పగళ్లు 9 రాత్రులకు. 

కనిష్ట బ్యాచ్‌ పరిమాణం : 45 యాత్రికులు. 

సందర్శించు దేశయులు : జోర్డాన్‌, ఇజ్రాయెల్‌, పాలస్తీనియా మరియు ఈజఫ్ల్‌. 

సందర్శించు పవిత్ర ప్రదేశములు : బెల్లెహేమ్‌, సిలువ వేయబడిన ప్రదేశం జెరూసలేం, నజరేత్‌, జోర్డాన్‌ నది, మృత సముద్రము, గెలిలియా 
సముద్రము మరియు క్రైస్తవ విశ్వాసంలో అనుసంధానించబడిన ఇతర్‌ ప్రదేశాలు. 


ప్రక్రియ: 
° “అభ్యర్థి ఆన్‌లైన్‌లో ఈ వెబ్సైట్‌ నందు దరఖాస్తు చేసుకొనవలయును www.christianminorities.ap.nic.in 
* అభ్యర్థుల ఎంపిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌ కమిటీ చేత చేయబడుతుంది. 


eS 
రా AIA 
| i oS oS 
la 19908 ప్రదేశ్‌ రాష మైనారిటీల విద్యాభివృద్ది కేంద్రము 
న్‌ 
ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ అల్న సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న ఈ మైనారిటీల విద్యాభివృద్ధి 
కేంద్రము ద్వారా రాష్ట్రం లోని మైనారిటీలను ప్రాధిమికంగా సామజిక, ఆర్దిక, విద్య, ఎనుకబాటుతనం తదితర సమస్యల నుండి ఎదురుకొనుటకు 
అన్ని విధములైన పోటీ పరిక్షలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. 


ముఖ్యముగా ఈ సంస్థ ద్వారా SSC పిల్లలకు తరగతి గదులలో విద్య నైపుణ్యాలను మెరుగు పరిచే శిక్షణ, Hay అర్హత పరీక్షలకు 
సిద్ధమవుతున్న వారికీ POLYTECHNIC , EAMCET , NEET , JEE & DIETCET లలో ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ ప్రాధాన్యత కలిగిన పోటీ 
పరిక్షలకు హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు UPSC - CIVIL SERVICES , APPSC - GROUPS , IBPS , VRO / VRA , PANCHAYATI 
SECRETARIES , DSC , RRB , మరియు POLICE RECRUITMENT మొదలగు పరీక్షలకి కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత శిక్షణ ఇవ్వబడును. 


TÔ ఎబరయులు కొరకు యూ ఎబ్బెటు : www .cedmmwdap.org.in నందు కా 
యా ఫోన్‌ నెంబర్‌ : 0866 - 2970567 నందు సంప్రదించ గలరు. 


THE RIGHTS OF PERSONS WITH DISABILITIES ACT, 2016 


ARRANGEMENT OF SECTIONS 


CHAPTER I 
PRELIMINARY 
SECTIONS 
1. Short title and commencement. 
2. Definitions. 
CHAPTER II 


RIGHTS AND ENTITLEMENTS 
3. Equality and non-discrimination. 
4. Women and children with disabilities. 
5. Community life. 
6. Protection from cruelty and inhuman treatment. 
7. Protection from abuse, violence and exploitation. 
8. Protection and safety. 
9. Home and family. 
10. Reproductive rights. 
11. Accessibility in voting. 
12. Access to justice. 
13. Legal capacity. 
14. Provision for guardianship. 
15. Designation of authorities to support. 


CHAPTER II 
EDUCATION 
16. Duty of educational institutions. 
17. Specific measures to promote and facilitate inclusive education. 
18. Adult education. 


CHAPTER IV 
SKILL DEVELOPMENT AND EMPLOYMENT 
19. Vocational training and self-employment. 
20. Non-discrimination in employment. 
21. Equal opportunity policy. 
22. Maintenance of records. 
23. Appointment of Grievance Redressal Officer. 


CHAPTER V 
SOCIAL SECURITY, HEALTH, REHABILITATION AND RECREATION 
24. Social security. 
25. Healthcare. 
26. Insurance schemes. 


SECTIONS 
27. Rehabilitation. 
28. Research and development. 
29. Culture and recreation. 
30. Sporting activities. 


CHAPTER VI 

SPECIAL PROVISIONS FOR PERSONS WITH BENCHMARK DISABILITIES 
31. Free education for children with benchmark disabilities. 
32. Reservation in higher educational institutions. 
33. Identification of posts for reservation. 
34. Reservation. 
35. Incentives to employers in private sector. 
36. Special employment exchange. 
37. Special schemes and development programmes. 


CHAPTER VII 
SPECIAL PROVISIONS FOR PERSONS WITH DISABILITIES WITH HIGH SUPPORT NEEDS 
38. Special provisions for persons with disabilities with high support. 


CHAPTER VIII 

DUTIES AND RESPONSIBILITIES OF APPROPRIATE GOVERNMENTS 
39. Awareness campaigns. 
40. Accessibility. 
41. Access to transport. 
42. Access to information and communication technology. 
43. Consumer goods. 
44. Mandatory observance of accessibility norms. 
45. Time limit for making existing infrastructure and premises accessible and action for that purpose. 
46. Time limit for accessibility by service providers. 
47. Human resource development. 
48. Social audit. 


CHAPTER IX 
REGISTRATION OF INSTITUTIONS FOR PERSONS WITH DISABILITIES AND GRANTS TO SUCH 

INSTITUTIONS 

49. Competent authority. 

50. Registration. 

51. Application and grant of certificate of registration. 

52. Revocation of registration. 

53. Appeal. 

54. Act not to apply to institutions established or maintained by Central or State Government. 

55. Assistance to registered institutions. 


CHAPTER X 
CERTIFICATION OF SPECIFIED DISABILITIES 
56. Guidelines for assessment of specified disabilities. 


SECTIONS 


57. 
58. 
59. 


Designation of certifying authorities. 
Procedure for certification. 
Appeal against a decision of certifying authority. 


CHAPTER XI 


CENTRAL AND STATE ADVISORY BOARDS ON DISABILITY AND DISTRICT LEVEL COMMITTEE 


60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 


74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 


84. 
85. 


86. 
87. 


88. 


Constitution of Central Advisory Board on Disability. 
Terms and conditions of service of members. 
Disqualifications. 

Vacation of seats by Members. 

Meetings of the Central Advisory Board on disability. 
Functions of Central Advisory Board on disability. 
State Advisory Board on disability. 

Terms and conditions of service of Members. 
Disqualification. 

Vacation of seats. 

Meetings of State Advisory Board on disability. 
Functions of State Advisory Board on disability. 
District-level Committee on disability. 

Vacancies not to invalidate proceedings. 


CHAPTER XII 

CHIEF COMMISSIONER AND STATE COMMISSIONER FOR PERSONS WITH DISABILITIES 
Appointment of Chief Commissioner and Commissioners. 
Functions of Chief Commissioner. 
Action of appropriate authorities on recommendation of Chief Commissioner. 
Powers of Chief Commissioner. 
Annual and special reports by Chief Commissioner. 
Appointment of State Commissioner in States. 
Functions of State Commissioner. 
Action by appropriate authorities on recommendation of State Commissioner. 
Powers of State Commissioner. 
Annual and special reports by State Commissioner. 


CHAPTER XIII 
SPECIAL COURT 
Special Court. 
Special Public Prosecutor. 


CHAPTER XIV 
NATIONAL FUND FOR PERSONS WITH DISABILITIES 
National Fund for persons with disabilities. 
Accounts and audit. 


CHAPTER XV 
STATE FUND FOR PERSONS WITH DISABILITIES 
State Fund for persons with disabilities. 


CHAPTER XVI 
OFFENCES AND PENALTIES 


SECTIONS 
89. Punishment for contravention of provisions of Act or rules or regulations made thereunder. 
90. Offences by companies. 
91. Punishment for fraudulently availing any benefit meant for persons with benchmark disabilities. 
92. Punishment for offences of atrocities. 
93. Punishment for failure to furnish information. 
94. Previous sanction of appropriate Government. 
95. Alternative punishments. 


CHAPTER XVII 
MISCELLANEOUS 

96. Application of other laws not barred. 

97. Protection of action taken in good faith. 

98. Power to remove difficulties. 

99. Power to amend Schedule. 

100. Power of Central Government to make rules. 

101. Power of State Government to make rules. 

102. Repeal and savings. 

THE SCHEDULE. 


THE RIGHTS OF PERSONS WITH DISABILITIES ACT, 2016 
ACT NO. 49 OF 2016 
[27th December, 2016] 


An Act to give effect to the United Nations Convention on the Rights of Persons with 
Disabilities and for matters connected therewith or incidental thereto. 


WHEREAS the United Nations General Assembly adopted its Convention on the Rights of Persons 
with Disabilities on the 13th day of December, 2006. 


AND WHEREAS the aforesaid Convention lays down the following principles for empowerment of 
persons with disabilities, — 


(a) respect for inherent dignity, individual autonomy including the freedom to make one's own 
choices, and independence of persons; 


(b) non-discrimination; 
(c) full and effective participation and inclusion in society; 


(d) respect for difference and acceptance of persons with disabilities as part of human diversity 
and humanity; 


(e) equality of opportunity; 
(f) accessibility; 
(g) equality between men and women; 


(h) respect for the evolving capacities of children with disabilities and respect for the right of 
children with disabilities to preserve their identities; 


AND WHEREAS India is a signatory to the said Convention; 

AND WHEREAS India ratified the said Convention on the Ist day of October, 2007; 

AND WHEREAS it is considered necessary to implement the Convention aforesaid. 

BE it enacted by Parliament in the Sixty-seventh Year of the Republic of India as follows:— 
CHAPTER I 
PRELIMINARY 


1. Short title and commencement.—(/) This Act may be called the Rights of Persons with 
Disabilities Act, 2016. 


(2) It shall come into force on such ‘date as the Central Government may, by notification in the 
Official Gazette, appoint. 


2. Definitions.—In this Act, unless the context otherwise requires,— 


(a) “appellate authority” means an authority notified under sub-section (3) of section 14 or 
sub-section (/) of section 53 or designated under sub-section (/) of section 59, as the case may be; 


(b) “appropriate Government” means,— 


(i) in relation to the Central Government or any establishment wholly or substantially 
financed by that Government, or a Cantonment Board constituted under the Cantonments Act, 
2006 (41 of 2006), the Central Government; 


(ii) in relation to a State Government or any establishment, wholly or substantially financed 
by that Government, or any local authority, other than a Cantonment Board, the State 
Government. 


(c) “barrier” means any factor including communicational, cultural, economic, environmental, 
institutional, political, social, attitudinal or structural factors which hampers the full and effective 
participation of persons with disabilities in society; 


1. 19 April, 2017 vide notification no. S.O. 1215 (E) dated 19" April, 2017 see Gazette of India, Extraordinary, Part II, Section 
3 (ii). 


(d) “care-giver” means any person including parents and other family Members who with or 
without payment provides care, support or assistance to a person with disability; 


(e) “certifying authority” means an authority designated under sub-section (/) of section 57; 


(f) “communication” includes means and formats of communication, languages, display of text, 
Braille, tactile communication, signs, large print, accessible multimedia, written, audio, video, visual 
displays, sign language, plain-language, human-reader, augmentative and alternative modes and 
accessible information and communication technology; 


(g) “competent authority” means an authority appointed under section 49; 


(h) “discrimination” in relation to disability, means any distinction, exclusion, restriction on the 
basis of disability which is the purpose or effect of impairing or nullifying the recognition, enjoyment 
or exercise on an equal basis with others of all human rights and fundamental freedoms in the 
political, economic, social, cultural, civil or any other field and includes all forms of discrimination 
and denial of reasonable accommodation; 


(i) “establishment” includes a Government establishment and private establishment; 
(J) “Fund” means the National Fund constituted under section 86; 


(k) “Government establishment” means a corporation established by or under a Central Act or 
State Act or an authority or a body owned or controlled or aided by the Government or a local 
authority or a Government company as defined in section 2 of the Companies Act, 2013 (18 of 2013) 
and includes a Department of the Government; 


(౧ “high support” means an intensive support, physical, psychological and otherwise, which may 
be required by a person with benchmark disability for daily activities, to take independent and 
informed decision to access facilities and participating in all areas of life including education, 
employment, family and community life and treatment and therapy; 


(m) “inclusive education” means a system of education wherein students with and without 
disability learn together and the system of teaching and learning is suitably adapted to meet the 
learning needs of different types of students with disabilities; 


(n) “information and communication technology” includes all services and innovations relating to 
information and communication, including telecom services, web based services, electronic and print 
services, digital and virtual services; 


(o) “institution” means an institution for the reception, care, protection, education, training, 
rehabilitation and any other activities for persons with disabilities; 


(p) “local authority” means a Municipality or a Panchayat, as defined in clause (e) and clause (f) 
of article 243P of the Constitution; a Cantonment Board constituted under the Cantonments Act, 2006 
(41 of 2006); and any other authority established under an Act of Parliament or a State Legislature to 
administer the civic affairs; 


(q) “notification” means a notification published in the Official Gazette and the expression 
“notify” or “notified” shall be construed accordingly; 


(r) “person with benchmark disability” means a person with not less than forty per cent. of a 
specified disability where specified disability has not been defined in measurable terms and includes a 
person with disability where specified disability has been defined in measurable terms, as certified by 
the certifying authority; 


(s) “person with disability” means a person with long term physical, mental, intellectual or 
sensory impairment which, in interaction with barriers, hinders his full and effective participation in 
society equally with others; 


(౧ “person with disability having high support needs” means a person with benchmark disability 
certified under clause (a) of sub-section (2) of section 58 who needs high support; 


(u) “prescribed” means prescribed by rules made under this Act; 


6 


(v) “private establishment” means a company, firm, cooperative or other society, associations, 
trust, agency, institution, organisation, union, factory or such other establishment as the appropriate 
Government may, by notification, specify; 


(w) “public building” means a Government or private building, used or accessed by the public at 
large, including a building used for educational or vocational purposes, workplace, commercial 
activities, public utilities, religious, cultural, leisure or recreational activities, medical or health 
services, law enforcement agencies, reformatories or judicial foras, railway stations or platforms, 
roadways bus stands or terminus, airports or waterways; 


(x) “public facilities and services” includes all forms of delivery of services to the public at large, 
including housing, educational and vocational trainings, employment and career advancement, 
shopping or marketing, religious, cultural, leisure or recreational, medical, health and rehabilitation, 
banking, finance and insurance, communication, postal and information, access to justice, public 
utilities, transportation; 


(y) “reasonable accommodation” means necessary and appropriate modification and adjustments, 
without imposing a disproportionate or undue burden in a particular case, to ensure to persons with 
disabilities the enjoyment or exercise of rights equally with others; 


(z) “registered organisation” means an association of persons with disabilities or a disabled 
person organisation, association of parents of persons with disabilities, association of persons with 
disabilities and family members, or a voluntary or non-governmental or charitable organisation or 
trust, society, or non-profit company working for the welfare of the persons with disabilities, duly 
registered under an Act of Parliament or a State Legislature; 


(za) “rehabilitation” refers to a process aimed at enabling persons with disabilities to attain and 
maintain optimal, physical, sensory, intellectual, psychological environmental or social function 
levels; 


(zb) “Special Employment Exchange” means any office or place established and maintained by 
the Government for the collection and furnishing of information, either by keeping of registers or 
otherwise, regarding— 


(i) persons who seek to engage employees from amongst the persons with disabilities; 
(ii) persons with benchmark disability who seek employment; 


(iii) vacancies to which persons with benchmark disabilities seeking employment may be 
appointed; 
(zc) “specified disability” means the disabilities as specified in the Schedule; 


(zd) “transportation systems” includes road transport, rail transport, air transport, water transport, 
para transit systems for the last mile connectivity, road and street infrastructure, etc; 


(ze) “universal design” means the design of products, environments, programmes and services to 
be usable by all people to the greatest extent possible, without the need for adaptation or specialised 
design and shall apply to assistive devices including advanced technologies for particular group of 
persons with disabilities. 


CHAPTER II 
RIGHTS AND ENTITLEMENTS 


3. Equality and non-discrimination.—(/) The appropriate Government shall ensure that the persons 


with disabilities enjoy the right to equality, life with dignity and respect for his or her integrity equally 
with others. 


(2) The appropriate Government shall take steps to utilise the capacity of persons with disabilities by 


providing appropriate environment. 


(3) No person with disability shall be discriminated on the ground of disability, unless it is shown that 


the impugned act or omission is a proportionate means of achieving a legitimate aim. 


(4) No person shall be deprived of his or her personal liberty only on the ground of disability. 


7 


(5) The appropriate Government shall take necessary steps to ensure reasonable accommodation for 
persons with disabilities. 


4. Women and children with disabilities—(/) The appropriate Government and the local 
authorities shall take measures to ensure that the women and children with disabilities enjoy their rights 
equally with others. 


(2) The appropriate Government and local authorities shall ensure that all children with disabilities 
shall have right on an equal basis to freely express their views on all matters affecting them and provide 
them appropriate support keeping in view their age and disability.”. 


5. Community life.—(/) The persons with disabilities shall have the right to live in the community. 
(2) The appropriate Government shall endeavour that the persons with disabilities are,— 
(a) not obliged to live in any particular living arrangement; and 


(b) given access to a range of in-house, residential and other community support services, 
including personal assistance necessary to support living with due regard to age and gender. 


6. Protection from cruelty and inhuman treatment.—(/) The appropriate Government shall take 
measures to protect persons with disabilities from being subjected to torture, cruel, inhuman or degrading 
treatment. 


(2) No person with disability shall be a subject of any research without,— 


(i) his or her free and informed consent obtained through accessible modes, means and formats of 
communication; and 


(ii) prior permission of a Committee for Research on Disability constituted in the prescribed 
manner for the purpose by the appropriate Government in which not less than half of the Members 
shall themselves be either persons with disabilities or Members of the registered organisation as 
defined under clause (z) of section 2. 


7. Protection from abuse, violence and exploitation—(/) The appropriate Government shall take 
measures to protect persons with disabilities from all forms of abuse, violence and exploitation and to 
prevent the same, shall— 


(a) take cognizance of incidents of abuse, violence and exploitation and provide legal remedies 
available against such incidents; 


(b) take steps for avoiding such incidents and prescribe the procedure for its reporting; 
(c) take steps to rescue, protect and rehabilitate victims of such incidents; and 
(d) create awareness and make available information among the public. 


(2) Any person or registered organisation who or which has reason to believe that an act of abuse, 
violence or exploitation has been, or is being, or is likely to be committed against any person with 
disability, may give information about it to the Executive Magistrate within the local limits of whose 
jurisdiction such incidents occur. 


(3) The Executive Magistrate on receipt of such information, shall take immediate steps to stop or 
prevent its occurrence, as the case may be, or pass such order as he deems fit for the protection of such 
person with disability including an order— 


(a) to rescue the victim of such act, authorising the police or any organisation working for 
persons with disabilities to provide for the safe custody or rehabilitation of such person, or both, as 
the case may be; 


(b) for providing protective custody to the person with disability, if such person so desires; 


(c) to provide maintenance to such person with disability. 


(4) Any police officer who receives a complaint or otherwise comes to know of abuse, violence or 
exploitation towards any person with disability shall inform the aggrieved person of— 


(a) his or her right to apply for protection under sub-section (2) and the particulars of the 
Executive Magistrate having jurisdiction to provide assistance; 


(b) the particulars of the nearest organisation or institution working for the rehabilitation of 
persons with disabilities; 


(c) the right to free legal aid; and 


(d) the right to file a complaint under the provisions of this Act or any other law dealing with 
such offence: 


Provided that nothing in this section shall be construed in any manner as to relieve the police officer 
from his duty to proceed in accordance with law upon receipt of information as to the commission of a 
cognizable offence. 


(5) If the Executive Magistrate finds that the alleged act or behaviour constitutes an offence under the 
Indian Penal Code (45 of 1860), or under any other law for the time being in force, he may forward the 
complaint to that effect to the Judicial or Metropolitan Magistrate, as the case may be, having jurisdiction 
in the matter. 


8. Protection and safety.—(/) The persons with disabilities shall have equal protection and safety in 
situations of risk, armed conflict, humanitarian emergencies and natural disasters. 


(2) The National Disaster Management Authority and the State Disaster Management Authority shall 
take appropriate measures to ensure inclusion of persons with disabilities in its disaster management 
activities as defined under clause (e) of section 2 of the Disaster Management Act, 2005 (53 of 2005) for 
the safety and protection of persons with disabilities. 


(3) The District Disaster Management Authority constituted under section 25 of the Disaster 
Management Act, 2005 (53 of 2005) shall maintain record of details of persons with disabilities in the 
district and take suitable measures to inform such persons of any situations of risk so as to enhance 
disaster preparedness. 


(4) The authorities engaged in reconstruction activities subsequent to any situation of risk, armed 
conflict or natural disasters shall undertake such activities, in consultation with the concerned State 
Commissioner, in accordance with the accessibility requirements of persons with disabilities. 


9. Home and family.—(/) No child with disability shall be separated from his or her parents on the 
ground of disability except on an order of competent court, if required, in the best interest of the child. 


(2) Where the parents are unable to take care of a child with disability, the competent court shall place 
such child with his or her near relations, and failing that within the community in a family setting or in 
exceptional cases in shelter home run by the appropriate Government or non-governmental organisation, 
as may be required. 


10. Reproductive rights—(/) The appropriate Government shall ensure that persons with 
disabilities have access to appropriate information regarding reproductive and family planning. 


(2) No person with disability shall be subject to any medical procedure which leads to infertility 
without his or her free and informed consent. 


11. Accessibility in voting.—The Election Commission of India and the State Election Commissions 
shall ensure that all polling stations are accessible to persons with disabilities and all materials related to 
the electoral process are easily understandable by and accessible to them. 


12. Access to justice——(/) The appropriate Government shall ensure that persons with disabilities are 
able to exercise the right to access any court, tribunal, authority, commission or any other body having 
judicial or quasi-judicial or investigative powers without discrimination on the basis of disability. 


(2) The appropriate Government shall take steps to put in place suitable support measures for persons 
with disabilities specially those living outside family and those disabled requiring high support for 
exercising legal rights. 


(3) The National Legal Services Authority and the State Legal Services Authorities constituted under 
the Legal Services Authorities Act, 1987 (39 of 1987) shall make provisions including reasonable 
accommodation to ensure that persons with disabilities have access to any scheme, programme, facility or 
service offered by them equally with others. 


(4) The appropriate Government shall take steps to— 
(a) ensure that all their public documents are in accessible formats; 


(b) ensure that the filing departments, registry or any other office of records are supplied with 
necessary equipment to enable filing, storing and referring to the documents and evidence in 
accessible formats; and 


(c) make available all necessary facilities and equipment to facilitate recording of testimonies, 
arguments or opinion given by persons with disabilities in their preferred language and means of 
communication. 


13. Legal capacity.—(/) The appropriate Government shall ensure that the persons with disabilities 
have right, equally with others, to own or inherit property, movable or immovable, control their financial 
affairs and have access to bank loans, mortgages and other forms of financial credit. 


(2) The appropriate Government shall ensure that the persons with disabilities enjoy legal capacity on 
an equal basis with others in all aspects of life and have the right to equal recognition everywhere as any 
other person before the law. 


(3) When a conflict of interest arises between a person providing support and a person with disability 
in a particular financial, property or other economic transaction, then such supporting person shall abstain 
from providing support to the person with disability in that transaction: 


Provided that there shall not be a presumption of conflict of interest just on the basis that the 
supporting person is related to the person with disability by blood, affinity or adoption. 


(4) A person with disability may alter, modify or dismantle any support arrangement and seek the 
support of another: 


Provided that such alteration, modification or dismantling shall be prospective in nature and shall not 
nullify any third party transaction entered into by the person with disability with the aforesaid support 
arrangement. 


(5) Any person providing support to the person with disability shall not exercise undue influence and 
shall respect his or her autonomy, dignity and privacy. 


14. Provision for guardianship.—(/) Notwithstanding anything contained in any other law for the 
time being in force, on and from the date of commencement of this Act, where a district court or any 
designated authority, as notified by the State Government, finds that a person with disability, who had 
been provided adequate and appropriate support but is unable to take legally binding decisions, may be 
provided further support of a limited guardian to take legally binding decisions on his behalf in 
consultation with such person, in such manner, as may be prescribed by the State Government: 


Provided that the District Court or the designated authority, as the case may be, may grant total 
support to the person with disability requiring such support or where the limited guardianship is to be 
granted repeatedly, in which case, the decision regarding the support to be provided shall be reviewed by 
the Court or the designated authority, as the case may be, to determine the nature and manner of support 
to be provided. 


Explanation —For the purposes of this sub-section, “limited guardianship” means a system of joint 
decision which operates on mutual understanding and trust between the guardian and the person with 
disability, which shall be limited to a specific period and for specific decision and situation and shall 
operate in accordance to the will of the person with disability. 


10 


(2) On and from the date of commencement of this Act, every guardian appointed under any 
provision of any other law for the time being in force, for a person with disability shall be deemed to 
function as a limited guardian. 


(3) Any person with disability aggrieved by the decision of the designated authority appointing a legal 
guardian may prefer an appeal to such appellate authority, as may be notified by the State Government for 
the purpose. 


15. Designation of authorities to support.—(/) The appropriate Government shall designate one or 
more authorities to mobilise the community and create social awareness to support persons with 
disabilities in exercise of their legal capacity. 


(2) The authority designated under sub-section (/) shall take measures for setting up suitable support 
arrangements to exercise legal capacity by persons with disabilities living in institutions and those with 
high support needs and any other measures as may be required. 


CHAPTER II 
EDUCATION 


16. Duty of educational institutions.——The appropriate Government and the local authorities shall 
endeavour that all educational institutions funded or recognised by them provide inclusive education to 
the children with disabilities and towards that end shall— 


(౧ admit them without discrimination and provide education and opportunities for sports and 
recreation activities equally with others; 


(ii) make building, campus and various facilities accessible; 
(iii) provide reasonable accommodation according to the individual's requirements; 


(iv) provide necessary support individualised or otherwise in environments that maximise 
academic and social development consistent with the goal of full inclusion; 


(v) ensure that the education to persons who are blind or deaf or both is imparted in the most 
appropriate languages and modes and means of communication; 


(vi) detect specific learning disabilities in children at the earliest and take suitable pedagogical 
and other measures to overcome them; 


(vii) monitor participation, progress in terms of attainment levels and completion of education in 
respect of every student with disability; 


(viii) provide transportation facilities to the children with disabilities and also the attendant of the 
children with disabilities having high support needs. 


17. Specific measures to promote and facilitate inclusive education——The appropriate 
Government and the local authorities shall take the following measures for the purpose of section 16, 
namely:— 


(a) to conduct survey of school going children in every five years for identifying children with 
disabilities, ascertaining their special needs and the extent to which these are being met: 


Provided that the first survey shall be conducted within a period of two years from the date of 
commencement of this Act; 


(b) to establish adequate number of teacher training institutions; 


(c) to train and employ teachers, including teachers with disability who are qualified in sign 
language and Braille and also teachers who are trained in teaching children with intellectual 
disability; 

(d) to train professionals and staff to support inclusive education at all levels of school education; 


(e) to establish adequate number of resource centres to support educational institutions at all 
levels of school education; 


(f) to promote the use of appropriate augmentative and alternative modes including means and 
formats of communication, Braille and sign language to supplement the use of one’s own speech to 


11 


fulfil the daily communication needs of persons with speech, communication or language disabilities 
and enables them to participate and contribute to their community and society; 


(g) to provide books, other learning materials and appropriate assistive devices to students with 
benchmark disabilities free of cost up to the age of eighteen years; 


(h) to provide scholarships in appropriate cases to students with benchmark disability; 


(i) to make suitable modifications in the curriculum and examination system to meet the needs of 
students with disabilities such as extra time for completion of examination paper, facility of scribe or 
amanuensis, exemption from second and third language courses; 


(J) to promote research to improve learning; and 
(k) any other measures, as may be required. 


18. Adult education.—The appropriate Government and the local authorities shall take measures to 
promote, protect and ensure participation of persons with disabilities in adult education and continuing 
education programmes equally with others. 


CHAPTER IV 
SKILL DEVELOPMENT AND EMPLOYMENT 


19. Vocational training and self-employment.—(/) The appropriate Government shall formulate 
schemes and programmes including provision of loans at concessional rates to facilitate and support 
employment of persons with disabilities especially for their vocational training and self-employment. 


(2) The schemes and programmes referred to in sub-section (/) shall provide for— 


(a) inclusion of person with disability in all mainstream formal and non-formal vocational and 
skill training schemes and programmes; 


(b) to ensure that a person with disability has adequate support and facilities to avail specific 
training; 

(c) exclusive skill training programmes for persons with disabilities with active links with the 
market, for those with developmental, intellectual, multiple disabilities and autism; 

(d) loans at concessional rates including that of microcredit; 

(e) marketing the products made by persons with disabilities; and 


(f) maintenance of disaggregated data on the progress made in the skill training and self- 
employment, including persons with disabilities. 


20. Non-discrimination in employment.—(/) No Government establishment shall discriminate 
against any person with disability in any matter relating to employment: 


Provided that the appropriate Government may, having regard to the type of work carried on in any 
establishment, by notification and subject to such conditions, if any, exempt any establishment from the 
provisions of this section. 


(2) Every Government establishment shall provide reasonable accommodation and appropriate barrier 
free and conducive environment to employees with disability. 


(3) No promotion shall be denied to a person merely on the ground of disability. 


(4) No Government establishment shall dispense with or reduce in rank, an employee who acquires a 
disability during his or her service: 


Provided that, if an employee after acquiring disability is not suitable for the post he was holding, 
shall be shifted to some other post with the same pay scale and service benefits: 


Provided further that if it is not possible to adjust the employee against any post, he may be kept on a 
supernumerary post until a suitable post is available or he attains the age of superannuation, whichever is 
earlier. 


(5) The appropriate Government may frame policies for posting and transfer of employees with 
disabilities. 


12 


21. Equal opportunity policy—(/) Every establishment shall notify equal opportunity policy 
detailing measures proposed to be taken by it in pursuance of the provisions of this Chapter in the manner 
as may be prescribed by the Central Government. 


(2) Every establishment shall register a copy of the said policy with the Chief Commissioner or the 
State Commissioner, as the case may be. 


22. Maintenance of records.—(/) Every establishment shall maintain records of the persons with 
disabilities in relation to the matter of employment, facilities provided and other necessary information in 
compliance with the provisions of this Chapter in such form and manner as may be prescribed by the 
Central Government. 


(2) Every employment exchange shall maintain records of persons with disabilities seeking 
employment. 


(3) The records maintained under sub-section (/) shall be open to inspection at all reasonable hours 
by such persons as may be authorised in their behalf by the appropriate Government. 


23. Appointment of Grievance Redressal Officer —(/) Every Government establishment shall 
appoint a Grievance Redressal Officer for the purpose of section 19 and shall inform the Chief 
Commissioner or the State Commissioner, as the case may be, about the appointment of such officer. 


(2) Any person aggrieved with the non-compliance of the provisions of section 20, may file a 
complaint with the Grievance Redressal Officer, who shall investigate it and shall take up the matter with 
the establishment for corrective action. 


(3) The Grievance Redressal Officer shall maintain a register of complaints in the manner as may be 
prescribed by the Central Government, and every complaint shall be inquired within two weeks of its 
registration. 


(4) If the aggrieved person is not satisfied with the action taken on his or her complaint, he or she may 
approach the District-Level Committee on disability. 


CHAPTER V 
SOCIAL SECURITY, HEALTH, REHABILITATION AND RECREATION 


24. Social security—(/) The appropriate Government shall within the limit of its economic capacity 
and development formulate necessary schemes and programmes to safeguard and promote the right of 
persons with disabilities for adequate standard of living to enable them to live independently or in the 
community: 


Provided that the quantum of assistance to the persons with disabilities under such schemes and 
programmes shall be at least twenty-five per cent. higher than the similar schemes applicable to others. 


(2) The appropriate Government while devising these schemes and programmes shall give due 
consideration to the diversity of disability, gender, age, and socio-economic status. 


(3) The schemes under sub-section (/) shall provide for,— 


(a) community centres with good living conditions in terms of safety, sanitation, health care and 
counselling; 


(b) facilities for persons including children with disabilities who have no family or have been 
abandoned, or are without shelter or livelihood; 


(c) support during natural or man-made disasters and in areas of conflict; 
(d) support to women with disability for livelihood and for upbringing of their children; 


(e) access to safe drinking water and appropriate and accessible sanitation facilities especially in 
urban slums and rural areas; 


(f) provisions of aids and appliances, medicine and diagnostic services and corrective surgery free 
of cost to persons with disabilities with such income ceiling as may be notified; 


13 


(g) disability pension to persons with disabilities subject to such income ceiling as may be 
notified; 


(h) unemployment allowance to persons with disabilities registered with Special Employment 
Exchange for more than two years and who could not be placed in any gainful occupation; 


(i) care-giver allowance to persons with disabilities with high support needs; 


(J) comprehensive insurance scheme for persons with disability, not covered under the Employees 
State Insurance Schemes, or any other statutory or Government-sponsored insurance schemes; 


(k) any other matter which the appropriate Government may think fit. 


25. Healthcare.—(/) The appropriate Government and the local authorities shall take necessary 
measures for the persons with disabilities to provide,— 


(a) free healthcare in the vicinity specially in rural area subject to such family income as may be 
notified; 


(b) barrier-free access in all parts of Government and private hospitals and other healthcare 
institutions and centres; 


(c) priority in attendance and treatment. 


(2) The appropriate Government and the local authorities shall take measures and make schemes or 
programmes to promote healthcare and prevent the occurrence of disabilities and for the said purpose 
shall— 


(a) undertake or cause to be undertaken surveys, investigations and research concerning the cause 
of occurrence of disabilities; 


(b) promote various methods for preventing disabilities; 
(c) screen all the children at least once in a year for the purpose of identifying “at-risk” cases; 
(d) provide facilities for training to the staff at the primary health centres; 


(e) sponsor or cause to be sponsored awareness campaigns and disseminate or cause to be 
disseminated information for general hygiene, health and sanitation; 


(f) take measures for pre-natal, perinatal and post-natal care of mother and child; 


(g) educate the public through the pre-schools, schools, primary health centres, village level 
workers and anganwadi workers; 


(h) create awareness amongst the masses through television, radio and other mass media on the 
causes of disabilities and the preventive measures to be adopted; 


(i) healthcare during the time of natural disasters and other situations of risk; 
(J) essential medical facilities for life saving emergency treatment and procedures; and 
(k) sexual and reproductive healthcare especially for women with disability. 


26. Insurance schemes.—The appropriate Government shall, by notification, make insurance 
schemes for their employees with disabilities. 


27. Rehabilitation——(/) The appropriate Government and the local authorities shall within their 
economic capacity and development, undertake or cause to be undertaken services and programmes of 
rehabilitation, particularly in the areas of health, education and employment for all persons with 
disabilities. 


(2) For the purposes of sub-section (/), the appropriate Government and the local authorities may 
grant financial assistance to non-Governmental Organisations. 


14 


(3) The appropriate Government and the local authorities, while formulating rehabilitation policies 
shall consult the non-Governmental Organisations working for the cause of persons with disabilities. 


28. Research and development.—The appropriate Government shall initiate or cause to be initiated 
research and development through individuals and institutions on issues which shall enhance habilitation 
and rehabilitation and on such other issues which are necessary for the empowerment of persons with 
disabilities. 


29. Culture and recreation.—The appropriate Government and the local authorities shall take 
measures to promote and protect the rights of all persons with disabilities to have a cultural life and to 
participate in recreational activities equally with others which include,— 


(a) facilities, support and sponsorships to artists and writers with disability to pursue their 
interests and talents; 


(b) establishment of a disability history museum which chronicles and interprets the historical 
experiences of persons with disabilities; 


(c) making art accessible to persons with disabilities; 
(d) promoting recreation centres, and other associational activities; 


(e) facilitating participation in scouting, dancing, art classes, outdoor camps and adventure 
activities; 

(f) redesigning courses in cultural and arts subjects to enable participation and access for persons 
with disabilities; 

(g) developing technology, assistive devices and equipments to facilitate access and inclusion for 
persons with disabilities in recreational activities; and 


(h) ensuring that persons with hearing impairment can have access to television programmes with 
sign language interpretation or sub-titles. 


30. Sporting activities—(/) The appropriate Government shall take measures to ensure effective 
participation in sporting activities of the persons with disabilities. 


(2) The sports authorities shall accord due recognition to the right of persons with disabilities to 
participate in sports and shall make due provisions for the inclusion of persons with disabilities in their 
schemes and programmes for the promotion and development of sporting talents. 


(3) Without prejudice to the provisions contained in sub-sections (/) and (2), the appropriate 
Government and the sports authorities shall take measures to,— 


(a) restructure courses and programmes to ensure access, inclusion and participation of persons 
with disabilities in all sporting activities; 

(b) redesign and support infrastructure facilities of all sporting activities for persons with 
disabilities; 

(c) develop technology to enhance potential, talent, capacity and ability in sporting activities of 
all persons with disabilities; 


(d) provide multi-sensory essentials and features in all sporting activities to ensure effective 
participation of all persons with disabilities; 


(e) allocate funds for development of state of art sport facilities for training of persons with 
disabilities; 

(f) promote and organise disability specific sporting events for persons with disabilities and also 
facilitate awards to the winners and other participants of such sporting events. 


15 


CHAPTER VI 
SPECIAL PROVISIONS FOR PERSONS WITH BENCHMARK DISABILITES 


31. Free education for children with benchmark disabilities—(/) Notwithstanding anything 
contained in the Rights of Children to Free and Compulsory Education Act, 2009 (35 of 2009), every 
child with benchmark disability between the age of six to eighteen years shall have the right to free 
education in a neighbourhood school, or in a special school, of his choice. 


(2) The appropriate Government and local authorities shall ensure that every child with benchmark 
disability has access to free education in an appropriate environment till he attains the age of eighteen 
years. 


32. Reservation in higher educational institutions—(/) All Government institutions of higher 
education and other higher education institutions receiving aid from the Government shall reserve not less 
than five per cent. seats for persons with benchmark disabilities. 


(2) The persons with benchmark disabilities shall be given an upper age relaxation of five years for 
admission in institutions of higher education. 


33. Identification of posts for reservation.—The appropriate Government shall— 


(i) identify posts in the establishments which can be held by respective category of persons with 
benchmark disabilities in respect of the vacancies reserved in accordance with the provisions of 
section 34; 


(ii) constitute an expert committee with representation of persons with benchmark disabilities for 
identification of such posts; and 


(iii) undertake periodic review of the identified posts at an interval not exceeding three years. 


34. Reservation—(/) Every appropriate Government shall appoint in every Government 
establishment, not less than four per cent. of the total number of vacancies in the cadre strength in each 
group of posts meant to be filled with persons with benchmark disabilities of which, one per cent. each 
shall be reserved for persons with benchmark disabilities under clauses (a), (b) and (c) and one per cent. 
for persons with benchmark disabilities under clauses (d) and (e), namely:— 


(a) blindness and low vision; 
(b) deaf and hard of hearing; 


(c) locomotor disability including cerebral palsy, leprosy cured, dwarfism, acid attack victims and 
muscular dystrophy; 


(d) autism, intellectual disability, specific learning disability and mental illness; 


(e) multiple disabilities from amongst persons under clauses (a) to (d) including deaf-blindness in 
the posts identified for each disabilities: 


Provided that the reservation in promotion shall be in accordance with such instructions as are issued 
by the appropriate Government from time to time: 


Provided further that the appropriate Government, in consultation with the Chief Commissioner or the 
State Commissioner, as the case may be, may, having regard to the type of work carried out in any 
Government establishment, by notification and subject to such conditions, if any, as may be specified in 
such notifications exempt any Government establishment from the provisions of this section. 


(2) Where in any recruitment year any vacancy cannot be filled up due to non-availability of a 
suitable person with benchmark disability or for any other sufficient reasons, such vacancy shall be 
carried forward in the succeeding recruitment year and if in the succeeding recruitment year also suitable 
person with benchmark disability is not available, it may first be filled by interchange among the five 
categories and only when there is no person with disability available for the post in that year, the 
employer shall fill up the vacancy by appointment of a person, other than a person with disability: 


Provided that if the nature of vacancies in an establishment is such that a given category of person 
cannot be employed, the vacancies may be interchanged among the five categories with the prior approval 
of the appropriate Government. 


16 


(3) The appropriate Government may, by notification, provide for such relaxation of upper age limit 
for employment of persons with benchmark disability, as it thinks fit. 


35. Incentives to employers in private sector—The appropriate Government and the local 
authorities shall, within the limit of their economic capacity and development, provide incentives to 
employer in private sector to ensure that at least five per cent. of their work force is composed of persons 
with benchmark disability. 


36. Special employment exchange.—The appropriate Government may, by notification, require that 
from such date, the employer in every establishment shall furnish such information or return as may be 
prescribed by the Central Government in relation to vacancies appointed for persons with benchmark 
disability that have occurred or are about to occur in that establishment to such special employment 
exchange as may be notified by the Central Government and the establishment shall thereupon comply 
with such requisition. 


37. Special schemes and development programmes.—The appropriate Government and the local 
authorities shall, by notification, make schemes in favour of persons with benchmark disabilities, to 
provide,— 

(a) five per cent. reservation in allotment of agricultural land and housing in all relevant schemes 
and development programmes, with appropriate priority to women with benchmark disabilities; 


(b) five per cent. reservation in all poverty alleviation and various developmental schemes with 
priority to women with benchmark disabilities; 


(c) five per cent. reservation in allotment of land on concessional rate, where such land is to be 
used for the purpose of promoting housing, shelter, setting up of occupation, business, enterprise, 
recreation centres and production centres. 


CHAPTER VII 
SPECIAL PROVISIONS FOR PERSONS WITH DISABILITIES WITH HIGH SUPPORT NEEDS 


38. Special provisions for persons with disabilities with high support——(/) Any person with 
benchmark disability, who considers himself to be in need of high support, or any person or organisation 
on his or her behalf, may apply to an authority, to be notified by the appropriate Government, requesting 
to provide high support. 

(2) On receipt of an application under sub-section (/), the authority shall refer it to an Assessment 
Board consisting of such Members as may be prescribed by the Central Government. 


(3) The Assessment Board shall assess the case referred to it under sub-section (/) in such manner as 
may be prescribed by the Central Government, and shall send a report to the authority certifying the need 
of high support and its nature. 

(4) On receipt of a report under sub-section (3), the authority shall take steps to provide support in 
accordance with the report and subject to relevant schemes and orders of the appropriate Government in 
this behalf. 

CHAPTER VIII 
DUTIES AND RESPONSIBILITIES OF APPROPRIATE GOVERNMENTS 

39. Awareness campaigns.—(/) The appropriate Government, in consultation with the Chief 
Commissioner or the State Commissioner, as the case may be, shall conduct, encourage, support or 
promote awareness campaigns and sensitisation programmes to ensure that the rights of the persons with 
disabilities provided under this Act are protected. 

(2) The programmes and campaigns specified under sub-section (1) shall also,— 

(a) promote values of inclusion, tolerance, empathy and respect for diversity; 


(b) advance recognition of the skills, merits and abilities of persons with disabilities and of their 
contributions to the workforce, labour market and professional fee; 


(c) foster respect for the decisions made by persons with disabilities on all matters related to 
family life, relationships, bearing and raising children; 


(d) provide orientation and sensitisation at the school, college, University and professional 
training level on the human condition of disability and the rights of persons with disabilities; 


17 


(e) provide orientation and sensitisation on disabling conditions and rights of persons with 
disabilities to employers, administrators and co-workers; 


(f) ensure that the rights of persons with disabilities are included in the curriculum in Universities, 
colleges and schools. 


40. Accessibility.—The Central Government shall, in consultation with the Chief Commissioner, 
formulate rules for persons with disabilities laying down the standards of accessibility for the physical 
environment, transportation, information and communications, including appropriate technologies and 
systems, and other facilities and services provided to the public in urban and rural areas. 


41. Access to transport.—(/) The appropriate Government shall take suitable measures to 
provide,— 


(a) facilities for persons with disabilities at bus stops, railway stations and airports conforming to 
the accessibility standards relating to parking spaces, toilets, ticketing counters and ticketing 
machines; 


(b) access to all modes of transport that conform the design standards, including retrofitting old 
modes of transport, wherever technically feasible and safe for persons with disabilities, economically 
viable and without entailing major structural changes in design; 


(c) accessible roads to address mobility necessary for persons with disabilities. 


(2) The appropriate Government shall develop schemes programmes to promote the personal mobility 
of persons with disabilities at affordable cost to provide for,— 


(a) incentives and concessions; 
(b) retrofitting of vehicles; and 
(c) personal mobility assistance. 


42. Access to information and communication technology.—The appropriate Government shall 
take measures to ensure that,— 


(i) all contents available in audio, print and electronic media are in accessible format; 


(ii) persons with disabilities have access to electronic media by providing audio description, sign 
language interpretation and close captioning; 


(iii) electronic goods and equipment which are meant for every day use are available in universal 
design. 


43. Consumer goods.—The appropriate Government shall take measures to promote development, 
production and distribution of universally designed consumer products and accessories for general use for 
persons with disabilities. 


44. Mandatory observance of accessibility norms.—(/) No establishment shall be granted 
permission to build any structure if the building plan does not adhere to the rules formulated by the 
Central Government under section 40. 


(2) No establishment shall be issued a certificate of completion or allowed to take occupation of a 
building unless it has adhered to the rules formulated by the Central Government. 


45. Time limit for making existing infrastructure and premises accessible and action for that 
purpose.—(/) All existing public buildings shall be made accessible in accordance with the rules 
formulated by the Central Government within a period not exceeding five years from the date of 
notification of such rules: 


Provided that the Central Government may grant extension of time to the States on a case to case 
basis for adherence to this provision depending on their state of preparedness and other related 
parameters. 


18 


(2) The appropriate Government and the local authorities shall formulate and publish an action plan 
based on prioritisation, for providing accessibility in all their buildings and spaces providing essential 
services such as all primary health centres, civil hospitals, schools, railway stations and bus stops. 


46. Time limit for accessibility by service providers.—The service providers whether Government 
or private shall provide services in accordance with the rules on accessibility formulated by the Central 
Government under section 40 within a period of two years from the date of notification of such rules: 


Provided that the Central Government in consultation with the Chief Commissioner may grant 
extension of time for providing certain category of services in accordance with the said rules. 


47. Human resource development.—(/) Without prejudice to any function and power of 
Rehabilitation Council of India constituted under the Rehabilitation Council of India Act, 1992 
(34 of 1992), the appropriate Government shall endeavour to develop human resource for the purposes of 
this Act and to that end shall,— 


(a) mandate training on disability rights in all courses for the training of Panchayati Raj 
Members, legislators, administrators, police officials, judges and lawyers; 


(b) induct disability as a component for all education courses for schools, colleges and University 
teachers, doctors, nurses, para-medical personnel, social welfare officers, rural development officers, 
asha workers, anganwadi workers, engineers, architects, other professionals and community workers; 

(c) initiate capacity building programmes including training in independent living and community 
relationships for families, members of community and other stakeholders and care providers on care 
giving and support; 

(d) ensure independence training for persons with disabilities to build community relationships on 
mutual contribution and respect; 


(e) conduct training programmes for sports teachers with focus on sports, games, adventure 
activities; 
(f) any other capacity development measures as may be required. 


(2) All Universities shall promote teaching and research in disability studies including establishment 
of study centres for such studies. 


(3) In order to fulfil the obligation stated in sub-section (/), the appropriate Government shall in every 
five years undertake a need based analysis and formulate plans for the recruitment, induction, 
sensitisation, orientation and training of suitable personnel to undertake the various responsibilities under 
this Act. 


48. Social audit—The appropriate Government shall undertake social audit of all general schemes 
and programmes involving the persons with disabilities to ensure that the scheme and programmes do not 
have an adverse impact upon the persons with disabilities and need the requirements and concerns of 
persons with disabilities. 


CHAPTER IX 
REGISTRATION OF INSTITUTIONS FOR PERSONS WITH DISABILITIES AND GRANTS TO SUCH 
INSTITUTIONS 
49. Competent authority.—The State Government shall appoint an authority as it deems fit to be a 
competent authority for the purposes of this Chapter. 


50. Registration.—Save as otherwise provided under this Act, no person shall establish or maintain 
any institution for persons with disabilities except in accordance with a certificate of registration issued in 
this behalf by the competent authority: 


Provided that an institution for care of mentally ill persons, which holds a valid licence under 
section 8 of the Mental Health Act, 1987 (14 of 1987) or any other Act for the time being in force, shall 
not be required to be registered under this Act. 


51. Application and grant of certificate of registration.—(/) Every application for a certificate of 
registration shall be made to the competent authority in such form and in such manner as may be 
prescribed by the State Government. 


19 


(2) On receipt of an application under sub-section (/), the competent authority shall make such 
enquiries as it may deem fit and on being satisfied that the applicant has complied with the requirements 
of this Act and the rules made thereunder, it shall grant a certificate of registration to the applicant within 
a period of ninety days of receipt of application and if not satisfied, the competent authority shall, by 
order, refuse to grant the certificate applied for: 


Provided that before making any order refusing to grant a certificate, the competent authority shall 
give the applicant a reasonable opportunity of being heard and every order of refusal to grant a certificate 
shall be communicated to the applicant in writing. 


(3) No certificate of registration shall be granted under sub-section (2) unless the institution with 
respect to which an application has been made is in a position to provide such facilities and meet such 
standards as may be prescribed by the State Government. 


(4) The certificate of registration granted under sub-section (2),— 


(a) shall, unless revoked under section 52 remain in force for such period as may be prescribed by 
the State Government; 


(b) may be renewed from time to time for a like period; and 


(c) shall be in such form and shall be subject to such conditions as may be prescribed by the State 
Government. 


(5) An application for renewal of a certificate of registration shall be made not less than sixty days 
before the expiry of the period of validity. 


(6) A copy of the certificate of registration shall be displayed by the institution in a conspicuous 
place. 


(7) Every application made under sub-section (/) or sub-section (5) shall be disposed of by the 
competent authority within such period as may be prescribed by the State Government. 


52. Revocation of registration.—(/) The competent authority may, if it has reason to believe that the 
holder of a certificate of registration granted under sub-section (2) of section 51 has,— 


(a) made a statement in relation to any application for the issue or renewal of the certificate which 
is incorrect or false in material particulars; or 


(b) committed or has caused to be committed any breach of rules or any conditions subject to 
which the certificate was granted, 


it may, after making such inquiry, as it deems fit, by order, revoke the certificate: 


Provided that no such order shall be made until an opportunity is given to the holder of the certificate 
to show cause as to why the certificate of registration shall not be revoked. 


(2) Where a certificate of registration in respect of an institution has been revoked under 
sub-section (/), such institution shall cease to function from the date of such revocation: 


Provided that where an appeal lies under section 53 against the order of revocation, such institution 
shall cease to function,— 


(a) where no appeal has been preferred immediately on the expiry of the period prescribed for the 
filing of such appeal; or 


(b) where such appeal has been preferred, but the order of revocation has been upheld, from the 
date of the order of appeal. 


(3) On the revocation of a certificate of registration in respect of an institution, the competent 
authority may direct that any person with disability who is an inmate of such institution on the date of 
such revocation, shall be— 


(a) restored to the custody of his or her parent, spouse or lawful guardian, as the case may be; or 


(b) transferred to any other institution specified by the competent authority. 


20 


(4) Every institution which holds a certificate of registration which is revoked under this section shall, 
immediately after such revocation, surrender such certificate to the competent authority. 


53. Appeal.—(/) Any person aggrieved by the order of the competent authority refusing to grant a 
certificate of registration or revoking a certificate of registration may, within such period as may be 
prescribed by the State Government, prefer an appeal to such appellate authority, as may be notified by 
the State Government against such refusal or revocation. 


(2) The order of the appellate authority on such appeal shall be final. 


54. Act not to apply to institutions established or maintained by Central or State 
Government.—Nothing contained in this Chapter shall apply to an institution for persons with 
disabilities established or maintained by the Central Government or a State Government. 


55. Assistance to registered institutions.—The appropriate Government may within the limits of 
their economic capacity and development, grant financial assistance to registered institutions to provide 
services and to implement the schemes and programmes in pursuance of the provisions of this Act. 


CHAPTER X 
CERTIFICATION OF SPECIFIED DISABILITIES 


56. Guidelines for assessment of specified disabilities—The Central Government shall notify 
guidelines for the purpose of assessing the extent of specified disability in a person. 

57. Designation of certifying authorities—(/) The appropriate Government shall designate persons, 
having requisite qualifications and experience, as certifying authorities, who shall be competent to issue 
the certificate of disability. 

(2) The appropriate Government shall also notify the jurisdiction within which and the terms and 
conditions subject to which, the certifying authority shall perform its certification functions. 

58. Procedure for certification—(/) Any person with specified disability, may apply, in such 
manner as may be prescribed by the Central Government, to a certifying authority having jurisdiction, for 
issuing of a certificate of disability. 

(2) On receipt of an application under sub-section (/), the certifying authority shall assess the 
disability of the concerned person in accordance with relevant guidelines notified under section 56, and 
shall, after such assessment, as the case may be,— 

(a) issue a certificate of disability to such person, in such form as may be prescribed by the 

Central Government; 

(b) inform him in writing that he has no specified disability. 

(3) The certificate of disability issued under this section shall be valid across the country. 

59. Appeal against a decision of certifying authority.—(/) Any person aggrieved with decision of 
the certifying authority, may appeal against such decision, within such time and in such manner as may be 
prescribed by the State Government, to such appellate authority as the State Government may designate 
for the purpose. 

(2) On receipt of an appeal, the appellate authority shall decide the appeal in such manner as may be 
prescribed by the State Government. 

CHAPTER XI 
CENTRAL AND STATE ADVISORY BOARDS ON DISABILITY AND DISTRICT LEVEL COMMITTEE 

60. Constitution of Central Advisory Board on Disability —(/) The Central Government shall, by 
notification, constitute a body to be known as the Central Advisory Board on Disability to exercise the 
powers conferred on, and to perform the functions assigned to it, under this Act. 

(2) The Central Advisory Board shall consist of,— 

(a) the Minister in charge of Department of Disability Affairs in the Central Government, 

Chairperson, ex officio; 

(b) the Minister of State in charge dealing with Department of Disability Affairs in the Ministry 
in the Central Government, Vice Chairperson, ex officio; 


(c) three Members of Parliament, of whom two shall be elected by Lok Sabha and one by the 
Rajya Sabha, Members, ex officio; 


21 


(d) the Ministers in charge of Disability Affairs of all States and Administrators or Lieutenant 
Governors of the Union territories, Members, ex officio; 


(e) Secretaries to the Government of India in charge of the Ministries or Departments of 
Disability Affairs, Social Justice and Empowerment, School Education and Literacy, and Higher 
Education, Women and Child Development, Expenditure, Personnel and Training, Administrative 
Reforms and Public Grievances, Health and Family Welfare, Rural Development, Panchayati Raj, 
Industrial Policy and Promotion, Urban Development, Housing and Urban Poverty Alleviation, 
Science and Technology, Communications and Information Technology, Legal Affairs, Public 
Enterprises, Youth Affairs and Sports, Road Transport and Highways and Civil Aviation, Members, 
ex officio; 

(f) Secretary, National Institute of Transforming India (NITI) Aayog, Member, ex officio; 

(g) Chairperson, Rehabilitation Council of India, Member, ex officio; 


(h) Chairperson, National Trust for the Welfare of Persons with Autism, Cerebral Palsy, Mental 
Retardation and Multiple Disabilities, Member, ex officio; 


(i) Chairman-cum-Managing Director, National Handicapped Finance Development Corporation, 
Member, ex officio; 


(J) Chairman-cum-Managing Director, Artificial Limbs Manufacturing Corporation, Member, 
ex officio; 
(k) Chairman, Railway Board, Member, ex officio; 
(౧ Director-General, Employment and Training, Ministry of Labour and Employment, Member, 
ex officio; 
(m) Director, National Council for Educational Research and Training, Member, ex officio; 
(n) Chairperson, National Council of Teacher Education, Member, ex officio; 
(o) Chairperson, University Grants Commission, Member, ex officio; 
(p) Chairperson, Medical Council of India, Member, ex officio; 
(q) Directors of the following Institutes: — 
(i) National Institute for the Visually Handicapped, Dehradun; 
(ii) National Institute for the Mentally Handicapped, Secunderabad; 
(iii) Pandit Deen Dayal Upadhyay Institute for the Physically Handicapped, New Delhi; 
(iv) Ali Yavar Jung National Institute for the Hearing Handicapped, Mumbai; 
(v) National Institute for the Orthopaedically Handicapped, Kolkata; 
(vi) National Institute of Rehabilitation Training and Research, Cuttack; 
(vii) National Institute for Empowerment of Persons with Multiple Disabilities, Chennai; 
(viii) National Institute for Mental Health and Sciences, Bangalore; 
(ix) Indian Sign Language Research and Training Centre, New Delhi, Members, ex officio; 
(r) Members to be nominated by the Central Government,— 
(i) five Members who are experts in the field of disability and rehabilitation; 


(ii) ten Members, as far as practicable, being persons with disabilities, to represent 
non-Governmental Organisations concerned with disabilities or disabled persons organisations: 


Provided that out of the ten Members nominated, at least, five Members shall be women and 
at least one person each shall be from the Scheduled Castes and the Scheduled Tribes; 


22 


(iii) up to three representatives of national level chambers of commerce and industry; 


(s) Joint Secretary to the Government of India dealing with the subject of disability policy, 
Member-Secretary, ex officio. 


61. Terms and conditions of Service of members.—(/) Save as otherwise provided under this Act, 
a Member of the Central Advisory Board nominated under clause (r) of sub-section (2) of section 60 shall 
hold office for a term of three years from the date of his nomination: 


Provided that such a Member shall, notwithstanding the expiration of his term, continue to hold office 
until his successor enters upon his office. 


(2) The Central Government may, if it thinks fit, remove any Member nominated under clause (r) of 
sub-section (2) of section 60, before the expiry of his term of office after giving him a reasonable 
opportunity of showing cause against the same. 


(3) A Member nominated under clause (r) of sub-section (2) of section 60 may at any time resign his 
office by writing under his hand addressed to the Central Government and the seat of the said Member 
shall thereupon becomes vacant. 


(4) A casual vacancy in the Central Advisory Board shall be filled by a fresh nomination and the 
person nominated to fill the vacancy shall hold office only for the remainder of the term for which the 
Member in whose place he was so nominated. 


(5) A Member nominated under sub-clause (i) or sub-clause (iii) of clause (7) of sub-section (2) of 
section 60 shall be eligible for renomination. 


(6) The Members nominated under sub-clause (i) and sub-clause (ii) of clause (7 of sub-section (2) of 
section 60 shall receive such allowances as may be prescribed by the Central Government. 


62. Disqualifications——(/) No person shall be a Member of the Central Advisory Board, who— 


(a) is, or at any time has been, adjudged insolvent or has suspended payment of his debts or has 
compounded with his creditors, or 


(b) is of unsound mind and stands so declared by a competent court, or 


(c) is, or has been, convicted of an offence which, in the opinion of the Central Government, 
involves moral turpitude, or 


(d) is, or at any time has been, convicted of an offence under this Act, or 


(e) has so abused his position in the opinion of the Central Government as a Member so as to 
render his continuance in the office is prejudicial interests of the general public. 


(2) No order of removal shall be made by the Central Government under this section unless the 
Member concerned has been given a reasonable opportunity of showing cause against the same. 


(3) Notwithstanding anything contained in sub-section (/) or sub-section (5) of section 61, a Member 
who has been removed under this section shall not be eligible for renomination as a Member. 


63. Vacation of seats by Members.—If a Member of the Central Advisory Board becomes subject to 
any of the disqualifications specified in section 62, his seat shall become vacant. 


64. Meetings of the Central Advisory Board on disability—The Central Advisory Board shall 
meet at least once in every six months and shall observe such rules of procedure in regard to the 
transaction of business at its meetings as may be prescribed. 


65. Functions of Central Advisory Board on disability.—(/) Subject to the provisions of this Act, 
the Central Advisory Board on disability shall be the national-level consultative and advisory body on 
disability matters, and shall facilitate the continuous evolution of a comprehensive policy for the 
empowerment of persons with disabilities and the full enjoyment of rights. 


23 


(2) In particular and without prejudice to the generality of the foregoing provisions, the Central 
Advisory Board on disability shall perform the following functions, namely:— 


(a) advise the Central Government and the State Governments on policies, programmes, 
legislation and projects with respect to disability; 


(b) develop a national policy to address issues concerning persons with disabilities; 


(c) review and coordinate the activities of all Departments of the Government and other 
Governmental and non-Governmental Organisations which are dealing with matters relating to 
persons with disabilities; 


(d) take up the cause of persons with disabilities with the concerned authorities and the 
international organisations with a view to provide for schemes and projects for the persons with 
disabilities in the national plans; 


(e) recommend steps to ensure accessibility, reasonable accommodation, non-discrimination for 
persons with disabilities vis-a-vis information, services and the built environment and their 
participation in social life; 


(f) monitor and evaluate the impact of laws, policies and programmes to achieve full participation 
of persons with disabilities; and 


(g) such other functions as may be assigned from time to time by the Central Government. 


66. State Advisory Board on disability—(/) Every State Government shall, by notification, 
constitute a body to be known as the State Advisory Board on disability to exercise the powers conferred 
on, and to perform the function assigned to it, under this Act. 


(2) The State Advisory Board shall consist of— 


(a) the Minister in charge of the Department in the State Government dealing with disability 
matters, Chairperson, ex officio; 


(b) the Minister of State or the Deputy Minister in charge of the Department in the State 
Government dealing with disability matters, if any, Vice-Chairperson, ex officio; 


(c) secretaries to the State Government in charge of the Departments of Disability Affairs, School 
Education, Literacy and Higher Education, Women and Child Development, Finance, Personnel and 
Training, Health and Family Welfare, Rural Development, Panchayati Raj, Industrial Policy and 
Promotion, Labour and Employment, Urban Development, Housing and Urban Poverty Alleviation, 
Science and Technology, Information Technology, Public Enterprises, Youth Affairs and Sports, 
Road Transport and any other Department, which the State Government considers necessary, 
Members, ex officio; 


(d) three Members of the State Legislature of whom two shall be elected by the Legislative 
Assembly and one by the Legislative Council, if any, and where there is no Legislative Council, three 
Members shall be elected by the Legislative Assembly, Members, ex officio; 


(e) Members to be nominated by the State Government:— 
(i) five Members who are experts in the field of disability and rehabilitation; 


(ii) five Members to be nominated by the State Government by rotation to represent the 
districts in such manner as may be prescribed: 


Provided that no nomination under this sub-clause shall be made except on the 
recommendation of the district administration concerned; 


(iii) ten persons as far as practicable, being persons with disabilities, to represent 
non-Governmental Organisations or associations which are concerned with disabilities: 


Provided that out of the ten persons nominated under this clause, at least, five shall be women 
and at least one person each shall be from the Scheduled Castes and the Scheduled Tribes; 


24 


(iv) not more than three representatives of the State Chamber of Commerce and Industry; 


(f) officer not below the rank of Joint Secretary in the Department dealing with disability matters 
in the State Government, Member-Secretary, ex officio. 


67. Terms and conditions of service of Members.—(/) Save as otherwise provided under this Act, 
a Member of the State Advisory Board nominated under clause (e) of sub-section (2) of section 66, shall 
hold office for a term of three years from the date of his nomination: 


Provided that such a Member shall, notwithstanding the expiration of his term, continue to hold office 
until his successor enters upon his office. 


(2) The State Government may, if it thinks fit, remove any Member nominated under clause (e) of 
sub-section (2) of section 66, before the expiry of his term of office after giving him a reasonable 
opportunity of showing cause against the same. 


(3) A Member nominated under clause (e) of sub-section (2) of section 66 may at any time resign his 
office by writing under his hand addressed to the State Government and the seat of the said Member shall 
thereupon become vacant. 


(4) A casual vacancy in the State Advisory Board shall be filled by a fresh nomination and the person 
nominated to fill the vacancy shall hold office only for the remainder of the term for which the Member in 
whose place he was so nominated. 


(5) A Member nominated under sub-clause (i) or sub-clause (iii) of clause (e) of sub-section (2) of 
section 66 shall be eligible for renomination. 


(6) The Members nominated under sub-clause (i) and sub-clause (ii) of clause (e) of sub-section (2) of 
section 66 shall receive such allowances as may be prescribed by the State Government. 


68. Disqualification.—(/) No person shall be a Member of the State Advisory Board, who— 


(a) is, or at any time has been, adjudged insolvent or has suspended payment of his debts or has 
compounded with his creditors, or 


(b) is of unsound mind and stands so declared by a competent court, or 


(c) is, or has been, convicted of an offence which, in the opinion of the State Government, 
involves moral turpitude, or 


(d) is, or at any time has been, convicted of an offence under this Act, or 


(e) has so abused in the opinion of the State Government his position as a Member as to render 
his continuance in the State Advisory Board detrimental to the interests of the general public. 


(2) No order of removal shall be made by the State Government under this section unless the Member 
concerned has been given a reasonable opportunity of showing cause against the same. 


(3) Notwithstanding anything contained in sub-section (/) or sub-section (5) of section 67, a Member 
who has been removed under this section shall not be eligible for renomination as a Member. 


69. Vacation of seats.—If a Member of the State Advisory Board becomes subject to any of the 
disqualifications specified in section 68 his seat shall become vacant. 


70. Meetings of State Advisory Board on disability —The State Advisory Board shall meet at least 
once in every six months and shall observe such rules or procedure in regard to the transaction of business 
at its meetings as may be prescribed by the State Government. 


71. Functions of State Advisory Board on disability——(/) Subject to the provisions of this Act, the 
State Advisory Board shall be the State-level consultative and advisory body on disability matters, and 
shall facilitate the continuous evolution of a comprehensive policy for the empowerment of persons with 
disabilities and the full enjoyment of rights. 


25 


(2) In particular and without prejudice to the generality of the foregoing provisions, the State 
Advisory Board on disability shall perform the following functions, namely:— 


(a) advise the State Government on policies, programmes, legislation and projects with respect to 
disability; 
(b) develop a State policy to address issues concerning persons with disabilities; 


(c) review and coordinate the activities of all Departments of the State Government and other 
Governmental and non-Governmental Organisations in the State which are dealing with matters 
relating to persons with disabilities; 


(d) take up the cause of persons with disabilities with the concerned authorities and the 
international organisations with a view to provide for schemes and projects for the persons with 
disabilities in the State plans; 


(e) recommend steps to ensure accessibility, reasonable accommodation, non-discrimination for 
persons with disabilities, services and the built environment and their participation in social life on an 
equal basis with others; 


(f) monitor and evaluate the impact of laws, policies and programmes designed to achieve full 
participation of persons with disabilities; and 


(g) such other functions as may be assigned from time to time by the State Government. 


72. District-level Committee on disability——The State Government shall constitute District-level 
Committee on disability to perform such functions as may be prescribed by it. 


73. Vacancies not to invalidate proceedings.—No act or proceeding of the Central Advisory Board 
on disability, a State Advisory Board on disability, or a District-level Committee on disability shall be 
called in question on the ground merely of the existence of any vacancy in or any defect in the 
constitution of such Board or Committee, as the case may be. 


CHAPTER XII 
CHIEF COMMISSIONER AND STATE COMMISSIONER FOR PERSONS WITH DISABILITIES 


74, Appointment of Chief Commissioner and Commissioners.—(/) The Central Government may, 
by notification, appoint a Chief Commissioner for Persons with Disabilities (hereinafter referred to as the 
“Chief Commissioner”) for the purposes of this Act. 


(2) The Central Government may, by notification appoint two Commissioners to assist the Chief 
Commissioner, of which one Commissioner shall be a persons with disability. 


(3) A person shall not be qualified for appointment as the Chief Commissioner or Commissioner 
unless he has special knowledge or practical experience in respect of matters relating to rehabilitation. 


(4) The salary and allowances payable to and other terms and conditions of service (including 
pension, gratuity and other retirement benefits) of the Chief Commissioner and Commissioners shall be 
such as may be prescribed by the Central Government. 


(5) The Central Government shall determine the nature and categories of officers and other 
employees required to assist the Chief Commissioner in the discharge of his functions and provide the 
Chief Commissioner with such officers and other employees as it thinks fit. 


(6) The officers and employees provided to the Chief Commissioner shall discharge their functions 
under the general superintendence and control of the Chief Commissioner. 


(7) The salaries and allowances and other conditions of service of officers and employees shall be 
such as may be prescribed by the Central Government. 


(8) The Chief Commissioner shall be assisted by an advisory committee comprising of not more than 
eleven members drawn from the experts from different disabilities in such manner as may be prescribed 
by the Central Government. 


26 


75. Functions of Chief Commissioner.—(/) The Chief Commissioner shall— 


(a) identify, suo motu or otherwise, the provisions of any law or policy, programme and 
procedures, which are inconsistent with this Act and recommend necessary corrective steps; 


(b) inquire, suo motu or otherwise, deprivation of rights of persons with disabilities and 
safeguards available to them in respect of matters for which the Central Government is the 
appropriate Government and take up the matter with appropriate authorities for corrective action; 


(c) review the safeguards provided by or under this Act or any other law for the time being in 
force for the protection of rights of persons with disabilities and recommend measures for their 
effective implementation; 


(d) review the factors that inhibit the enjoyment of rights of persons with disabilities and 
recommend appropriate remedial measures; 


(e) study treaties and other international instruments on the rights of persons with disabilities and 
make recommendations for their effective implementation; 


(f) undertake and promote research in the field of the rights of persons with disabilities; 


(g) promote awareness of the rights of persons with disabilities and the safeguards available for 
their protection; 


(h) monitor implementation of the provisions of this Act and schemes, programmes meant for 
persons with disabilities; 


(౧ monitor utilisation of funds disbursed by the Central Government for the benefit of persons 
with disabilities; and 


(J) perform such other functions as the Central Government may assign. 


(2) The Chief Commissioner shall consult the Commissioners on any matter while discharging its 
functions under this Act. 


76. Action of appropriate authorities on recommendation of Chief Commissioner.—Whenever 
the Chief Commissioner makes a recommendation to an authority in pursuance of clause (b) of 
section 75, that authority shall take necessary action on it, and inform the Chief Commissioner of the 
action taken within three months from the date of receipt of the recommendation: 


Provided that where an authority does not accept a recommendation, it shall convey reasons for non- 
acceptance to the Chief Commissioner within a period of three months, and shall also inform the 
aggrieved person. 


77. Powers of Chief Commissioner.—(/) The Chief Commissioner shall, for the purpose of 
discharging his functions under this Act, have the same powers of a civil court as are vested in a court 
under the Code of Civil Procedure, 1908 (5 of 1908) while trying a suit, in respect of the following 
matters, namely:— 


(a) summoning and enforcing the attendance of witnesses; 

(b) requiring the discovery and production of any documents; 

(c) requisitioning any public record or copy thereof from any court or office; 
(d) receiving evidence on affidavits; and 

(ల) issuing commissions for the examination of witnesses or documents. 


(2) Every proceeding before the Chief Commissioner shall be a judicial proceeding within the 
meaning of sections 193 and 228 of the Indian Penal Code (45 of 1860) and the Chief Commissioner shall 
be deemed to be a civil court for the purposes of section 195 and Chapter XXVI of the Code of Criminal 
Procedure, 1973 (2 of 1974). 


27 


78. Annual and special reports by Chief Commissioner.—(/) The Chief Commissioner shall 
submit an annual report to the Central Government and may at any time submit special reports on any 
matter, which, in his opinion, is of such urgency or importance that it shall not be deferred till submission 
of the annual report. 


(2) The Central Government shall cause the annual and the special reports of the Chief Commissioner 
to be laid before each House of Parliament, along with a memorandum of action taken or proposed to be 
taken on his recommendations and the reasons for non-acceptance the recommendations, if any. 


(3) The annual and special reports shall be prepared in such form, manner and contain such details as 
may be prescribed by the Central Government. 


79. Appointment of State Commissioner in States—(/) The State Government may, by 
notification, appoint a State Commissioner for Persons with Disabilities (hereinafter referred to as the 
“State Commissioner”) for the purposes of this Act. 


(2) A person shall not be qualified for appointment as the State Commissioner unless he has special 
knowledge or practical experience in respect of matters relating to rehabilitation. 


(3) The salary and allowances payable to and other terms and conditions of service (including 
pension, gratuity and other retirement benefits) of the State Commissioner shall be such as may be 
prescribed by the State Government. 


(4) The State Government shall determine the nature and categories of officers and other employees 
required to assist the State Commissioner in the discharge of his functions and provide the State 
Commissioner with such officers and other employees as it thinks fit. 


(5) The officers and employees provided to the State Commissioner shall discharge his functions 
under the general superintendence and control of the State Commissioner. 


(6) The salaries and allowances and other conditions of service of officers and employees shall be 
such as may be prescribed by the State Government. 


(7) The State Commissioner shall be assisted by an advisory committee comprising of not more than 
five members drawn from the experts in the disability sector in such manner as may be prescribed by the 
State Government. 


80. Functions of State Commissioner.—The State Commissioner shall— 


(a) identify, suo motu or otherwise, provision of any law or policy, programme and procedures, 
which are in consistent with this Act, and recommend necessary corrective steps; 


(b) inquire, suo motu or otherwise deprivation of rights of persons with disabilities and safeguards 
available to them in respect of matters for which the State Government is the appropriate Government 
and take up the matter with appropriate authorities for corrective action; 


(c) review the safeguards provided by or under this Act or any other law for the time being in 
force for the protection of rights of persons with disabilities and recommend measures for their 
effective implementation; 


(d) review the factors that inhibit the enjoyment of rights of persons with disabilities and 
recommend appropriate remedial measures; 


(e) undertake and promote research in the field of the rights of persons with disabilities; 


(f) promote awareness of the rights of persons with disabilities and the safeguards available for 
their protection; 


(g) monitor implementation of the provisions of this Act and schemes, programmes meant for 
persons with disabilities; 


(h) monitor utilisation of funds disbursed by the State Government for the benefits of persons 
with disabilities; and 


(i) perform such other functions as the State Government may assign. 


28 


81. Action by appropriate authorities on recommendation of State Commissioner.—Whenever 
the State Commissioner makes a recommendation to an authority in pursuance of clause (b) of section 80, 
that authority shall take necessary action on it, and inform the State Commissioner of the action taken 
within three months from the date of receipt of the recommendation: 


Provided that where an authority does not accept a recommendation, it shall convey reasons for non- 
acceptance to the State Commissioner for Persons with Disabilities within the period of three months, and 
shall also inform the aggrieved person. 


82. Powers of State Commissioner.—(/) The State Commissioner shall, for the purpose of 
discharging their functions under this Act, have the same powers of a civil court as are vested in a court 
under the Code of Civil Procedure, 1908 (5 of 1908) while trying a suit, in respect of the following 
matters, namely:— 


(a) summoning and enforcing the attendance of witnesses; 

(b) requiring the discovery and production of any documents; 

(c) requisitioning any public record or copy thereof from any court or office; 
(d) receiving evidence on affidavits; and 

(ల) issuing commissions for the examination of witnesses or documents. 


(2) Every proceeding before the State Commissioner shall be a judicial proceeding within the 
meaning of sections 193 and 228 of the Indian Penal Code (45 of 1860) and the State Commissioners 
shall be deemed to be a civil court for the purposes of section 195 and Chapter XXVI of the Code of 
Criminal Procedure, 1973 (2 of 1974). 


83. Annual and special reports by State Commissioner.—(/) The State Commissioner shall submit 
an annual report to the State Government and may at any time submit special reports on any matter, 
which, in its opinion, is of such urgency or importance that it shall not be deferred till submission of the 
annual report. 


(2) The State Government shall cause the annual and the special reports of the State Commissioner 
for persons with disabilities to be laid before each House of State Legislature where it consists of two 
Houses or where such Legislature consist of one House, before that House along with a memorandum of 
action taken or proposed to be taken on the recommendation of the State Commissioner and the reasons 
for non-acceptance the recommendations, if any. 


(3) The annual and special reports shall be prepared in such form, manner and contain such details as 
may be prescribed by the State Government. 


CHAPTER XIII 
SPECIAL COURT 


84. Special Court.—For the purpose of providing speedy trial, the State Government shall, with the 
concurrence of the Chief Justice of the High Court, by notification, specify for each district, a Court of 
Session to be a Special Court to try the offences under this Act. 


85. Special Public Prosecutor.—(/) For every Special Court, the State Government may, by 
notification, specify a Public Prosecutor or appoint an advocate, who has been in practice as an advocate 
for not less than seven years, as a Special Public Prosecutor for the purpose of conducting cases in that 
Court. 


(2) The Special Public Prosecutor appointed under sub-section (/) shall be entitled to receive such 
fees or remuneration as may be prescribed by the State Government. 


29 


CHAPTER XIV 
NATIONAL FUND FOR PERSONS WITH DISABILITIES 


86. National Fund for persons with disabilities—(/) There shall be constituted a Fund to be called 
the National Fund for persons with disabilities and there shall be credited thereto— 


(a) all sums available under the Fund for people with disabilities, constituted vide notification No. 
S.O. 573 (E), dated the 11th August, 1983 and the Trust Fund for Empowerment of Persons with 
Disabilities, constituted vide notification No. 30-03/2004-DDIH, dated the 21st November, 2006, 
under the Charitable Endowment Act, 1890 (6 of 1890). 


(b) all sums payable by banks, corporations, financial institutions in pursuance of judgment dated 
the 16th April, 2004 of the Hon’ble Supreme Court in Civil Appeal Nos. 4655 and 5218 of 2000; 


(c) all sums received by way of grant, gifts, donations, benefactions, bequests or transfers; 
(d) all sums received from the Central Government including grants-in-aid; 
(e) all sums from such other sources as may be decided by the Central Government. 


(2) The Fund for persons with disabilities shall be utilised and managed in such manner as may be 
prescribed. 


87. Accounts and audit——(/) The Central Government shall maintain proper accounts and other 
relevant records and prepare an annual statement of accounts of the Fund including the income and 
expenditure accounts in such form as may be prescribed in consultation with the Comptroller and 
Auditor-General of India. 


(2) The accounts of the Fund shall be audited by the Comptroller and Auditor-General of India at 
such intervals as may be specified by him and any expenditure incurred by him in connection with such 
audit shall be payable from the Fund to the Comptroller and Auditor-General of India. 


(3) The Comptroller and Auditor-General of India and any other person appointed by him in 
connection with the audit of the accounts of the Fund shall have the same rights, privileges and authority 
in connection with such audit as the Comptroller and Auditor-General of India generally has in 
connection with the audit of the Government accounts, and in particular, shall have the right to demand 
production of books of account, connected vouchers and other documents and papers and to inspect any 
of the offices of the Fund. 


(4) The accounts of the Fund as certified by the Comptroller and Auditor-General of India or any 
other person appointed by him in this behalf, together with the audit report thereon, shall be laid before 
each House of Parliament by the Central Government. 


CHAPTER XV 
STATE FUND FOR PERSONS WITH DISABILITIES 


88. State Fund for persons with disabilities—(/) There shall be constituted a Fund to be called the 
State Fund for persons with disabilities by a State Government in such manner as may be prescribed by 
the State Government. 


(2) The State Fund for persons with disabilities shall be utilised and managed in such manner as may 
be prescribed by the State Government. 


(3) Every State Government shall maintain proper accounts and other relevant records of the State 
Fund for persons with disabilities including the income and expenditure accounts in such form as may be 
prescribed by the State Government in consultation with the Comptroller and Auditor-General of India. 


(4) The accounts of the State Fund for persons with disabilities shall be audited by the Comptroller 
and Auditor-General of India at such intervals as may be specified by him and any expenditure incurred 
by him in connection with such audit shall be payable from the State Fund to the Comptroller and 
Auditor-General of India. 


(5) The Comptroller and Auditor-General of India and any person appointed by him in connection 
with the audit of the accounts of the State Fund for persons with disabilities shall have the same rights, 
privileges and authority in connection with such audit as the Comptroller and Auditor-General of India 
generally has in connection with the audit of the Government accounts, and in particular, shall have right 
to demand production of books of accounts, connected vouchers and other documents and papers and to 
inspect any of the offices of the State Fund. 


30 


(6) The accounts of the State Fund for persons with disabilities as certified by the Comptroller and 
Auditor-General of India or any other person appointed by him in this behalf together with the audit 
report thereon shall be laid before each House of the State Legislature where it consists of two Houses or 
where such Legislature consists of one House before that House. 


CHAPTER XVI 
OFFENCES AND PENALTIES 


89. Punishment for contravention of provisions of Act or rules or regulations made 
thereunder.—Any person who contravenes any of the provisions of this Act, or of any rule made 
thereunder shall for first contravention be punishable with fine which may extend to ten thousand rupees 
and for any subsequent contravention with fine which shall not be less than fifty thousand rupees but 
which may extend to five lakh rupees. 


90. Offences by companies.—(/) Where an offence under this Act has been committed by a 
company, every person who at the time the offence was committed, was in charge of, and was responsible 
to, the company for the conduct of the business of the company, as well as the company, shall be deemed 
to be guilty of the offence and shall be liable to be proceeded against and punished accordingly: 


Provided that nothing contained in this sub-section shall render any such person liable to any 
punishment provided in this Act, if he proves that the offence was committed without his knowledge or 
that he had exercised all due diligence to prevent the commission of such offence. 


(2) Notwithstanding anything contained in sub-section (1), where an offence under this Act has been 
committed by a company and it is proved that the offence has been committed with the consent or 
connivance of, or is attributable to any neglect on the part of any director, manager, secretary or other 
officer of the company, such director, manager, secretary or other officer shall also be deemed to be guilty 
of that offence and shall be liable to be proceeded against and punished accordingly. 


Explanation.—For the purposes of this section,— 


(a) “company” means any body corporate and includes a firm or other association of individuals; 
and 


(b) “director”, in relation to a firm, means a partner in the firm. 


91. Punishment for fraudulently availing any benefit meant for persons with benchmark 
disabilities—Whoever, fraudulently avails or attempts to avail any benefit meant for persons with 
benchmark disabilities, shall be punishable with imprisonment for a term which may extend to two years 
or with fine which may extend to one lakh rupees or with both. 


92. Punishment for offences of atrocities —Whoever,— 

(a) intentionally insults or intimidates with intent to humiliate a person with disability in any 
place within public view; 

(b) assaults or uses force to any person with disability with intent to dishonour him or outrage the 
modesty of a woman with disability; 


(c) having the actual charge or control over a person with disability voluntarily or knowingly 
denies food or fluids to him or her; 


(d) being in a position to dominate the will of a child or woman with disability and uses that 
position to exploit her sexually; 


(e) voluntarily injures, damages or interferes with the use of any limb or sense or any supporting 
device of a person with disability; 


(f) performs, conducts or directs any medical procedure to be performed on a woman with 
disability which leads to or is likely to lead to termination of pregnancy without her express consent 
except in cases where medical procedure for termination of pregnancy is done in severe cases of 
disability and with the opinion of a registered medical practitioner and also with the consent of the 
guardian of the woman with disability, 


shall be punishable with imprisonment for a term which shall not be less than six months but which may 
extend to five years and with fine. 


31 


93. Punishment for failure to furnish information.—Whoever, fails to produce any book, account 
or other documents or to furnish any statement, information or particulars which, under this Act or any 
order, or direction made or given there under, is duty bound to produce or furnish or to answer any 
question put in pursuance of the provisions of this Act or of any order, or direction made or given 
thereunder, shall be punishable with fine which may extend to twenty-five thousand rupees in respect of 
each offence, and in case of continued failure or refusal, with further fine which may extend to one 
thousand rupees for each day, of continued failure or refusal after the date of original order imposing 
punishment of fine. 


94. Previous sanction of appropriate Government.—No Court shall take cognizance of an offence 
alleged to have been committed by an employee of the appropriate Government under this Chapter, 
except with the previous sanction of the appropriate Government or a complaint is filed by an officer 
authorised by it in this behalf. 


95. Alternative punishments.—Where an act or omission constitutes an offence punishable under 
this Act and also under any other Central or State Act, then, notwithstanding anything contained in any 
other law for the time being in force, the offender found guilty of such offence shall be liable to 
punishment only under such Act as provides for punishment which is greater in degree. 


CHAPTER XVII 
MISCELLANEOUS 


96. Application of other laws not barred.—The provisions of this Act shall be in addition to, and 
not in derogation of, the provisions of any other law for the time being in force. 


97. Protection of action taken in good faith.—No suit, prosecution or other legal proceeding shall 
lie against the appropriate Government or any officer of the appropriate Government or any officer or 
employee of the Chief Commissioner or the State Commissioner for anything which is in good faith done 
or intended to be done under this Act or the rules made thereunder. 


98. Power to remove difficulties —(/) If any difficulty arises in giving effect to the provisions of 
this Act, the Central Government may, by order, published in the Official Gazette, make such provisions 
or give such directions, not inconsistent with the provisions of this Act, as may appear to it to be 
necessary or expedient for removing the difficulty: 


Provided that no such order shall be made under this section after the expiry of the period of two 
years from the date of commencement of this Act. 


(2) Every order made under this section shall be laid as soon as may be, after it is made, before each 
House of Parliament. 


99. Power to amend Schedule.—(/) On the recommendations made by the appropriate Government 
or otherwise, if the Central Government is satisfied that it is necessary or expedient so to do, it may, by 
notification, amend the Schedule and any such notification being issued, the Schedule shall be deemed to 
have been amended accordingly. 


(2) Every such notification shall, as soon as possible after it is issued, shall be laid before each House 
of Parliament. 


100. Power of Central Government to make rules.—(/) The Central Government may, subject to 
the condition of previous publication, by notification, make rules for carrying out the provisions of this 
Act. 


(2) In particular, and without prejudice to the generality of the foregoing power, such rules may 
provide for all or any of the following matters, namely:— 


(a) the manner of constituting the Committee for Research on Disability under sub-section (2) of 
section 6; 


(b) the manner of notifying the equal opportunity policy under sub-section (/) of section 21; 


(c) the form and manner of maintaining records by every establishment under sub-section (/) of 
section 22; 


32 


(d) the manner of maintenance of register of complaints by grievance redressal officer under 

sub-section (3) of section 23; 

(e) the manner of furnishing information and return by establishment to the Special Employment 

Exchange under section 36; 

(f) the composition of the Assessment Board under sub-section (2) and manner of assessment to 

be made by the Assessment Board under sub-section (3) of section 38; 

(g) rules for person with disabilities laying down the standards of accessibility under section 40; 
(h) the manner of application for issuance of certificate of disability under sub-section (/) and 

form of certificate of disability under sub-section (2) of section 58; 

(i) the allowances to be paid to nominated Members of the Central Advisory Board under 

sub-section (6) of section 61; 

(j) the rules of procedure for transaction of business in the meetings of the Central Advisory 

Board under section 64; 

(k) the salaries and allowances and other conditions of services of Chief Commissioner and 

Commissioners under sub-section (4) of section 74; 

(D the salaries and allowances and conditions of services of officers and staff of the Chief 

Commissioner under sub-section (7) of section 74; 

(m) the composition and manner of appointment of experts in the advisory committee under 

sub-section (8) of section 74; 

(n) the form, manner and content of annual report to be prepared and submitted by the Chief 

Commissioner under sub-section (3) of section 78; 

(o) the procedure, manner of utilisation and management of the Fund under sub-section (2) of 
section 86; and 
(p) the form for preparation of accounts of Fund under sub-section (/) of section 87. 

(3) Every rule made under this Act shall be laid, as soon as may be after it is made, before each House 
of Parliament while it is in session, for a total period of thirty days which may be comprised in one 
session or in two or more successive sessions, and if, before the expiry of the session immediately 
following the session or the successive sessions aforesaid, both Houses agree in making any modification 
in the rule or both Houses agree that the rule should not be made, the rule shall thereafter have effect only 
in such modified form or be of no effect, as the case may be; so, however, that any such modification or 
annulment shall be without prejudice to the validity of anything previously done under that rule. 

101. Power of State Government to make rules.—(/) The State Government may, subject to the 
condition of previous publication, by notification, make rules for carrying out the provisions of this Act, 
not later than six months from the date of commencement of this Act. 

(2) In particular, and without prejudice to the generality of foregoing powers, such rules may provide 
for all or any of the following matters, namely:— 

(a) the manner of constituting the Committee for Research on Disability under sub-section (2) of 

section 5; 

(b) the manner of providing support of a limited guardian under sub-section (/) of section 14; 
(c) the form and manner of making an application for certificate of registration under 

sub-section (/) of section 51; 

(d) the facilities to be provided and standards to be met by institutions for grant of certificate of 

registration under sub-section (3) of section 51; 

(e) the validity of certificate of registration, the form of, and conditions attached to, certificate of 

registration under sub-section (4) of section 51; 


(f) the period of disposal of application for certificate of registration under sub-section (7) of 
section 51; 


(g) the period within which an appeal to be made under sub-section (/) of section 53; 


(h) the time and manner of appealing against the order of certifying authority under 
sub-section (/) and manner of disposal of such appeal under sub-section (2) of section 59; 


33 


(i) the allowances to be paid to nominated Members of the State Advisory Board under 
sub-section (6) of section 67; 


(J) the rules of procedure for transaction of business in the meetings of the State Advisory Board 
under section 70; 


(k) the composition and functions of District Level Committee under section 72; 


(J) salaries, allowances and other conditions of services of the State Commissioner under 
sub-section (3) of section 79; 


(m) the salaries, allowances and conditions of services of officers and staff of the State 
Commissioner under sub-section (3) of section 79; 


(n) the composition and manner of appointment of experts in the advisory committee under 
sub-section (7) of section 79; 


(o) the form, manner and content of annual and special reports to be prepared and submitted by 
the State Commissioner under sub-section (3) of section 83; 


(p) the fee or remuneration to be paid to the Special Public Prosecutor under sub-section (2) of 
section 85; 


(q) the manner of constitution of State Fund for persons with disabilities under sub-section (1), 
and the manner of utilisation and management of State Fund under sub-section (2) of section 88; 


(r) the form for preparation of accounts of the State Fund for persons with disabilities under 
sub-section (3) of section 88. 


(3) Every rule made by the State Government under this Act shall be laid, as soon as may be after it is 
made, before each House of the State Legislature where it consists of two Houses, or where such State 
Legislature consists of one House, before that House. 


102. Repeal and savings.—(/) The Persons with Disabilities (Equal Opportunity Protection of 
Rights and Full Participation) Act, 1995 (1 of 1996) is hereby repealed. 


(2) Notwithstanding the repeal of the said Act, anything done or any action taken under the said Act, 
shall be deemed to have been done or taken under the corresponding provisions of this Act. 


34 


THE SCHEDULE 
[See clause (zc) of section 2] 
SPECIFIED DISABILITY 
1. Physical disability — 


A. Locomotor disability (a person’s inability to execute distinctive activities associated with 
movement of self and objects resulting from affliction of musculoskeletal or nervous system or both), 
including— 


(a) “leprosy cured person” means a person who has been cured of leprosy but is suffering 
from— 


(i) loss of sensation in hands or feet as well as loss of sensation and paresis in the eye and 
eye-lid but with no manifest deformity; 


(ii) manifest deformity and paresis but having sufficient mobility in their hands and feet 
to enable them to engage in normal economic activity; 


(iii) extreme physical deformity as well as advanced age which prevents him/her from 
undertaking any gainful occupation, and the expression “leprosy cured” shall construed 
accordingly; 


(b) “cerebral palsy” means a Group of non-progressive neurological condition affecting body 
movements and muscle coordination, caused by damage to one or more specific areas of the 
brain, usually occurring before, during or shortly after birth; 


(c) “dwarfism” means a medical or genetic condition resulting in an adult height of 4 feet 10 
inches (147 centimeters) or less; 


(d) “muscular dystrophy” means a group of hereditary genetic muscle disease that weakens 
the muscles that move the human body and persons with multiple dystrophy have incorrect and 
missing information in their genes, which prevents them from making the proteins they need for 
healthy muscles. It is characterised by progressive skeletal muscle weakness, defects in muscle 
proteins, and the death of muscle cells and tissue; 


(e) “acid attack victims” means a person disfigured due to violent assaults by throwing of 
acid or similar corrosive substance. 


B. Visual impairment— 


(a) “blindness” means a condition where a person has any of the following conditions, after 
best correction— 


(i) total absence of sight; or 


(ii) visual acuity less than 3/60 or less than 10/200 (Snellen) in the better eye with best 
possible correction; or 


(iii) limitation of the field of vision subtending an angle of less than 10 degree. 


(b) “low-vision” means a condition where a person has any of the following conditons, 
namely:— 


(i) visual acuity not exceeding 6/18 or less than 20/60 upto 3/60 or upto 10/200 (Snellen) 
in the better eye with best possible corrections; or 


(ii) limitation of the field of vision subtending an angle of less than 40 degree up to 10 
degree. 


C. Hearing impairment— 


(a) “deaf” means persons having 70 DB hearing loss in speech frequencies in both ears; 


35 


(b) “hard of hearing” means person having 60 DB to 70 DB hearing loss in speech 
frequencies in both ears; 


D. “speech and language disability” means a permanent disability arising out of conditions such 
as laryngectomy or aphasia affecting one or more components of speech and language due to organic 
or neurological causes. 


2. Intellectual disability, a condition characterised by significant limitation both in intellectual 
functioning (rasoning, learning, problem solving) and in adaptive behaviour which covers a range of 
every day, social and practical skills, including— 


(a) “specific learning disabilities” means a heterogeneous group of conditions wherein there is a 
deficit in processing language, spoken or written, that may manifest itself as a difficulty to 
comprehend, speak, read, write, spell, or to do mathematical calculations and includes such 
conditions as perceptual disabilities, dyslexia, dysgraphia, dyscalculia, dyspraxia and developmental 
aphasia; 


(b) “autism spectrum disorder” means a neuro-developmental condition typically appearing in the 
first three years of life that significantly affects a person's ability to communicate, understand 
relationships and relate to others, and is frequently associated with unusal or stereotypical rituals or 
behaviours. 


3. Mental behaviour,— 


“mental illness” means a substantial disorder of thinking, mood, perception, orientation or 
memory that grossly impairs judgment, behaviour, capacity to recognise reality or ability to meet the 
ordinary demands of life, but does not include retardation which is a conditon of arrested or 
incomplete development of mind of a person, specially characterised by subnormality of intelligence. 


4. Disability caused due to— 
(a) chronic neurological conditions, such as— 


(i) “multiple sclerosis” means an inflammatory, nervous system disease in which the myelin 
sheaths around the axons of nerve cells of the brain and spinal cord are damaged, leading to 
demyelination and affecting the ability of nerve cells in the brain and spinal cord to communicate 
with each other; 


(ii) “parkinson's disease” means a progressive disease of the nervous system marked by 
tremor, muscular rigidity, and slow, imprecise movement, chiefly affecting middle-aged and 
elderly people associated with degeneration of the basal ganglia of the brain and a deficiency of 
the neurotransmitter dopamine. 


(b) Blood disorder— 


(i) “haemophilia” means an inheritable disease, usually affecting only male but transmitted by 
women to their male children, characterised by loss or impairment of the normal clotting ability 
of blood so that a minor would may result in fatal bleeding; 


(ii) “thalassemia” means a group of inherited disorders characterised by reduced or absent 
amounts of haemoglobin. 


(iii) “sickle cell disease” means a hemolytic disorder characterised by chronic anemia, painful 
events, and various complications due to associated tissue and organ damage; “hemolytic” refers 
to the destruction of the cell membrane of red blood cells resulting in the release of hemoglobin. 


5. Multiple Disabilities (more than one of the above specified disabilities) including deaf blindness 
which means a condition in which a person may have combination of hearing and visual impairments 
causing severe communication, developmental, and educational problems. 


6. Any other category as may be notified by the Central Government. 


36 


YSR బీమా 

రైస్‌ కార్డ్‌ కుటుంబాలలో Primary Bread Earner (కుటుంబాన్ని 
పోషించే వ్యక్తి ) దురదృష్టవశాత్తు అనారోగ్యము లేదా 
ప్రమాదవశాత్తు అకాల మరణానికి గురి అయినప్పుడు ఆ 
కుటుంబము తీవ్ర మనోవేదనకు గురి అవటమే కాకుండా 
కుటుంబాన్ని పోషించే వ్యక్తి కష్టంపై ఆధారబడి జీవిస్తున్న 
కుటుంబ సభ్యులు ఆర్షికముగా తీవ్ర ఇబ్బందులకు గురి 
WIV జరుగు చున్నది. 


అకాల మరణము లేదా అంగ వైకల్యము జరిగిన 
మరియు అనారోగ్యముతో కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే 
ఆ కుటుంబాలకు ఆర్షికముగా సహాయము అందించి కుటుంబ 
సభ్యులకు ఆర్దిక చేయూతను అందించి మనో దైర్యము 


కల్పించాలనేది “YSR బీమా పధకం” ముఖ్య ఉద్దేశ్యము. 


Nodal Agency 
Commissioner of Labour & Employment Department - కార్మిక సంకొమం & 


ఉపాధి కలన శాఖ. 
Implementing Agency. (కేత సాయీ లో అమలు పరిచే సంస ) 
ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. 
(YSR క్రాంతి పథం) Department of Rural Development 
YSR బీమా పథకములోని విశిషతలు: 


1. ఇప్పటి వరకు దేశములో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధముగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 
ప్రభుత్వము పద నిరుపెదలు అయన వారికి సామాజిక భద్రతే ధ్యేయంగా 1.50 కో 5 
మందికి బీమా వర్తింప చేయ బడుతుంది . 

2. 18 నుండి 70 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి ఒక్క Rice Card Holder YSR 
బీమా పథకములో నమోదు కై అవకాశము కర జరిగినది. 

3. RICE CARD ఉన్న సభ్యుల స్వయం ధృవీకరణతొ YSR బీమా పథకములో నమోదుకై 
అవకాశము మ. 

4. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రి ప్రీమియం చెరి సగం చెల్లించేవి, కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పధకం 
నుండి ఆదోలగి తన వాటా గా చెల్లించాలి న ప్రీమియం నిలపివేయడం వలన రాష్ట్ర 
ప్రభుత్వమే భాద్యత తీసుకొని మొత్తం ప్రీమియం ను చెల్లిస్తుంది. 


YSR బీమా పథకములో నమోదుకై అర్హతలు: 

“ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో రైస్‌ కార్డ్‌ కలిగి ఉన్నవారు . 

“వయస్సు 18 Sod 70 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు 
మాగాణి భూమి 2.5 ఎకరాలు లేదా మెట్టభూమి 5 ఎకరాల కన్నా 
IS ఉన్నవారు 


YSR బీమాకు అర్ల్వత లేని వారు: 

vV ఆదాయ పన్ను చెల్లించే వారు. 
VPF & EPF చెల్లించే వారు. 

V గృహిణులు 

VY DOS గులు 

v విద్యార్దులు 

VY BEGGARS (బికాటన చేసేవారు ) 
మతి స్టమితం లేని వారు. 


YSR బీమా పథక ప్రయోజనాలు: 


సభ్యుల వయస్సు ప్రమాదము వలన 
మరణం/ పూర్తి అంగ 
వైకల్యం 
18 —50 2,00,000 5,00,000 
51-70 0 3,00,000 
WEA చేయవలసిన కార్యక్రమములు. 


VYSR బీమా నందు శిక్షణ పొందవలెను . 

VY WEA పరిధి లోని వాలంటీర్స్‌ కు శిక్షణ ఇవ్వవలయును . 

v Enrollment ప్రక్రియ సక్రమముగా జరిగేల చూసుకొనవలను. 

౪ బ్యాంకర్స్‌ తో మాట్లాడి Primary Bread Earner (కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) కు జన్‌ ధన్‌ 
అకౌంట్‌ తెరిపించుటకు కృషి చేయవలెను . 

౪” అనంతరం బీమా క్లెయిమ్స్‌ రిజిస్టర్‌ కోసం డేటా ఎంటర్‌ చేయవలయును . 

౪ క్లెయిమ్‌ పరిహారం సత్వరముగా అందేలా కృషి చేయవలెను. 


WEA చేయవలసిన కార్యక్రమములు. 

VYSR బీమా నందు శిక్షణ పొందవలెను . 

VY WEA పరిధి లోని వాలంటీర్స్‌ కు శిక్షణ ఇవ్వవలయును . 

v Enrollment ప్రక్రియ సక్రమముగా జరిగేల చూసుకొనవలను. 

౪” బ్యాంకర్స్‌ తో మాట్లాడి Primary Bread Earner (కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) కు 
జన్‌ ధన్‌ అకౌంట్స్‌ తెరిపించుటకు కృషి చేయవలను . 

౪” అనంతరం బీమా Fann రిజిస్టర్‌ కోసం డేటా ఎంటర్‌ చేయవలయును . 

౪ క్లెయిమ్‌ పరిహారం సత్వరముగా అందేలా కృషి చేయవలెను. 


గ్రామ/వార్లు వాలంటీర్‌ చేయవలసిన పనులు : 
VYSR బీమా కార క్రమము పై శిక్షణ తిసుకొవలెను. 
V వాలంటీర్‌ తన eg 6 ఫోన్‌ లో YSR బీమా mobile అప్లికేషన్‌ install చేయవలెను. 
V వాలంటీర్‌ YSR nee మొబైలు అప్లికేషన్‌ తో రైస్‌ కార్డ్‌ హ్‌ బ్లర్‌ ఇంటి వద్ద కె వెళ్ళి 
వారి 

యొక్క రై రెన్‌ కార్డీ/ ఆధర్‌ కార్డు/ బ్యాంక్‌ ఖాతాలను verify చేయవలను. 
V కుటుంబ సభ్యులు తో మాట్లాడి ‘Primary Bread Earner” (కుటుంబాన్ని పోషించే 
వ్యక్తి ) ను ఎంపిక చేయవలెను. 


బీమా 2020-21 క్రొత్త గా నమోదు కార్యక్రమము లో Primary Bread Earner (కుటుంబాన్ని పోషించే 
వ్యక్తి ) గుర్తించడం der ? 


చాలా కుటుంబాలలో రైస్‌ కార్డు లో Head of the House hold గా మహిళలు ఉన్నారు. కాని ఇంటిలో 
సంపాదించే వ్యక్తిగా భర్త ఉంటున్నారు. ఆ కుటుంబం లో భర్త ను సంపాదన పరుడుగా (బ్రెడ్‌ 05) 5 గా) 
ఉంటాడు . భార్య గాని పిల్లలు గాని లేదా వృద్దులు అయిన తల్లి తండ్రి గాని నామిని గా ఉంటారు. 


VEX) కుటుంబాలలో భర్త చనిపోయి కొడుకు ఫై కుటుంబం ఆధారపడి ఉంటుంది. కొడుకు బ్రెడ్‌ ఏర్నేర్‌ గా 
ఉంటాడు. ఇక్కడ అతని భార్య కాని ,పిల్లలు గాని లేదా ఆమె కాని నామిని గా ఉంటారు. 


VEX) చోట్ల భర్త చనిపోయి మహిళే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది, ఇక్కడ ఆమె (కుటుంబాన్ని పోషించే 
వ్యక్త ) గా ఉంటుంది పిల్లలు గాని లేదా వృద్దులు అయిన కుటుంబ సభ్యులు కాని నామిని గా ఉంటారు 


“అక్కడక్కడ భర్త వికలాంగుడు అయితే భార్యే సంపాదిస్తూ ఉంటుంది. ఆ కుటుంబం లో భార్యే 
(కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) గా ఉంటుంది. పిల్లలు గాని లేదా భర్త గాని నామిని గా ఉంటారు. 


కొన్ని ఉమ్మడి కుటుంబాలలో ఇద్దరు లేదా ముగ్గురు కూడా సంపాదన పరులు ఉంటారు, వారిలో ఎవరిని 
కుటుంబాన్ని పోషించే వ్యక్తి గా ఆ కుటుంబం నిర్ణయించుకుంటే మంచిది. నామిని గా కూడా ఎవరు 
ఉండాలని వారే నిర్ణయించుకుంటారు . 


అరుదు గా కుటుంబంలో ఒక). మహిళ గాని లేదా ఒక్కడే పురుషుడు గాని ఉంటాడు వారే కుటుంబాన్ని 
పోషించే వ్యక్తి గా ఉంటారు కాని వీరికి నామిని గా legal heir ఉంటారు. 


V aS కుటుంబం లో భర్త మరియు భార ఇద్దరు కూలి చేసుకుంటూ ఉన్నారు అందులో ఎవరు కుటుంబాన్ని 
పోషించే వ్యక్తి గా పెట్టాలి అనేది వారి 85080 నిర్ణయించుకుంటుంది . సహజంగా భర్త ఉంటాడు నామిని 
గా లైఫ్‌ పార్టనర్‌ గాన్‌ 2 పిల్లలు గాని ఉంటారు. 


౪ సదరు (కుటుంబాన్ని పోషించే వ్యక్తి) తనకి ఇష్టమైన కుటుంబ సభ్యులను nominee గా 
నియమించుకోవలెను. 


v Primary Bread Earner” (కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) వివరములు నమోదు చేయవలెను. 


ఈ క్రింద ఇవ్వబడిన వివరములు తప్పనిసరి గా నమోదు చేయవలయును: 


v Name of the Bread Earner 
v Gender 

v Age 

v Rice Card Number/Aadhar 
v Address 

Y Bank Account Number 

V IFSC Code 

v Bank Name 

v Branch Name 

VY 

v Nominee యొక వివరములు ఈ క్రింద విధముగా నమోదు చేయవలెను: 
v Nominee name 

v Relationship 


v Nominee Aadhar 
v Nominee SB A/c details (సాధారణ ఖాతా) 


v Primary bread earner మరియు nominee యొక వివరములు డాటా ఎంట్రీ చేసిన తరవాత, బయోమెట్రిక్‌ 
authentication వారి ఇరువురి నుండి తప్పనిసరి గా తీసుకొనువలను. 


V YSR బీమా మొబైలు అప్లికేషన్‌ నందు Primary Bread Earner తో Aadhar eKYC తప్పనిసరి గా 
చేయించవలెను. 

VYSR మొబైలు అప్లికేషన్‌ లో నమోదు చేసిన వివరములు తప్పనిసరిగా SAVE చేయవలెను. 

V వాలంటీర్‌ SAVE చేసిన అనంతరం ఆ డాటా బీమా website కు చేరుతుంది (www.bima.ap.gov.in) 


నమోదు కార్య్వకరము పూర్తి అయిన తరవాత వాలంటీర్‌ చేయవలసిన పనులు: 

v Primary Bread Earner మరియు nominee యొక్క వివరములు వాలంటీర్‌ కు అందించబడును. 
వాలంటీర్‌ సంబందిత Primary Bread Earner కు బ్యాంక్‌ నందు Jhandhan ఖాతా ను తపనిసరిగా 
తెరిపించవలను. 

v Primary Bread Earner యొక్క బీమా ప్రీమియం మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చే (నోడల్‌/ 
Implementing ఏజెన్సీ) డైరెక్ట్‌ గా Primary Bread Earner కు 20808008 Jhandhan ఖాతాకు 
బదిలి చేయబడును. 

v బ్యాంక్‌ ద్వారా bread earner యొక్క ప్రీమియం మొత్తం సంబందిత insurance ఏజెన్సీ లకు బదిలీ 
చేయబడును. 

VJhandhan ఖాతా నుండి పొందిన ప్రీమియం అనంతరం Insurance కంపెనీలు పాలసీ (number & 
bond) చేస్తారు. 

“ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం “YSR బీమా” Identity Cards ను పాలసీదారునకు పంపిణీ చేస్తుంది. 

VYSR బీమా అమలు తేదీ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది, నాటి నుండి పధకం అమలు లోనికి వస్తుంది. 


YSR బీమా క్లెయిమ్‌ ప్రక్రియ : పాలసీదారు మరణించిన తరవాత చేయవలసిన పనులు 


మరణించిన తరవాత కుటుంబ Haren కానీ వాలంటీర్‌ కానీ పాలసీదారు యొకు. వివరాలు 
WEA/YSR Bima Facilitation Centers కు నమోదు కొరకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా తెలియపరచాలి. 


మరణ నమోదు ప్రక్రియ రెండు రకాలు: 

a) Village Secretariat b) YSR Bima Facilitation Centres ( జిల్లా సమాఖ్య 
కాల్‌ సెంటర్‌) 

a) Village Secretariat: మరణించిన వ్యక్తి యొక్క వివరములు గ్రామ/౫/2/6 
వాలంటీర్‌/కుటుంబ సభ్యులు/ఇతరులు ఎవరైనా Village/Ward Secretariat లో 
ఉన్న WEA కు ఫోన్‌ ద్వారా తెలియచేయవలెను, WEA డాటా ఎంట్రీ చేసి YSR Bima 
Facilitation Centres ( జిల్లా సమాఖ్య కాల్‌ సెంటర్‌) కు క్లెయిమ్‌ రిజిస్టెషన్‌ కొరకు 
పంపిస్తారు. స 

b) YSR Bima Facilitation Centres ( జిలా సమాః కాల్‌ సెంటర్‌) : మరణించిన 
వ్యక్త యొక్క వివరములు బీమా మిత్ర/వాలంటీర్‌/ కుటుంబ సభ్యలు/ఇతరులు 
ఎవరైనా కాల్‌ సెంటర్‌ కు టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు ఫోన్‌ చేసి మరణించిన వ్యక్తి యొక్క 
సమాచారం అందిస్తారు. టెలిఫోన్‌ ఆపరేటర్‌ వివరములు రాసుకొని మరలా 
కన్ఫర్మేషన్‌ కొరకు WEA/వాలంటిర్‌/బీమా మిత్రల ద్వారా కన్ఫర్మ్‌ చేసుకున్న 
తరవాత క్లెయిమ్‌ రిజిస్టెషన్‌ చేయడం జరుగుతుంది. | 

Insurance కంపెనీ కు gos వివరములు సమర్పించుటకు కావలసిన పత్రములు: 
Claim Registration అయిన తర్వాత Claim ID వస్తుంది. 

బీమా మిత్ర login నుండి క్లెయిమ్‌ ID ద్వార క్లెయిమ్‌ ఫారం SIE చేసి ప్రింట్‌ 
తీసుకోవాలి వాటి పై నామిన మరియు సాక్షి సంతకం తీసుకోవాలి . 


సహజ మరణము పొందిన వారు సమర్పించ వలసిన పత్రములు 
V S000) ఫారం. 


v Enrollment పత్రం బ్యాంక్‌ నుండి పొందవలేను. 

౪ ప్రీమియం insurance కంపెనీ కు బదిలి అయినటు బ్యాంక్‌ స్టేట్మెంట్‌ పొందవలెను. 
౪” బీమా మిత్ర నివేదిక (రిపోర్ట్‌). 

“చనిపోయిన వ్యక్తి ఆధార్‌. 

నామినీ ఆధార్‌. 

డెత్‌ సర్టిఫికేట్‌. 

౪ నామిని సేవింగ్‌ బ్యాంకు అకౌంట్‌. ( జన్‌ ధన్‌ ఎకౌంటు పనికి రాదు). 

మరియు నామినీ డిశ్చార్జ్‌ రసీదు. 

ప్రమాద మరణం క్లెయిమ్‌ కొరకు అవసరం అయిన పత్రాలు: 

VY సహజ మరణమునకు తెలియ చేసిన పత్రాలకు అదనంగా 

౪ ఎఫ్‌.ఐ.ఆర్‌. 

V శవ పంచానామా 

V శవ పరీక్ష నివేదిక/పోస్టు మార్టం 

౪” పోలిస్‌ ఫైనల్‌ రిపోర్ట్‌ (అనుమానాస్పద ప్రమాదాలలో). 

“పోలీస్‌ శాఖ వారు, వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు ఈ పత్రాలన్నీ ఆన్‌ లైన్‌ లో 
పంపిస్తారు. 

VY 


ప్రమాదం వలన కలిగిన అంగవైకల్యం క్లెయములకు అవసరం అయిన పత్రాలు: 


౪ క్లెయిమ్‌ దరఖాస్తు పత్రము (బీమా మిత్ర దగ్గర లభించును) 

౪ పాలసిదారుని యొక్క ఆధార్‌ కార్డు 

V FIR — Sopot లెటర్‌ 

౪” హాస్పటల్‌ డిశ్చార్జ్‌ సమ్మరి 

v Hospital wounded certificate 

V సదరం సర్టిఫికెట్‌ 

VENS క్వస్పనీర్‌ (బీమా మిత్ర/కాల్‌ సెంటర్‌ వారు ఇస్తారు) 

” పాలసీదారుని ఫోటో (అవయవాలు తొలగించడం జరిగిన తరువాత ) 
V పాలసీదారుని సంతకంతో CPO ఫారం 


౪” పాలసీదారుని బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌ పుస్తకం జిరాక్స్‌ కాపీ. 


Documents అన్ని పొందిన తర్వాత చేయ వలసిన పని; 


క్లెయిమ్‌ కు సంబంధించిన పత్రములు అన్ని కరెక్ట్‌ గా ఉన్నాయా లేదా సరి చూసుకోవాలి . 


v Documents అన్ని స్కాన్‌ చేసి వాటిని login ద్వార YSR BIMA website నందు upload 
చేయాలి 


v Upload తర్వాత క్లెయిమ్స్‌ అన్ని కాల్‌ సెంటర్‌ లోని కంప్యూటర్‌ ఆపరేటర్‌ చెక్‌ చేసి కరెక్ట్‌ గా 
ఉంటె క్లియిమ్స్‌ ని ఫార్వర్ణ్‌ చేస్తారు. 


V APM & కాల్‌ సెంటర్‌ అకౌంటెంట్‌ upload చేసిన డాక్యుమెంట్‌ కరెక్ట్‌ గా ఉందా అని చెక్‌ చేసి 
website నందు upload చేస్తారు. 


VY Upload అయిన documents ను website service provider వాటిని తీసి సంబంధిత 
ఇన్సూరెన్స్‌ కంపెనీ వారికి అందిస్తారు. 


కరెక్ట్‌ గా ఉన్న క్లెయిమ్‌ లు ఇన్సూరెన్స్‌ వారు సెటిల్‌ చేస్తారు. డాక్యుమెంట్స్‌ కరెక్ట్‌ గా లేక 
పోయిన ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్‌ కావాల్సిన requirements కోసం వెనక్కి పంపిస్తారు . 
Not eligible అయితే పెర్మినేంట్‌ గా రిజెక్ట్‌ చేస్తారు. 

బీమా కార్యక్రమాలపై DRDA/ YKP & జిల్లా సమాఖ్యలో జరగవలసిన కార్యక్రమములు : 


1. జిల్లా సమాఖ్య కాల్‌ సెంటర్‌ ను DPM (SS) మరియు APM (SS) claims త్వరగా settle 
అయ్యేలా చూసుకోనవలసి వుంటుంది . 


2. ప్రాజెక్టు డైరెక్టర్‌ గారు మరియు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కాల్‌ సెంటర్‌ ను పర్యవేక్షణ 
చేయాలి. పూర్తి బాధ్యత వహించాలి. 


3. జిల్లా కలెక్టర్‌ గారు అధ్యక్షతన జరిగే STAKEHOLDERS కోఆర్డినేషన్‌ మీటింగ్‌ కు ప్రతినెల 
PD - YKP గారు ఏర్పాట్లు చేస్తారు. 


క్లెయిమ్‌ మంజూరు అయిన తర్వాత చేయ వలసిన పనులు. 


V క్లెయిమ్‌ మంజూరు అనంతరం గౌరవ ముఖ్య మంత్రివర్యుల సందేశం ను సంబంధిత గౌరవ 
శాసన సభ్యులు ద్వార నామినీ కు అందచేయ వలను. 

” పరిహారం పొందిన తరవాత వచ్చిన మొత్తంను Income generating Program (IGP) కి 
తొడుపడేలా సూచనలు అందించాలి. 


V YSR బీమా లబ్దిదారుల విజయ గాధ (కేసు స్టడీ) ను తయారు చేయ వలెను. 


సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (SERP) స్వయం ప్రతిపత్తి గల సంస్థగా 2000 సంవత్సరంలో 
స్థాపించబడింది, ఇది స్వీయ నిర్వహణ మరియు ఆర్థికంగా స్థిరమైన కమ్యూనిటీ ఆధారిత సంస్థలను (680) లను 


ప్రోత్సహించడం మరియు బలోపేతం చేయడం కొరకు ఏర్పాటు చేయటం జరిగింది. 
లక్ష్యాలు: 


గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పేద కుటుంబం పేదరికం నుండి బయటపడటానికి మరియు పేదరికం నుండి 
బయటపడటానికి వీలు కల్పించడం. స్థిరమైన జీవనోపాధిని పొందటానికి మరియు జీవన నాణ్యతను 
మెరుగుపరచడానికి సభ్యులకు సమయానుసారంగా విస్తృత శ్రేణి మైక్రో ఫైనాన్స్‌ ఉత్పత్తులు మరియు సామాజిక 


అభివృద్ధి సేవలను అందించడం. 
సంసాగత నిర్మాణము 
థె 


13 జిల్లా సమాఖ్యలు మరియు 
6 గిరిజన సమాఖ్యలు 
662 మండల సమాఖ్యలు 


28,075 గ్రామసంఘాలు 
8.33 లక్షల స్వయం సహాయక సంఘాలు 
86.65 లక్షల సభ్యులు 

> పొదుపులు - 6,910 కోట్లు 


> సంఘనిది - 9,554 కోట్లు 


స్వయం సహాయ సంఘాలు - నిర్మాణము - నిర్వహణ 


> ఒక గ్రామము పరిధిలో ఒకే ప్రాంతములో ఉన్న 10 నుండి 15 మంది సభ్యులతో కూడి వారి అవసరాలను 


తీర్చుకునే ఒప్పందముతో పొదుపు తో ప్రారంభించటం జరుగుతుంది. 


> సభ్యులనుండి ఆర్థిక లావాదేవీలు జరపటానికి మరియు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో అనుసంధానం 


చేసుకోవటానికి నియమిత కాలపరిమితి ని నిర్ణయించుకుని ఇద్దరు సభ్యులను లీడర్లు గా ఎన్నుకుంటారు. 
> తమకు దగ్గర లో ఉన్న బ్యాంకు నందు సంఘం పేరుతో ఖాతాను ప్రారంభిస్తారు. 


> పొదుపు చేసుకున్న మొత్తాన్ని అవసరాలకు అనుగుణంగా బుణాలు తీసుకుంటూ, నియమిత వాయిదాలను 


నిర్ణయించుకుని చెల్లింపులు చేస్తారు. 


> పొదుపుల మొత్తము, రొటేషన్‌ చేసుకునే విధానం ద్వారా అవసరాలకు ఇంకా ఎక్కువ మొత్తాలు 


కావలసినపుడు, బ్యాంకు లింకేజి, స్త్రీనిది, ఉన్నతి, గ్రామసంఘం మొదలైన పథకాల ద్వారా రుణాలు 


Vv 


తీసుకుంటారు. 


> పైన తెలిపిన పథకాల గురించి మరియు శిక్షణలు మొదలైన విషయాల గురించి గామసంఘం లో సభ్యత్వము 


తీసుకుంటారు. 


> సంఘం లావాదేవీలు నిర్వహించు క్రమములో ఆర్థిక క్రమశిక్షణకు పుస్తక నిర్వహణ చేసుకుంటారు. దీని 


గురించి ఒక బుక్‌ కీపర్‌ ను నియమించుకుంటారు. 
మంచి సంఘం లక్షణాలు 


* అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరు ( ఒకరి అవసరాలను అందరూ తీర్చుట, అందరి అవసరాలను 
ఒకరు తీర్చుట) అనే భావనను కలిగి ఉండుట. 
* క్రమంతప్పని సంఘ సమావేశాలు (కనీసం నెలకు రెండు సార్లు జరుపుకొనుట) 


* క్రమం తప్పని పొదుపులు (కనీసం నెలకు రెండు సార్లు చేసుకొనుట) 


* సభ్యులందరికీ పేదరిక స్థాయి (పావర్టీ ర్యాంకింగ్‌) గుర్తించి, నిరుపేదలకు ప్రాధాన్యత ఇచ్చి మొదటగా వారికి, 


అంతర్గత అప్పులు ఇచ్చుట. 


* 100% చిన్న, పెద్ద అప్పులు, సామాజిక పెట్టుబడి నిధి, స్త్రీనిధి, ఉన్నతి మరియు బ్యాంకు లింకేజి అప్పులను 


చెల్లించుట. 


* క్రమం తప్పకుండా పుస్తకాలను నిర్వహించుకొనుట, కమ్యూనిటీ ఆడిటర్లు ద్వారా పుస్తకాలను ఆడిట్‌ 


చేయించుకొనుట. 


* _ కుటుంబ. స్వయం సహాయక సంఘ ఆర్థిక నిర్వహణ, బ్యాంకు లింకేజిల పై సభ్యులందరికీ అవగాహన 


కల్పించుట. 
* సభ్యులందరికీ ఆహార, సామాజిక భద్రత కల్పించుట. 
* సంఘ సభ్యులందరూ అక్షరాస్యులగుట, సంఘ సభ్యులందరి పిల్లలు విద్య నభ్యసించుట. 


* గర్భిణీ లైన సంఘ సభ్యులందరూ 100% ఆసుపత్రులలో కాన్పులను చేసుకుని తమకు, తమ శిశువులకు 


టీకాలు వేయించు కొనుట. 


గ్రామ సంఘాలు - నిర్మాణము - నిర్వహణ 
* ఒక పంచాయతి పరిధిలోని సంఘాలన్నీ కలసి గ్రామసంఘం గా ఏర్పడతారు. 
* ఒక పంచాయతి పరిధిలో 60 సంఘాలు దాటినపుడు రెండు గ్రామసంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. 


* పెద్ద పంచాయతీలు అయినపుడు ఒక గ్రామసంఘం పరిధిలో 30 సంఘాలు తగ్గకుండా 2 లేదా అంతకన్నా 


Vv 


ఎక్కువ గ్రామసంఘాలు ఏర్పాటు చేయవచ్చు. 


* ఈ విధంగా ఏర్పాటు అయిన గ్రామసంఘాలు అన్నీ 1995 ఆంధ్రప్రదేశ్‌ పరస్పర సహాయక సహకార 


సంఘముల చట్టము ప్రకారము నిబంధనావళి తయారుచేసుకుకుని రిజిస్టేషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. 


* గ్రామసంఘం ద్వారా ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందాలంటే సంఘాలు గ్రామసంఘం 


నిభందనలకు లోబడి సభ్యత్వము తీసుకోవలసి ఉంటుంది. 


* సంఘంగ్రామసంఘం లో సభ్యత్వము తీసుకోవాలంటే ఆ గ్రామసంఘం నిర్ణయించుకున్న నిభంధనల 


ప్రక్రారము ప్రవేశ రుసుము, సభ్యత్వ రుసుము మరియు వాటాధనములు చెల్లించవలసి ఉంటుంది. 


* సభ్యత్వము తీసుకున్న సంఘాలకు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర 
సంస్థల తో మరియు బ్యాంకులతో అనుసంధానము చేసుకుని నడపటానికి గాను ముగ్గురు - అధ్యక్షురాలు, 


కార్యదర్శి మరియు కోశాధికారి పేర్లతో లీడర్లను ఎన్నుకుంటారు. 
* వీరితో తమ దగ్గరలో ఉన్న బ్యాంకు నందు “రిజిస్టేషన్‌ అయిన గ్రామసంఘం పేరుతో” ఖాతా ప్రారంభిస్తారు. 


* సభ్యత్వం తీసుకున్న సభ్యసంఘాల అవసరాలు తీర్చటానికి గ్రామసంఘం లో పొదుపులు ప్రారంభించి, 


బుణాలు మంజూరు చేస్తూ నియమిత వాయిదాలలో చెల్లింపులు జరిగేలా చూసుకుంటారు. 


* సభ్యసంఘాల అవసరాలకు తగిన విధంగా నిధులు లేనపుడు మండల సమాఖ్య నుండి బుణాలు తీసుకుని 


సంఘాలకు బుణాలు మంజూరు చేస్తారు. 


* సభ్యసంఘాలకు కావలసిన శిక్షణలు ఇవ్వటానికి, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందటానికి 


మండల సమాఖ్యలో సభ్యత్వము తీసుకుంటారు. 


* గ్రామసంఘాల లావాదేవీలు నిర్వహించు క్రమములో ఆర్థిక క్రమశిక్షణకు పుస్తక నిర్వహణ చేసుకుంటారు. దీని 


గురించి ఒక బుక్‌ కీపర్‌ ను నియమించుకుంటారు. 


* రిజిస్టేషన్‌ సంస్థ కావున ప్రతి సంవత్సరం శాసనాత్మక బాధ్యతల అమలులో భాగంగా 1. లావాదేవీలు ఆడిట్‌, 
2. మహాసభలు నిర్వహించుకోవటం, 3. నాయకత్వ మార్పిడి(ఎన్నికలు), 4. రిటర్నులు తయారుచేసుకోవటం 


మరియు 5. DCO వారికి రిటర్నులు ఫైల్‌ చెయ్యటం లాంటి పనులు నిర్వహించుకుంటారు. 
మండల సమాఖ్యలు - నిర్మాణము - నిర్వహణ 
* ఒక మండలం పరిధిలోని గ్రామసంఘాలన్నీ కలసి మండల సమాఖ్య గా ఏర్పడతారు. 


© ఈ విధంగా ఏరాాటు అయిన మండల సమాఖ్యలు అనీ 1995 ఆంధ్రప్రదేశ్‌ పరసుర సహాయక సహకార 
ఎ $ a అల న 


సంఘముల చట్టము ప్రకారము నిబంధనావళి తయారుచేసుకుకుని రిజిస్టేషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. 


* మండల సమాఖ్య ద్వారా ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందాలంటే గ్రామసంఘాలు మండల 


సమాఖ్య నిభందనలకు లోబడి సభ్యత్వము తీసుకోవలసి ఉంటుంది. 


గ్రామసంఘం మండల సమాఖ్యలో సభ్యత్వము తీసుకోవాలంటే ఆ మండల సమాఖ్య నిర్ణయించుకున్న 
నిభంధనల ప్రక్రారము ప్రవేశ రుసుము, సభ్యత్వ రుసుము మరియు వాటాధనములు చెల్లించవలసి 


ఉంటుంది. 


సభ్యత్వము తీసుకున్న గ్రామసంఘాలకు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి ప్రభుత్వ, 
ప్రభుత్వేతర సంస్థల తో మరియు బ్యాంకులతో అనుసంధానము చేసుకుని నడపటానికి గాను ఐదుగురు - 
అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి మరియు కోశాధికారి పేర్లతో లీడర్లను 


ఎన్నుకుంటారు. 
వీరితో తమ దగ్గరలో ఉన్న బ్యాంకు నందు “రిజిస్టేషన్‌ అయిన గ్రామసంఘం పేరుతో” ఖాతా ప్రారంభిస్తారు. 


సభ్యత్వం తీసుకున్న సభ్యసంఘాల అవసరాలు తీర్చటానికి మండల సమాఖ్యలో లో పొదుపులు 


ప్రారంభించి, బుణాలు మంజూరు చేస్తూ నియమిత వాయిదాలలో చెల్లింపులు జరిగేలా చూసుకుంటారు. 


మండల సమాఖ్యలకు ప్రభుత్వము నుండి సామాజిక పెట్టుబడి నిధి, 565%, HDIF మొదలైన పేర్లతో గ్రాంట్లు 


మంజూరు చేయబడతాయి. 


సభ్యసంఘాలకు కావలసిన శిక్షణలు ఇవ్వటానికి, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందటానికి జిల్లా 


సమాఖ్యలో సభ్యత్వము తీసుకుంటారు. 


మండల సమాఖ్య లావాదేవీలు నిర్వహించు క్రమములో ఆర్థిక క్రమశిక్షణకు పుస్తక నిర్వహణ చేసుకుంటారు. 


దీని గురించి ఒక అకౌంటెంట్‌ ను నియమించుకుంటారు. 


మండల సమాఖ్య సమావేశాలు, శిక్షణలు మొదలైన వాటి నిర్వహణకు కార్యాలయము అవసరమవుతుంది. 


కావున మండల పరిధిలో కార్యాలయం ప్రారంభించి సిబ్బందిని నియమించుకుంటారు. 


సామాజిక పెట్టుబడి నిధి రొటేషన్‌ ఆదాయాల నుండి మాత్రమే కార్యాలయ నిర్వహణ మరియు సిబ్బంది 


ఖర్చులు భరించవలసి ఉంటుంది. 


రిజిస్టేషన్‌ సంస్థ కావున ప్రతి సంవత్సరం శాసనాత్మక బాధ్యతల అమలులో భాగంగా 1. లావాదేవీలు ఆడిట్‌, 
2. మహాసభలు నిర్వహించుకోవటం, 3. నాయకత్వ మార్పిడి(ఎన్నికలు), 4. రిటర్నులు తయారుచేసుకోవటం 


మరియు 5. DCO వారికి రిటర్నులు ఫైల్‌ చెయ్యటం లాంటి పనులు నిర్వహించుకుంటారు. 


ఒక మండలం పరిధిలోని గ్రామసంఘాలన్నీ కలసి మండల సమాఖ్య గా ఏర్పడతారు. 


ఈ విధంగా ఏర్పాటు అయిన మండల సమాఖ్యలు అన్నీ 1995 ఆంధ్రప్రదేశ్‌ పరస్పర సహాయక సహకార 


సంఘముల చట్టము ప్రకారము నిబంధనావళి తయారుచేసుకుకుని రిజిస్టేషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. 


మండల సమాఖ్య ద్వారా ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందాలంటే గ్రామసంఘాలు మండల 


సమాఖ్య నిభందనలకు లోబడి సభ్యత్వము తీసుకోవలసి ఉంటుంది. 


గ్రామసంఘం మండల సమాఖ్యలో సభ్యత్వము తీసుకోవాలంటే ఆ మండల సమాఖ్య నిర్ణయించుకున్న 
నిభంధనల ప్రక్రారము ప్రవేశ రుసుము, సభ్యత్వ రుసుము మరియు వాటాధనములు చెల్లించవలసి 


ఉంటుంది. 


సభ్యత్వము తీసుకున్న గ్రామసంఘాలకు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి ప్రభుత్వ, 
ప్రభుత్వేతర సంస్థల తో మరియు బ్యాంకులతో అనుసంధానము చేసుకుని నడపటానికి గాను ఐదుగురు - 
అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి మరియు కోశాధికారి పేర్లతో లీడర్లను 


ఎన్నుకుంటారు. 
వీరితో తమ దగ్గరలో ఉన్న బ్యాంకు నందు “రిజిస్టేషన్‌ అయిన గ్రామసంఘం పేరుతో” ఖాతా ప్రారంభిస్తారు. 


సభ్యత్వం తీసుకున్న సభ్యసంఘాల అవసరాలు తీర్చటానికి మండల సమాఖ్యలో లో పొదుపులు 


ప్రారంభించి, బుణాలు మంజూరు చేస్తూ నియమిత వాయిదాలలో చెల్లింపులు జరిగేలా చూసుకుంటారు. 


మండల సమాఖ్యలకు ప్రభుత్వము నుండి సామాజిక పెట్టుబడి నిధి, 565%, HDIF మొదలైన పేర్లతో గ్రాంట్లు 


మంజూరు చేయబడతాయి. 


సభ్యసంఘాలకు కావలసిన శిక్షణలు ఇవ్వటానికి, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందటానికి జిల్లా 


సమాఖ్యలో సభ్యత్వము తీసుకుంటారు. 


మండల సమాఖ్య లావాదేవీలు నిర్వహించు క్రమములో ఆర్థిక క్రమశిక్షణకు పుస్తక నిర్వహణ చేసుకుంటారు. 


దీని గురించి ఒక అకౌంటెంట్‌ ను నియమించుకుంటారు. 


* మండల సమాఖ్య సమావేశాలు, శిక్షణలు మొదలైన వాటి నిర్వహణకు కార్యాలయము అవసరమవుతుంది. 


కావున మండల పరిధిలో కార్యాలయం ప్రారంభించి సిబ్బందిని నియమించుకుంటారు. 


* సామాజిక పెట్టుబడి నిధి రొటేషన్‌ ఆదాయాల నుండి మాత్రమే కార్యాలయ నిర్వహణ మరియు సిబ్బంది 


ఖర్చులు భరించవలసి ఉంటుంది. 


* రిజిస్టేషన్‌ సంస్థ కావున ప్రతి సంవత్సరం శాసనాత్మక బాధ్యతల అమలులో భాగంగా 1. లావాదేవీలు ఆడిట్‌, 
2. మహాసభలు నిర్వహించుకోవటం, 3. నాయకత్వ మార్పిడి(ఎన్నికలు), 4. రిటర్నులు తయారుచేసుకోవటం 


మరియు 5. DCO వారికి రిటర్నులు ఫైల్‌ చెయ్యటం లాంటి పనులు నిర్వహించుకుంటారు. 
జిల్లా సమాఖ్య - నిర్మాణము - నిర్వహణ 
* aS జిల్లా పరిధిలోని మండల సమాఖ్య లన్నీ కలసి జిల్లా సమాఖ్య గా ఏర్పడతారు. 


* ఈవిధంగా ఏర్పాటు అయిన జిల్లా సమాఖ్యలను 1995 ఆంధ్రప్రదేశ్‌ పరస్పర సహాయక సహకార సంఘముల 


చట్టము ప్రకారము నిబంధనావళి తయారుచేసుకుకుని రిజిస్టేషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. 


* Ber సమాఖ్య ద్వారా ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందాలంటే మండల సమాఖ్యలు జిల్లా 


సమాఖ్య నిభందనలకు లోబడి సభ్యత్వము తీసుకోవలసి ఉంటుంది. 


* మండల సమాఖ్యలు జిల్లా సమాఖ్యలో సభ్యత్వము తీసుకోవాలంటే ఆ జిల్లా సమాఖ్య నిర్ణయించుకున్న 
నిభంధనల ప్రక్రారము ప్రవేశ రుసుము, సభ్యత్వ రుసుము మరియు వాటాధనములు చెల్లించవలసి 


ఉంటుంది. 


* సభ్యత్వము తీసుకున్న మండల సమాఖ్య లకు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి జిల్లా 
పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల తో మరియు బ్యాంకులతో అనుసంధానము చేసుకుని నడపటానికి 
గాను ఐదుగురు - అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి మరియు కోశాధికారి పేర్లతో 


లీడర్లను ఎన్నుకుంటారు. 


* వీరితో తమ దగ్గరలో ఉన్న బ్యాంకు నందు “రిజిస్టేషన్‌ అయిన గ్రామసంఘం పేరుతో” ఖాతా ప్రారంభిస్తారు. 


సభ్యసంఘాలకు కావలసిన శిక్షణలు ఇవ్వటానికి, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందటానికి జిల్లా 


సమాఖ్యలో సభ్యత్వము తీసుకుంటారు. 


జిల్లా సమాఖ్య లావాదేవీలు నిర్వహించు క్రమములో ఆర్థిక క్రమశిక్షణకు పుస్తక నిర్వహణ చేసుకుంటారు. 


దీని గురించి ఒక అకౌంటెంట్‌ ను నియమించుకుంటారు. 


జిల్లా సమాఖ్య సమావేశాలు, శిక్షణలు మొదలైన వాటి నిర్వహణకు కార్యాలయము అవసరమవుతుంది. 


కావున జిల్లా పరిధిలో కార్యాలయం ప్రారంభించి సిబ్బందిని నియమించుకుంటారు. 


జిల్లా సమాఖ్య ద్వారా ఆదాయాభివృద్ది కార్యక్రమాలను చేపట్టి ఆ కార్యక్రమాల నుండి వచ్చిన ఆదాయం 


నుండి మాత్రమే కార్యాలయ నిర్వహణ మరియు సిబ్బంది ఖర్చులు భరించవలసి ఉంటుంది. 


రిజిస్టేషన్‌ సంస్థ కావున ప్రతి సంవత్సరం శాసనాత్మక బాధ్యతల అమలులో భాగంగా 1. లావాదేనీలు ఆడిట్‌, 
2. మహాసభలు నిర్వహించుకోవటం, 3. నాయకత్వ మార్పిడి(ఎన్నికలు), 4. రిటర్నులు తయారుచేసుకోవటం 


మరియు 5. DCO వారికి రిటర్నులు ఫైల్‌ చెయ్యటం లాంటి పనులు నిర్వహించుకుంటారు. 


సమావేశాలు - రకాలు - కాలపరిమితి 


గ్రామసంఘం, మండల సమాఖ్య మరియు జిల్లా సమాఖ్యలు రిజిస్టేషన్‌ సంస్థలు కావున తప్పనిసరిగా 


నిబంధనావళి ప్రకారము సమావేశాలు నిర్వహించవలసి ఉంటుంది. వాటి వివరాలు : 


నెలవారీ 


సమావేశాలు కమిటి) (కార్యనిర్వాహక కమిటి) రోజులు (కార్యనిర్వాహక 


నెలకు రెండు సార్లు (కార్యనిర్వాహక నెలకు రెండు సార్లు నెలకు ఒకసారి రెండు 


కమిటి) 


2: మహాసభ సంవత్సరానికి ఒకసారి (సభ్య సంఘ సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి 
సభ్యులందరితో) (సభ్య సంఘ ప్రతినిధులతో) | (సభ్య సంఘ 
ప్రతినిధులతో) 
3, అత్యవసర అత్యవసర పరిస్థితులలో (పాలక వర్గ | అత్యవసర పరిస్థితులలో అత్యవసర పరిస్థితులలో 
సమావేశము కమిటి సభ్యులతో) (పాలక వర్గ కమిటి సభ్యుతో) | (పాలక వర్గ కమిటి 
సభ్యులతో) 
4. కమిటీ నెలలో రెండవ సమావేశము నెలలో రెండవ మావేశము నెలలో ఒకసారి 
సమావేశాలు 


కమిటీలు - నిర్మాణము - నిర్వహణ 


* గ్రామసంఘంమండల సమాఖ్య మరియు జిల్లా సమాఖ్యలు రిజిస్టేషన్‌ సంస్థలు కావున తప్పనిసరిగా 


నిబంధనావళి ప్రకారము కమిటీలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. వాటి 


వివరాలు : 


1. పాలక వర్గ కమిటి 3మంది సభ్యులు ఉంటారు. 5మంది సభ్యులు 5 మంది సభ్యులు 
(అధ్యక్షురాలు, కార్యదర్శి & ఉంటారు. (అధ్యక్షురాలు, ఉంటారు. (అధ్యక్షురాలు, 
కోశాధికారి) ఉపాధ్యక్షురాలు కార్యదర్శి, ఉపాధ్యక్షురాలు కార్యదర్శి, 

సహాయ కార్యదర్శి & సహాయ కార్యదర్శి & 


కోశాధికారి) కోశాధికారి) 


కార్యనిర్వాహక కమిటి 


జనరల్‌ బాడి 


ఉప కమిటీలు 


స్వయం సహాయక సంఘం 


మొదటి లీడర్లు అందరూ 


స్వయం సహాయక సంఘ 
సభ్యులందరూ 
1. పర్యవేక్షణ కమిటి. 
2. ఆర్థిక లావాదేవీలు 


3. సామాజిక కమిటి 


4. జీవనోపాదుల కమిటి 


గ్రామసంఘం అధ్యక్షురాలు 


వారందరూ 


గ్రామసంఘం పాలక వర్గ 


కమిటి సభ్యులందరూ 


5. పర్యవేక్షణ కమిటి. 


6. ఆర్థిక 


లావాదేవీలు 
7. సామాజిక కమిటి 


8. జీవనోపాదుల 


కమిటి 


మండల సమాఖ్య 


అధ్యక్షురాలు వారందరూ 


మండల సమాఖ్య పాలక 
వర్గ కమిటి సభ్యులందరూ 
9. పర్యవేక్షణ కమిటి. 


10. ఆర్థిక 


లావాదేవీలు 
11. సామాజిక కమిటి 


12. జీవనోపాదుల 


కమిటి 


ఉన లే 


ఇ 


ఆంధ్రప్రదేశ రాష్ట్రం “ఆంధ్రప్రదేశి షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక 
మరియు గిరిజన ఉప ప్రణాళిక (ఆర్థిక వనరుల ప్రణాళిక, కటాయింపు 
మరియు వినియోగం) చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 
అనుసరించి VOY" కి కేటాయించిన నిధులను ఆంధ్రప్రదేశ మహిళా 
సాధికార సంస్థ పధకం ద్వారా విడుదల చేసి “ఉన్నతి” ద్వారా 
అమలు చయడం జరుగుతుంది. 


> 


అతులు ఎధానయు 


జల్లా, మండల మరియు CC క్లస్టర్‌ లకు నిధుల కేటాయింపు 


{v 


» 4 


లబ్దిదారుల ౨ంపిక 
) లోన్‌రిక్వెస పెట్టుట 


నిధుల విడుదల 


» 4 


> FIA 


Ww 


వినియోగ దృవపత్రం (UC) 


bá 


జయో ట్యాగింగ్‌ చేయుట 


IQ కటాయింపు 


{v 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం SERP కి మంజూరు చేసిన ఎస్‌.సి 
కాంపోనెంట్‌ మరియు ఎస్‌.టి కాంపోనెంట్‌ (సబ్‌ ఫాను) నిధులును 
జనాభా దామాషా ప్రకారం జిల్లా, మండల మరియు CC క్లస్టర్‌ లకు 
కేటాయించటం జరుగుతుంది 


) PAS అవసరాల దృష్ట్యా ప్రత్యక జీవన పాదుల కొసం నిధులు 
కేటాయించడం జరిగింది. 


> 


అబ్దిదారుల ఎంపిక 


) అర్హత ఉన్న సంఘసభ్యుల జాబితాను అప్పటికప్పుడు పరిశీలన 
చేసుకోడానికి వీలుగా జాబితా JO సైట్‌ లో అందుబాటులో 
ఉంటుంది. ఈ జాబితా నుండి గ్రామసంఘం తమకు కటాయించిన 
నిధుల మేరకు అర్హత SOAS సభ్యురాళ్ళును ఎంపిక చేస్తుంది. 


ఉన్నతి అభిదారుల ఎంపిక - అర్హతలు 


) యస్‌.సి నిధులు - ఎన్‌.సి కుటుంబాల వారికి మాత్రమే. 

) ఎన్‌.టి నిధులు- ఎన్‌.టి కుటుంబాల వారికి మాత్రమే. 

) ఐ.డబ్ల్యు.ఎం.పి నిధులు - వాటర్‌ షెడ్‌ ఎరియా లోని సంభందిత 
గ్రామసంఘంలోని పద DNS సబ్యులకు (ఆదయాభిప్రుద్ది 
కార్యక్రమాలు చపట్టడానికి) 

సంఘంలో సభ్యురాలు అయి వుండాలి. 

ఎసన్‌.సి,ఎస్‌.టి, ఐ.డబ్ద్యు.ఎం.పి లో ప్రస్తుతం అప్పు లేనివారు. 
స్త్రీనిధి లో జవనోపాధి అప్పు లేనివారు 

బ్యాంక్‌ లింకేజి అప్పు సక్రమముగా చెల్లిస్తున్న వారు 


Êv v vy ఇ 


యూనిట్‌ ఎలుం 


) పశువులు, గొర్రెలు, మేకలు, ఇతర జీవనోపాధులు ఏర్పాటుకు 
రూ.10,000 నుండి రూ.50,000 ల వరకు. 


) కొత్తఆటో, ట్రాక్టర్‌, ట్రాలి, భూమి కొనుగో కొరకు రూ.1,00,000/- 
వరకు. 


> 


IDA దరఖాసు పెట్టుట 


> గ్రామ సంఘం ఎంపిక చేసుకొన్న సబ్యులకు CC/APM లు HLP © 
తయారు చేస్తారు 


> గ్రామసంఘం ఎంపిక చేసిన లబ్దిదారు కోరుకున్న జీవనోపాధికి - 
కోరుకున్న మొత్తానికి స్త్రీనిధి ode సైట్‌ లో అప్పుకొరకు CC/APM 
ల లాగిన లో లోన రిక్వస్ట్‌ చేయడం జరుగుతుంది. 


> 


UNL అదుదల 


) లోన్‌ రిక్వెస్ట్‌ లకు మండల J.D.J /పధక సంచాలకుల 
అనుమతి ఇచ్చాక స్త్రేనిధి లో పరిశీలన చేసి, 48 గంటలలో 
గ్రాయసంఘుం బ్యాంకు ఖాతాకు నిధులు విడుదల అవుతాయి. 


) గ్రామసంఘం, లబ్దిదారుకు చెందిన స్వయం సహాయక సంఘానికి 
నిధులు చెక్‌ ద్వారా కానీ అన లైన ద్వారా కానీ విడుదల చేస్తుంది. 


) అబ్దిదారుకు చెందిన స్వయం సహాయక సంఘం లబ్దిదారు ఎవరి 
వద్ద అసెట్‌ కొనుగోలు చేస్తారో వారికి ఆ మొత్తాన్ని అందచేస్తుంది 


> 


PIA 

Q 

) స్వయం సహాయక Doms నిధులు విడుదల అయ్యాక సంఘం 
లడర్లు, గ్రామసంఘం సభ్యులు (కొనుగోలు కమిటి) లబ్దిదారు 
సమక్షంలో వారు అంపిక చేసుకున్న జీవనోపాధిని కొనుగోలుచేసి 
యిస్తారు. 


0 ఎట్టి పరిస్థితులలోనూ నగదు లభిదారునికి ఇవ్వరాదు 


> 


వినియోగ దృవపత్రం (UC) 


WwW 


ఆస్తి కొనుగోలు ప్రక్రియ (Asset Grounding) పూర్తి అయిన 
తరువాత లభ్బిదారు నుండి నిధుల వినియోగ ధృవికరణ పత్రం, 
వారు పొందిన ఆస్తిలో, ఆమె ఫోటో వివరాలను ఎలుగు కమ్యూనిటి కో 
ఆర్దినేటర్‌ ఎబ్‌ సైట్‌ లో అవ్‌ లోడ చేస్తా 


> 


BOI ట్యాగింగ్‌ చేయుట 


> ఉన్నతి ద్వారా ఇచ్చినటు వంటి ఆస్తులను VDA ద్వారా 
లబ్దిదారులకు అందినాయ అదా అని ఎరిఫై ఎయించుట మరియు 
వాటి యొక్క జయో కొఆర్దినేట్స్‌ ని ట్యాగ్‌ చేసి లబ్దిదారులలొ 
కలిపి ఫోటో తీసి ఎబి లో అప్లోడ్‌ చేయుట. 


> 


అప్పు తెరిగి చెల్లింపు ధానం 
) సభ్యురాలికి వద్ది లెని బుణంగా ఇవ్వబడుతుంది. 
) తేసుకున్న బుణం మొత్తంను బట్టి అప్పువాయిదాలు ఉంటాయి. 
> రూ.10000/- నుండి రూ.25000/- వరకూ - 24 వాయిదాలు 
» రూ.25001/- నుండి రూ.50000/- వరకూ - 36 వాయిదాలు 


> రూ.50001/- నుండి రూ.1,00,000/- వరకూ - 60 
బాయిదాలు 


> W0EVo మంజూరు జరిగిన 90 రోజులు నుండి బుణం తిరిగి 
మొదలు పెట్టాలు. 


| 


ty N 
ధన్యవాదములు 


> 


STREENIDHI 
LIVELIHOOD LOANS 
FOR SMALL BUSINESS 


SERVICE 
SECTOR 


STREENIDHI 
st LIVELIHOOD LOANS 
i FOR BUSINESS 


STREENIDHI 
LIVELIHOOD LOANS 
FOR SERVICE SECTOR 


` గామ” id 
YU 


eves 


గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల లో ఉన్న SHG సభ్యురాలు 
అదాయాభివృద్ది కొరకు రుణం పొంద వచ్చును. 

VO రుణ పరిమితి వాటి గ్రేడింగ్‌ ఆధారంగా “A” గ్రేడ్‌ VO రూ.50 లక్షలు, 
“B” గ్రేడ్‌ VO రూ.40 లక్షలు, C” గ్రేడ్‌ VO రూ.30 లక్షలు, D” గ్రేడ్‌ VO 
రూ.20 లక్షలు ఉంటుంది. 

ఒక SHG సభ్యురాలు మైక్రో రుణాలు రూ.50,000/- టైనీ రుణాలు 
రూ.1,00,000/- వరకూ రుణం పొంద వచ్చును, 

మైక్రో రుణాలు ఎ, బి,సి,డి గ్రేడు ఉన్న మండల సమాఖ్యలు, టైనీ రుణాలు 
oJ, బి,సి గ్రేడు ఉన్న మండల సమాఖ్యల లో SHG సభ్యురాలు కి మాత్రమే 
ఇవ్వబడును.. 

రుణం పొందాలనుకున్న సభ్యురాలు అధార్‌ నెంబర్‌ , మొఖైల్‌ నెంబరు కలిగి 
ఉండాలి. 

సభ్యురాలి వయస్సు 65 సంవత్సరాలు మించి ఉండకూడదు. 

SHG రికవరి - 98% , VO రికవరి -90%, MS రికవరి - 75% 
ఉండాలి. 

SHG లో 10 మంది వరకూ సభ్యులు ఉన్న ట్లు అయితే రూ. 2,00,000 
వరకూ క్రెడిట్‌ లిమిట్‌ ఉంటుంది. నలుగురు సభ్యుల వరకూ అనుమతించడం 
జరుగుతుంది. 

SHG లో 10 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉన్న SHG లో రూ. 3,00,000 
వరకూ ఆరుగురు సభ్యులకు అనుమతించడం జరుగుతుంది. 

ఉన్నతి రుణాలు T T ఉండకూడదు 


NIDA జీవన పాధి రుణాలు-అర్హతలు 


12) జీవనోపాది కార్యక్రమాలు వారిగా ( వ్యవసాయ అవసరాలు, వ్యాపార 
అవసరాలు, పరిశ్రమ ల ఎర్పాటు, సేవారంగం కొరకు) రుణ 
మొత్తాలు నిర్ణయించుట జరిగినది. 

13) జీవనోపాధి రుణాలు తీసుకున్న మొత్తాల మేరకు భీమా చేయాల్సి 
ఉంటుంది. 

14) తిరిగి చెల్లించు కాల వ్యవధి. 

> Rs. 25000 to Rs. 35000 - 24 సమాన నెల వాయిదాలు 
> Rs. 35000 to Rs. 50000 - 36 సమాన నెల వాయిదాలు 
> Rs. 50000 to Rs. 100000 - 48 సమాన నెల వాయిదాలు 

15) SHG సమృద్ధి పొదుపులు కట్టి ఉండాలి 

16) స్త్రీనిధి జీవనోపాధి రుణం పొందుటకు డ్వాక్రా సంఘ సభ్యురాలు 
తమ గ్రామంలో ఉన్న గ్రామసంఘం ద్వారా మండల స్థాయిలో ఎలు 
సిబ్బందిని, జిల్లా లో స్త్రీనిధి సిబ్బందిని సంప్రదించాలి. 


స్త్రీనిధి-ఆంధ్ర ప్రదేశ్‌ 


స్త్రీనిధి రుణాలు - ఎెబ్‌ 


WSOP AN we) Q 


మహిళముయ HOD జీవనోపాధి రుణ 


ధరఖాస్తు నమూనా స్త్రీనిధి స్త్రీనిధి రుణ ధరఖాస్తు 
దరఖాస్తు సంబందిత SHG, 3 న AGM లాగిన్‌ నుండి సిఫార్సు 
ఎబ్సైటు లో స్క్రోల్‌ అవుతుంది ఖ్‌ కయ్యూనిటి కోఅరినేటర్‌ (CC)- 
గ్రామ సంఘం పరిశీలించి రుణం 3 గ చేయబడి స్త్రీనిధి కేంద్ర 
వాటి పైన క్లిక్‌ చేయడం ద్వారా లాగిన్‌ నుండి ఎబ్‌ VISÉ = 
ei కొరకు స్త్రేనిధిని అభ్యర్థన చేస్తూ 2 కార్యాలయం మంజూరి కోసం 


దరఖాస్తు డౌన్‌ లోడ్‌ అప్‌ లోడ్‌ చేస్తే సరిపోతుంది. 
; తీర్మానంచేయాల్సి ఉంటుంది. 3 j పంపుట జరుగుతుంది. 


రోజువారిగా రుణ దరఖాస్తులు వాటి 
వివరాల లిస్టు AGM కెంద్ర 


SKPD అరి 


సభ్యురాలి డిమాండ్‌ ప్రామిసరీ నోట్‌, మైక్రో క్రెడిట్‌ డాక్యుమెంటేషన్‌ AGM ల 
i రాల్యాల యి 
ప్లాన్‌, ఇంటర్‌ సీ ఎగ్రిమెంట్‌, రుణ అగ్రిమెంట్‌, పరిశీలించి జిల్లాలో AGM = 


ఉంటుంది. రుణ సంబందిత 
దరఖాస్తు, పూర్తి స్థాయిలో 
తీసుకోవడం వాటిని బద్రపరచటం 


5HGనుండి డిమాండ్‌ ప్రామిసరి నోట్‌ మొత్తం నెట్‌ 

తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని మండల అధినంలో ఉంచుట 
సమాఖ్య APM/AC ద్వారా జిల్లాలో స్త్రీనిధి జరుగుతుంది. 

కార్యాలయానికి చేర్చ వలసి ఉంటుంది. 


అప్‌ లోడ్‌ చేసిన స్త్రీనిధి రుణ 
ధరఖాస్తు లో పరిశీలించి రుణం 
కేంద్ర కార్యాలయం లో 
మంజూరు చేయ బడుతుంది. 


అనంతరం a మొత్తం SHG రుణ మొత్తం సభ్యురాలి SHG 
ఖాతాలో జమచేయడానికి ఖాతా లో జమ చేయడం 
బ్యాంకు వారికి ఆదేశాలు జరుగుతుంది. 


ఇవ్వబడతాయి 


స్తీనిధి-ఆంధ్ర ప్రదేశ్‌ 
మహిళలేముందు 


స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్‌ 
ప్రధాన కార్యాలయం, 2వ అంతస్తు, NTR అడ్మినిప్టేషన్‌ బ్లాక్‌, RTC కాంప్లెక్స్‌, విజయవాడ 
ఆదాయాఖివృద్ధి/జీవనోపాదుల కొరకు రుణ ధరఖాన్తు 


శ్రీయుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ గారికి, జిల్లా పేరు: 
QS పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్‌, మండలం పేరు: 
గ్రామం పేరు: 


విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌. 
.ఈ క్రింది తెలిపిన ఆదాయాభివృద్ధి/ జీవనోనాదుల కొరకు రూ. 


- (ogo 
రూపాయలు) రుణ దరఖాస్తు చేసుకొనుచున్నాను. రుణం మంజూరు చేసినచో ఆ రుణ మొత్తాన్ని, సురక్ష ప్రోటెక్షన్‌ పదకంతో మరియు వడ్డీతో సహా 
స్త్రీనిధి నిబంధనలు మరియు షరతుల మేరకు నెల వాయిదాలలో చెల్లించుటకు అంగీకారం తెలుపుతూ, రుణము మంజూరు చేయవలసిందిగా 
కోరుచున్నాను. మంజూరు కాబడిన రుణ మొత్తమును నా యెక్క SHG బ్యాంకు ఖాతాలో జమచేయగలరు. దీనికి సంబంధించి ఈ క్రింది సమాచారము 


జతపరచటమైనది. 


“పైన తెలిపిన వివరములన్నియు సరైనవని దృవీకరిస్తూ రుణం మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాను. రుణ నిమిత్తం ఈ క్రింది పత్రములు జతపరచటమైనది. 
(1) జీవనోపాధి ప్రణాళిక (2) ఆధార్‌ నకలు (3) ఫోటో (4) SHG మరియు VO తీర్మానం (5) డిమాండ్‌ ప్రామిసరీ నోట్‌ (OPN) (6) SHG రుణ పత్రము. 


తేది: (వేలిముద్రను దృవీకరించిన వారి సంతకం) దరఖాస్తుదారుని నంతకము 

SHG పేరు) స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన............౨౨౨౨౨౨౨౨౨౨ కి స్త్రీనిధి నిబంధనల 
మేరకు ఆదాయాభివృద్ధి/ జీవనోపాదుల కొరకు రుణము మంజూరు చేయవలసినదిగా కోరుచూ, SHG తీర్మానము మరియు VO తీర్మానము 
జతపరచు చున్నాము. ఈ రుణమును వసూలుచేయటానికి మా సంఘం పూర్తిగా బాధ్యత తీసుకుంటుందని తెలియచేయుచున్నాము. 


SHG సలు 


SHG రెండవ లీడరు పేరు 


కో రు 


స్థలం: తేది: 


PART-B 


[రూ | 
1. యంత్రాలు, పనిముట్టకు, పశుసంపద, మొ. మహా 
2. వ్యాపార నిర్వహణ కొరకు | వ్యాపారం నిర్వహణ వారక ఖర్చు యా 
మొత్తము పెట్టుబడి (1+2) ice 1 
11. పైన BOSS పెట్టుబడి ఈ (క్రింది విధంగా సమకూరుతుంది m. సంవత్సరానికి కుటుంబ ఆదాయం 


ME ey a 
a రానంత నా 
సాన! మొత్తము సంవత్సర ఆదాయం (1+2) టో! 


Ve సంవత్సరానికి ఖర్చు 


m. ప్రస్తుతము వున్న అవులు 1. ఇంటి ఖర్చు (సంవత్సరానికి) ES] 
2, ప్రస్తుతం వున్న అప్పుల వాయిదాలు (సంవత్సరానికి) రూపాయలలో 


(14243) (IPART *+మరియు॥ 


E 

C T 

[sous wipes ర | ea 

VL సంవత్సరానికి నికర ఆదాయం (IV - V) rt) 

[on చదు 565 యనా... మత్తు aie wa గలి 
Wn. ప్రవ Goo sons యం sap] లా 
పైన తెలిపిన వివరములన్నియూ సరైన వని దృవీకరిస్తునాను. నా యొక్క నెల నికర ఆదాయం, నెల వాయిదా (EMI) కంటే ఎక్కువగా 
వున్నది. కావున నాకు ఈ క్రింద తెలిపిన రుణ మొత్తం మంజూరు చేయవలసిందిగా È, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గారిని కోరుచున్నాము. 


1. దరఖాస్తుదారుని పేరు [ 2 ప్రతిపాదించిన జీవనోపాధి 
౩. స్త్రీ నిధి రుణము (రూ) Pe ee 4.30% నెల వాయిదాలు (No. of EMIS) 
5. నెల వాయిదా (EMI) (రూ.) SS ers Beso | 


(వేలిముద్రను ధృవీకరించిన వారి నంతకం) దరఖాన్తుదారుని సంతకం 


తేది: 
SERP ఉద్యోగుల సిఫార్సులు 
పైన తెలిపిన వివరములు తనిఖీ చేసిన పిమ్మట, సరైన వని ధృవీకరిస్తూ, రుణము మంజూరు చేయవలసిందిగా స్త్రీనిధి, మేనేజింగ్‌ డైరెక్షర్‌ 


గారిని కోరుచున్నాము, రుణ వివరములు స్త్రీనిధి వెబ్‌ సైట్‌ నందు నమోదు చేయబడినవి. 
సిఫార్సులు: 


aes సందర్శన తేది: comm " “oo 


క్షేత్ర సందర్శన తేది: A.P.M పేరు: 


26 ఉద్యోగుల సిఫార్సులు 
రుణ దరఖాస్తు మరియు రుణ పత్రములు తీసుకొనబడినవి. రుణము మంజూరు చేయవలసినదిగా OG, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గారికి పిఫార్సు 
చేయడమైనది 


క్షేత్ర సందర్శన తేది: Manager/ Asst. Mgr పేరు: Manager/ Asst. Mi 


A.P.M సంతకం: 


సిఫార 


క్షేత సందర్శన తేది: A.G.M సంతకం: 


1. వ్యాపారం ద్వారా వార్షిక ఆదాయం ; 
నికర వ్యాపార వార్షిక ఆదాయం (1-2) | | 


2bmepand-n | dep ede |] 


స్త్రీనిధి రుణాలు - ఎబి ద్వారా రుణఅభ్యర్థన చేస పద్ద 


CC లాగిన్‌ లో 
అవ్‌ లోడ్‌ 
చయాల్సిన 
డాక్యు మెంట్‌ 
Dota 
పెజీలు 


స్త్రీనిధి- ఆంధ్ర ప్రదేశ్‌ 


మహిళలే ముందు 


సభ్యురాలు తన SHG 
ల్‌ అప్పు మొత్తం 
కట్టాలి. 


O 


fit 


SHG ప్రతినిధులు 


*SHG వసూలు చేసిన 
మొత్తాలను VO/SLF లో , 
కట్టాలి VO meeting 
"లావాదేవీ: (నగదు) é 
VO OBeo 


గ్రామ సంఘం VOA 
వసూలు అయిన రికవరి 
మొత్తాలు, పొదుపులు కి 
సంబందించి రశీదు రాసుంది , 
అధ్యక్షురాలు సంతకం 
WOO, 


VOA 


NIDA జీవన్‌ పాధి రుణాల రికవరి-నమోదు 


VOA వసూలు అయిన మొత్తాల వివరాలు SHG 
మరియు సభ్యురాలి వారిగా ఎంట్రీ షీట్‌ లో నమోదు 
చేస్తుంది. తీర్మానం రాస్తుంది. 


dod షీట్‌ - ఐ.ది.ఆర్‌.ఎస్‌ ద్వారా స్త్రీ నిధి దాయిదాలు చెల్లించిన వివరాల Hands చదివే పద్ధతి 


=e 


న 


For లా seer ows 


VOA వసూలైన మొత్తాలకి సంబందించి రుణాల 


రికవరికి , పోదుపులకి వేరువేరుగా రెండు చెక్కులు 
తయారు చేస్తుంది, 


VO OB e» 
VO, OB వసూలైన మొత్తాలను గ్రామ సంఘం 
స్త్రీనిధి లావాదేవీలకోసం ఎర్పాటు చేసిన బ్యాంకు 
ఖాతా లో జమచేస్తారు. 


VO/SLF బ్యాంకు ఖాతా ద్వారా స్త్రీనిధి కి 
మొత్తాలు EPS) HO చేయా . 


యమా 


SS 


Ò నోడల్‌ బ్యాంకు VO/SLF బ్యాంకు ఖాతా, 
జమ వివరాలు స్తేనిధికి పంపుతుంది. 


వారిగా నమోదుకు బ్యాంకు ఖాతా నెంబర్‌ 
ఆధారంగా VO/SLF కి టాగ్‌ అవుతుంది 
(TCS- HHH చేస్తుంది.) 


; జమ చేసిన మొత్తాలు SHG , సభ్యురాలి 


66లాగిన్‌ /MS లాగిన్‌ లో 
SHG , సభ్యురాలి వారిగా 


వివరాలు నమోదు చేయాలి. 
(TCS చూస్తుంది) 


SHG , సభ్యురాలి వారిగా నమోదు 
చేసిన వివరాలు 068/లెడ్డర్‌ లో 
చూపడం జరుగుతుంది. 


* Repayment & deposits refer to Stree Nidhi only. Other transactions also happen during the VO meeting but the Stree Nidhi payments are only considered here 


£) VVA- తరుచుగా అడిగే ప్రశ్నలు (FAQ) 


మ. O నెలకి ఎంత కట్టాలి ? ఎన్ని నెలలు కట్టాలి? 


A ? 
© రుణం ISOS ఇస్తా రు! జ. రూ.లక్ష అప్పుతీసుకుంటే నెలకి రూ.2654/-వాయిదాగా కట్టాలి, 
జ. డ్వాక్రా సంఘం లో ఉన్న మహిళ మాత్రమే స్త్రీనిధి రుణం హమ త్‌, 
పొందే అవకాశం ఉన్నది. రూ.25వేలు అప్పుతీసుకుంటే నెలకి రూ.1181/-వాయిదాగా 
డ్వాక్రా సంఘం లో ఉన్న మహిళలు అందరికీ స్త్రీనిధి రుణం కట్టాలి, 24 వాయిదాలు కట్టాలి. 
ఇసారా? రూ.50వేలు అప్పుతీసుకుంటే నెలకి రూ.1670/-వాయిదాగా 


కట్టాలి, 36 వాయిదాలు కట్టాలి 
(5) aha రుణం అయినా వడ్డి కట్టాలా? వడి ఎంత ? 


1. ప్రస్తుతం స్త్రీనిధి రుణాలు 308 "నూటికి తొంబై ఎనిమిది పైసలు 
75%) వడ్డి తో ఇవ్వడం జరుగుతుంది. సభ్యురాలు ముందుగా 


జ. ప్రస్తుత నిబంధన ప్రకారం A,B,C,D గ్రేడ్‌ ఉన్న గ్రామ సంఘం 
లో ఉన్న డ్వాక్రా సంఘం మహిళలకి స్త్రీనిధి జీవనోపాధి రుణం 
ఇవ్వడం జరుగుతుంది. జీవనోపాధి రుణ పరిమితికి లోబడి 10 


మంది సభ్యులుగా ఉన్న డ్వాక్రా సంఘం లో నలుగురు (4) , తీసుకున్న రుణాలు వడ్డి లో తిరిగి కట్టాలి. 

10 కంటే ఎక్కువ సభ్యులు ఉన్న డ్వాక్రా సఘం లో i. స్త్రీనిధి రుణాలు సక్రమంగా చెల్లించిన డ్వాక్రా సంఘానికి వడ్డి లేని 

ఆరుగురు (6) వరకూ స్త్రీనిధి రుణం పొందే అవకాశం ఉన్నది. రుణం వర్తింప చేసి వసూలైన వడ్డిని క్రింది విధంగా తిరిగి జమ 
(3) ఒక సభ్యురాలికి స్త్రీనిధి రుణం ఎంత ఇస్తారు? చేస్తారు. 


a) రుణం ఉన్నట్లు అయితే రుణ ఖాతాకు జమ చేస్తారు 
౧) రుణం లేని పక్షంలో డ్వాక్రా సంఘం 5B బ్యాంకు ఖాతాలో 
జమ చేయడం జరుగుతుంది. 


జ. ఒక డ్వాక్రా మహిళ గరిష్టం గా రూ.1,00,000/- వరకూ 
స్త్రీనిధి నుండి జీవనోపాధి రుణం పొంద వచ్చును. రుణ మొత్తం Q 


మరియు తిరిగి చెల్లించు కాల వ్యవధి. Š 
X a 
a. > Rs. 25000 to Rs. 35000 - 24 సమాన నెల స్త్రీనిధి రుణం కావాలంటే ఎవరిని అడగాలి? 
వాయిదాలు జ.గ్రామ స్థాయిలో, గ్రామ సంఘం అధ్యక్షులు లేదా VOA ద్వారా 
b. > Rs. 35000 to Rs. 50000 - 36 సమాన నెల సంబందిత కమ్యూనిటీ కోఅర్టినేటర్‌ వారి , మండల స్థాయిలో 


బాయిదాలు ` జిల్లా స్థాయిలో స్త్రీనిధి _బృందిని సంప్రదించండి 


స్త్రీనిధి-ఆంధ్ర ప్రదేశ్‌ 
మహిళలేముందు 


గ్రామ సచివాలయం 
నవరత్నాలు, బై.ఎస్‌.ఆర్‌.ఆసరా -స్త్రేనిధి జీవనోపాధి రుణాలు 


VOSA, విద్య - సహాయకులు విధులు. 


. గ్రామ సంఘం సమావేశంలో స్త్రీనిధి జీవనోపాధి 


రుణాలకి సంబందించి అవగాహన కలుగ చేయాలి. 


es నియం సహాయక Dog సభ్యులు స్త్రీనిధి జీవనోపాధి 


రుణాలు పొందుటకు అర్హతకి సంబందించిన 
సమాచారం అందుబాటులో ఉంచుట జరుగును. 


; గ్రామ సంఘుంకి ఉన్న Kleven) అమి నూరు శాతం 


ఉపయోగించే లా చూడాలి. 


. స్త్రేనిధి వద్ద ఉంచిన డిపాజిట్లు పైన ఒక శాతం అధనపు 


వేడ్డి ఇవ్వబడుతున్న విషయం మరియు SHG 
మరియు గ్రామ సంఘం మిగులు నిధులు స్త్రీనిధి లో 
ఉంచుటకు సంకల్ప, భవిత మరియు సమృద్ది పొదుపు 
పధకాల గురించి కయ్యూనిటీ సభ్యులకు తెలియ 
చేయాలి. 


i స్త్రీనిధి జీవనోపాధి రుణాల పంపిణీకి సంబందించి 


మరియు VLR చెక్కులు పంపిణీకి సంబందించి 
పంచాయితీ పరిధిలో కార్యక్రమాలకి సమన్వయ కర్తగా 
వ్యవహరించాలి. 


6. ప్రభుత్వం అందించే టై.యస్‌.ఆర్‌- VLR పధంకం లో వడ్డి 


లెని రుణ అర్హత సాధించే లా సంబందిత SHG లు 
గడువు తేదీ లోగా ÖD మొత్తాలు స్త్రీనిధి కి 
చెల్లించే లా వారికి తర్శిదు ఇవ్వాలి. 


. స్త్రీనిధి జీవనోపాధి రుణాల పంపిణీ అనంతరం, క్రింది 


అంశాలు నిర్దారించుకోవాలి. 

“ రుణాల కి సంబందించిన డాక్యుమెంట్లు, అప్పు లెడ్డర్‌ 
నిర్వహణ. 

శి రుణాల ద్వారా ఆస్తుల ఎర్పాటు వాటి నుండి వచ్చే 
ఆదాయం 

ఢి నెలవారి రుణ వాయిదాలు క్రమం తప్పకుండా BOA 
చెల్లింపు. 

ఫీ రికవరి అయిన మొత్తాలు గ్రామ సంఘం బ్యాంకు ఖాతాలో 
జమ చేయబడాలి. 


ఈ వాటిని గ్రామ సంఘం బ్యాంకు ఖాతా నుండి స్త్రీనిధి బ్యాంకు 
ఖాతాకు సంబందిత బ్యాంకు ద్వారా బదిలి చేయడం. 


వై యస్‌ ఆర్‌ పింఛను కానుక - 10 రోజుల్లో పింఛన్ల మంజూరుపై ప్రామాణిక క్రియా విధానం 


కార్యాచరణ 


తీసుకోవలసిన చర్య 


సంబంధిత అధికారి / 


సిబ్బంది / వ్యక్తులు 


1 దరఖాస్తు 


క్రింది పత్రాలతో కొత్త పింఛను కొరకు దరఖాస్తును స్వీకరించాలి. 
1. ఆధార్‌ కార్డు 
2. కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం 
3. భూమి పట్టా (ఏదైనా ఉంటే) 
4. ఈ కింది తెలిపిన పింఛన్లకు సంబంధిత ధృవీకరణ పత్రం 
a. వితంతు : భర్త మరణ ధృవీకరణ పత్రం 
b. చేనేత : చేనేత & జౌళి శాఖ వారు జారీచేసిన ధృవీకరణ 
పత్రం 
0. ఒంటరి మహిళ: చట్టబద్ధంగా విడిపోయినట్లు ధృవీకరించిన 
పత్రాలు లేదా రెవెన్యూ శాఖ వారి ధృవీకరణ పత్రం 
d. కల్లు గీత కార్మికులు : ఎక్సైజ్‌ డిపార్ట్మెంట్‌ ధృవీకరణ పత్రం 
6. మత్స్యకారులు: మత్స్య శాఖ ధృవీకరణ పత్రం 
1. వికలాంగులు : సదరం ధృవీకరణ పత్రం 
చర్మకారులు : సాంఘిక సంక్షేమ ధృవీకరణ పత్రం 
డప్పు కళాకారులు: సాంఘిక సంక్షేమ శాఖ ధృవీకరణ పత్రం 
i. ట్రాన్స్‌ జెండర్‌ : జిల్లా మెడికల్‌ బోర్డ్‌ ధృవీకరణ పత్రం 


గ్రామ / వార్డు 
వాలంటీరు 


దరఖాస్తు వివరాలను గ్రామ/వార్డు సచివాలయం పోర్టల్‌లో నమోదు 
చేసి సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. రశీదుని 
జనరేట్‌ చేసి వాలంటీర్ల ద్వారా దరఖాస్తు దారునికి అందచేయాలి. 
పింఛను కోసం ఈ క్రింది కేటగిరీల ప్రకారం దరఖాస్తుదారుడు తక్కువ 
వయస్సు కలిగి ఉంటే ఎండార్‌స్‌మెంట్‌ జారీ చేయబడుతుంది. 

a. వృద్ధాప్య పింఛను : 60 సంవత్సరాలు 

0. చేనేత : 50 సంవత్సరాలు 

C. మత్స్యకారులు : 50 సంవత్సరాలు 

d. డప్పు కళాకారులు : 50 సంవత్సరాలు 

6. చర్మకారులు : 40 సంవత్సరాలు 

f. వితంతు : 18 సంవత్సరాలు 


డిజిటల్‌ అసిస్టెంట్‌ 


10 రోజుల్లో పింఛన్ల మంజూరుపై ప్రామాణిక క్రియా విధానం 


Page 1 


g. ఒంటరి మహిళ : (అవివాహిత) గ్రామీణ ప్రాంతంలో 30/ పట్టణ 
ప్రాంతంలో 35 సంవత్సరాలు 
౧. ఒంటరి మహిళ : (భర్త నుండి విడిపోయినవారు) 


సంబంధించి వివిధ శాఖల అర్హత ప్రమాణాలతో కూడిన రిమార్కులను 


35 సంవత్సరాలు 
3 పరిశిలన | సిస్టమ్‌ ద్వారా వివిధ శాఖల Ger ఈ Sod అంశములతో వివిధ శాఖల 
(వెబ్‌ పరిశిలించబడును. సమాచార 
డేటాతో) క్ర.సం | ధృవీకరణ చేయు సంబంధిత శాఖ అనుసంధానం 
అంశములు ద్వారా 
1 లబ్బిదారుని వయసు | గ్రామ/వార్డు సచివాలయం 
2 కుటుంబ సభ్యుల గ్రామ/వార్డు సచివాలయం 
వివరాలు 
3 కుటుంబం యొక్క వెట్‌ ల్యాండ్‌ 
భూమి వివరములు 
4 నాలుగు చక్రాల ఆర్‌.టి.ఏ 
వాహనం 
5 ప్రభుత్వ ఉద్యోగి సి.యఫ్‌.ఏం.ఎన్‌ 
6 విద్యుత్‌ వినియోగం TSY, విద్యుత్‌ శాఖ 
7 మున్సిపల్‌ పురపాలక ఆస్తి పన్ను 
ప్రాంతంలోని ఆస్తి విభాగం. 
8 ఆదాయ పన్ను ఆర్‌.టి.జి.యన్‌ 
9 సదరం సెర్ప్‌ 
4 క్షేత్రస్థాయి | దరఖాస్తు వివరాలు, పైన ధృవీకరణతో పాటు అప్‌లోడ్‌ చేసిన పత్రాలు, | వెల్ఫేర్‌ అండ్‌ 
పరిశీలనా క్షేత్ర స్థాయి ధృవీకరణ కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోవడానికి సంక్షేమ ఎడ్యుకేషన్‌ 
ఫారం మరియు విద్యా సహాయకులు / వార్డు సంక్షేమ అభి వృద్ది కార్యదర్శికి | అసిస్టెంట్‌/ వార్డు 
ముద్రణ అందుబాటులో ఉంచబడతాయి. వెల్ఫేర్‌ డెవలెప్మెంట్‌ 
సెక్రటరీ 
ర క్షేత్రస్థాయి | సంక్షేమ మరియు విద్యా సహాయకులు / వార్డు సంక్షేమ అభివృద్ది వెల్ఫేర్‌ అండ్‌ 
తనిఖీ కార్యదర్శి దరఖాస్తుదారుడి ఇంటిని సందర్శించి, దరఖాస్తులో పేర్కొన్న | ఎడ్యుకేషన్‌ 
అన్ని అంశములు, అనుబంధంలో పేర్కొన్న విధంగా పధకానికి అసిస్టెంట్‌/ వార్డు 


వెల్ఫేర్‌ డెవలెష్మెంట్‌ 


10 రోజుల్లో పింఛన్ల మంజూరుపై ప్రామాణిక క్రియా విధానం 


Page 2 


పరిశీలించాలి మరియు క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించిన సెక్రటరీ 
రిమార్కులను రికార్డు చేయాలి. 

6 | BB Fon సంక్షేమ మరియు విద్యా సహాయకులు / వార్డు సంక్షేమ అభివృద్ది వెల్ఫేర్‌ అండ్‌ 
తనిఖీ కార్యదర్శి లాగిన్‌లో ప్రతి అంశమునకు క్షేత్ర పరిశీలనలను నమోదు ఎడ్యుకేషన్‌ 
నివేదికను | చేసి,అట్టి వివరములను తప్పనసరి పత్రాలతో అప్లోడ్‌ చేసి అసిస్టెంట్‌ DPA 
eared ఎం.పి.డీ.ఓ.లు / మునిసిపల్‌ కమిషనర్లకు సమర్పించాలి. వెల్ఫేర్‌ డెవలెప్మెంట్‌ 
చేయుట సెక్రటరీ 

7, దరఖాస్తుల | పధకం మార్గదర్శకాలు మరియు అనుబంధంలో చూపిన అర్హత ఎం.పి.డీ.ఓ / 
పరిశిలన ప్రమాణాలకు సంబంధించి దరఖాస్తు వివరాలు, జతచేయబడిన పత్రాలు, మునిసిపల్‌ 

సంబంధిత శాఖల ధృవీకరణ మరియు WEA / WWDS యొక్క క్షేత్ర | కమిషనరు 
పరిశీలనలను ధృవీకరించి సదరు దరఖాస్తును అంగీకరించడం లేదా 

తిరస్కరించడం జరుగుతుంది.పున పరిశీలన అవసరమైన 

దరఖాస్తులను WEA / WWDS కు తిప్పి పంపబడుతుంది. 

8 | సామాజిక | అంగీకరించిన మరియు తిరస్కరించబడిన ముసాయిదా దరఖాస్తులను | WEA/WWDS 
తనిఖి సామాజిక GID కోసం పంచాయతి కార్యాలయము నోటీసు బోర్డులో 

ఉంచబడతాయి. ఏవైనా విజ్ఞప్తులు ఉంటే స్వీకరించాలి. 

9 విజ్ఞప్తుల ఎం.పి.డీ.ఓ / 
పరిష్కారం DRY ను ఎంపిడిఓలు / మునిసిపల్‌ కమిషనర్లు తిరిగి పరిశీలించి తనే 

పథకం మార్గదర్శకాల ప్రకారం పరిష్కరిస్తారు. er 

10 | మంజూరు | సామాజిక 69D అభ్యంతరాల ఆధారంగా, అభ్యంతరాలను పరిష్కరించి ఎం.పి.డీ.ఓ / 
ఉత్తర్వలు | మంజూరు ఉత్తర్వులు మరియు తిరస్కరించబడిన దరఖాస్తుదారులకు | మునిసిపల్‌ 

తుది ఉత్తర్వులు MPDO / MC లాగిన్లో జారీ చేయబడతాయి. కమిషనరు 

11 | మంజూరు. | అంగీకరించిన దరఖాస్తులకు మంజూరు ఉత్తర్వులను ప్రింట్‌ తీసుకొని WEA / WWDS 
ఉత్తర్వులు, | పెన్షన్‌ పాస్‌ బుక్‌, కార్డు మరియు HCM లేఖతో పాటు లబ్దిధారునకు వస 
పింఛను వాలంటీర్‌ ద్వారా అందజేస్తారు. తిరస్కరించబడిన దరఖాస్తుల కోసం TE తాలలాల్తు 
కార్డు& తుది చర్యలతో పాటు ఉత్తర్వులు అందజేయబడతాయి. 
గౌ.ముఖ్య 
మంత్రి 
వర్యుల 
లేఖ 


10 రోజుల్లో పింఛన్ల మంజూరుపై ప్రామాణిక క్రియా విధానం 


Page 3 


12 | పింఛన్ల ప్రతి నెల 20వ తారీఖు వరకు దరఖాస్తులు మంజూరు చేయబడును సెర్ప్‌ 
పంపిణీ మరియు పింఛన్ల పంపిణీ కోసం ఆ మరుసటి నెలలో పింఛను మొత్తం 
విడుదల చేయబడును. 


1వ రోజు వాలంటీర్లచే తప్పనిసరి పత్రాలతో పాటు దరఖాస్తును స్వీకరించండి . 


2&358e | WEA / WWDS దరఖాస్తుదారు వివరాల నిర్దారణ కోసం భౌతిక 
ధృవీకరణను చేపట్టాలి మరియు ధృవీకరించబడిన డేటాను అప్టేట్‌ 
చేసి GSWS పోర్టల్‌లో తప్పనిసరి పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. 


4&5వరోజు | ఎంపిడిఓ / మున్సిపల్‌ కమిషనర్‌ లు దరఖాస్తులను పరిశీలిస్తారు. 
మరలా ధృవీకరణ అవసరమైతే WEA/ WWDS కు 


పంపబడుతుంది. 


6&7వరోజు అంగీకరించిన మరియు తిరస్కరించబడిన ముసాయిద 
దరఖాస్తులను సామాజిక తనిఖీ కోసం GSWS నోటీసు బోర్డులో 
ఉంచబడుతుంది. మరియు దరఖాస్తుదారుల నుండి అభ్యంతరాలను 


కూడా స్వీకరిస్తుంది. 


8&9వరోజు | ఎంపిడిఓ / మున్సిపల్‌ కమిషనర్‌ జాగ్రత్తగా పరిశీలించి ధృవీకరించిన 
తరువాత అభ్యంతరాలు పరిష్కరించబడును. 


10వరోజు అంగీకరించిన దరఖాస్తులకు మంజూరు ఉత్తర్వులను పెన్షన్‌ పాస్‌ 
బుక్‌, కార్డు మరియు HCM లేఖతో పాటు లబ్దిధారునకు వాలంటీర్‌ 
ద్వారా అందజేస్తారు. తిరస్కరించబడిన దరఖాస్తుల కోసం తుది 


చర్యలతో పాటు ఉత్తర్వులు అందజేయబడతాయి. 


గమనిక: సేవా స్థాయి ఒప్పందం ప్రకారం దరఖాస్తు స్వీకరించిన తేదీ నుండి 10 పని దినాలలోపు మొత్తం 


ప్రక్రియను పూర్తి చేయాలి. 


10 రోజుల్లో పింఛన్ల మంజూరుపై ప్రామాణిక క్రియా విధానం 


Page 4 


అనుబంధం 


ధృవీకరించడానికి అర్హత ప్రమాణాలు 


క్ర.సం అర్హత ప్రమాణాలు ధృవీకరించవలసిన పత్రాలు 
1 మొత్తం కుటుంబ ఆదాయం 1. రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం 


గ్రామీణ ప్రాంతాలలో నెలకు 
రూ.10,000 మరియు పట్టణ 
ప్రాంతాలలో అయితే రూ.12,000 
కంటే తక్కువ ఉండాలి. 


2 వయస్సు పింఛనుదారుల వయస్సు మరియు ఒక కుటుంబాన్ని 
ధృవీకరించడానికి ఈ క్రింది పద్ధతులను పాటించవలెను. 
1) ఆధార్‌ గుర్తింపు 
2) ఆధార్‌ వివరములు , బియ్యం కార్డు వివరములతో 
సరిపోవలను. 
3) కుటుంబ యూనిట్‌ గుర్తించడానికి ప్రజా సాధికార 
సర్వేను ఉపయోగించుకోవలెను. 
4) క్షేత్ర స్థాయి పరిశిలన: - 
ఎ) వ్యక్తిగత ధృవీకరణ పత్రాలను పరిశీలన 
చేయడం (జనన ధృవ పత్రము , వితంతువు 
పింఛను కొరకు భర్త యొక్క మరణ ధృవీకరణ 
పత్రము, చేనేత మరియు కల్లుగీత కార్మికులు 
ధృవీకరణ పత్రములు) 
బి) పిల్లల ధృవీకరణ పత్రాలను పరిశీలన చేయడం 
(స్టడి సర్టిఫికెట్లు) 
సి) వివాహం జరిగే నాటికి వయస్సును లక్కించడం 
ద్వారా (మగవారికి 21, ఆడవారికి 18 సంవత్సరాలు 
(రెండు సంవత్సరములు అటు ఇటుగా)) 
డి వివాహ తేది ద్వారా (మ్యారేజ్‌ సర్టిఫికెట్‌) 


ఇ) స్టానికంగా విచారణ చేయడం 


10 రోజుల్లో పింఛన్ల మంజూరుపై ప్రామాణిక క్రియా విధానం Page 5 


5) మెడికల్‌ బోర్డుచే జారీ చేయబడిన ధృవీకరణ 


మొత్తం కుటుంబానికి - 3 ఎకరాల 
మాగాణి భూమి లేదా 10.00 
ఎకారాల మెట్ట లేదా మాగాణి 
మరియు మెట్ట భూములు రండు 
కలిపి 10.00 ఎకరాలు 
మించరాదు. 


1. రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికేట్‌ 
పట్టాదారు పాసుపుస్తకం 
అభ్యర్ది స్వాధీనంలో ఉన్న భూమి యొక్క నిర్దారణ 


e © N 


భూ బదిలీ 


కుటుంబం మొత్తానికి నాలుగు 
చక్రాల వాహనము వుండరాదు. 
(అయితే, ట్యాక్సీ, ట్రాక్టర్స్‌, 
ఆటోలు వున్న వారు 
మినహాయింపు) 


1. రిజిస్టర్‌ చేయబడిన వాహనం ఎవరి పేరు ఉంది. 


కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ 
ఉద్యోగి లేదా పింఛనుదారుడై 
ఉండరాదు. 


1. ఉద్యోగి /పింఛనుదారు వివరాలు 
ప్రభుత్వ / పైవేటులో పనిచేస్తున్నారా 
. దరఖాస్తుదారునికి, వారికి ఉన్న సంబంధం 
. కొడుకు / కుమార్తె వృత్తి కలిగి ఉన్నారు 


2 
3 
4 
5. ప్రభుత్వ / ప్రైవేటు 
6. నెలకు సుమారుగా జీతం 
7 


. పదవీ విరమణ/ రాజీనామా చేసియున్నారా? 


నెలకు ఒక కుటుంబానికి చెందిన 
విద్యుత్‌ వినియోగం (సొంతం లేదా 
అద్దె ఇల్లు) 300 యూనిట్లు లోపు 


ఉండాలి. 


గత 6 నెలల విద్యుత్‌ బిల్లులు పరిశిలించాలి మరియు బిల్లు 
సగటున నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 
1. కామన్‌ మీటర్‌? 

అవును అయితే, ఎన్ని కుటుంబాలు? నెలకు ఎన్ని 
యూనిట్లు 

2. ఇల్లు మరియు చిన్న వ్యాపారం కలిసి ఉన్నవి 

3. వ్యాపారం కోసం మాత్రమే 


పట్టణ ప్రాంతంలో నిర్మాణపు 
సుము 1000 చదరపు 
అడుగులు కంటే తక్కువ 


ఉండాలి. 


1. నిర్మించిన ప్రాంతం 
2. రిజిస్టర్‌ చేసిన ఆస్తి ఎవరి పేరు మీద ఉంది. 
3. కుటుంబ సభ్యుల పేర్లు? 


4. చెల్లించిన ఆస్తిపన్ను మొత్తం. 


10 రోజుల్లో పింఛన్ల మంజూరుపై ప్రామాణిక క్రియా విధానం 


Page 6 


కుటుంబంలో ఏ ఒక్కరు 
ఆదాయపు పన్ను చెల్లించే 
పరిధిలో వుండరాదు. 


ఆదాయపు పన్ను శాఖ నుండి తీసుకొనబడిన RTGS 
డేటాతో ధృవీకరించాలి. 

1. దరఖాస్తుదారు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు. 

2. కుమారుడు / కుమార్తె ఆదాయపు చెల్లిస్తున్నారు. 


9 వితంతు పింఛను 1. పంచాయతీ / మునిసిపల్‌ కార్యాలయం నుండి జారీ చేసిన 
భర్త మరణ ధృవీకరణ పత్రం. 
2. పునర్వివాహం చేసుకున్నారా? 
3. అలా అయితే, భర్త వివరాలు. 

10 చేనేత కార్మికులు చేనేత మరియు జౌళి శాఖ జారీ చేసిన ధృవీకరణ 

11 కల్లు గీత కార్మికులు ఎక్సైజ్‌ శాఖ జారీ చేసిన ధృవీకరణ 

12 ట్రాన్స్‌ జెండర్‌ జిల్లా మెడికల్‌ బోర్డ్‌ జారీ చేసిన ధృవీకరణ 

13 మత్స్యకారులు మత్స్య శాఖ జారీ చేసిన ధృవీకరణ 

14 ఒంటరి మహిళ 1. రెవెన్యూ శాఖ జారీ చేసిన ధృవీకరణ 


/ చట్టపరమైన విభజన పత్రాలు 

2. వయస్సు ధృవీకరణ 

3. వివాహితులు & విడిపోయిన మహిళలు 
ఏ. ఎప్పుడు వివాహం జరిగింది 
బి. ఎప్పుడు విడిపోయినారు 


4. తిరిగి వివాహం చేసుకున్నారా? 


10 రోజుల్లో పింఛన్ల మంజూరుపై ప్రామాణిక క్రియా విధానం Page 7 


ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల (సహకార ఆర్థిక సంస్థ 


పరిచయము 
రాష్ట్రం లో షెడ్యూల్డ్‌ కులాల కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం కార్యక్రమాలను చేపట్టే ఉద్దేశ్యం తో 1974 సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల 


(సహకార ఆర్థిక సంస్థ 23 జిల్లాలతో ఏర్పాటు చేయడమైనది. 


ఆంధ్రప్రదేశ్‌ రీఆర్గనైబేషన్‌ యాక్ట్‌ 2014 ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల (సహకార ఆర్దిక సంస్థను రెండుగా విభజించబడి, 13 జిల్లాలతో కూడిన 
ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల (సహకార ఆర్టిక సంస్థ గా ది. 02.06.2014 ఆవిర్భవించింది. 


2. సంస్థ యొక్క ఉద్దేశ్యాలు 
Q O 
అ) ఆదాయం కూర్చే ఆస్తులను కల్పించేందుకు ఆర్ధిక సహాయం సమకూర్చడం 
ఆ) స్వయం వేతన ఉపాధికి దోహదపడే నైపుణ్యం పెంపుదల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం 
ఇ) ఆర్ధిక మద్దతు పధకాలతో కీలకమైన ఆర్ధిక వ్యత్యాసాలను తొలగించడం 


3. షెడ్యూల్డ్‌ కులాల జనాభా 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 4,95,77,103 లో 84,69,278 మంది షెడ్యూల్డ్‌ కులాల జనాభా ఉన్నారు. ఇది 
మొత్తం అనా లో 17.08 శాతంగా ఉంది. 


ప్రధాన కార్యక్రమాలు / అమలైన పధకాలు 


ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల రసహకార ఆర్థిక సంస్థ ప్రాంభం అయినప్పటి నుంచి షెడ్యూల్డ్‌ 


బుణాలు / సబ్సిడీ పొందుటకు అర్హతలు 
కులాల కుటుంబాల కొరకు ఎన్నో ఆర్థిక అబివృద్ధి పధకాలు అమలుచేయదమైనది. 


1. స్వయం ఉపాధి పధకములు (బ్యాంక్‌ ద్వారా) ౪ తెల్ల రేషన్‌ కార్డ్‌ 
2. పశుసంవర్ధక పధకాలు (బ్యాంక్‌ ద్వారా) ౪ ఆధార్‌ కార్డ్‌ 
3. స్వయం సహాయక గ్రూపులకి ఆర్దిక సహాయం (బ్యాంక్‌ ద్వారా) Y 21సం. నుండి 50 సం. వరకు 


4. జోగినీలు, వెట్టిచాకారి నుంచి విముక్తి పొందిన వారికి , చర్మకారులకు ఆర్ధిక సహాయం 
ల g VY మీ--సేవా కుల దృవీకరణ పత్రం 
5. బోరు బావులు 
౪ బ్యాడ్జ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ (రవాణా వాహనములకు) 
6. సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్లు 
₹ పట్టా పాస్‌ బుక్‌ చిన్న (నీటి పారుదల పధకాలకు) 
7. విద్యుద్ధీకరణ i 


8. భూమి కొనుగోలు పధకం ౪ ఎలెక్ట్రికల్‌ ఫిసిబిలిటీ (నీటి పారుదల పధకాలకు) 
9. భూమిలఅభివృద్ది పధకం ౪ ఏపిఓబిఎంఎంఎస్‌ పోర్టల్‌ లో నమోదు 
10. ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి /ఎన్‌ఎస్‌కేఎఫ్‌డిసి స్వయం ఉపాధి పధకములు 


11. నైపుణ్య శిక్షణ / నైపుణ్య అభివృద్ది శిక్షణ 


రిజిస్టేషన్‌ మరియు అమలైయ్యే విధానం 

f రిజిస్టేషన్‌ - రెండు ధపాలు — బ్యాంక్‌ / నాన్‌ బ్యాంక్‌ 

తము ఏపిఓబిఎంఎంఎస్‌ పోర్టల్‌ లో రిజిస్టర్‌ కావలెను 

మండల స్థాయి స్క్రీనింగ్‌ కం సెలెక్షన్‌ కమిటీ - ఎంపిడిఓ / బ్యాంక్‌ మేనేజర్‌ / ఎస్‌సి కార్పొరేషన్‌ ప్రతినిధి 
లబ్ధిదారుడు ఎంపిక చేయబడిన తేదీలో గ్రామ సభకు హాజరు కావలెను 

ఎంపిక చేయబడిన లబ్ధిదారుల జాబితా బ్యాంక్‌ మేనేజర్‌ login లో upload చేయడం 

బ్యాంక్‌ మేనేజర్‌ లబ్ధిదారుల జాబితా పరిశీలన 

బ్యాంక్‌ మంజూరు పత్రం 

నాన్‌ ఆపరేటివే SB అక్కౌంట్‌ / loan అక్కౌంట్‌ తెరవడం 


ee స స స న IO 


మంజూరైన లబ్దిదారుల జాబితా ED కార్యాలయానికి పంపడం 

10. Rs 3.00 లక్షల వరకు ED స్థాయిలో మంజూరు 

11. Rs 3.00 లక్షలు దాటిన వాటికి collector స్థాయిలో మంజూరు 

12. Collector అనుమతి పొందిన ప్రొసీడింగ్‌ ఎస్‌సి కార్పొరేషన్‌ head office కి పంపడం 
13. Head 0/16 vAr ఖాతాలోకి డబ్బు జమచేయడం 

14. బ్యాంక్‌ మేనేజర్‌ యూనిట్‌ అమలుచేయడం 

15. అమలైన యూనిట్‌ ని తనిఖీ చేయడం 

16. Mobile App ద్వారా UC మరియు యూనిట్‌ ఫోటో పోర్టల్‌ లో upload చేయడం 
17. అమలైన యూనిట్ల రికవరీ ప్రారంభం 


ఎస్సీ కార్పొరేషన్‌ తన ప్రణాళికను రెండు విధముగా అమలు చేయుచున్నది. 
1. బ్యాంకు బుణ సహకారముతో 


2. బ్యాంకు బుణ సహకారం లేకుండా 


బ్యాంకు బుణ సహకారముతో అముచేయు పధకాలు 


O స్వయం ఉపాధి పధకాలు: రూ. 1,00,000/- నుండి రూ. 10,00,000/- లక్షల వరకు చిన్న, మద్య తరహా మరియు పెద్ద 
పధకములకు అమలు చేయబడుతుంది. (కిరాణా, టెంట్‌ హౌస్‌, సెంట్రింగ్‌, టిఫిన్‌ సెంటర్‌, సెల్‌ షాప్‌, చికెన్‌ షాప్‌, రెడీమేడ్‌ గార్మెంట్స్‌, 
పేపర్‌ ప్లేట్ల తయారీ, కర్రీ పాయింట్‌, కేటరింగ్‌) 

0 ఈ పధకం క్రింద 60% సబ్సిడీ తో (రూ. లక్షకి మించకుండా) మిగిలినవి బ్యాంక్‌ బుణము ద్వారా అందించబడుతుంది. 

O పాడి పరిశ్రమ పధకాలు: 75% సబ్సిడీతో (రూ.లక్షకు మించకుండా) మిగిలినది బ్యాంక్‌ బుణ సహాయముతో అందించగలగు 
పధకము. 

1) పాడి పశువు 2) క్రాస్‌ DE ఆవులు 3) డైరీ యూనిట్లు 


బ్యాంక్‌ బుణముతో సంబంధం లేని పధకాలు 


O వల్నరబుల్‌ గ్రూప్స్‌ లకు ఆర్దిక సహాయం 


QO చిన్న నీటి పారుదల పధకములు 


O భూమి కొనుగోలు పధకము 
QO భూమి అభివృద్ది పధకము 


E) NSFDC మరియు NSKFDC స్వయం ఉపాధి పధకాలు 
m) నిరుద్యోగ యువతకు నైపుణ్యభివృద్ది కార్యక్రమాలు 


వల్నరబుల్‌ గ్రూప్స్‌ 


(సమాజంలోని దుర్చరసమూహాల వారికి) అనగా జోగినీలు / వెట్టిచాకిరి నుంచి 
విముక్తి పొందిన వారికి / చర్మకారవృత్తిలో ఉన్న వారికి LOS సహాయం. 


బుణ విధానం: 


యూనిట్‌ విలువ - రూ. 1,00,000/- 


సబ్సిడీ - రూ 100% 


చిన్ననీటి పారుదల పధకాలు 


గ్రామాలలోని సన్న, చిన్నకారు ఎస్సీ రై రైతుల, పట్టా భూములలో, అసైన్డ్‌ భూములలో, భూమి కొనుగోలు పధకము కింద మంజూరు 
చేసిన భూములకు బోరు బావుల ద్వారా, సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్‌ల ద్వారా 90% సబ్సిడీతో మరియు 10% లబ్బిదారుని వాటాతో నీటిపారుదల 
సౌకర్యం కలిగించి గణనీయమైన పంట దిగుబడి పొందెటట్లు చేయడం ఈ పధకం = న ఉద్దేశం. 


= Ferd మరియు సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్‌ 
యూనిట్‌ విలువ 
సబ్సిడీ 
VATO వాటా 

" %e5 మెర్సిబుల్‌ సెట్‌ (5 HP) 
యూనిట్‌ విలువ 
సబ్సిడీ 
లబిదారుని వాటా 

" సబ్‌ మెర్సిబుల్‌ సెట్‌ (7.5 HP) 
యూనిట్‌ విలువ 
సబ్సిడీ 
లబిదారుని వాటా 

= _ సబ్‌ మెర్సిబుల్‌ పంప్‌ సెట్‌ (8.5 HP) 
యూనిట్‌ విలువ 
సబ్సిడీ 
లబ్బిదారుని వాటా 


రూ. 1.20 లక్ష 
90% 
10% 


రూ. 50,000/- 
90% 
10% 


రూ. 75,000/- 
90% 
10% 


రూ. 83000/- 
90% 
10% 


భూమి కొనుగోలు పథకం 


షెడ్యుల్‌ కులాల లబ్ధిదారుకు కేవలం ఆర్ధిక స్తోమత కోసమే కాకుండా సమాజంలో సాంఘిక పరమైన హోదా కల్పింఛి విలువ కలిగిన స్టిరాస్థిని అందించే ఉద్దేశ్యం 


తో ఈ పధకం రూపొందించడమైనది. గ్రామీణ ప్రాంతంలో భూమి లేని మహిళా వ్యవసాయ కూలీలకు ఈ పధకం అమలు చేయబడుతుంది. 
ఈ పధకం మూడు విధాలుగా అమలు చేయబడుతుంది. 


Q 3.00 ఎకరాలు - పొడి భూమి(Dry Land) - R. 9.00 లక్షలు 
Q 2.00 ఎకరాలు - ఒక పంట పండు తడి భూమి (Wet Land) - R. 12.00 లక్షలు 
Q 1.00 ఎకర - తడి భూమి (Wet Land) సం.నకు రెండు పంటలు R. 15.00 లక్షలు 
బుణ విధానం 
= సబ్సిడీ -75% 


= _ ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి బుణం / సంస్థాగత బుణం - 25% 


భూమి లేని వ్యవసాయ Yew మాత్రమే అర్హులు. 


m) 

0 బిపిఎల్‌ మహిళా లబ్ధిదారులులలో నిరుపేద (పిఓపి) వర్గానికి చెందిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 
m) లబ్దిదారుడు 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 50 ఏళ్లు పైబడి ఉండకూడదు. 
m) 


వివాహితలు మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించబడతారు మరియు కొనుగోలు చేసిన భూమి వారి పేర్లతో నమోదు చేయబడుతుంది. 


ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి (NSFDC) పథకాలు 
చదువుకొని నిరుదో గగులుగా ఉన్న ఎస్సీ యువతకు సుభంగా మరియు తక్కువ వడ్డీకి బుణ సదుపాయం కల్గించి వారి 
పారిశ్రామిక సామర్ల.తను గుర్తించి వాటికి అనువగు స్వయం ఉపాధి పధకాలను అమలు చేయడం ఈ “పథకం యొక్క ముఖ్యఉద్దేశం. 


ధ్య 
బుణ విధానం : 
O సబ్సిడీ - 35% 
L) లబిదారుని వాటా -2% 
O ఎనీ. dS .ఎఫ్‌ డి.సి బుణం - మిగిలినది 


నమైన పధకములు: 
ఇన్నోవాలు / ప్యాసింజర్‌ కార్లు. 


ఎలక్ట్రానిక్‌ ఆటోలు (చెత్త తొలగించుటకు) 
మురుగు కాలువలు శుభ్రపరిచే యంత్రాలు MDCMs. 


ప్రాజెక్టు ఆధారిత పథకము క్రింద సూపర్‌ బజార్‌, టీ టిఫన్‌ సెంటర్స్‌, హోటల్స్‌, టెంట్‌హౌస్‌, రైస్‌ మిల్లులు 
చలువరాయి సానబట్టే యంత్రాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రింటింగ్‌ ప్రెస్‌, డిటిపి , పేపర్‌ ప్లేట్‌ తయారి, రెడీమేడ్‌ 
దుస్తుల తయారి, వెల్లీంగ్‌ షాపులు, చికెన్‌ షాపులు, స్టేషనరీ మరియు బుక్‌ షాపులు, ఫ ఫర్నిచర్‌ షాపులు, సెల్‌ 
షాపులు, కర్రీ పాయింట్‌ మొదలైనవి. 


ప్రధా 

ü 

m ఆటోలు / ఆటోలు ట్రాలీలు / ట్రాక్టర్‌ మరియు టైలర్‌. 
ü 

ü 

ü 


ఎన్‌.ఎస్‌.కె.ఎఫ్‌.డి.సి (NSKFDC) పథకాలు 


సులభంగా మరియు తక్కువ వడ్డీకి నిరుద్యోగులైన పారిశుధ్య కార్మికులకు వారి పారిశ్రామిక సామర్థ్యతను గుర్తించివాటి 


అనువగు స్వయం ఉపాధి పధకాలను అమలు చేయడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. 


బుణ విధానం 

VY సబ్సిడీ - 35% 

Y లబిదారుని వాటా - 2% 

V ఎని.ఎస్‌.5.ఎఫ్‌.డి.సి 200690 - మిగిలినది. 
ప్రధానమై 


పధకము 

క్‌ స్టా | / ప్యాసింజర్‌ కార్లు 

క్‌ రవాణా వాహనాలు 

0 ఎలక్ట్రానిక్‌ ఆటోలు (చెత్త తొగించడానికి) 

E ములుగు కాల్వలు శుభ్రపరిచే యంత్రాలు (MDCMss) 
E సానిటరీ షాపులు 

QO పాసింజర్‌ ఆటోలు 

QO ట్రాలి ఆటోలు 

క్‌ ట్రాక్టర్‌ మరియు టైలర్లు 

క్‌ ప్రాజెక్టు ఆధారిత స్వయం ఉపాధి పధకాలు 


శిక్షణా కార్యక్రమాలు 
ఆంధ్రప్రదేశ్‌ న కులాల సహకార ఆర్థిక సంస్థ ద్వారా వృత్తి విద్యా /వేతన ఉపాధి లేదా స్వయం ఉపాధి కోసం యువత నైపుణ్యా అభివృద్ది 
నిమిత్తం చదువుకున్న ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో శిక్షణ ఇవ్వబడును. నిరుద్యోగ యువత యూత్‌-వే పోర్టల్‌ (www.youthwayap. org) 
ద్వారా నమోదు చేసుకొనవలెను. యూత్‌ వే పోర్టల్‌ లో నమోదు ద్వారా తమ పేర్లను టట. 56 యువతకు ఉపాది చూపబడును. 


శిక్షణా స సంస్థ ద్వారా ఈ క్రింది కోర్సులో శిక్షణ ఇవ్వబడుతుంది. 


(101 Robotics, Azure & Oracle, Machine learning analysist, Cyber 
Securities, Automation Analysist, Data Centre Operation Analysist etc.,) 


ee విలువ తో కూడిన 
గ ఆధారిత శిక్షణా 
es 


కా 
లో ఎండ్‌ - ప్లేస్‌మెంట్‌ (Retail sales Associates, Web 0651081085, Customer Care Executives, 
ఆధారిత శిక్షణా కార్యక్రమం Assistant Beautician, Lab Technician etc., ) 


3777, 


«ill Developme 
CNC OP ఇ) 


స్వయం ఉపాధి శిక్షణా (Sewing Machine Operator, Plumbing, 
కార్యక్రమం Repair, Car Driving etc.,) 


Electrician, Carpenry, Mobile 


PQ స్కిల్స్‌ (మృదువైన 

నైపేణ్యాలు) మరియు ఆంగ్ల 
భాషలో ప్రావిణ్యత 

పెంపొందించుట 


(Vocabulary, Spoken english, Facing Interviews etc.,) 


సెంట్రల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ 


(CAD - Computer Aided Design, CNC - Computer Numerical Control 
etc.,) 


ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ & టెక్నాజీ, 
హైదరాబాద్‌, విజయవాడ 
(6౧౯) 


నవరత్నాలు 


Sl పధకము పధకము 
No 


No 
DL ue Tua 
వికలాంగులకు పెంన్లన్‌ వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం 


వైఎస్‌ఆర్‌ మత్సకార భరోసా 
ఫిషర్‌ బొట్లకు డీసీల్‌ సబ్సిడీ 


సాంప్రదాయ చర్మకారులకు పెంన్లన్‌ ee చిరు వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారులకు 


డప్పు కళాకారులకు / రంగస్థల నటులకు DON జగనన్న విద్యా దీవెన / వసతి దీవెన 


17 
(0) 


కల్లుగీతా కార్మికులకు / రంగస్థల నటులకు DoS 


సంక్షేమ సహకార సంస్థలకు సంబందించి సంక్షేమ & విద్యా సహాయకుల ఉద్యోగ బాధ్యతలు 


లబ్దిదారుకు “ఆన్‌ లైన్‌” లో దరఖాస్తు నమోదు చేసుకోవడం మొదలు, పధకము పూర్తిగా అమలు అయ్యేవరకు చేయూతనివ్వడం. 
కారొ రేషన్‌ ద్వారా మరియు ఇతర అనుబంధ సంస్థల ద్వారా అమలు కాబడుతున్న వివిధ పధకాల పై అవగాహన కల్పించడం. 
కార్పొరేషన్‌ ద్వారా అమలు చేస్తున్న అన్ని పధకములకు అర్హులైన లబ్దిదారులను గుర్తించడం. 

ఎంపికైన లబ్దిదారుల డాక్యుమెంట్లు పూర్తి చేయుటలో మండల అభివృద్ధి అధికారులకు సహకరించడం. 

బ్యాంకులకు, మండల అభివృద్ధి అధికారులకు మరియు వివిధ కార్పొరేషన్లకు మధ్య అనుసంధానంగా ఉండటం. 

బ్యాంకు ఖాతాలు తెరవడంలో లబ్ధిదారులకు, బ్యాంకుతో సమన్వయం చేయడం. 


వినియోగ ధృవపత్రము మరియు పధకము ఫోటోలను OBMMS PORTAL (uploading) లో చేర్చడం. 


uo 0: 0 0 O -0 O 


పధకము అమలుకు ముందు బెత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ (EDP) ఇచ్చుటకు ఏర్పాట్లు చేయడం, అమలు అయిన పధకములను భౌతిక 
ధృవీకరణ (Physical Verification) చేయడం. 


O అమలైన పధకాల రికవరీ చేయడంలో సహకరించడం 


Ssd జయతే 
GOVERNMENT OF ANDHRA PRADESH 


A PRESENTATION ON YSR KAPU NESTHAM SCHEME 
FINANCIAL ASSISTANCE PROVIDED BY 
AP STATE KAPU WELFARE AND DEVELOPMENT CORPORATION 


AP STATE KAPU WELFARE AND DEVELOPMENT CORPORATION 
VIJAYAWADA 


"పథకం యొక్క లక్ష్యం: 

45 ఏళ్లు పైబడిన కాపు మహిళల జీవనోపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా ఆర్థికంగా సాధికారత 
సాధించడం ఈ పథకం యొక్క లక్షం. 
“పథకం కింద ఆర్థిక సహాయం: 

కాపు సంఘం చెందిన మరియు 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మరియు 60 సంవత్సరాల కంటే 
తక్కువ వయస్సు ఉన్న మహిళలకు ప్రభుత్వం (5) ఐదేళ్ల కాలంలో సంవత్సరానికి రూ .7 5,000 / = చొప్పున రూ.15,000 / 
- చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది. 


౫ లబ్దిదారులకు అర్హత ప్రమాణాలు: 


పథకం యొక్క లబ్దిదారులను గుర్తించడానికి క్రింది అర్హత ప్రమాణాలు పాటించబడతాయి 
= ODD COG SEY వర్షానికి చెందినవారు (కాపు, బలిజా, తెలగా మరియు ఒంటారి కమ్యూనిటీలు) 


= ఈ పథకం కింద ఆర్థిక సహాయానికి అర్హత పొందాలంటే లబ్దిదారుడు ఈ క్రింది ప్రమాణాలను పాటించాలి. 


etree పథకం ప్రకారం కుటుంబం యొక్క నిర్వచనం తండ్రి, తల్లి మరియు ఆధారపడిన పిల్లలు 
మాత్రమే. 
మొత్తం కుటుంబ మొత్తం కుటుంబ ఆదాయం నెలకు రూ .10,000 / - మరియు పట్టణ (ప్రాంతాల్లో నెలకు 
ఆదాయం రూ.12,000 / - కంటే తక్కువగా ఉండాలి. 
మొతం కుటుంబం కుటుంబం యొక్క మొత్తం భూమి హోల్లింగ్‌ 3.00 ఎసి కంటే తక్కువగా ఉండాలి. యొక్క 
భూమి హోలింగ్‌ తడి (లేదా) 10 ఎసి. ఎండిన భూమి (లేదా) 10 ఎకరాల భూమి ఈ ప్రయోజనం కోసం 
= కలిపి. 
ప్రభుత్వ ఉద్యోగి / కుటుంబ సభ్యులవరూ ప్రభుత్వ ad SA లేదా ప్రభుత్వ పెన్షనర్‌ కాకూడదు. శానిటరీ 
పెన్షనర్‌ ఉద్యోగుల కుటుంబాలకు మినహాయింపు ఉంది. 


నాలుగు చక్రాల 


1 కుటుంబానికి ఫోర్‌ వీలర్‌ ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయింపు). 
వాహనం టం 


ఆదాయ పన్ను కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు 


3 పురపాలక ప్రాంతాలు, 750 చదరపు అడుగుల కన్నా తక్కువ ఆస్తి లేని / నిర్మించిన 

పురపాలక ఆసి 5 
= ప్రాంతం (నివాస లేదా వాణిజ్య) లేని కుటుంబానికి అర్హత ఉంది. 

45 - 60 సంవత్సరాలు, ఈ పథకానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నాటికి 45 

సంవత్సరాలు మరియు 60 ఏళ్లలోపు పూర్తి చేసి ఉండాలి. 


పుట్టిన తేదీ రుజువు: 
వయసు 
ఇంటిగ్రేటెడ్‌ కుల ధృవికరణ పత్రం (ఇందులో కులం, డోబ్‌ & నేటివిటీ ఉన్నాయి). 


జనన ధృవీకరణ పత్రం / Xth మార్క్స్‌ షిట్‌. 
ఓటరు ఐడి కార్లు. 


GoAP జారీ చేసిన పెన్షన్‌ కార్డు. 


= లబ్దిదారుడు ఆమె పేరు మీద చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డును కలిగి ఉండాలి. wS సహాయాన్ని జమ 
చేసినందుకు లబ్దిదారుడు ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులలో ఆమె పేరు మీద తెరిచిన లక్కించని బ్యాంకు 
ఖాతా వివరాలను ఇవ్వాలి. 


లబ్దిదారుల గుర్తింపు, ఆమోదం మరియు మంజూరు ప్రక్రియ: 


ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్దిదారులందరిని ఈ క్రింది ప్రక్రియ ద్వారా గుర్తించాలి: 
అర్హతగల లబ్దిదారుల గుర్తింపు భూగర్భ స్థాయిలో, గ్రామాల్లోని గ్రామ వాలంటీర్లు మరియు యుఎల్‌బిలలోని వార్డ్‌ వాలంటీర్లు 


Q 


నిర్వహించిన ఇంటింటికీ సర్వే ద్వారా నిర్వహించబడుతుంది. 
ఈ పథకం కింద లబ్దిదారుల గుర్తింపు ఫూల్‌ప్రూఫ్‌ పద్దతిలో చేయబడుతుంది, తద్వారా అర్హత కలిగిన 
లబ్దిదారులను మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు. 


కింది డేటా గణన భాగంగా సంగ్రహించబడుతుంది: 


1.2000. 

2.ఆధార్‌ లబ్బిదారుడి సంఖ్య. 

3. కుటుంబ అధిపతి పేరు. 

4.ఆధార్‌ కుటుంబ అధిపతి సంఖ్య. 

5. కుల రుజువు. 

. పుట్టిన తేదీ రుజువు. 

. యొత్తం కుటుంబ ఆదాయం. 

. లెక్కించని బ్యాంక్‌ ఖాతా సంఖ్య / IFSC ÈE / బ్యాంక్‌ పేరు. 


O CO N A 


. బ్యాంక్‌ పాస్‌ బుక్‌ కాపీ. 

10. వాహన సంఖ్య - ఫోర్‌ వీలర్స్‌ (కిరాయి- వాహనాలు కాకుండా) కలిగి ఉంటే. 

11. లబ్ధిదారుల జాబితా, కుటుంబం యొక్క భూమి DÁ వివరాలు (ప్రకృతి - తడి / పొడి, ఎకరాలలో విస్తరించి). 
12.మున్సిపల్‌ ఏరియాలో ఆస్తి పరిమాణం (<= 750 చదరపు అడుగులు). 

13. ప్రభుత్వంలో ఉపాధి వివరాలు. (జీతం / పెన్షనర్‌). 


గ్రామ / వార్డ్‌ వాలంటీర్లు లబ్దిదారులను గుర్తించేటప్పుడు అర్హత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. 

గ్రామ వాలంటీర్లు తయారుచేసిన లబ్దిదారుల జాబితాలను వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ధృవీకరించాలి మరియు 
పరిశిలన కోసం సంబంధిత ఎంపిడిఓ / మునిసిపల్‌ కమిషనర్‌కు పంపాలి.సంబంధిత ఎంపిడిఓలు / 
మునిసిపల్‌ కమిషనర్లు లబ్దిదారుల జాబితాలు మరియు రుజువులను పరిశిలించి, ఆపై బిసి కార్పొరేషన్‌ 
యొక్క ఇడిలకు పంపాలి, వారు సంబంధిత జిల్లా కలెక్టర్‌ ఆమోదం కోసం పంపుతారు. 

జిల్లా కలెక్టర్లు లబ్దిదారుల జాబితాను ధృవీకరించాలి, మొత్తాన్ని మంజూరు చేయడానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌, 
A.P స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ & డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు పంపాలి. 

సామాజిక ఆడిట్‌ కోసం ఆమోదించబడిన జాబితా విలేజ్‌ / వార్డ్‌ సెక్రటేరియట్‌లో ప్రదర్శించబడుతుంది. 
మేనేజింగ్‌ డైరెక్టర్‌, A.P స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ & డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ లబ్దిదారుల జిల్లా వారీ జాబితాలను 
ధృవికరిస్తుంది మరియు అందుబాటులో ఉన్న బడ్జెట్‌ ఆధారంగా మొత్తాలను మంజూరు చేస్తుంది. 


చెల్లింపు ప్రక్రియ: 

1. ఎపి QE కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మంజూరు చేసిన తరువాత, 
పేర్కొన్న విధానం ప్రకారం నిర్ణయించిన మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోకి పంపించాలి. 

2. మొత్తాన్ని విజయవంతంగా పంపిన తరువాత, లబ్ధిదారుల మొబైల్‌ ఫోన్‌లకు SMS పంపబడుతుంది, ఆ 
మొత్తాన్ని పంపించమని వారికి తెలియజేస్తుంది. 

3. చెల్లింపు చెల్లింపుల రసీదులు గ్రామం / వార్డ్‌ సెక్రటేరియట్స్‌లో ఉత్పత్తి చేయబడతాయి మరియు 
సంబంధిత లబ్ధిదారులకు, సంబంధిత గ్రామ / వార్డ్‌ వాలంటీర్లు, గౌరవ ముఖ్యమంత్రి సందేశంతో పాటు 
లేఖ రూపంలో అందజేస్తారు. 


పర్యవేక్షణ యంత్రాంగం 
పథకం క్రమపద్ధతిలో అమలు చేయడానికి ప్రత్యేక వెబ్‌ అప్లికేషన్‌ను APKWDC వెబ్‌సైట్‌లో అభివృద్ధి చేసి హోస్ట్‌ చేయాలి. 

1. ప్రారంభ డేటా సంగ్రహణ ఈ వెబ్‌ అప్లికేషన్‌లో, సూచించిన YAL మరియు నిర్దిష్ట ఫార్మాట్లలో నిర్వహించబడుతుంది. 

2. ఎంపిడిఓ / మునిసిపల్‌ కమిషనర్‌ / ఇడి., బిసి కార్పొరేషన్‌ పరిశీలన ద్వారా తదుపరి ధ్రువీకరణ, జిల్లా కలెక్టర్ల 
ఆమోదాలు మరియు ఎండి, కాపు కార్పొరేషన్‌ అనుమతి, డిజిటల్‌ సంతకాల ద్వారా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో కూడా 
నిర్వహించబడతాయి. i 

3. చెల్లింపులు ఎలక్టానిక్‌గా లబ్ధిదారుల పొదుపు బ్యాంకు ఖాతాల్లోకి, కేంద్రంగా APKWDC చేత చేయబడతాయి. 

4. సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎండి, ఎపికెడబ్ల్యుడిసి, ఈ పథకాన్ని దాని వివిధ దశలలో పర్యవేక్షించి, సమీక్షించాలి. 

5. సామాజిక ఆడిట్‌ ప్రయోజనం కోసం సంబంధిత గ్రామ / వార్డ్‌ సెక్రటేరియట్స్‌లో లబ్దిదారుల జాబితాలు 
ప్రదర్శించబడతాయి. 

6. A.P సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (APCFSS) ఈ పథకం అమలుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ 
యొక్క రూపకల్పన, అభివృద్ధి, విస్తరణ మరియు నిర్వహణలో అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. 


BRIEF NOTES ON MINORITIES WELFARE DEPARTMENT SCHEMES: 


1. INCENTIVE TO IMAMS AND MOUZANS: 

The Government of Andhra Pradesh introduced Scheme of Incentive of Rs. 
5,000/- per month to Imams and Rs. 3,000/- per month to Mouzans of income less 
Masjids. 

In the Manifesto the Hon'ble Chief Minister Sri. Y.S. Jagan Mohan Reddy Garu 
has proposed to enhance the Honorarium to the Imam from Rs.5,000/- per Month 
to Rs.10,000/- and the Mouzan from Rs.3,000/- per Month to Rs.5,000/- making a 
total of Rs.15,000/- per Month to each Masjid in the State. 

As per the Manifesto of the Government Honorarium to Imams and 
Mouzzains has to be increased from Rs.8,000/- to Rs.15,000/- per month 
(Rs.5,000/- to Rs.10,000/- to Imam and Rs.3,000/- to Rs.5,000/- to Mouzzain) for 
which budgetary support to A.P.State Waqf Board to a tune of Rs.126.00 Crores is 
required per annum for 7000 Masjids. 

2. ASSISTANCE TO MUSLIM DIVORCED WOMEN: 


As per the orders of Courts dealing the cases of Muslim Women Protection 
Act, 1986 amounts are paid to the Divorced Women. 


AMOUNT AMOUNT 
S.NO YEAR RECEIVED FROM RELEASED BY NO. OF BENEFICIARIES 
; GOVERNMENT WAQF BOARD 
(RS. IN LAKHS) (RS. IN LAKHS) 

1 2014-15 - - No Sanction 

2 2015-16 5.00 5.00 (10) Divorcees 

3 2016-17 100.00 100.00 (66) Divorcees 

4 2017-18 - - Diverted to Construction & Repairs 
of the Waqf institutions 

5 2018-19 - - Diverted to Construction & Repairs 
of the Waqf institutions 

6 2019-20 25.90 - Files under process 

Total 130.90 105.00 


The Govt., vide Memo No: 1517987/IDM/A1/2018, Dated: 28-08-2018 of 
Minorities Welfare (IDM) Department, Government of Andhra Pradesh, accorded for 
utilization of available amount of Rs.2.00 Crores for the year 2017-18 & 2018-19 
ear-marked against the Sub Scheme of Muslim Divorced Women for Construction 
and Repairs to Waqf Intuitions. Accordingly released amount to the Waqf 


Institutions. 


2.AP STATE HAJ COMMITTEE: 


{v The State Haj Committee is the intermediate body constituted by the State 
Govt. under the Sec-35 of Haj Committee Act’ 2002 to assist Central Haj 
Committee under the Guidelines of HCOI and Ministry of Minorities Welfare, 
Govt of A.P from the time to time of filing of application till safe return of the 
pilgrims after 45 days pilgrimage. 


v The Haj Committee of India fixes the quota in accordance with the annual 
bilateral agreement with the Kingdom of Saudi Arabia. After deducting the 
reserved Quota, remaining Haj seats are distributed amongst all Sates / UTs 
in proportion to their Muslim population as per 2011 census. 


y Intimation will be given to the intending pilgrims regarding the cost of the 
pilgrimage decided by the Haj Committee of India, Mumbai, to be paid by the 
pilgrim directly to the Haj Committee of India in three instalments. 


y All required arrangements for departure of Haj pilgrims viz: reporting of 
pilgrims, luggage cloak room, Boarding, lodging, Medical needs, custom 
clearance, immigration, foreign exchange, Transportation of pilgrims from 
various Districts to Vijayawada embarkation point, etc. are to be made at 
Vijayawada. 


ఈ Arrangement of accommodation and food to Haj Pilgrims free of cost during 
Haj Camp from the time of reporting (i.e. before 48 hours of their departure 
from embarkation point)to departure. 


Y 3 orientation training programmes, 1 vaccination inoculation camps for 
pilgrims will be conducted every year. 


౪ On the representation of Hon'ble Chief Minister and constant persuasion of 
Dy.C.M of A.P State, Gannavaram Airport, Vijayawada has been allotted as 
Embarkation point. 

ఈ After conducting awareness programs, the intending pilgrims for Haj -2020 
registered online are 3147 against the allotted quota of 2930 pilgrims 


ఈ Qurrah / draw of lots were conducted on 10.01.2020 at YSR Kadapa city and 
provisionally selected 2930 pilgrims. 


{v The applications after verification along with original passports of the pilgrims 
were submitted to the Haj Committee of India, Mumbai for VISA 
endorsements from the Saudi Embassy in the month of Feb-2020. 


{v The Govt. of AP is kind enough to provide the financial assistance to Muslims 
during haj Pilgrimage on par with Christians who proceed on pilgrimage to 
holy land of Jerusalem in acceptance with the assurances made under 
“NAVRATNALU” which is first of its kind in the entire country. Accordingly The 
Scheme has been sanctioned and guidelines as framed under G.O.M.S No 75, 
dated 19-11.2019 of MW(IDM)Dept. wherein_Rs. 60,000/- will be released to 
the pilgrims with income less than Rs. 3.00 lakhs per annum and Rs. 
30,000/- to the pilgrims with income more than Rs. 3.00 lakhs per annum. 


{ For every 200 pilgrims one Government servant will be sent as Khadim-ul- 
Hujjaj to assist the Haj Pilgrims at Makkah & Madinah. The applications of Haj 
Volunteers were called from Government Employees of State & Central 


Government. Accordingly 15 KUH were selected as per the norms of Haj 
Committee of India, and Ministry of Minority Affairs, Govt. of India. 

{v For the year 2020-21, No. of Haj Pilgrims selected by the HCOI are 2930+7 
infants. The same numbers of pilgrims are expected to perform Haj 2020, the 
further process of acceptance of applications from the intending Haj pilgrims 
and subsequent sanction & release of financial assistance has been put on 
hold due to suspension on Haj Process by Haj Committee of India on the 
directions of Govt. of kingdom of Saudi Arabia due of pandemic COVID19. 

౪ As on date 22.06.2020, 1373 Haj Pilgrims have cancelled Haj pilgrimage for 
Haj 2020. 


3. Financial Assistance of Subsidy to Pilgrimage to Holy Land of 
Jerusalem: 

Under this scheme, subsidy of Rs.60000/- per beneficiary is provided whose 
annual income is below Rs.3.00 Lakhs whereas subsidy of Rs.30000/- is provided if 
annual income is above Rs.3.00 Lakhs. Additional amount shall be borne by the 
beneficiary. 

The Selection Committee constituted by the Government shall select the 
beneficiaries. 

The scheme is being implemented as per the Government Orders issued vide 
G.O.Ms.No.78, Minorities Welfare (SDM) Dept., Dt.02.06.2015 and 
G.O.Ms.No.74, Minorities Welfare (SDM) Dept., Dt.19.11.2019. 

During the FY 2020-21, an amount of Rs.1.25 Crores was allotted in 
the Vote on Account budget. 


SI. Year Budget Budget Beneficiaries 

No. Allocation Released Phy Fin 

1 | 2015-16 0.50 Cr 0.50 Cr 0 0.00 
2 | 2016-17 5.00 Cr 5.00 Cr 46 0.09 Cr 
3 | 2017-18 5.00 Cr 5.00 Cr 583 2.19 Cr 
4 | 2018-19 5.00 Cr 5.00 Cr 1585 5.36 Cr 
5 | 2019-20 5.00 Cr 2.75 Cr 576 3.10 Cr 
TOTAL 2790 | 10.74 Cr 


4.CENTRE FOR EDUCATIONAL DEVELOPMENT OF MINORITIES(CEDM): 


The Minorities Viz. Muslims, Christians, Sikhs, Buddhists, and Parsees 
constitute 8.8% of the total population of Andhra Pradesh. The basic problem of 
Minorities is socio-economic and educational backwardness. In order to overcome 
this problem the government of Andhra Pradesh has established the Centre for 
Educational Development of Minorities (CEDM). CEDM has three Regional 
Centers located at Kurnool, Guntur and Visakhapatnam. 

Provides free coaching and study material to admission seeking competitive 
examinations Viz. POLYCET, DEECET, EAMCET, NEET & JEE, etc. in all districts in 
AP. This facility can be provided in all districts for the benefit of more minority 
candidates (Urdu and Telugu medium) for enhancing the coaching centres. 


* KKK kK 


PRESENTATION ON SERP 
ACTIVITIES 


~~ 
లో 


సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ PÄ (SERP) స్వయం ప్రతిపత్తి 
గల సంస్థగా 2000 సంవత్సరంలో X సాపించబడింది, ఇది స్వీయ నిర్వహణ 
మరియు ఆర్థికంగా స్థిరమైన కమ్యూ నిటీ ఆధారిత సంస్థలను (CBO) లను 
ప్రోత్సహించడం మరియు తం చశీయడం కొరకు ఏర్పాటు చేయటం 
జరిగింది. 


అలో 


లక్ష్యాలు. 

గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పేద కుటుంబం పేదరికం నుండి 
బయటపడటానికి మరియు పేదరికం నుండి బయటపడటానికి వీలు 
కల్పించడం. స్థిరమైన జీవనోపాధిని పొందటానికి మరియు జీవన 
నాణ్యతను మెరుగుపరచడానికి సభ్యులకు సమయానుసారంగా 
విస్తృత శ్రేణి మైక్రొ ఫైనాన్స్‌ ఉత్పత్తులు మరియు సామాజిక అభివృద్ది 
సేవలను అందించడం. ae 

LS 


కే = ol j 


> పొదుపులు - 6,910 కోట్లు 
> సంఘనిది - 9,554 కోట్లు 


స్వయం సహాయక 
dt. సంఘాలు... 
86.65 ošo 
సభ్యులు Women SHG Members 


క. 


స స్వయం సహాయ సంఘాలు - నిర్మాణము - నిర్వహణ | 
& 25 గ్రామము పరిధిలో 20S ప్రాంతములో ఉన్న 10 నుండి 15 Lo® సభ్యులతో 
కూడి వారి అవసరాలను తీర్చుకునే ఒప్పందములో పొదుపు లో ప్రారంభించటం 
జరుగుతుంది. 

> సభ్యులనుండి OF లావాదేవీలు జరపటానికి మరియు ప్రభుత్వ, ప్రభుత్వేతర 
సంస్థలతో అనుసంధానం చేసుకోవటానికి నియమిత కాలపరిమితి ని నిర్ణయించుకుని 
ఇద్దరు సభ్యులను లిడర్లు గా ఎన్నుకుంటారు. 

తమకు దగ్గర లో ఉన్న బ్యాంకు నందు సంఘం పేరుతో ఖాతాను ప్రారంభిస్తారు. 


కా 


A సయం సహాయ సంఘాలు - నిర్మాణము - నిర్వహణ 
౨పొదుపు చేసుకున్న మొత్తాన్ని అవసరాలకు అనుగుణంగా బుజాలు తీసుకుంటూ, 
నియమిత వాయిదాలను నిర్ణయించుకుని చెల్లింపులు చస్తారు. 

౫” పొదుపుల మొత్తము, రొటిషన్‌ చేసుకునే విధానం ద్వారా అవసరాలకు ఇంకా అక్కువ 
మొత్తాలు కావలసినపుడు, బ్యాంకు DoS, YA, ఉన్నతి, గ్రామసంఘం మొదలైన పథకాల 
ద్వారా రుణాలు తీసుకుంటారు. 

FOS తెలిపిన పథకాల గురించి మరియు శిక్షణలు మొదలైన విషయాల గురించి గ్రామసంఘం 
లో సభ్యత్వయము తీసుకుంటారు. 

సంఘం లావాదేవీలు నిర్వహించు క్రమములో ఆర్థిక క్రమశిక్షణకు పుస్తక నిర్వహణ 
చేసుకుంటారు. దీని గురించి ఒక బుక్‌ కీపర్‌ ను నియమించుకుంటారు. 


4 


ఆ 


= న్లో ) 


/ 


క్రై పంచ సూత్రాలు 


Ee 


l 


ట్ర్‌ 


* సకాలములో అప్పు వసూలు 
* సమావేశములోనే కొత్త అప్పులు మంజూరు 
* సక్రమ మైన పుస్తక నిర్వహణ 


న్‌ా 


మంచి సంఘం లక్షణాలు 


A కోసం ఒకరు, ఒకరి కోసం అందరు ( ఒకరి అవసరాలను అందరూ తీర్చుట, అందరి అవసరాలను 
ఒకరు తీర్చుట) అనే భావనను కలిగి ఉండుట. 


* క్రమం తప్పని సంఘ సమావేశాలు (కనీసం నెలకు రెండు సార్లు జరుపుకొనుట) 
* క్రమం తప్పని పొదుపులు (కనీసం నెలకు రెండు సార్లు చేసుకొనుట) 


* సభ్యులందరికీ పేదరిక స్థాయి (పావర్టీ ర్యాంకింగ్‌) గుర్తించి, నిరుపేదలకు ప్రాధాన్యత ఇచ్చి మొదటగా 
వారికి, అంతర్గత అప్పులు ఇచ్చుట. 


— 
* 100% చిన్న, పెద్ద అప్పులు, సామాజిక పెట్టుబడి నిధి, స్త్రీనిధి, ఉన్నతి మరియు బ్యాంకు లింకేజి / 
అప్పులను చెల్లించుట. 
~ we, 9 yj 
ea: \ 


అజో ue 
మంచి సంఘం లక్షణాలు 


TA తప్పకుండా పుస్తకాలను నిర్వహించుకొనుట, కమ్యూనిటీ ఆడిటర్లు ద్వారా 
పుస్తకాలను ఆడిట్‌ చేయించుకొనుట. 


e కుటుంబ. స్వయం సహాయక సంఘ ఆర్థిక నిర్వహణ, బ్యాంకు లింకేజిల పె పై సభ్యులందరికీ 
అవగాహన కల్పించుట. 


* సభ్యులందరికీ ఆహార, సామాజిక భద్రత కల్పించుట. 

* సంఘ సభ్యులందరూ అక్షరాస్యులగుట, సంఘ సభ్యులందరి పిల్లలు విద్య నభ్యసించుట. 

* గర్భిణీ లైన సంఘ సభ్యులందరూ 100% ఆసుపత్రులలో కాన్పులను చేసుకుని తమకు, 
తమ శిశువులకు టీకాలు వేయించు కొనుట. 9 


e7 
కత © oe) 


కా గ్రామ సంఘాలు - నిర్మాణము - నిర్వహణ 

ఒక పంచాయతి పరిధిలోని సంఘాలన్ని కలసి గ్రామసంఘం గా ఏర్పడతారు. J 

* ఒక పంచాయతి పరిధిలో 60 సంఘాలు దాటినపుడు రెండు గ్రామసంఘాలు 
ఏర్పాటు చేసుకుంటారు. 


* పెద్ద పంచాయతీలు అయినపుడు ఒక గ్రామసంఘం పరిధిలో 30 సంఘాలు 
తగ్గకుండా 2 లేదా అంతకన్నా ఎక్కువ గ్రామసంఘాలు ఏర్పాటు చేయవచ్చు. 


*ఈ విధంగా ఏర్పాటు అయిన గ్రామసంఘాలు అన్నీ 1995 ఆంధ్రప్రదేశ్‌ పరస్పర 
సహాయక సహకార సంఘముల చట్టము ప్రకారము నిబంధనావళి 
తయారుచేసుకుకుని రిజిస్టేషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. 


= 


A 


me ల / 


A గ్రామ సంఘాలు - నిర్మాణము - నిర్వహణ 
మసంఘం ద్వారా ఆర్దిక, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందాలంటే సంఘాలు 
మసంఘుం నిభందనలకు లోబడి సభ్యత్వము తీసుకోవలసి ఉంటుంది. 


— 


( 
QQ’ 


* సంఘం గ్రామసంఘం లో సభ్యత్వము తీసుకోవాలంటే ఆ గ్రామసంఘం నిర్ణయించుకున్న 
నిభంధనల ప్రక్రారము ప్రవేశ రుసుము, సభ్యత్వ రుసుము మరియు వాటాధనములు 
చెల్లించవలసి ఉంటుంది. 


సభ్యత్వము తీసుకున్న సంఘాలకు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి ప్రభుత్వ, 
ప్రభుత్వేతర సంస్థల తో మరియు బ్యాంకులతో అనుసంధానము చేసుకుని నడపటానికి గాను 
ముగ్గురు - అధ్యక్షురాలు, కార్యదర్శి మరియు కోశాధికారి పేర్లతో లీడర్లను ఎన్నుకుంటారు. 


= 


ఆ 


= న్లో ) 


న గ్రామ సంఘాలు - నిర్మాణము - నిర్వహణ 
* వరితో తమ దగ్గరలో ఉన్న బ్యాంకు నందు “రిజిస్టేషన్‌ అయిన గ్రామసంఘం పేరుతో” ఖాతా ప్రారంభిస్తారు. 


సల 


e * సభ్యత్వం తీసుకున్న సభ్యసంఘాల అవసరాలు తీర్చటానికి గ్రామసంఘం లో పొదుపులు ప్రారంభించి, 
బుణాలు మంజూరు చేస్తూ నియమిత వాయిదాలలో చెల్లింపులు జరిగేలా చూసుకుంటారు. 


* సభ్యసంఘాల అవసరాలకు తగిన విధంగా నిధులు లేనపుడు మండల సమాఖ్య నుండి బుణాలు తీసుకుని 
సంఘాలకు బుణాలు మంజూరు చేస్తారు. 


క్రై గ్రామ సంఘాలు - నిర్మాణము - నిర్వహణ 
* సభ్యసంఘాలకు కావలసిన శిక్షణలు ఇవ్వటానికి, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందటానికి బు 
“సమాఖ్యలో సభ్యత్వము తీసుకుంటారు. 
* గ్రామసంఘాల లావాదేవీలు నిర్వహించు క్రమములో ఆర్థిక క్రమశిక్షణకు పుస్తక నిర్వహణ చేసుకుంటారు. దిని గురించి 
ఒక బుక్‌ కీపర్‌ ను నియమించుకుంటారు. 


° రిజిస్టెషన్‌ DOD కావున ప్రతి సంవత్సరం శాసనాత్మక బాధ్యతల అమలులో భాగంగా 1. లావాదేవీలు ఆడిట్‌, 
2. లు నిర్వహించుకోవటం, 3. నాయకత్వ మార్పిడి(ఎన్నికలు), 4. రిటర్నులు తయారుచేసుకోవటం 
మరియు 5. DCO వారికి రిటర్నులు HS చెయ్యటం లాంటి పనులు నిర్వహించుకుంటారు. 


న మండల సమాఖ్యలు — నిర్మాణము = నిర్వహణ 
హాల 
* ఒక మండలం పరిధిలోని గ్రామసంఘాలన్నీ కలసి మండల సమాఖ్య గా ఏర్పడతారు. 


* ఈ విధంగా ఏర్పాటు అయిన మండల సమాఖ్యలు అన్నీ 1995 ఆంధ్రప్రదేశి పరస్పర సహాయక సహకార 
సంఘముల చట్టము ప్రకారము నిబంధనావళి తయారుచేసుకుకుని రిజిస్టెషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. 


* మండల సమాఖ్య ద్వారా ఆర్దిక, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందాలంటే గ్రామసంఘాలు మండల 
సమాఖ్య నిభందనలకు లోబడి సభ్యత్వము తీసుకోవలసి ఉంటుంది. 


eZ మండల సమాఖ్యలు — నిర్మాణము = నిర్వహణ 
— 
* గ్రామసంఘం మండల సమాఖ్యలో సభ్యత్వము తీసుకోవాలంటే ఆ మండల సమాఖ్య నిర్ణయించుకున్న 
"నిభంధనల ప్రక్రారము ప్రవేశ రుసుము, సభ్యత్వ రుసుము మరియు వాటాధనములు చెల్లించవలసి ఉంటుంది. 


* సభ్యత్వము తీసుకున్న గ్రామసంఘాలకు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర 
సంస్థల తో మరియు బ్యాంకులతో అనుసంధానము చేసుకుని నడపటానికి గాను ఐదుగురు - అధ్యక్షురాలు, 
ఉపాధ్యక్షురాలు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి మరియు కోశాధికారి పేర్లతో లీడర్లను ఎన్నుకుంటారు. 


* వీరితో తమ దగ్గరలో ఉన్న బ్యాంకు నందు “రిజిస్టేషన్‌ అయిన గ్రామసంఘం పేరుతో” ఖాతా ప్రారంభిస్తారు. 


కై మండల సమాఖ్యలు - నిర్మాణము - నిర్వహణ 

* సభ్యత్వం తీసుకున్న సభ్యసంఘాల అవసరాలు తీర్చటానికి మండల సమాఖ్యలో లో 
పొదుపులు ప్రారంభించి, బుణాలు మంజూరు చేస్తూ నియమిత వాయిదాలలో చెల్లింపులు 
జరిగేలా చూసుకుంటారు. 

* మండల సమాఖ్యలకు ప్రభుత్వము నుండి సామాజిక పెట్టుబడి నిధి, 565% HDIF 
మొదలైన పేర్లతో గ్రాంట్లు మంజూరు చేయబడతాయి. 


* సభ్యసంఘాలకు కావలసిన శిక్షణలు ఇవ్వటానికి, సామాజిక మరియు సాంకేతిక సేవలు 
పొందటానికి జిల్లా సమాఖ్యలో సభ్యత్వము తీసుకుంటారు. 


e మండల సమాఖ్య లావాదేవీలు నిర్వహించు క్రమములో ఆర్థిక క్రమశిక్షణకు పుస్తక నిర్వహణ 
చేసుకుంటారు. దిని గురించి ఒక అకౌంటెంట్‌ ను నియమించుకుంటారు. 


= 


s 


-X త జ ) 


కూ మండల సమాఖ్యలు - నిర్మాణము - నిర్వహణ 

e మండల సమాఖ్య సమావేశాలు, శిక్షణలు మొదలైన వాటి నిర్వహణకు కార్యాలయము 
OSV SSCP. కావున మండల పరిధిలో. కార్యాలయం ప్రారంభించి సిబ్బందిని 
నియమించుకుంటారు. 

e సామాజిక పెట్టుబడి నిధి రొటేషన్‌ ఆదాయాల నుండి మాత్రమే కార్యాలయ నిర్వహణ మరియు 
సిబ్బంది ఖర్చులు భరించవలసి ఉంటుంది. 

- రిజిస్ట్రషని సంస్థ కావున ప్రతి సంవత్సరం శాసనాత్మక బాధ్యతల అమలులో భాగంగా 1. 
లాపోదేవీలు ఆడిట్‌, 2. మహాసభలు నిర్వహించుకోవటం, 3. నాయకత్వ 


మార్పిడి(ఎన్నికలు), 4. రిటర్నులు తయారుచేసుకోవటం మరియు 5. DCO వారికి 
రిటర్నులు ఫై క్ర చెయ్యటం లాంటి పనులు నిర్వహంచుకుంటారు. 


Si 


నో 


BE © H ) 


క జిల్లా సమాఖ్య - నిర్మాణము - నిర్వహణ 
త జలా పరిధిలోని మండల సమాఖ్య లన్నీ కలసి జిల్లా సమాఖ్య గా ఏర్పడతారు. = 


we విధంగా ఏర్పాటు అయిన జిల్లా సమాఖ్యలను 1995 ఆంధ్రప్రదేశ్‌ పరస్పర సహాయక సహకార సంఘముల 
చట్టము ప్రకారము నిబంధనావళి తయారుచేసుకుకుని రిజిస్టెషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. 

* జిల్లా సమాఖ్య ద్వారా ఆర్దిక, సామాజిక మరియు సాంకేతిక సేవలు పొందాలంటే మండల సమాఖ్యలు జిల్లా 
సమాఖ్య నిభందనలకు లోబడి సభ్యత్వము తీసుకోవలసి ఉంటుంది. 

* మండల సమాఖ్యలు జిల్లా సమాఖ్యలో సభ్యత్వము తీసుకోవాలంటే ఆ జిల్లా సమాఖ్య నిర్ణయించుకున్న 
నిభంధనల ప్రక్రారము ప్రవేశ రుసుము, సభ్యత్వ రుసుము మరియు వాటాధనములు చెల్లించవలసి ఉంటుంది. 


4 జిల్లా సమాఖ్య - నిర్మాణము - నిర్వహణ 

* సభ్యత్వము తీసుకున్న మండల సమాఖ్య లకు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి Ber 
"పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల తో మరియు బ్యాంకులతో అనుసంధానము చేసుకుని నడపటానికి 
గాను ఐదుగురు - అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి మరియు కోశాధికారి పేర్లతో 
లీడర్లను ఎన్నుకుంటారు. 


* వీరితో తమ దగ్గరలో ఉన్న బ్యాంకు నందు “రిజిస్టేషన్‌ అయిన గ్రామసంఘం పేరుతో” ఖాతా ప్రారంభిస్తారు. 


మగ జిల్లా సమాఖ్య - నిర్మాణము - నిర్వహణ 
*సభ్యసంఘాలకు కావలసిన శిక్షణలు ఇవ్వటానికి, సామాజక మరియు 
సాంకేతిక సేవలు పొందటానికి జిల్లా సమాఖ్యలో సభ్యత్వము తీసుకుంటారు. 
*జల్లా సమాఖ్య లావాదేవీలు నిర్వహించు క్రమములో ఆర్థిక క్రమశిక్షణకు 
పుస్తక నిర్వహణ చేసుకుంటారు. దీని గురించి ఒక అకౌంటెంట్‌ ను 
నియమించుకుంటారు. 

= జిల్లా సమాఖ్య సమావేశాలు, శిక్షణలు మొదలైన వాటి నిర్వహణకు 
కార్యాలయము అవసరమవుతుంది. కావున జిల్లా పరిధిలో కార్యాలయం 
ప్రారంభించి సిబ్బందిని నియమించుకుంటారు. ఆ 


-X త జ ) 


క జిల్లా సమాఖ్య - నిర్మాణము - నిర్వహణ 


లో 
° 


* జిల్లా సమాఖ్య ద్వారా ఆదాయాభివృద్ది కార్యక్రమాలను చేపట్టి ఆ కార్యక్రమాల నుండి వచ్చిన ఆదాయం నుండి 
మాత్రమే కార్యాలయ నిర్వహణ మరియు సిబ్బంది ఖర్చులు భరించవలసి ఉంటుంది. 

e రిజిస్టేషన్‌ సంస్థ కావున ప్రతి సంవత్సరం శాసనాత్మక బాధ్యతల అమలులో భాగంగా 1. లావాదేవీలు 
న 2. లు నిర్వహించుకోవటం, 3. నాయకత్వ మార్పిడి(ఎన్నికలు), 4. రిటర్నులు 


తయారుచేసుకోవటం మరియు 5. DCO వారికి రిటర్నులు ఫైల్‌ చెయ్యటం లాంటి పనులు 
నిర్వహించుకుంటారు. 


[లో SZ 


SY సమావేశాలు - రకాలు - కాలపరిమితి 


e గ్రామసంఘం, మండల సమాఖ్య మరియు జిల్లా సమాఖ్యలు రిజిస్టేషన్‌ సంస్థలు కావున తప్పనిసరిగా హహ 
నిబంధనావళి ప్రకారము సమావేశాలు శా అంటు వాటి వివరాలు. 


` a B రా 
గుం 


నెలవారీ నెలకు రెండు సార్లు నెలకు రెండు సార్లు నెలకు ఒకసారి రెండు రోజులు 
సమావేశాలు (కార్యనిర్వాహక కమిటి) (కార్యనిర్వాహక కమిటి) (కార్యనిర్వాహక కమిటి) 


2. మహాసభ సంవత్సరానికి ఒకసారి (సభ్య సంవత్సరానికి ఒకసారి (సభ్య సంవత్సరానికి ఒకసారి (సభ్య 
సంఘ సభ్యులందరితో) సంఘు ప్రతినిధులతో) సంఘ ప్రతినిధులతో) 


3, అత్యవసర అత్యవసర పరిస్థితులలో అత్యవసర పరిస్థితులలో అత్యవసర పరిస్థితులలో 
సమావేశము (పాలక వర్గ కమిటి సభ్యులతో ) (పాలక వర్గ కమిటీ సభ్యుతో ) (పాలక వర్గ కమిటి సభ్యులతో me 


4. కమిటీ నెలలో రెండవ సమావేశము నెలలో రెండవ మావేశము sees? ఒకసారి 
సమావేశాలు ) 


eZ 
కమిటీలు — నిర్మాణము — నిర్వహణ 


* గ్రామసంఘం, మండల సమాఖ్య మరియు జిల్లా సమాఖ్యలు రిజిస్టేషన్‌ సంస్థలు కావున తప్పనిసరిగా 


నిబంధనావళి ప్రకారము కమిటీలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. వాటి వివరాలు : 


వ. వివరములు గ్రామసంఘం మండల సమాఖ్య జిల్లా సమాఖ్య 
సంఖ్య 


1: పాలక వర్గ కమిటి 3 మంది సభ్యులు ఉంటారు ౨ మంది సభ్యులు ఉంటారు. 5 మంది సభ్యులు ఉంటారు. 


. (అధ్యక్షురాలు, కార్యదర్శి (అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు (అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు 
& కోశాధికారి) కార్యదర్శి, సహాయ కార్యదర్శి & కార్యదర్శి, సహాయ కార్యదర్శి & 
కోశాధికారి) కోశాధికారి) 
2. _ కార్యనిర్వాహక స్వయం సహాయక సంఘం గ్రామసంఘం అధ్యక్షురాలు మండల సమాఖ్య అధ్యక్షురాలు 
కమిటి మొదటి లీడర్లు అందరూ వారందరూ వారందరూ 
3. జనరల్‌ బాడి స్వయం సహాయక సంఘ  గ్రామసంఘం పాలక వర్గ కమిటి మండల సమాఖ్య పాలక వర్గ కమిటి 
సభ్యులందరూ సభ్యులందరూ సభ్యులందరూ 


4. ఉప కమిటీలు 1. పర్యవేక్షణ కమిటి. i పర్యవేక్షణ కమిటి. 1. పర్యవేక్షణ కమిటి. 
2. ఆర్దిక లావాదేవీలు 2. ఆర్దిక లావాదేవీలు 2. ఆర్దిక లావాదేవీలు 
3. సామాజిక కమిటి 3. సామాజిక కమిటి 3. సామాజిక కమిటి 
4. జీవనోపాదుల కమిటి 4. జీవనోపాదుల కమిటి 4. జీవనోపాదుల కమిటి 


సాంఘిక సంక్షేమ శాఖ- జగనన్న వసతి దీవెన మరియు జగనన్న 
విద్యా దీవెన పథకాలకు సంబంధించి వచ్చు సందేహాలు మరియు వాటికి 
సమాధానాలు( FAQs) 


@@@@ 


జగనన్న వసతి దీవెన మరియు జగనన్న DITS ABS పథకాలకు దరఖాస్తు 
చేయడానికి ఎవరు అర్హులు? 


ఈ పథకాలకు దరఖాస్తు చేయడానికి ఐటీఐ , పాలిశుక్నిక్‌, గ్రాడ్యుయేషన్‌ మరియు పై 
కోర్సులకు గుర్తింపు పొందిన కళాశాలల్లో చదువుతున్న విద్యార్దులు అర్హులు. 


2)జగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా దీవెన పథకాలకు ఎవరు అనర్హులు? 
ఈ [కింది వర్గాల పరిధిలోని విద్యారులు అనర్హులు 

-DIS విశ్వవిద్యాలయాలు / డీమ్స్‌ విశ్వవిద్యాలయాలలో చదువుతున్నవారు. 

- కరస్పాండెన్‌) / దూర విద్య కోర్సులను చదువుతున్నవారు 

- మేనేజ్‌మెంట్‌ / స్పాట్‌ కోటా కింద ప్రవేశం పొందినవారు. 

కెజగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా ABS ,ఈ రెండు పథకాలకు ఒకే 
దరఖాస్తు సరిపోతుందా? 

జగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా దీవెన పథకాలకు దరఖాస్తు ఒక్కశు. 

అర్హత LST. ఒక విద్యార్థి వసతి దీవెనకు అర్హత సాధించిన తర్వాత , అతను లేదా ఆమె 
విద్యా దీవెనకు కూడా అర్హులు. 


Aids) వసతి దీవెన మరియు జగనన్న Ios దీవెన పథకాలకు ఆదాయ అర్హత 
యెంత వుండాలి? 


కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 2.50 లక్షలకు సమానమైన లేదా తక్కువ వుండాలి. 
రిజగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా దీవెన పథకాలకు దరఖాస్తు 
చేయటానికి కుటుంబ యొక్క మొతం వ్యవసాయ భూమి యెంత వుండాలి? 


10.00 ఎకరాలకన్నా తక్కువ మాగాణి (లేదా) 25.00 ఎకరాల కన్నా తక్కువ గల మెట్ట భూమి 
(లేదా) మాగాణి మరియు మెట్ట కలిపి 25.00 ఎకరాలలోపు వుండాలి. 


6పభుత్వ SOSA / ఫించనుదారుని కుటుంబ సభ్యులు అర్హులా? 


కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కాని లేక ఫించనుదారుడు కాని అయి 
ఉండకూడదు. (జీతము మరియు ఉద్యోగ భర్తీకి సంబంధం లేకుండా శానిటిరి వర్కుర్లు అందరు 
అర్హులే 


నాలుగు చక్రాల వాహనం గల కుటుంబ సభ్యులు అర్హులా? 


కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు కూడా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. 
(టాక్సీగటాక్షర్‌/ఆటోలకు మినహాయింపు గలదు. 

8) ఆదాయ పన్ను చెల్లించే కుటుంబ సభ్యులు అర్హులా? 

కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ఆదాయ పన్ను చెలింపుదారు అయి ఉండరాదు. 


9)పట్టణ ప్రాంతం లోని BH యెంత HOw ఈ పధకాలకి అర్హత వస్తుంది? 


పట్టణ [పాంతం లో ఆస్థి లేకుండా లేదా 1500 sft కన్నా తక్కువ DES ఏరియా (Builtup Area) 
(నివాస లేదా వాణిజ్య భవనము) కలిగి వున్న కుటుంబాలు అర్హులు. 


10ఈ పథకాల ద్వారా అందించే మొత్తాలు యెంత? 


ప్రభుత్వం / కాంపిటెంట్‌ అథారిటీ నిర్ణయించిన ఫీజు మొతం జగనన్న విద్యా దీవెన పధకం 
ద్వార అందించబడుతుంది. 


జగనన్న వసతి దీవెన ద్వార నిధులు సంవత్సరానికి ఈ [కింది విధంగా చెల్లించబడతాయి . 
ఐటిఐ చదివే విద్యార్తలకు- రూ .10 వేలు 


పాఠలికెక్నిక్‌ చదివే విద్యార్లలకు - రూ .15 వేలు 
గాడ్యుయేట్‌ మరియు అంతకంశే పై తరగతులు చదివే DTO% - రూ .20,000 


11) ఈ పథకాల ద్వారా అందించే మొత్తాలు ఎవరికి జమ చేయబడుతుంది? 
జగనన్న వసతి దీవెన నిధులు విద్యార్ది తలి బ్యాంక్‌ ఖాతాకు జమ చేయబడుతుంది. 


జగనన్న విద్యా దీవెన నిధులు 2020-21 విద్యా సంవత్సరం నుండి విద్యార్ది తలి బ్యాంక్‌ 
ఖాతాకు జమ చేయబడుతుంది. 


మునుపటి విద్యా సంవత్సరాల బకాయిలు కళాశాల ఖాతాకు జమ చేయబడతాయి. 


12దరఖాస్తు చెయ్యడానికి ముందు సిద్దంగా ఉంచుకోవలసిన పత్రాలు ఏమిటి? 


ఈ పథకం కోసం దరఖాస్తు చెయ్యడానికి ముందు తపునిసరిగా ఈ (కింది దృవ పత్రాలు కలిగి 
ఉండాలి. 


a. SSC సర్జిఫికెట్‌ 


b. QO8B(FDA కుల ధృవీకరణ పతం (మీ Woy / గామ సచివాలయం/వార్త్‌ 
సచివాలయం) 


౬ ఆదాయ ధృవీకరణ ప్యతం( మీ సేవా / గామ సచివాలయం/వార్డ్‌ సచివాలయం) 
d. విద్యార్ది యొక్క తలి బ్యాంక్‌ పాస్‌ బుక్‌ (మొదటి పేజీ) 


e. ప్రవేశ నియామక పతం ఆర్డర్‌ (సాధారణ (ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాల విషయంలో) 


f. 


సదరం సర్దిఫికేట్‌ (దివ్యంగుల విషయంలో) 


g. ఆధార్‌ నంబర్‌ ( ఆధార్‌ నంబర్‌ అందుబాటులో లేనట్లయితే, నమోదు సంఖ్యను 


అందించాలి 
13)ఈ పథకం కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి: 


ఎ) విద్యార్ది కళాశాలలో ప్రవేశించిన తేదీన అతను లేదా ఆమె చదువుతున్న కళాశాలలో 
జగనన్న విద్యా దీవెన / జగనన్న వనతి దీవెన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. 


బి) అయితే, విద్యార్ది [గ్రామం లేదా వార్డ్‌ సెక్రకేరియట్‌ లో ఈ పథకం కోసం దరకాస్తు 
చెయ్యడానికి అవకాశం కల్పించబడింది. గామ సచివాలయంలోని డబ్వుఇఎ లేదా 

వార్డ్‌ సెక్రకేరియట్‌లోని వార్డ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ '2020-218 తాజా దరఖాస్తు ఫారం' పై 
కిక్‌ చేసి, ఆ ఫారం పె విద్యార్ది మరియు అతను / ఆమె చదువుతున్న కళాశాల 
వివరాలను నమోదు చేయవచ్చు. అతను / ఆమె ఈ పథకానికి అర్హత సాధించినట్లయితే 
అర్హత మరియు నమోదు యొక్క ధృవీకరణ కోసం దరఖాస్తును సంబంధిత కళాశాలకు 
పంపబడుతుంది. అప్పటికే కళాశాలలో దరఖాస్తు చేసుకున్న విద్యార్దుల కోసం, 
విఎస్‌డబ్వుఎస్‌ వోర్టల్‌లోని సేవలలో అతను అప్పుటికే దరఖాస్తు చేసుకున్నట్లు 
తెలియజేస్తుంది. 


14విద్వార్సి యొక్క బయో DEIS వన్‌ కైమ్‌ అథెంటికేషన్‌ (OTA) ను ఎలా 
చేయాలి ?: ఎవరు చేయాలి ? 


ఎ) స్కాలర్‌షిప్‌ పథకం కోసం జ్ఞానభూమి పోర్టల్‌లో మొదటిసారి దరఖాస్తు 
చేసుకుంటున్న నూతన విద్యార్తులు, వారు తమ బయో DIE అథెంటికేషన్‌ ను తమ 
గామ / వార్డ్‌ సెక్రకేరియట్‌లో పూర్తి చెయ్యాలి. WEA / WES వారి లాగిన్‌లో IVD క్రింద 
బయో మెటిక్‌ అథెంటికేషన్‌ సేవను § చేసి పూర్తి చేయవచ్చు. ఆ తరువాత, ప్రిన్సిపాల్‌ 
విద్యార్ది వివరాలను మరింత ధృవీకరించడానికి ఈ దరఖాస్తు కళాశాల లాగిన్లో 
పదర్శించబడుతుంది. 


బి గతంలో జ్ఞానభూమి FOSS ఉన్న రెన్యువల్‌ విద్యారుల విషయంలో , వారు తమ 
(గామ / వార్డ్‌ సెక్రకేరియట్‌లో వారి బయో మెటిక్‌ అథెంటికేషన్‌ ను ఇవ్వవలసిన 
అవసరం లేదు. 


సి) రెన్యువల్‌ విద్యారుల బయో-మెటిక్‌ అథెంటికేషన్‌ ను సంబందిత కళాశాల 
తీసుకుంటుంది మరియు వారి దరఖాస్తును ప్రాసెస్‌ చేస్తుంది 


15) బ్యాంక్‌ ఖాతా నవీకరణ మరియు తలి బ్యాంకు ఖాతా వివరముల మ్యాపింగ్‌ 
(Mapping) ఎక్కడ చేయాలి ? 


O తల్లీ - విద్యార్థి మ్యాపింగ్‌ 
O తల్లి బ్యాంకు ఖాతా వివరములు నమోదు మరియు డాక్యుమెంట్‌ అష్లోడు (Upload) 
౦ ఖాతా వివరాల యొక్క యదార్దతను ధృవీకరించుట 


వంటి సేవలు గామ/వార్లు సచివాలయంలో చేయవచ్చు. 


16)కళాశాలలో హాజరు యెంత HO విద్వార్సికి జగనన్న వసతి దీవెన పథకం 
ద్వారా నిధులు విడుదల చేయబడుతాయి ? 


మొత్తం హాజరు ఆధారంగా 75% పైన హాజరు గల విద్యార్ధికి జగనన్న వసతి దీవెన పథకం 
ద్వారా నిధులు విడుదల చేయబడుతాయి . 


17)ఈ పథకానికి అర్హులా ? కాదా? అనే అర్హత తనిఖీ ఎక్కడ తెలుసుకోవచ్చు? 


ఎ) [గ్రామం / వార్డ్‌ సెక్రకేరియట్‌లో BIE పథకానికి విద్యార్ది తన / ఆమె అర్హతను 
తెలుసుకోవచ్చు. WEA / W E విద్యార్థి యొక్క అర్హత [పదర్శించబడే 'చెక్‌ BIE స్టేటస్‌' 
మె క్లిక్‌ చేయడం ద్వారా విద్యార్థి యొక్క అధార్‌ నంబర్‌ను నమోదు 

చేయవచ్చు. అనర్హత విషయంలో, అనర్హతకు కారణాలు ప్రదర్శించబడతాయి. ఒకవేళ 
విద్యార్దికి అతని / ఆమె పేరుకు వ్యతిరేకంగా OSGDA కారణాలపై అభ్యంతరం Sot, 
అతను / ఆమె అదే సేవ ద్వారా గామ / వార్డ్‌ సెక్రకేరియట్‌ ద్వారా చెల్లుబాటు అయ్యే 
రుజువులతో అభ్యంతరాలను దాఖలు చేయవచ్చు. 


బి) అదే సేవను ఉపయోగించి, అర్హత పొందిన విద్యార్దులకు BOE మొత్తాలను విడుదల 
చేసిన DIN కూడా మంజూరు చేసిన తర్వాత చూడవచ్చు. 


సి జానభుమి పోర్టల్‌లో ప్రిన్సిపాల్స్‌ సిఫారను చేసిన అర్హత గల దరఖాస్తులు 
సంబంధిత సంక్షేమ అధికారుల లాగిన్‌లకు పంపబడతాయి. వారు డిజిటల్‌ సంతకాన్ని 
ఉపయోగించి వాటిని ఆమోదిస్తారు. అప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన కాలానుగుణంగా 
నిధులు లభిదారులకు చెలింపుబడతాయి. 


In Training Material Heading 


> Create one new tab “Education and Welfare Assistant” and upload 
the data I am sending in mail under below headings: 


e BC Welfare Department 

e Disabled Welfare Department 

e Housing Department 

e Kapu Corporation 

e Minority Welfare Department 

e SC Corporation 

e SERP 

e Social Welfare Department 

> Under already existing “Ward Welfare and Development Secretary 

heading, add data in the mail under below headings (Don’t Remove 
existing data) 

e BC Welfare Department 

e Disabled Welfare Department 

e Housing Department 

e Kapu Corporation 

e Minority Welfare Department 

e SC Corporation 

e Social Welfare Department 


a 


విభిన్న ప్రతిభావంతులు, హిజాలు మరియు వయోవృదుల సంక్షేమ శాఖ 
ఎ) డవకార వేతనములు 


పోన్‌ మెటిక స్కా లర్‌ ad) లు :- 


డిగ్రీ, పి.జి. మరియు వృత్తి విద్యా కోర్సులు (ఐ.టి.ఐ. & పాలిటెక్నిక్‌) చదువుచున్న విభిన్న 
ప్రతిభావంతులైన మరియు weep, విద్యార్థిని విద్యార్థులకు, జగనన్న విద్యా దీవెన ద్వార కాలేజీ ఫీజు తిరిగి 
చెల్లించుట మరియు జగనన్న వసతి దీవెన ద్వార ఐ.టి.ఐ. చదువుచున్న వారికి రూ. 10000/-, పాలిటెక్నిక్‌ 
చదువుచున్న వారికి రూ. 15000/-, డిగ్రీ, పి.జి. మరియు ఆ పై తరగతులు చదువుచున్న వారికి రూ.20,000/- 
భోజన మరియు మెస్‌ ఫీజులు చెల్లించుట. 


అర్హతలు 


1. కుటుంబ సభ్యుల యొక్క సం. ఆదాయం రూ. 2.50 లక్షలు మించి ఉండరాదు. 

2. కుటుంబ సభ్యులందరికి కలిపి సాగు భూమి మాగాణి ఉన్నట్లు అయితే 10 ఎకరాలు, మెత్త భూమి అయితే 25 ఎకరాలు 
మరియు రెండు కలిపినా 25 ఎకరాలు మించకుండా ఉండాలి. 

3. కుటుంబ సభ్యులు ఎవరు ప్రభుత్వ ఉదో గగస్తులు మరియు రిటైర్డ్‌ పెన్షన్‌ తీసుకొనే వారు ఉండకూడదు. (పారిశుధ్య 
కార్మికులకు మినహాయింపు కలదు) 

4. కుటుంబ సభ్యులలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండరాదు. (టాక్సీ, ట్రాక్టర్‌, ఆటోలకు మినహాయింపు ఉంది) 

5. కుటుంబ సభ్యులలో ఎవరు కూడా ఆదాయపు పన్ను కట్టి వారు ఉండకూడదు. 

6. పట్టణ ప్రాంతంలోని కుటుంబములో ఎవరి పేరున అయిన స్టలం ఉంటే 1500 చ” అడుగుల లోపల ఉండాలి. 


దరఖాస్తు విధానం 


విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ వారి ద్వారా BYA ప్రక్రియ. 


నిధుల లభ్యత : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా 


బి) విభిన్న ప్రతిభావంతులైన DISD BEA పొఠకాల మరియు 
వనతి గవాంలో బేద్సుట 


నేపధ్యం : పేద విభిన్న ప్రతిభావంతులైన విద్యార్దుల యొక్క జీవన ప్రామాణాలు మరియు విద్య 
పెంపొందించేందుకు. 


ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్థితులు, భోజన సదుపాయాలు మరియు విద్య 
కల్పించుట. 


అర్హతలు : వారి కుటుంబ వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు కలిగి ఉండాలి. 


దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాలకుల కార్యాలయము నందు దరఖాస్తు 
చేసుకోవలెను. 


నిధుల లభ్యత : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా 


Ô 


ఈ శాఖ ఆధీనంలో 6 వ్రభుత ఆశ్రమ పాటశాలలు, ఒక వ్రభుత( దిదడుల జూ SPO 


వనిబేశనునాయి. 


vee) 
oD పాటాశాలల వివరములు ప్రతిభావంతుల | మంజురైన విద్యార్దులు | ప్రస్తుత విద్యార్దులు 
వివరములు 
1 ప్ర ప్ర .బదిరులు పాటశాలలు 


ప్ర. బదిరులు ఆశ్రమ పాటశాల 
విజయనగరం 


ప్ర. అంధుల పాటశాలలు 


ప్ర .అంధుల ఆశ్రమ పాటశాల (బాలికల) 


ఆలో, 
wa 


విశాఖపట్నం 


అంధుల ఆశ్రమ పాటశాల 
జయనగరం 


ప్ర 
వి 


ప్ర .అంధుల ఆశ్రమ పాటశాల 


తి 


బాందూపురం అనంతపురం జిల్లా 


EN ప్ర .బదిరుల జూ కళాశాల 


ప్ర. బదిరులు ఆశ్రమ జూ.కళాశాల 
బదిరులు 
బాపట్ల గుంటూరు జిల్లా 


a మొత్తం | 


E నికర మొత్తం (IHI) a 


ఈ PY 088 లో ఆంధ్రవ్రదోళ్‌ లో20 DEVE IQS) నంభదత Ber నహాయనంచాలకుల ఆదినం లో 
నడవబడుచునది 


he ThE ఇత నాం 
త్‌ నన ఫ్‌ a 


4 |తూర్పుగోదావరి | 5 ప్ర. బదురుల బాలుర హాస్టలు, కాకినాడ 
| 6 ప్ర. బదురుల బాలికాల హాస్టలు, కాకినాడ 


s| o | శ | విద్యలు విద్యారు 
5 [omarion [7a విచిన్నప్త్రతిభావయల బాలుర హాస్టలు. ఏలూరు. | 100 7౦ 
ప NS ee లారా 
[ag | [a విభిన్నప్రరభావయల బాలుర హాస్టలు, విజయవాడ | 100 |e 


z [earo | 10 ప్ర, విభిన్నప్రతిభావంతుల బాలుర హాస్టలు, గుటూరు | 100 | 52 _ 
P| | tt (ప్ర. అంధులు హాస్టలు, నరసరావు పేట | too f| e | 


ప్ర. విభిన్నప్రతిభావంతుల బాలుర మరియు బాలికల 
12 53 
హాస్టలు, చల్లగుండ్ల 


| | శయ | విద్యలు 
[efor [la విిన్నప్రతిభావంకుల బాలుర హాస్టలు గేల | 100 [19 
ముదు swa | o | o 
[ro (చిత్తూరు is [a విిన్నప్రతిభావంతుల బాలుర హాస్టలు, చిత్తురు | so | 30 
11 వైయస్‌ ర్‌కదప | 16 fe విిన్నప్రతిభావంతుల బాలుర హాస్టలు, కదప | 100 | ror 


J త సా తత | | a] 
_12 అనంతపురము _|18 ప్ర. విభిన్నప్రతిభావంతుల బాలుర హాస్టలు, అనంతపురము. | 100 | 62 _ 
eT TT య 
_13 కర్నూలు |20|ప్ర. విభిన్నప్రతిభానంతుల బాలుర హాస్టలు, కర్నూలు | 100 | 50 _ 


r 


నె) పొడాల నంకోనుం 


నేపధ్యం : రాష్ట్రం లో నివసిస్తున్న హిజ్రాల కొరకు ఒకేషనల్‌ ట్రైనింగ్‌ లు అమలుచేయడమైనది. 

ప్రయోజనం : ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ల నిమిత్తము ఒక్కొక్కరికి రూ.25,000/- మంజూరు చేయబడును 

అర్హతలు _: హిజ్రా సర్టిఫికేట్‌ నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రి వారిచే వైద్య దృవీకరణ పత్రము మరియు 
వారి వార్షిక ఆదాయం రూ. 1.00 లక్ష లోపు ఉండాలి 


దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాలకుల కార్యాలయము నందు దరఖాస్తు చేసుకోవలెను. 


నిధుల లభ్యత : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా 


È) వృధులకు ఆశయం కల్సి one) 


నేపధ్యం : 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వృద్ధులకు ఆశ్రయం కల్పించుట 
ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్టితులు, భోజన మరియు వైద్య సదుపాయములు కల్పించుట 
అర్హతలు : 60 సంవత్సరాల వయస్సు మరియు వారి వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు ఉండాలి 


దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాలకుల కార్యాలయము నందు దరఖస్తు చేసుకోవలెను. 


నిధుల లభ్యత : స్వచ్చంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 


@) BSE SoI OED EPD LIBS వ్యక్తులను వనన ive కేందంలో (Drug de-addictio. 
Ce. ter) SD) & 


నేపధ్యం : మాదకద్రవ్యాలకు/ మధ్యపానానికి బానిసలుగా మారిన వ్యక్తులను మళ్ళీ మమూల 
వ్యక్తులుగా మార్చుట. 


ప్రయోజనం : కౌన్సిలింగ్‌ మరియు మందులు ఇవ్వడం వలన వారు మాదకద్రవ్యాలను విడిచిపెడతారు 
అర్హతలు : మాదకద్రవ్యాలకు బానిసలు అయినవారు అందరు అర్హులే 


దరఖాసు విధానం : సంబంధిత జిల్లాలో ని సహాయ సంచాలకుల కార్యాలయమును సంప్రదించవలను 


నిధుల లభ్యత : స్వచ్చంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా. 


స్వచ్చంద సంస్థలు ద్వార ఏర్పాటు చేసిన Drug De Addiction Centers కు అదనంగా, రాష్ట్రము | Sy 
సామజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వము ద్వార (1) నేషనల్‌ 6A 
డిమాండ్‌ రిడక్షన్‌ ప్రోగ్రాం క్రింద 13 Drug De Addiction Centers, (2) అల్‌ ఇండియా ఇన్ఫిట్యూట్‌ 
అఫ్‌ మెడికల్‌ సైన్సు వారి ప్రాయోజిత కార్యక్రముము ద్వారా కృష్ణాజిల్లాలో ని ప్రభుత్వ వైద్య శాల, 
మచిలీపట్నం మరియు ప్రభుత్వ వైద్య శాల, విజయవాడ నందు 2 Drug De Addiction Centers 
నడుపబడుచున్న వి. 


దిఎవా/0గుల వాక్కు ల చటం — 2016 యముథఖ్రాగంశాలు 


దవా/0ంగులు — Jకలా[ల వారీగా 


1. అంధత్వం 

2. పాక్షిక అంధత్వం 

3. నయమయిన కుష్టువ్యాధి 

4. బధిరత్వం 

5. కదలిక వైకల్యం 

6. బుద్ది మాంద్యత / మంద బుద్ది 


7. మానసిక రుగ్మతలు 


8. మెదడుకి పక్ష వాతం 

9. ఆటిజం 

10. కండరాల వ్యాధి 

11. బధిరత్వం మరియు అంధత్వం 

12. నేర్వటంలో వైకల్యం 

13. హేమీ ఫిలియ (రక్తం అవసరానికి మేర గడ్డ కట్టగల సామర్ధ్యం లోపించుట) - తల్లి నుంచి మగ 
సంతానానికి మాత్రమే వచ్చు అనువంశిక వ్యాధి 

14. తలస్సెమియా (అనువంశిక వ్యాధి) 


15. సికిల్‌ సెల్‌ వ్యాధి (దీర్ణకాలిక రక్త హీనత వ్యాధి) 

16. WOA 

17. యాసిడ్‌ దాడి 

18. బహుళ వైకల్యం 

19. పార్కిన్‌ సన్‌ వ్యాధి 

20. మల్టిపుల్‌ స్కేరేసిస్‌ (మెదడు మరియు నాడిమండల వాపు వ్యాధి) 
21. మాట మరియు భాష వైకల్యం 


విద్యాం: 

గ” ప్రభుత్వము లేదా స్థానిక సంస్థలు నుండి నిధులు మరియు అనుమతి పొందిన అన్ని విద్యా సంస్థలలో 
వైకల్యం కల పిల్లలకు మిళిత విద్య వివక్షత లేకుండా అందించాలి. 

౫ ఆటలు మరియు వినోద మరియు సంస్కృతిక పోటీలలో సమాన అవకాశాలు కల్పించాలి 

> ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే భోదన చేయాలి 

> విద్య ఉపకరణాలు, బ్రెయిలీ, సైగల బాష, లేఖకుడు సహాయం అవసరానికి తగ్గటుగా అందించాలి. 

FOB విద్యా సంస్థలోనూ 5% సీట్లను కేటాయించాలి. 


నైవుణ్బం అభివృధి తురియ GIG 


> ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని శిక్షణ సంస్థలలోను నిర్దిష్ట శిక్షణను అందించాలి. 
ూబుణ సదుపాయాలు వడ్డి రాయితీలు కల్పించాలి 
తయారు చేసిన ఉత్పత్తులకి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి 
"వైకల్యం కారణంగా వారికి రావలసిన ఎట్టి పదోన్నతిని కూడా తిరస్కరించరాదు 
> ప్రభుత్వ ఉద్యోగాలలో 4% ప్రతి కేడర్‌ లోను కేటాయించాలి 
> పైవేటు సంస్థలలో 5% ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించిన సంస్థలు ప్రోత్సాహకాలు కల్పించాలి 
= థ్‌ aaa) థ్‌ శ a 
> పేదరిక నిర్మూలన పధకాలు, భూ పంపిణి, ఇంటి స్థలం, గృహనిర్మాణం లో 5% రిజర్వేషన్‌ కల్పించాలి. 


శొతూజిక భద్రతా, ఆరోగ్యం, వునరావానం, వినోదం : 


> సాధారణ వ్యక్తులకి అందించే పధకాలలో ఇచ్చే సహాయంలో 25% అదనంగా వీరికి అందజేయాలి 

> ప్రత్యేక ఉపాధి కార్యాలయం ఏర్పాటు చేసి నమోదు చేసుకొని 2 సం. మించిన ఉద్యోగము రాని వ్యక్తులకు నిరుద్యోగ బృతి 
FBS వైకల్యం కల వారికి ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలి 

> ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు మరియు ఇతర ఆరోగ్య సంస్థలు కట్టడ అవరోధ రహితముగా ఉండాలి 
"వైకల్యం కల మహిళలకు లైంగిక పరమైన, పునరుత్పత్తిపరమైన ఆరోగ్య సేవలు ప్రత్యేకంగా అందించాలి. 
> వైకల్యం కలిగిన రచయితలు, నృత్యం, సాహస కృత్యాలు, క్రీడలు కల వారికి ప్రత్యేక ప్రోత్సాహం 

"కనీసం ఏడాదికి ఒక సారి పిల్లలు అందరిని వైద్యపరంగా పరిశీలించి వైకల్యం పొందే వారిని గుర్తించాలి. 


> బస్‌ స్టాపులు, రైల్వే స్టేషన్‌, విమానాశ్రయాలలో ప్రత్యేక పార్కింగ్‌, టాయిలెట్స్‌, టికెట్‌ కౌంటర్లు, 
మిషన్‌ యాత్రాలు అందుబాటులో ఉండాలి. 
౫ రాయితీలు, ప్రోత్సాహకాలు 


వాహన నిర్మాణంలో మార్పులు 


Shen / జరివూనాలు / 24 : 


> సెక్షన్‌ 84 ప్రకారం ప్రతి జిల్లా లోను ఈ చట్టం క్రింద వచ్చే నేరాల సత్వర విచారణ కొరకు ఒక సెషన్‌ 
కోర్ట్‌ ను ప్రత్యేకంగా ఏర్పాటు 

ల 
> ఒక ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లేదా ఏడు సం. న్యాయ వృత్తిలో కొనసాగిన ఒక న్యాయ వాదిని కానీ 


నియమించుట 


FOES 89 ఈ చట్టం నిర్దేశించిన ఆదేశాలను ఆ చట్టం క్రింద రూపొందించబడిన నిబంధనల ఏ 


068 సారిగా రూ. 10000/- మరల ఉల్లఘించిన పక్షంలో 


వ్యక్తి అయిన ఉల్లఘించిన పక్షంలో వె 


కనీసం రూ.50000/- గరిష్టం రూ. 500000/- జరిమానా 


PDO 91 ప్రకారం వైకల్యం గల వ్యక్తులకు చెందవలసిన / రావలసిన ఏ లబ్దినైన 


మోసపూరితంగా పొందటము లేదా పాడటానికి ప్రయత్నం చేస్తే రెండు సం. జైలు శిక్ష లేదా 


రూ.100000/- జరిమానా లేదా రెండు విధించ వచు ను. 


>సెక్షన్‌ 92 ప్రకారం వైకల్యం గల ఏ వ్యక్తినైన అగౌరవ పరిచే ఉద్దేశ్యంతో దాడి లేదా బల 


న మర్యాదలను భంగ పరచిన, లైంగిక దాడి చేసిన, 


గర్భం తొలగించే వైద్య కార్యక్రమాలు చేసిన, చేయమని అడిగిన వారికి కనీసం 6 నెలల 


సం. వరకు జైలు శిక్ష విధించబడును 


తలిదండ్రులు DAV? DVO పోషణ మరియు HOF éo, 2007 wat 
ఆంధ్ర V తలిదండ్రుల, వయో వృధుల పోషణ మరియు vofa నిబంధనలు 2011. 


ఈ భటము ALIS) ఆశయాలు 


. నిర్లకానికి గురైన తల్లిదండ్రులు మరియు వృద్ధులకు పోషణ నివ్వటం 
. పోషణ మరియు అప్పీలు ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయుట 

. వృద్దాశ్రమాలు ఏర్పాటు మరియు నియంత్రణ 

. వయో వృద్ధులకి వైద్య సదుపాయం. 

. వయో వృద్ధుల ఆస్తులు మరియు ప్రాణ రక్షణ. 


u A ఆ N BP 


ఉలాలో పోషణ వురియు అవే ౬౮ టేఒ[నల్ఫ్‌ ఏర్పాటు బేయుట: 


% చాప్టర్‌ 2 (7) ప్రకారం ప్రతి రెవిన్యూ డివిజన్‌ నందు రెవిన్యూ డివిజనల్‌ అధికారి / సబ్‌ కలెక్టర్‌ 
చైర్మన్‌ గా పోషణ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయుట 
ఫిచాస్టర్‌ 2 (15) ప్రకారం పోషణ ట్రిబ్యునల్స్‌ తీర్పులపై తల్లిదండ్రులు మాత్రమే అప్పీలు 


చేసుకునేందుకు వీలుగా అప్పిలేటు ట్రిబ్యునల్‌ జిల్లాకలెక్టర్‌ చైర్మన్‌ గా ఏర్పాటు చేయుట 


'ఫిచాప్టర్‌ 2 (17) ఈ చట్టము అమలులో పిర్యాదు దారు కాని భాద్యులు కేసు విషయమై ట్రిబ్యునల్‌ లో 


కాని అప్పిలేటు ట్రిబ్యునల్‌ లో గానీ లాయర్లును నియమించరాదు 


ఫిచాఫ్టర్‌ 2 (18) సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల సంక్షేమ 
శాఖ వారు పోషణ మరియు అప్పిలేటు ట్రిబ్యునల్‌ నందు కన్వీనర్‌ గాను మరియు పోషణాదికారిగా 


వ్యవ హరించెదరు. 


పోషణ Bev Dey CWS) వని విధానం: 


S AGRI గురైన తల్లిదండ్రులు మరియు వృద్ధుల, వారిచే అధీకరించిన వ్యక్తి / సంస్థ నుండి పిర్యాదు 
స్వికరించుట 

భిసమన్వయ అధికారుల ద్వార విచారణ చేపట్టటం 

Sargs 2 (9) (2) ప్రకారం రూ. 10000/- మించకుండా పోషణ ఉత్తర్వులను ఇచ్చుట 

ఫి ఈ యొక్క పోషణ ట్రిబ్యునల్స్‌ ఉత్తర్వులపై సంతృప్తి చెందని వయో వృద్ధులు అప్పిలేటు ట్రిబ్యునల్‌ కి అప్పీలు 
చేసుకోవచ్చు. 


ఫికేసు తీవ్రతను బట్టి విచారణ పూర్తి అయ్యేలొపు తాత్కాలిక బృతిని నిర్ణయించు అధికారము ట్రిబ్యునల్‌ 
కు కలవు. 

ఫిట్రిబ్యునల్‌ లో నమోదు అయి నోటీసు జారీచేసిన 90 రోజుల లోపు ఉత్తర్వులు అందజేయాలి. 
ఫిట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై సమంజసమైన కారణం లేకుండా నిర్లక్ష్యం చేసిన యెడల జరిమానా విధిస్తూ 
లేదా జరిమానా మరియు ఒకనెల వరకు జైలు శిక్ష విధించుటకు వార్రెంట్‌ జారిచేయు అధికారము 
ట్రిబ్యునల్‌ కు కలదు 


వృద్ధాశ్రమాలు ఏర్పాటు నిర్వవాణ తురియ నియంత్రణ 


> Zé 3 (1) ప్రకారం ప్రతి జిల్లాలోను 150 మందికి తక్కువ కాకుండా వయో వృద్ధులకి ఆశ్రయం కల్పిస్తూ 
వృద్దాశ్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 

QB జిల్లాలోని వృద్దాశ్రమాలు నడుపుతున్న సంస్థలు / వ్యక్తులు విధిగా సహాయ సంచాలకులు విభిన్న 
ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ వారి కార్యాలయము నందు నమోదు చేసుకుని లైసెన్సు 
పొందాలి. 

> అట్లు నమోదు చేయని సంస్థలు / వ్యక్తులకి జిల్లా కమిటీ ఆమోదంతో 25000/- వరకు జరిమానా విధిస్తారు. 


వయో వృదులకీ IS, నదుపాయం: 
ఫి చాప్టర్‌ 4 (1) ప్రకారం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి 
args 4 (2) ప్రకారం ప్రత్యేక క్యు లైన్లను ప్రతి ఆసుపత్రి నందు వృద్దుల కొరకు ఏర్పాటు చేయాలి. 
Sarge 4 (3) ప్రకారం దీర్ణకాలిక వ్యాధులతో భాధపడుచున్న వయో వృద్ధులకు ఆధునిక వైద్యం 
అందచేయడం. 
args 4 (4) ప్రకారం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు వృద్దులు వైద్యం (గేరియాట్రిక్‌) చేయు నిపుణులను 
మరియు వార్డులను ఏర్పాటు చేయడం. 


వయో She ఆనులు వురియు వొణ రక్షణ: 


జిల్లా కలెక్టర్‌ మరియు మేజిస్టేట్‌ చట్టములోని అన్ని అంశాలను సరిగా అమలు చేయుటకు మరియు వయో 
వృద్దుల ఆస్టి మరియు ప్రాణ రక్షణకు కావలసిన చర్యలు చేపడుతు వయో వృద్దులు గౌరవంగా సురక్షితంగా 
జీవించటానికి దోహదం కల్పిస్తారు. 


౫ ప్రమాదాలు మరియు విపత్తులు సంభవించినపుదు వారికి సరైన సమయంలో సహాయము మరియు 
సహకారం అందించుట. 

ూచాస్టర్‌ 4 (3) ప్రకారం వివిధ డిపార్టుమెంటు అధికారులకు వయో వృద్ధుల అవసరాలు మరియు 
చట్టంలోని అంశాలపై అవగాహనా కల్పించుట. 


Farge 4 (2) ప్రకారం విచారణ లో ఉన్న కేసుల ప్రగతి పై సమీక్ష చేయుట. 

>I Hoven / విద్య సంస్థలు నిపుణులు, స్వచ్చంద సీవ సంసలు, వృద్దుల సంక్షేమము కై 
థి థి థి : థి ధి = 

పనిచేయుటకుగాను ప్రోత్సాహించుట. 

"చాప్టర్‌ 5 (1) ప్రకారం వృద్దుల సంక్షేమ కార్యక్రమాలపై న చట్టంలోని అంశాలపైన ప్రచార 

కార్యక్రమాలు నిర్వహించుట. 


జిలా SIH కాల DOO Oy 6 అంశాలు: 


> ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఒంటరి వయో వృద్ధుల కొరకు విధిగా ఒక రిజిస్టర్‌ 
ఏర్పాటుచేసి వారిని వాలంటరీ కమిటీ సహాయంతో పర్యవేక్షిస్తు ఉండాలి. 

> కమ్యూనిటీ పోలీసింగ్‌ వ్యవస్థని ఏర్పాటు చేయుట 

“వయో వృద్ధుల పిర్యాదులను / సమస్యలపై వెంటనే స్పందించుట 

ూ ఒంటరి వయో వృద్దుల ఇండ్లలో పనిచేయు పనివాండ్ల వివరాలను విచారించుట 

ూ ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని, వృద్ధుల పై గతములో జరిగిన దాడులు / నేరాలు / హింస కి పాల్పడిన 
నేరస్తులు వివరాలు నమోదు చేస్తూ రిజిస్టర్‌ ఏర్పాటు చేయాలి. 


జాతీయ HO aS- 1999 (ఆటీజుం, 06808 FO) 


GOB rodjo daw VIVY ISVS) 


> ఈ చట్టం ద్వార ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సి భుద్ది మాంద్యం మరియు బహుళ వైకల్యం కల వారు స్వతంత్రముగా 


జీవించుటకు. 

>విరికి ప్రత్యేక సహాయము మరియు సౌకర్యములు మెరుగుపరచి కుటుంబముతో కలిసి జీవించుటకు. 
>50 (పై వైకల్యం గల వారు) కుటుంబము కష్ట సమయములో ఉన్నప్పుడు వీరికి అండగా ఈ చట్టం క్రింద 
నమోదు చేసుకున్న సంస్థల ద్వార సహాయం 


”కుటుంబము యొక్క సహాయము GA వారికి ప్రత్యేక ఏర్పాటు. 

FDO (పై వైకల్యం గల వారు) తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించిన సమయములో వారికి 

రక్షణ ఏర్పాటు. 

SPOS జిలా కలెక్షర్‌ అధ్యక్షతన నమోదు చేసుకున్న ఒక స్వచ్చంద సంస్థ మరియు ఒక వైకల్యం 
(A) ca ల y @ = 

గల సామాజిక స్పృహ / సేవతత్వం కలిగిన వ్యక్తి మరియు అవసరం మేరకు న్యాయవాది, డాక్టర్‌ 

సభ్యులుగా ఉంటారు. 


౫ ఈ కమిటీ ద్వార అర్హులైన కుటుంబ సభ్యులను కానీ, బందువులు కానీ (లేదా) వారు కోరిన 
వ్యక్తిని కానీ సంరక్షకులుగ నియమించబడును 

FDO (పై వైకల్యం గల వారు) రక్షణ మరియు ఆస్తుల రక్షణ నియమించిన గార్డియన్‌ ద్వార 
జరుగును. 

> ఈ గార్డియన్‌ కి తన పేరుమీద గాని, తనకు నచ్చిన వారి పేరున గాని వీరి (పై వైకల్యం గల 
వారు) ఆస్థి బదలాయింపు జరుగుటకు వీలు కాదు. 


ఆంది DOF విభిన్న ప్రతిభావంతుల వురియు SAP వృధుల నహాయ How 


శాఖ / అనుబంధ శాఖ పేరు ఆంధ్ర ప్రదేశ్‌ విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల సహాయ సంస్థ 


ముఖ్య ప్రక్రియ విభిన్న ప్రతిభావంతులకు మరియు వయో వృద్ధుల కావలసన ఉపకరణాలు 
ఉచితముగా పంపిణి 


1. శారీరక DID) వ్రతిభావంతుల కొరకు : 
మూడు చక్రముల బండ్లు, కాల్లిపెర్స్‌, చంక కర్రలు, కృతిమ అవయవాలు, రెండు చక్రాల తోపుడు 


కుర్చీలు (వీల్‌ చైర్స్‌) మరియు లాప్‌ టాప్‌. 
2. అంధ DOS) వ్రతిభావంతుల కొరకు : 


డైసీ ప్లేయర్స్‌, బ్రెయిలీ పుస్తకాలు, బ్రెయిలీ పలకలు, అంధుల చేతి కర్రలు మరియు లాప్‌ టాప్‌. 


3. మూగ మరియు SIS వారి కొరకు : 

చెవిటి మిషన్లు, టచ్‌ ఫోన్లు మరియు లాప్‌ టాప్‌. 

4, మూననీక వికలాంగుల కొరకు : 

రెండు చక్రాల తోపుడు కుర్చీలు (వీల్‌ చైర్స్‌) మరియు విద్యా ఉపకరణాలు. 

5. వయో వృద్ధుల కొరకు : 

వయో వృద్ధుల చేతి కర్రలు, ఏం.సి.ఆర్‌. చెప్పులు, చెవిటి మిషన్లు, రెండు చక్రాల 


తోపుడు కుర్చీలు (వీల్‌ చైర్స్‌) 


ఉప అనుబంధ ప్రక్రియ 


మంజూరు చేయు అధికారి | జిల్లా స్థాయిలో సహాయ సంచాలకులు / జిల్లా మేనేజర్‌, రాష్ట్ర స్థాయిలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ 
పునర్విచారణ అధికారి జిల్లా స్థాయిలో సంయుక్త కలెక్టర్‌ / కార్యనిర్వాహక సంచాలకులు 
సంబందిత చట్టాలు 1. వికలాంగుల హక్కుల చట్టం 2016 

2. తల్లి దండ్రుల మరియు వయో వృద్దుల పోషణ మరియు సంరక్షణ చట్టం 2007. 


అర్హత ప్రమాణాలు ఉపకరణాలు 
మూడు చక్రముల బండ్లు, కాల్లిపెర్స్‌, చంక కర్రలు, కృతిమ అవయవాలు, రెండు చక్రాల 
తోపుడు కుర్చీలు (వీల్‌ చైర్స్‌), డైసీ ప్లేయర్స్‌, బ్రెయిలీ పుస్తకాలు, బ్రెయిలీ పలకలు, 
అంధుల చేతి కర్రలు, చెవిటి మిషన్లు, టచ్‌ ఫోన్లు, విద్యా పరికరాలు, వృద్దుల చేతి కర్రలు, 
ఏం.సి.ఆర్‌. చెప్పులు. 


అర్లత వ్రమూణాలు 
తెల్ల రేషన్‌ కార్డు కలిగిన విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్దులు ఉపకరణాల ఉచిత మంజూరు 
కొరకు తప్పని సరిగా వారి యొక్క సదరం సర్టిఫికేట్‌, ఆదాయ ధృవీకరణ పత్రము, ఆదార్‌ కార్డు సమర్పించ 


వలెను మరియు విద్యార్దులు అయినచో విద్యా ఉపకరణాల కొరకు ప్రస్తుతం చదువుచున్న ధృవీకరణ పత్రం 


సమర్పించ వలెను. 


లావ్‌ టావ్స్‌ కొరకు OFS వ్రమూణాలు 


ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పి.జి. / వృత్తి విద్య కోర్సులు, ఐ.టి.ఐ., పాలిటెక్నిక్‌, గ్రాడ్యుయేషన్‌, ఉన్నత 
విద్య ప్రస్తుతము చదువుచున్న వారు అర్హులు. 


జతపరచ వలసిన ధృవీకరణ . సదరం సర్టిఫికేట్‌ 
పత్రాలు . ఆదార్‌ కార్డు 
. నివాస ధృవీకరణ పత్రము 
. ఆదాయ ధృవీకరణ పత్రము 
. వికలాంగత్వము కనబడునట్లు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటో 


. విద్యా ఉపకరణాల కొరకు ప్రస్తుతం చదువుచున్న ధృవీకరణ పత్రం 
. సంతకం చేసిన దరఖాస్తు పత్రము 


www.apdascac.ap.gov.in అను వెబ్‌ సైట్‌ నందు ఆన్లైన్‌ ద్వార లేక ఆఫ్‌ 
లన్‌ దార 


దరఖాస్తు రుసుము ఉచితముగా మంజూరు చేయబడతాయి. 


ప్రధాన ప్రక్రియ (ప్రస్తుతం) 1. సహాయ సంచాలకులు / జిల్లా మేనేజర్‌ వారు నిర్వహించు బహుళార్దసాధక 


ww 


ఎంపిక శిబిరాలు నందు విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకొనవచ్చును. 


2. విభిన్న ప్రతిభావంతులు నేరుగా BQa ద్వార గాని లేదా వారి మండల 


పరిషత్‌ అభివృద్ది అధికారి వారి కార్యాలయము ద్వార గాని దరఖాస్తు 
చేసుకొ నవచ్చును. 


3. జూనియర్‌ సహాయకులు, విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల 


సహాయ సంస్థ వారు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సహాయ సంచాలకులు / 


జిల్లా మేనేజర్‌ వారికి మంజూరు నిమిత్తం పంపుతారు. 
4. సహాయ సంచాలకులు / జిల్లా మేనేజర్‌, విభిన్న ప్రతిభావంతుల మరియు 


వయో వృద్దుల సహాయ సంస్థ వారు దరఖాస్తులు పరిశిలించి మంజూరు 
చేయుదురు. 


ప్రధాన ప్రక్రియ (ఉండాలి) 1. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్దుల తరుపున గ్రామా వాలంటీర్లు 
ఉపకరణాల నిమిత్తం గ్రామ / వార్డు సచివాలయాలకు దరఖాస్తులు 
సమర్పించెదరు. 


2. గ్రామ / వార్డు సచివాలయం వారు దరఖాస్తులను పరిశీలించి సంబందించిన 


శాఖలకు అలాగే ఈ ప్రక్రియలో ఉన్న మిగతా శాఖలకు దరఖాస్తులను తదుపరి 
చర్యల నిమిత్తం పంపుతారు. 


ప్రధాన ప్రక్రియ (ఉండాలి) 3. మంజూరు చేయు అధికారి ఉపకరణాల మంజూరుకు వారి యొక్క ఆమోదం 


తెలపాలి అ) గ్రామ సచివాలయ సిబ్బంది సహాయ సంచాలకులు వారి అధీనంలో 


ఉన్న ఉపకరణాలను సేకరించి వాటిని గ్రామ / వార్డు వాలంటీర్లు ద్వార లబ్దిదారుని 


ఇంటివద్దకు చేరేల ఏర్పాటు చేయాలి. 
4. గ్రామ / వార్డు వాలంటీర్లు, సచివాలయం నుండి ఉపకరణాలను సేకరించి 


లబ్దిదారుని ఇంటివద్దకు తీసుకువెళ్ళి అందజేయాలి. 


THANK YOU 


GOVERNMENT OF ANDHRA PRADESH 
ABSTRACT 


SOCIAL WELFARE DEPARTMENT - Implementation of New Standardized Nutritious 
Menu & Enhancement of Diet Charges for all boarders residing in the Pre-Matric & 
Post-Matric Hostels, Residential Schools/Colleges and other Welfare Educational 
Institutions managed by the SW/TW/BCW/DAW/W&CW/MW Departments - Orders - 
Issued. 


SOCIAL WELFARE (EDN.2) DEPARTMENT 


G.O.Ms.No.82 Dated: 05-06-2018. 
Read the following: - 


G.O.Ms.No.59, SW(Edn.2) Department, dated 01.04.2008. 

G.O.Ms.No.76, SW(End.2) Department, dated 24.04.2008. 

G.O.Ms.No.15, WD, CW & DW(JJ) Department, dated 7.6.2008. 

G.O.Ms.No.17, WD, CW & DW (JJ) Department, dated 13.6.2008. 

G.O.Ms.No.117, Minorities Welfare (MFC) Department, dated 18.06.2011. 

G.O.Ms.No.922, Education (SETRG.A2) Department, dated 26.12.2008. 

G.O.Ms.No.39, Social Welfare (EDN.2) Department, dated 07.12.2012. 

G.O.Ms.No.60 Social Welfare (EDN.2) Department, dated 27.09.2011. 

G.O.Ms.No.40, Social Welfare (SW.EDN.2)Department, dated 08.12.2012. 

10. G.O.Ms.No.40, Social Welfare (Edn.2) Department, dated 29.06.2015. 

11. Rc.No.C1/5225/2016-1, dated 30.4.2016 of Director, Social Welfare, A.P. 

12. Welfare Review meeting held on 2/8/2016 by the Hon’ble Chief Minister. 

13. G.O.Rt.No.1934,Finance(FMU. Welfare. |) Department, dated 08.09.2016 

14. Govt.Memo.No.14021/1/SW. Edn.1/2016, dated 31.01.2017. 

15. Meeting held by Principal Secretary to Govt., SWD with all Secretaries & 
HoDs of Welfare Department on 18.04.2017, 19.04.2017 & 28.04.2017. 

16. Rc.No. A3/101/2018, dated.04.04.2018 of DD(SW), West Godavari. 

17. Rc.No.C1/5225/2016-1, dated 04.04.2018 from the Director of Social 

Welfare, A.P. 


co Sra a 


kkkkkkkkk 


ORDER: 


The Government of Andhra Pradesh, envisions the emergence of the State 
as a happy, inclusive, responsible, & globally competitive society by the year 2029 
and has enunciated its vision in the Vision 2029 document, which inter-alia aims 
to: (i) Create capacities among all sections of society to equitably gain from it so 
as to make them willing partners and stakeholders. (ii) Transform into an economy 
that creates, disseminates, and uses knowledge to drive growth and development. 


2. Andhra Pradesh is a pioneer in ensuring that no child, belonging to the 
marginalized communities, is left behind in his/her quest for seeking knowledge, 
only on grounds related to their social & economic background. Taking cognizance 
of the gaps in the standards of academic attainment, the State has over the years, 
established an extensive network of Hostels (Pre-Matric & Post-Matric) and 
Residential Schools managed by the Social Welfare (SW), Tribal Welfare (TW), 
Backward Classes (BC) Welfare, Minorities Welfare (MW) & Differently Abled (DA) 
and Women and Child Welfare Departments. 


3. The monthly Maintenance charges (MTF) for the SC & ST students, studying 
in the Post-Matric courses, including Attached Hostels were enhanced vide 
G.O.Ms.No.60, Social Welfare (Edn.2) Department, dated 29-9-2011. Subsequently, 
the Diet Charges for the Boarders in the Hostels (Pre-Matric) & Residential Schools, 
studying in Classes Ill to Xth of the SW/TW/ BCW/ MW/ DA/ Education(APREIS) 
Departments was last enhanced vide the G.O. MS. No. 39, Social Welfare (Edn.2) 
Department, dated 7-12-2012. Finally, the monthly Maintenance charges were 
enhanced and made uniform for the SC/ST/BC/MW/DA community/category 
students in the Department Attached Hostels pursuing Post-Matric courses vide the 
G.O.Ms.No.40, Social Welfare (Edn.2) Department, dated 08-12-2012. 


4. The Social Welfare Department considered it necessary to undertake a 
scientific study of the existing Diet Menu being implemented in the Hostels & 
Residential Schools to understand the gaps in nutrition delivery and based on the 
results to make an assessment of the requirement for the enhancement of the Diet 
Charges. Accordingly, the National Institute of Nutrition (NIN), Hyderabad has 
furnished a detailed report wherein an overall analysis of the existing Diet Menu, 
the nutrition gaps and the changes necessary were documented. 


5 During the review meeting held in the reference 12% read above, the 
Hon’ble Chief Minister has directed that the enhancement of the Diet Charges 
proposed in respect of the Social Welfare Department be holistically examined in 
respect of the institutions of all the Welfare Departments in order to ensure 
uniformity and that the Director of Social Welfare act as the Nodal Officer for this 
purpose and furnish a Standardized and Nutritious Menu for all Welfare institutions 
viz. Hostels (Pre Matric & Post-Matric) and Residential Schools/Jr. Colleges across 
the State, and to move a common proposal for approval. Accordingly, in the 
reference 14 read above, instructions were issued by the Government to the 
Director of Social Welfare, AP. 


6. The above matter was also discussed in the meetings, held by the Principal 
Secretary to the Government, Social Welfare Department in the reference 15" read 
above, with the Principal Secretaries/Secretaries and HODs of the Welfare 
Departments. Based on the broad requirements suggested by the NIN, Hyderabad, 
the Secretary, APSWREIS has taken up the task of defining the detailed age-specific 
Meal Plan for the Hostels and Residential Schools, based on the following 
parameters: 


a) The Menu should be Nutritious and Standardized for all the Welfare Hostels 
(Pre-Matric & Post-Matric) and Residential Schools/Colleges, across the State. 


b) The boarders residing in the Pre-Matric hostels are not provided lunch in the 
Hostels and have Mid-day meals in the schools concerned, therefore, 
enhanced Nutrition should be provided through appropriate customization of 
the Menu. 


c) The Menu should meet all the necessary age & gender specific nutritional 
requirements, as per the Recommended Dietary Allowances(RDAs). 


d) The Menu should be based on ingredients, which are locally and seasonally 
available. 


7. The Secretary, APSWREIS, in consultation with all Welfare Departments/ 
Societies has prepared a standardized & comprehensive nutritious Menu as 


mentioned in Annexure | & Il to this order, for implementation by all the Welfare 
institutions, based upon (a) Recommended Dietary Allowances (Required 
Nutrients/Calories per day), as prescribed by the National Institute of Nutrition 
/World Health Organization, (b) Distribution of recommended calories across 
various sources (fats, proteins, carbohydrates, fibers, etc.) (c) Appropriate 
intervals between successive meals, as per the established nutritional standards (d) 
Scientific customization of calorie requirements, as per the age (group) and gender 
of the students, as per the NIN/WHO requirements. 


8. As a balanced and nutritious diet is critical for physical and mental growth 
and development of the boarders from the disadvantaged communities, hence the 
proposed menu has also been discussed with experts from the World Bank and 
UNICEF and their suggestions incorporated. Field studies were initially held in the 
APSWREIS institutions and suitable modifications were made based on feedback 
received from all the stakeholders. The Diet & Health modules were developed and 
deployed for Hostels and Residential Schools in the Jnanabhumi portal and a larger 
pilot was undertaken in West Godavari district from 10-2-2018 in (80) Pre-Matric 
Hostels and (22) Post-Matric Hostels of the SW & BCW Department, implementing 
the revamped Diet Menu with enhanced Diet charges. Positive feedback has been 
received from all stakeholders, viz., Boarders, Parents, HWOs, ASWOs/ABCWOs/ 
ATWOs and Special Officers of the Hostels in West Godavari district regarding the 
new standardised Menu vide reference 16" read above. 


9. The Director of Social Welfare, vide the reference 17 read above, has 
submitted a detailed proposal for the implementation of New Standardized 
Nutritious Menu & for the Enhancement of Diet Charges for all boarders residing in 
the Pre-Matric & Post-Matric Hostels, Residential Schools/Colleges and other 
Welfare Educational Institutions managed by the SW/TW/BCW/DAW/W&CW/MW 
Departments. 


10. Government, after careful examination of the above proposal of the Director 
of Social Welfare, the age & gender specific dietary calorific & nutrition 
requirements, the recommendations in the report of the National Institution of 
Nutrition, Hyderabad, the inputs from the nutrition experts from the UNICEF and 
World Bank, the change in the cost of living index, and the results of the field trials 
and large-scale pilot undertaken, hereby issue the following orders: 


(a) Implementation of the New Standardized and Nutritious Menu, annexed at 
Annexure | for Pre-Matric Hostels of all Welfare Departments (including 
Ashram Schools/Ananda Nilayams/Children Homes) & Annexure II (Post- 
Matric Hostels and Residential Schools/Colleges of all Welfare Departments) 
w.e.f. 1° July 2018. 


(b) Enhancement of the Diet Charges, as per the following rates (per boarder 
per month), w.e.f. 1* July 2018. 


ENHANCED DIET CHARGES (PER BOARDER PER MONTH) 


Enhanced 


Existing Diet Diet Charges 


Classes Type of Institutions Charges 


Il & IV J All Hostels(Pre-Matric)/ Residential Schools = 750 క 1000 


wee స. Hostels(Pre-Matric)/ Residential Schools = 750 ₹ 1250 
ae & | Au Hostels(Pre-Matric)/ Residential Schools ł 850 ₹ 1250 


INTER- | All Hostels (Post-Matric - for SC/ST Group-| 


LEVEL | course students only) % 1200 
& All Hostels (Post-Matric-excluding SC/ST = 1400 
Group -I course students) and Residential = 1050 


ABOVE | Schools/Colleges 


(c) Constitution of a Standing Committee, to ensure enhancement in Diet Charges 
in regular periodicity, based on the need, determined on basis of objective & 
defined criteria in order to ensure proper nutrition is provided to children at all 
times, in the Welfare Hostels & Residential Schools ecosystem, consisting of - 
a) Principal Secretary/ Secretaries of SC/ST/BC/MW/DA/WCD Departments b) 
Principal Secretary, Health Department c) Principal Secretary, Finance 
Department in charge of the subject of Welfare d) Director, Economics & 
Statistics Department e) Director of Social Welfare - Member Convener. 


The Committee shall examine need to make any changes in Diet Menu/ 
Diet Charges in the month of April, every year, on the basis of objective criteria 
and furnish its recommendations for consideration of the Finance Department 
before the 15" of April, every year. 


The Committee is also entrusted with the task of recommending any 
Special Dietary provisions for nutritionally-disadvantaged children, Sick 
children and Children engaging in rigorous sports activities, across the welfare 
institutions. 


(d) The implementation of the New Standardized and Nutritious Menu and the 
enhancement in the Diet Charges will be operationalized through the Diet 
module of Jnanabhumi portal, wherever deployed. 


10. The Director of Social Welfare, Director of Tribal Welfare, Director of 
Backward Classes Welfare, Commissioner of Minority Welfare, Secretary, 
APSWREIS/APTWREIS/APMJPBCWREIS/APREIS(MW), Commissioner, Differently Abled 
Welfare, Commissioner, Women Development & Child Welfare, VC & MD, APSMFC 
Limited, are requested to take necessary action for implementation of the New 
Standardized and Nutritious Menu as shown in the Annexure | & II to this order as 
per the enhanced rates and to meet the expenditure from the respective Head of 
Account. 


11. The Chief Executive Officer, A.P.C.F.S.S., Amaravati is requested to take 
necessary steps to modify the Jnanbhumi software accordingly. 


12. This order issues with the concurrence of the Finance (FMU-Welfare. |) 
Department, vide their U.O. No.39027/33/2018-(FMU-WF.1), dated 09-05-2018. 


(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH) 


S.S. RAWAT, 
PRINCIPAL SECRETARY TO GOVERNMENT 
To 
The Principal Secretary to Government, Tribal Welfare Department, 
The Principal Secretary to Government, B.C. Welfare, Department, 
The Secretary to Government, W.C. DA & SC Welfare Department 
The Secretary to Government, Minority Welfare Department. 
The Commissioner, Minority Welfare, AP, Amaravathi 
The Director of Social Welfare, A.P., Amaravati. 
The Director of Tribal Welfare, A.P., Amaravati. 
The Director of Backward Classes Welfare, A.P., Amaravati. 
The Spy. Commissioner of Women & Child Welfare, Amaravati. 
The Spy. Commissioner of Differently abled, Amaravati. 
The Secretary, A.P.S.W.R.E.1.S., Amaravati. 
The Secretary, A.P.R.E.1.S., Education Department, Amaravati. 
The Secretary, APTWREIS/Gurukulam, Amaravati. 
The Secretary, MJP AP BCW REIS, Amaravati. 
The VC & MD, APSMFC, Ltd., Amaravati. 
The Principal Accountant General (66161), A.P., Vijayawada. 
The Director of Treasuries & Accounts, A.P., Ibrahimpatnam Vijayawada. 
The Pay and Accounts Officer, AP, Vijayawada 
The Commissioner, Information & Public Relations Department, Vijayawada. 
The Commissioner of Civil Supplies, A.P., Amaravati. 
The CEO, APCFMS, Ibrahimpatnam. 
The CEO, APCFSS, Ibrahimpatnam. 
Copy to: 
The Chairman, State Planning Board, Vijayawada. 
All the District Collector in the State. 
All the Joint Director/ Deputy Directors, Asst. Directors, (SW) / (TW) / (BCW)/DW 
& Minority Welfare through HODs. 
All the Principals, A.P.S.W. Residential Schools (through Secretary 
APSWREIS)/APSW Gurukulams/ Mahatma Jyothi Rao Phule Residential Schools/AP 
Residential Schools of Education Department. 
All District Treasury Officers. 
The Finance (Expr. SW) Department. 
OSD to Chief Secretary to Govt., A.P. Secretariat. 
P.S. to Secretary to C.M. 
P.S. to M (SWE &TWE) /M(BCW) /M(MW)/ M (WCD & DW)/ M (HRD)/M (PR)/M(Ag. )/ 
M(AH)/M(LE&T)/M(Health)/M (Civil Supplies) 
SF/Spare 
// FORWARDED: BY ORDER// 


SECTION OFFICER 


ANNEXURE-I TO THE G.O. MS.NO.82, SW(EDN.2) DEPARTMENT, DATED:05-06-2018 


ANNEXURE - | 
NEW STANDARDIZED NUTRITIOUS MENU FOR PRE-MATRIC HOSTELS OF ALL WELFARE 
DEPARTMENTS 
7 Mid- 3 Post 
DAYS Mk Breakfast Morning | Lunch* Evening Dinner Dinner 
Break Snacks 
Snack Snack 
Mi Ragimalt Rice 
urry . 
Ground | Thalimpu P 
Sunday Wheat Puri Nut Annam saggery |, Venkeysa Rura Banana 
Chikki Curd PalakuraPappu 
AlooBataniKurma i Buttermilk 
Chutney 
Boiled Egg Ragimalt Rice 
Moong Dal Ground With 
Monday | Milk Khichdi Nut aaa రం ర anana 
With Vegetables Chikki ThotakuraPappu 
Peanut Chutney Buttermilk 
; Ragimalt Thalimpu 
Boiled Egg : : With Annan 
roun : 
Tuesday Milk Tamarind Nut Jaggery Sua curry Banana 
Pulihora Chikki ongura 
Chutney 
Buttermilk 
Boiled Egg Ragimalt Rice 
Ground With 
Wednesday | Milk idli Nut అ) Oo eee 
Chikki శ్ర GonguraPappu 
Peanut Chutney > Buttermilk 
Boiled Egg a Ragimalt Rice 
Ground న With 
Thursday Milk | Wheat RavaUpma Nut = Jaggery sorakayakoora Banana 
Chikki ThotakuraPappu 
Peanut Chutney Buttermilk 
a Ragimalt Thalimpu 
Boiled Egg : ; With Annan 
roun ఇ 
క Jaggery | Chicken Curry 
Friday Milk Moong Dal Pongal Nut l Gongura Banana 
Chikki 
Chutney 
Peanut Chutney Buttermilk 
Boiled Egg Ragimalt Rice 
Ground With Seasonal 
Saturday | Milk | Idli (40g Each) Nut Jaggery | Vegetables Kura | Banana 
Chikki GonguraPappu 
Peanut Chutney Buttermilk 


ANNEXURE-II TO THE 6.0. MS.NO.82, SW(EDN.2) DEPARTMENT, DATED:05-06-2018 


ANNEXURE - II 


NEW STANDARDIZED NUTRITIOUS MENU FOR POST-MATRIC HOSTELS & RESIDENTIAL SCHOOLS/ 
COLLEGES OF ALL WELFARE DEPARTMENTS 


Milk pice Evening Fost 
Days Break Breakfast Morning Lunch Snacks Dinner Dinner 
Snack Snack 
Chicken Curry | Ragimalt | Rice 
Thalimpu paa Vankaya 
: Annam aggery Kura 
Wheat Puri Groundnut 
Sunday Chikki Gan Palakura- Banana 
Pappu 
AlooBatani- Gongura f 
Kurma Chutney eure 
Boiled Egg Aloolguru Ragimalt | Rice 
Moong Dal age oe Dosakaya- 
Khichdi Groundnut aggery | Koora 
Honda d Chikki Thotakura- | Banana 
With Vegetables Curd ౧ 
appu 
Peanut Chutney Sambhar Buttermilk 
Boiled Egg Dondakaya- Ragimalt Thalimpu 
Iguru . Annam 
With hick 
: Groundnut | Rice Jaggery | Chicken 
Tuesday Milk | Tamarind eh Curry Banana 
Pulihora Chikki Gongura 
Curd 
Chutney 
Sambhar Buttermilk 
Boiled Egg Bendakaya- Ragimalt | Rice 
Iguru With 
Rice Jagge Aloo Kura 
Wednesday Milk Idli ere కకక) Gonaurs- Banana 
Curd క్ర 
Pappu 
Peanut Chutney Sambhar Buttermilk 
Boiled Egg Vankaya Iguru | Ragimalt | Rice 
pies With Sorakaya- 
నం Milk Wheat Rava Groundnut Jaggery Koora వా 
y Upma Chikki Thotakura- 
Curd 
Pappu 
Peanut Chutney Sambhar Buttermilk 
: Aratikaya- Thalimpu 
bojlcd Fes Iguru Ragimalt | Annam 
Groundnut Nan AlooBatani- 
Friday Milk Moong Dal Chikki Rice Jaggery Mpa Banana 
Pongal 
Curd Gongura 


Chutney 


; Mid- : Post 
Days eer Breakfast Morning Lunch peas Dinner Dinner 
Snack Snack 
: Cabbage 
Boiled Egg iguru Ragimalt Rice 
With Seasonal 
: Groundnut | Rice Jaggery | Vegetables 
Saturday Milk Idli(40G Each) Chikki Kura Banana 
Curd Gongura- 
Pappu 
Peanut Chutney Sambhar Buttermilk 
S.S.RAWAT 


PRINCIPAL SECRETARY TO GOVERNMENT 


GOVERNMENT OF ANDHRA PRADESH 
ABSTRACT 


Social Welfare Department — The Andhra Pradesh Devadasis (Prohibition of Dedication) 
Rules, 2015 — Notification Orders — Issued. 


SOCIAL WELFARE (CV. PCR) DEPARTMENT 


G.O.MS.No. 100 Dated: 09.12.2015 
Read the following: 


Ref: 1. G.O.Ms.No. 80, (PCR), Dept, Dated, 03.12.2010. 

2. G.O.Ms.No. 7, (PCR), Dept, Dated, 14.3.2012 

3. From the Commissioner of Social Welfare, A.P., Hyd 
Lr.Rc.No.H1/3166/ 2012, dt.30.11.2013. 

4. Govt. Memo No.425/SW.PCR/2012, dt.03.04.2014, 
09.04.2014 and 02.02.2015. 

5. From the CSW, A.P., Hyd., Lr.Rc.No. G1/3166/2012, 
dt.11.05.2013. 


Kkkkk 


ORDER: 
The following Notification will be published in the A.P Gazette:- 
NOTIFICATION 


In exercise of the powers conferred under sub-sections (1) and (2) of section 11 
of the Andhra Pradesh Devadasis (Prohibition of Dedication) Act, 1988 (Act No 10 of 
1988) and of all other powers here into enabling , the Government of Andhra Pradesh 
hereby makes the following Rules, namely:- 


1. SHORT TITLE AND COMMENCEMENT: 


(1) These rules may be called the Andhra Pradesh Devadasis (Prohibition of 
Dedication) Rules, 2015. 

(2) They shall come into force on the date of their publication in the Official 
Gazette. 


2. DEFINITIONS: 
(1) In these rules, unless the context otherwise requires:- 

(a) "Act" means the Andhra Pradesh Devadasis (Prohibition 
of Dedication) Act, 1988; 

(b) “Dedication” means the performance of any act or ceremony by whatever 
name called, by which a woman is dedicated to the service of a Hindu 
deity, Idol, object of worship, temple or other religious institution or place 
of worship and includes tying “Tali with Jakini” to a woman or tying a 


woman by a garland to a Garuda Khambham, Dhaarana and Deeksha; 


(c) “Devadasi” means any woman so dedicated by whatever name called 
and includes Basavi, Jogini, Parvathi, Mathamma and Thayamma; 


(d) “Government” means the State Government of Andhra Pradesh; 


(e) “Notification” means a notification published in the Andhra Pradesh 
Gazette and the word “notified” shall be construed accordingly; 


[Contd.. 


2] 


//2// 


(f) “Temple” means a place by whatever designation known, dedicated to, or 
used as a place of worship; and includes a place deemed to be used as a 
place of worship. 


(g) | “Woman” means a female human being of any age; 


(h) | "Commissioner" means the Commissioner of Social Welfare, Andhra 
Pradesh State; and it includes Director of Social Welfare wherever the 
situation exists so. 


(i) “Occurrence” means a happening or event. 


(j) “Protection Cell” means a cell constituted for the purpose of facilitating 
awareness on the Andhra Pradesh Devadasis (Prohibition of Dedication) 
Act, 1988 through Non Government Organisations and to gain information 
on the incidences and likely potential areas. 


(k) “Protection officer’ means an officer of Women, Child, Disabled and 
Senior Citizens Department not below the cadre of Child Development 
Project Officer. 

(I) “Perform” means the act of doing. 


(m) “Persistence” means continuance. 


(ll | Words and expressions used in there rules but not defined herein shall carry 
the same meanings as are assigned to them in the Act. 


3. MARRIAGE OF DEVADASI: 


“Devadasi” can enter into a valid marriage. A child born of Devadasi out of 
reasonable period of cohabitation with a person is a legitimate person in Law 
and has all rights under the Law including that of inheritance. 


4. ACTIVITIES CONSIDERED AS OFFENCE AND ELIGIBLE TO IMPOSE 
PUNISHMENT: 


(1) “Performer” is the person, who actually performs the act of dedication. 


(2) “Promoter” is the person, who through exhortations, inducements or coercion 
contributes to the persistence of the practice of dedication. 


(3) “Abettor” is the person who through culpable negligence or covertly or openly 
permit the dedication, prevent the contracting of lawful marriage, and fail to 
act under the law to prevent and/or to initiate legal action on wrong doers, and 
any person who coerces or induces a woman or her parents, guardians or her 
relatives to dedicate. 


(4) “Propagator” is the person, who propagates the practice of dedication of 
women as Devadasi. 


5. AUTHORITIES RESPONSIBLE FOR THE IMPLEMENTATION OF THE ACT: 


(1) | The Government may confer the powers of Judicial First Class Magistrate 
on the Executive Magistrate/ Tahsildar/ MRO for conducting the trial of the 
offences under the Act. The District Collector/ Revenue Divisional Officer 
and Tahsildar will perform their duties within their respective Revenue 
Division. 
[Contd...3] 


UE 


(2) | The Sub-Divisional Magistrate and a Police Officer not below the rank of 
Deputy Superintendent of Police shall immediately visit the place of 
dedication within 24 hours of occurrence of such an incident and cause an 
enquiry and submit report to the court. 


(3) The Government may confer the powers of Judicial First Class Magistrate 
on the Executive Magistrate not below the rank of sub-divisional Magistrate 
and such Executive Magistrate shall be competent to try the cases under 
the Act. 


(4) Investigating Officer: The officer-in-charge of a Police Station shall 
investigate the offences under the Act. He / She shall investigate within a 
period of 30 days from the day of registration of the FIR. He / She is also 
empowered to investigate against any person who prevents lawful 
marriage of Devadasi or their Children. If the Devadasi belongs to 
Scheduled Castes and Scheduled Tribes The Scheduled Castes and 
Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989 and The Protection 
of Civil Rights Act, 1955 shall be made applicable while registering the 
case. 


(5) Setting up of Protection Cell and Protection Officer: The State 
Government shall designate a Protection Cell and a Women Protection 
Officer in every district for such women. 


(6) Functions of the Cell: 


(1) The Cell shall take the assistance of Non-Governmental 
Organizations for gaining information on the incidences / likely 
potential areas and individuals including both victims and perpetrators 
of such cases. 


(II) A record of such information shall be maintained by the Cell. 


(lll) "౧6 Cell shall facilitate the conduct of awareness camps by Non- 
Governmental Organizations. 


(IV) The Cell shall guide the victims in filing the complaint in 
the Police Station. 


6. PREVENTIVE MEASURES: 


(1) Setting up of Vigilance & Monitoring Committees to Review implementation of 
Act: 


(A) There shall be a District Level Vigilance & Monitoring Committee consisting 
of the following members: 


(1) Additional District Magistrate ; Chairman 
looking after the Law & Order 


(2) Additional Superintendent of Police ; Member 
looking after the Law & Order 


(3) Sub-Divisional Magistrate : Members 
(all Divisions) 


(4) Retired Dist. Judge /Addl. Dist. : Member 
Magistrate/ Judicial Magistrate 
(as nominated by the District Magistrate) 
[Contd...4] 


HAll 


(5) Non- Govt. Organization (who are engaged : Two Members 
in the welfare activities of Devadasi) 


(6) Executive Director, District SCSC Society : Member 


(7) Joint Director/ Deputy Director : Member Convener 
Social Welfare Department 


The Committee shall meet once in every quarter. 


(B) District Level Vigilance & Monitoring Committee shall be 
performing the following duties: 


(1) 


(7) 


The Committee shall identify temples and religious institutions with 
a history of dedications and issue instructions to the Trusty or 
people concerned with management of such institutions to render a 
sworn affidavit to the effect that no dedications are being 
performed or permitted further. 


Conduct surveys periodically to identify Devadasi Women. 


The Police and Revenue Officials in their jurisdiction shall 
supervise and take all necessary steps to prevent such dedication 
and such supervision shall not be restricted for creating awareness 
by organizing camps particularly in Devadasi prone villages. 


Take cognizance of offence and initiate criminal proceedings 
against the offenders under the Act. 


The Committee shall ensure that if the girl is a minor, she must be 
kept either in the custody of her mother or her family or placed in a 
rescue home and she must be provided with medical aid. 


Ensure the rehabilitation of Devadasi women as per rehabilitation. 
Quarterly reports shall be sent to the State Level Vigilance & 
Monitoring Committee. 


The Committee shall ensure the follow up of the rehabilitation of 
Devadasi women till the time the Committee certifies that 
rehabilitation is complete. 


(c) Sensitization and Training: 


(1) 


(2) 


A module on The Andhra Pradesh Devadasis 
(Prohibition of Dedicaiton) Act, 1988 may be included in the curriculum of 
the Police Training colleges and Police Academy to sensitize and train 
Police Officers. 


Orientation Training on the Andhra Pradesh Devadasis (Prohibition 
of Dedicaton) Act, 1988 shall be given to the Sub-Divisional 
Magistrates, Mandal Executive Magistrates, Joint Directors/ Deputy 
Directors (Social Welfare), Assistant Social Welfare Officers, 
Executive Directors, District SCSC Society, Law Officers, the 
Members of the District Vigilance and Monitoring Committee, 
public representatives and Panchayat Raj Institutions. 


Regular sensitization programmers for general public and teachers 
through use of mass-media shall be taken up. 


[Contd... 


5] 


UE 
(D) There shall be a State Level Vigilance & Monitoring Committee Consisting of 
the following Members: 


(1) Minister for Social Welfare Empowerment : Chairman 
and Tribal Welfare Empowerment. 


(2) Minister for Home Department. ; Member 
(3) Minister for Women, Child, Disabled | Member 
And Senior Citizens Dept. 
(4) Principal Secretary to Govt., Home Dept. : Member 
(5) Principal Secretary to Govt., Tribal Welfare Dept. : Member 
(6) Principal Secretary to Govt., Women, Child, 
Disabled and Senior Citizens Dept. i Member 
(7) Director General of Police. : Member 
(8) Secretary to Govt., Law Dept. వ Member 
(9) Commissioner/ Director, Social Welfare. ; Member 
(10) Managing Director, APSCCFC Ltd. న Member 
(11) Two Non-Govt. Organizations (who are engaged : Member 


in the welfare activities of Devadasi) 


(12) Principal Secretary to Govt., Social Welfare Dept.: Member 
Convener. 


The Committee shall review the status of Implementation of the Act on half yearly 
basis and shall send the reports to the Govt. 


7. RELIEF & REHABILITATION: 


(1) The Government shall from time to time fix appropriate and suitable relief, 
rehabilitation to the victims under the A.P. Devadasis (Prohibition of 
Dedication) Act, 1988 and lay down the procedure for providing such relief and 
rehabilitation. 


(2) The relief and rehabilitation shall include but not limited to, 
(I) Providing a house of not less than 250 sq.ft. plith area (as 
per the norms of the Housing Department). 
(ii) Economic assistance for gainful employment. 


(iii) Free education of children in Govt. Social Welfare & Tribal 
Welfare Residential Schools upto XII Standard. 


(iv) Declare the debt (bonded) if any or part of any debt (bonded) shall 
be deemed to have been extinguished as per the Bonded Labour 
System (Abolition) Act, 1976. 


(V) Incentives as applicable for inter-caste marriage. 


(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH) 


Dr. VIJAY KUMAR 
PRINCIPAL SECRETARY TO GOVERNMENT 


TO 

The Commissioner of Printing, Stationary and Stores Purchase, 

Chanchalguda, Hyderabad. (With a request to publish in the extra-ordinary A.P Gazette 
and furnish 500 Gazette copies) 


[Contd... 


6] 


//6// 


The Commissioner of Information & Public Relations Department 
All the District Collectors in the State. 

All the Revenue Divisional Officers and Mandal Revenue Officers through the District 
Collectors concerned) 

The Director of Social Welfare, A.P, Hyderabad. 

The Director of Tribal Welfare, A.P, Hyderabad. 

The Commissioner of Back Ward Classes Welfare, A.P, Hyderabad. 
All the Departments of Secretariat (with a request to communicate these orders to the 
HOD’s under their control) 

All the Superintendents of Police in the State. 

The Director, TCR & Tl, Hyderabad. 

The Registrar, AP, High Court, Hyderabad. 

The Registrar, AP, Hyderabad, 

Copy to: 

The Law (C) Department, 

The PS to Secretary to C.M. 

The PS to Minister (SWE & TWE) 

The PS to Minster (Home) 

The PS to Minister (WCD&SC Dept.) 

The PS to Minister (Revenue) 

The Ps to Principal Secretary (SW) 

The Ps to Principal Secretary (TW) 

The Ps to Principal Secretary (BCW) 

SC/SF 


Il FORWARDED:: BY ORDER // 


SECTION OFFICER 


గ్రాయ సంబాలయ 
సంక్షయం యురింయయు అద్యా 
సహాయకుల శిక్షణ 


దేవదాసి వ్యవస్త 


సాంఘిక సంక్షేయ SQ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత ge 


ఆ.ప్ర.దేవదాసి/జోగిని వ్యవస్థ నిరోధక చట్టం 1988 


దేవదాసి / జోగిని వ్యవస్థ ఎర్చాటు ఎలా ? 
పేద ప్రజల అవిద్య,అమాయకత్వము, అభద్రతల కారణంగా ఏర్పడిన ఒక సాంఘిక 


దురాచారము ఈ దేవదాసి/జోగిని/మాతమ్మ/ బసివిని వ్యవస్థ. 
తమ కుటుంబానికి లేదా గ్రామానికి మేలు జరగాలని తమ సంతానములో ఒక ఆడపిల్లను 
గ్రామ దేవతకు అర్పించడము/గ్రామదేవతతో వివాహము జరిపించడము చేస్తారు. 


అప్పటినుండి ఆ అమ్మాయి గ్రామ సమిష్ట సంపద గ పరిగణించ బడుతుంది. 


76 


ఆ.ప్ర.దేవదాసి/జోగిని వ్యవస్థ 


జయన ఎధానం 


గ్రామ దేవత ఉత్సవాలలో మరియు గ్రామస్తుల ఇతర ఉత్సవాలలో నాట్యము చేయడము, 

గుడిని శుబ్రము చేయడము వీరి పని. 

గ్రామములో బిక్షాటన ద్వారా జీవిస్తారు. 

సాధారణంగా వీరు ప్రాయములో ఉన్నపుడు గ్రామములోని మోతుబరి / ఇతరుల లైంగిక కోరికలను 
తీర్చే సాధనముగా ఉపయోగ పడతారు. 

వయసు మళ్ళిన తరువాత వీరు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు. 


76 


ఆ.ప్ర.దేవదాసి/జోగిని వ్యవస్థ నిరోధక చట్టం 1988 


చట్టం - యుఖ్యాంశాలు 


ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపుటకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 1988 వ సంవత్సరములో ఈ 
చట్టాన్ని చేసింది, న 

ఈ చట్టం ప్రకారం ఎవరైనా బాలికను / మహిళను ఆమె ఇష్టంతో గాని లేక ఇష్టం లేకుండా కాని 
దేవదాసి/జోగినిగా మార్చడం ఈ చట్టం క్రింద నేరం. 

అట్లు చేసిన వారు, ప్రోత్సాహించిన వారు, సహకరించిన వారు ఈ చట్టం క్రింద శిక్షార్డులు. 

ఎవరైనా అమ్మాయిని ఆమె ఇష్టంతో గాని లేక ఇష్టం లేకుండా కాని దేవదాసి/జోగినిగా చేస్తున్నట్లు లేదా 
చేయబోతున్నట్టు తెలిస్తే ఎవరైనా దగ్గరలోని పోలీసు స్టేషను నందుగానీ, మహిళా శిశు సంక్షేమ అధికారులకు 
గానీ సాంఘిక సంక్షేమ అధికారులకు తెలియపరిస్తే వారు తదుపరి చర్యలు తీసుకొంటారు. 


76 


ఆ.ప్ర.దేవదాసి/జోగిని వ్యవస్థ నిరోధక చట్టం 1988 


దేవదాసిలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌ NHN కులముల ఆర్థిక సహకార సంస్థ 


ఎధులు 
పునరావాసము : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఏదైనా జీవనోపాధి కొరకు అవసరమగు ఆర్థిక 


సహాయం అందించబడుతుంది 
పిల్లల చదువులకు ఎర్చాట్లు 
పిల్లలను సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయం / వసతి గృహం లో చేర్చించి 
చదివించడము జరుగుతుంది. వీరికి ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించబడతాయి 
ఆనంద నిలయం లలో కూడా కొన్ని సీట్లు వీరికి కేటాయించబడతాయి. 


వీడియో లింక్‌ : . https://youtu.be/iF2yj5NMRu8 


76 


గ్రాయ సబాలయ 
D సంక్షయం యరియు ఎద్యా సహాయకుల 
లో) శిక్షణ Ög SIN 

ed 


Constitutional Provisions for 
Weaker Sections 


శ 


{ 


సాంఘిక సంక్షయ రాష 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 


14. చట్టం ముందు సయానత్వం యరియు చట్టం వల్ల సమూన రక్షణ 

చట్టం ముందు సమానత్వాన్ని చట్టం వలన సమాన రక్షణలను భారత 
భూభాగంలో రాజ్యం ఎ వ్యక్తికీ నిరాకరించరాదు 

అయితే సమానులను, ఆసమానులను విడివిడిగా పరిగణించినపు ఎదు ఈ ప్రకరణ 


వర్తించదు. 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 


15. యత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా చూప వివక్షత నిషేధం 
1) మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా రాజ్యం పారులపట్ల వివక్షతను 
చూపరాదు. 
2) మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా ఎ PEP ఎ విధమైన 
అనర్హతలకు, బాధ్యతలకు, ప్రతిబంధకములకు గురి చయబడరాదు. 
౨) ప్రత్యేముగా ప్రజలందరూ ఉపయోగించే షాపులు, హోటళ్లు, విశ్రాంతి, వినోద 
గృపములు స్థలములు అనుభవించుటయందు 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 


15.2 బి) సర్వజనుల ఉపయోగార్హం అంకితమైన పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ రాజ్య నిధులలో 


నిర్వహింపబడుతున్న బావులు, చెజువులు, స్నానఘట్టాలు, రహదారులు, విహారస్థలాలు వటి 
అనుభవములో ఎ వ్యక్తిని అభ్యంతరపరచరాదు. 

15.3) అయినప్పటికీ ఈ ఆర్టికల్‌లోని అంశములు JS స్త్రీలకు యరియు పసివారి సంక్షేయం కొరకు 
ప్రత్యెక రక్షణలను ఏర ఎరుచుటయందు రాజ్యమునకు ఉన్న అధికారమునకు అడ్డురావు. 

15.4) ఈ ఆర్టికల్‌లోని అంశములు ఏవీ మరియు ఆర్టికల్‌ 29 క్లాజ్‌ (2) లోని అంశములు; షెడ్యూల్ల్కులాల 
బారికి, షెడ్యూల్‌ తెగలవారికి మరియు సాంఘికమయుగాను విద్యలోను బెనుకబడిన ఇతర తరగతుల వారికి 
ప్రత్యేక రక్షణలను ఎర్పరదుటయందు రాజ్యమునకు ఉన్న అధికారమునకు అడ్డురావు. 


10 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 


DS ఉదహరించిన అంశములు DS షెడ్యూల్‌ కులముల వారికీ, షెడ్యూల్‌ తెగలవారికీ, 
మరియు ఎనకబడిన తరగతుల వారికి మరియు ఆర్థికంగ ఎనకబడిన వర్గాలకు 
విద్యావకాశాలలో కల్పించు రక్షణలను ప్రైవేట్‌ విదా సంస్థలలో, అవి ప్రభుత్వుంచత 
సహాయమునకు పొందుచున్న లేక PASI, ఐర్పరుచుటయందు రాజ్యమునకు 
ఉన్న అధికారమునకు అడ్డురాదు. అయితే, ఈ అధికారము WO సంఖ్యాక వర్గాలు 


ఏర్పరచుకొను సంస్థలకు వర్తించదు. 


బలహీన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 
16. ప్రభుత్యోద్యోగ వసతులతో సమానావకాశాలు 
1) రాజ్యములోని అన్ని ప్రభుత్యోద్యాగములలోనూ, 
ప్రభుత్యోద్యోగవసతుల్ల నూ పౌరులందరిక సమానావకాశములు ఉండవలెను. 
2) మత, జాతి, కుల, లింగ, జన్మస్టానములలో అన్నింటిని గాని లేక ఎ 
ఒక్కటిని గాని కారణంగా, BBW ప్రభుత్యోద్యేగార్తతలలొనూ, 
ప్రభుత్యోద్యోగములలోనూ  చర్చుకొనుటలోనూ పౌరులమధ్య వివక్షత 
చూపరాదు. 


బలహీన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌? 


16.3) అయినప్పటికిని జన్మస్థానమును బట్టి రాష్ట్ర మరియు కేంద్రపాలిత, 


ప్రాంతముల ప్రభుత్యోద్యోగములలోని స్థానిక సంస్థలలోని మరియు స్వాధికార 
సంస్థలలోని ఉద్యోగములను స్థానికులకు కేటాయించు విధములో చట్టమును 
చేయు అధికారము పార్లమెంటుకు ఉన్నది. ఈ కేటాయింపు ఎదైనా ఒక 
తరగతికి లెక కొన్ని తరగతుల ఉద్యోగములకు పరిమితమయి వుండవలెను. 
ఈ కేటాయింపు ఉద్యోగుల నియామకం కంటే ముందు నిర్భ్ణయించబడినబై 
ఉండవలెను. 


బలహీన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌? 


16.4) అయినప్పటికీ, వెనుకబడిన తరగతులవారికి ప్రభుత్యోద్యోగములలోనూ, 
అవకాశములలోనూ HSS కేటాయింపులను ఎర్పరచు అధికారము 
రాజ్యమునకు ఉన్నది. ఎనుకబడిన తరగతులవారు ప్రభుత్యోద్యోగములలో 


తగినంతమంది లేనట్లు రాజ్యము అభిప్రాయపడినపుడు మాత్రమే తదుచితమైన 


కటాయింపులను చయవచ్చును. 


బలహీన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 

16.409) అయినప్పటి, షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులములకు 
చెందినవారికి ప్రభుత్యోద్యోగములలో పదోన్నతులయందు కూడా ప్రత్యేక 
కేటాయింపులను DSSS అధికారము రాజ్యమునకు ఉన్నది. ఉన్నత 
పదవులలో వారికి నీనియారిటి ప్రసాదించు అధికారము కూడా రాజ్యమునకు 
ఉన్నది. షెడ్యూల్‌ తెగలు, షెడ్యూల్‌ కులములవారు తగినంతమంది 
ప్రభుత్యోద్యోగములలో లేనట్టు రాజ్యము అభిప్రాయపడినచో తదుచితమైన 
పదోన్నతులకు అనువైన కేటాయింపులను చేయవచ్చు 


బలహీన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌? 


16(6) ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు 
ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యం ఎటువంటి 
నిబంధనలు చేయకుండా ఈ నియమంలో ఎదీ నిరోధించదు 

నిబంధన (4) లో పిర్కొన్నతరగతులు కాకుండా PVI ఆర్థికంగా బలహీనమైన 
వర్గాలకు చెందిన వారికి అనుకూలంగా నియామకాలు లేదా పోస్టులలో ప్రస్తుతం ఉన్న 
రిజర్వేషన్లకు అదనంగా మరియు గరిష్టంగా పది శాతానికి లొబడి ఈ నిబంధన 
ఉంటుంది. 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 
అర్హతలు: వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షిక ఆదాయం రూ. 8 లక్షల 


కంట తక్కువ ఉన్నవారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల 

కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగిన వారికి Sey రిజర్వేషన్లు 

వర్తిస్తాయి. 

నోటిఖైడ మున్సిపల్‌ ప్రాంతాల్లో 100 గజాల కంటే తక్కువ స్థలంలో ఇల్లు 

ఉన్న DOS.. 

నాన్‌-నోటిపైడ మున్సిపల్‌ ప్రాంతాల్లో 200 గజాల కంటి తక్కువ స్థలంలో, 


బలహీన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌? 


17. అస్పృశ్యత నిషఇధించడల్రైనది 

ఇందు మూలముగా అస్పృశ్యత నిషేధింపబడినది. అస్పృశ్యత అనేది ఎ 
రూపములో ఉన్నా అన్ని స్వరూపములు నిషేధిపబడినవి. అస్పృశ్యత 
అను ఆచారము కింద అనుభవిస్తున్న అనర్హతలను ఎవరైనా అస్పృశ్యుల 


పట్ట అమలు చసినచ అట్టి చర్య నేరముగా నిర్ధారింపబది శిక్షార్హమగును. 


బలహీన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌? 
19.0 వచ్చు హక్కు 


అందరు పౌరులకు ఈ హక్కు ఉంటుంది- 
(౨) వాక్‌ మరియు భావ ప్రకటనా స వ్రచ్చకు : 
(ఇ) శాతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా సమాఎశమవడానికి; 


(సి) సంఘాలు [లేదా సహకార సంఘాలు] ఎర్చాటు చేయడానికి; 

(డి) భారత భూభాగం అంతటా నె వచ్చుగా సంచరించడానికి; 

(ఇ) భారతదేశ భూభాగంలో ఎ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి; 

(జ) ఎదైనా వృత్తిని చపట్టడానికి లెదా ఎదైనా వృత్తి, వాణిజ్యం లెదా వ్యాపారాన్ని 
కొనసాగించడానికి. 


బలహీన వర్గాల వారి సంక్రేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌. 
23. SPNL క్రయ ఎక్రయాల నిషధం -ఎట్టిచాకిరి నిషేధం 
1) సజీవులైన వ్యక్తులను వ్యాపార వస్తువులుగా మారి ఎవరూ వ్యాపారం చేయరాదు. 
బానిస వ్యాపారం PS మరియు తత్సంబంధిత వ్యాపారం నిషేధించబడినది. వీటి 
వ్యాపారం చేయువారు శిక్షార్హులు. నిర్బంధ సేవ కూడా నిషేధింపబడినది. వ్యక్తులను 
నిర్బంధసవకు గురిచేయువారు శిక్షార్డులు. 
24. కర్మాగారాలలో పనివారి నియాయకం, నిషేధం 
1) 14 సంవత్సరముల వయస్సు నిండని బాలబాలికలను కర్మాగారములలోనూ, 
గనుల యందు, ప్రమాదకరమైన పనులలోనూ నియమించరాదు. 


బలహీన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌? 
29. అల్బసంఖ్యాకుల సంక్షేయ రక్షణ 
1) ప్రత్యేకమైన భాషా, OH, సంస్కృతి కల ప్రజాసమూహములకు భారతదేశములో వారు అక్కడ 


నివసిస్తున్నా వారి భాషనూ, లిపినీ, సంస్కృతినీ పరిరక్షించుకునే హక్కు కలదు. 
30. విద్యాసంస్థలను స్థాపించుట, నిర్వహించుట కొరకు WO.) సంఖ్యాకులకు కల్పించిన రక్షణలు 
1) అల్బసంఖ్యాకులందరికి మతపరమైనవి అయినా లేక భాషాపరమైనబైనా, వారి సంక్షేమం కొరకు 
ప్రత్యేకమైన విద్యాసంస్థలను ఎర్పాటు చేసుకొని నిర్వహించుకొనే హక్కు ఉన్నది. 
2) విద్యాసంస్థలకు రాజ్యం మంజూరు చేసే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడను అల్బసంఖ్యాకులు నిర్వహించే 


సంస్థలకు నిరాకరించరాదు. 
21 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 


38. ప్రజా సంక్షేయం, శ్రయస్సుల నిమిత్తం నాంఘిక సంస్థలను స్థాపించుట 

1) ప్రజా సంక్షేమం కొరకు రాజ్యం పాటుపడవలెను. ఈ ప్రక్రియలో రాజ్యం స్టాపంచే 
వ్యవస్థ, సంస్థలూ ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయాన్ని సమకూర్చే 
సాధనములుగా ఉండవలెను. 

2) వ్యక్తుల మధ్య ఆదాయ, అసమానతను తగ్గించుట కొరకు హోదాలలోని 
అసమానతలను నిర్మూలించుటకు రాజ్యము ప్రత్యేక కృషి చేయవలెను. అదె 
విధముగా వారు వేరు వృత్తులలో ఉన్న వారి మధ్య ఎర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్న 
ప్రజల మధ్య ఆర్థిక పరిస్థితులలొ నూ పని, ఉద్యోగావకాశాలలోనూ ఉన్న 
అసమానతలను నివారించ కృషిని చేయవలెను. 22 


41. పనిని కలగి ఉండే వాక్కు, WAYS వాక్కు, నస్సహాయులకు 
BOE సహాయం 


1) శక్తి ఉన్నంతమేరకు రాజ్యము ప్రజలందరికీ పనిని కల్పించవలెను. 
విద్యావకాశములను కల్పించవలెను. ఉద్యోగం లెనివారికి వయసు 


మీరినవారికి, అనారోగ్య బాధితులకు ఇతరత్రా శక్తిలేని నిస్సహాయులకూ 
ఆర్థిక సంహాయం అందించవలెను. 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్దికల్సు్‌ 
45. ఏసిబారి రక్షణ, ఉఎత మరియు ఇర్భంధ చదుళ్ళ 


6 సంవత్సరముల లోపలి పసివారందరికీ సంరక్షణనూ, చదువును అభ్యసించు 
అవకాశమును కల్పించుట కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు కృషి చేయవలెను. 
46. షడ్యూల' తెగలకు, షడ్యూల్‌ కులాలలారికి ఇతర ఎనకబడిన తరగతుల వారికి 


ఎద్యా ఆర్థికాభివృద్ధి కృషి 
షెడ్యూల్‌ తెగలకు, షెడ్యూల్‌ కులాల మరియు ఎనకబడిన తరగతుల వారికి 
విద్యావకాశములు, ఆర్థిక మెరుగుబాటుకు ప్రత్యేక శ్రద్ద చూపవలయును. వారిని 
సాంఘిక అన్యాయములు, దోపిడిల నుంచి రక్షించవలయును. 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 


244. షద్యూల్‌ యరియు ట్రైబల్‌ ప్రాంతముల పరివాలన 
1) అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాబు రాష్ట్రాలు మినహా 
ఇతర రాష్ట్రాలలోని షెడ్యూల్‌ మరియు ట్రైబల్‌ ప్రాంతముల పరిపాలన 


మరియు నియంత్రణకు 5వ షెడ్యూల్‌లోని అంశములన్ని యూ వర్తించును. 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 
330. లోక్‌సభలో షెడ్యూల్డ్‌ కులాల వారికి, షెడ్యూల్డ్‌ తెగల వారికి స్థానాల 


కేటాయింపు 


1) లోక్‌సభలో సభ్యత్వములో ఈ క్రింద తరగతుల వారికి స్థానములను రిజర్వు 
చేయవలను. 
ఎ) షెడ్యూల్డ్‌ కులాలకు, షెడ్యూల్డ్‌ తెగలకు 
Q GC 
2) షెడ్యూల్డ్‌ కులాలకు షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వు చేయు స్టానాములు ఆ రాష్ట్రము 
లేక యునియన్‌ టెరిటరీల శాసనసభ సభ్యులలో, ఆ రాష్ట్ర ప్రజల జన 
సంఖ్యయందు షెడ్యూల్డ్‌ కులాలకు, షెడ్యూల్డ్‌ తెగల జనసంఖ్యకు ఉండు 
నిష్పత్తిలో ఉండవలెను. 


26 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 


332. శాసనసభలలో షెడ్యూల్డ్‌ కులాలవారికీ, షెడ్యూల్డ్‌ తెగలవారికీ 


స్థానాల కేటాయింపు 
1) అన్ని రాష్ట్ర శాసనసభల సభ్యత్వములలో షెడ్యూల్డ్‌ కులాల 
వారికి, షెడ్యూల్డ్‌ తెగల వారికి రిజర్వేషన్‌ ఉండవలెను. 


27 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 


334. పై కేటాయింపులు 80 సంవత్సరయుల అనంతరం కెననాగరాదు 


ఈ పార్ట్‌లో ఇంతకుముందు ఏ విధముగా ఉన్నా .... 
ఎ) షెడ్యూల్డ్‌ కులాలవారికిీ, షెడ్యూల్డ్‌ తెగలకూ పార్లమెంట్‌లోనూ, రాష్ట్ర 
శాసనసభలలోనూ కల్పించిన రిజర్వేషన్లు. 
బి) ఆంగ్లో ఇండియన్‌లకు లోక్‌సభలోనూ, రాష్ట్ర శాసనసభలలోనూ నామ 
నిర్దేశము ద్వారా కల్పించిన వ్రాతినిథ్యమునకు ఈ సంవిధానం అమలుకు 
వచ్చినప్పటి తేదీ నుంచి డెబ్బది సంవత్సరముల అనంతరం 


అంతముగును. 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 


335. షెడ్యూల్‌ కులాలలారికీ, PSO” తెగల oS ప్రభుత్వోద్యోగాలలో 


వాక్కుల గుర్తింపు 


యూనియన్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలలో సిబ్బందిని నియమించునపుడు షెడ్యూల్డ్‌ 
కులముల, షెడ్యూల్డ్‌ తెగల కొరకు గుర్తింపబడిన హక్కులను విధిగా పరిగణలోకి 
తీసుకొనవలెను. ఈ సూత్రముల అమలు పరిపాలనా దకతకు అనుగుణంగా 
ఉండవలెను. అయినప్పటికి, ఏ తరగతికి చెందిన ఉద్యోగాలలోనైనా పదోన్నతి కొరకు 
జరుగు పరీక్షలలో మరియు ఇతర అర్హతలను నిర్ధారించుటయందు షెడ్యూల్డ్‌ తరగతుల 
వారికి, షెడ్యూల్డ్‌ కులములవారికి కనీస మార్కులు, నిర్దిష్ట ప్రమాణములయందు 
సడలింపుల నిచ్చుటకు ఈ ఆర్టికల్‌ అడ్డురాదు. 


29 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 
338. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్‌ 


1) నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్‌ అను పేరుతో ఒక సంస్థ ఉండవలెను. 
338.ఎ. నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ టైబ్స్‌ 

1) నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ అను పేరుతో ఒక సంస్థ 
ఉండవలెను. 


2) ఈ క్రింది ఉదహరించిన అంశములుపై కమిషన్‌లు నిర్వహించు విధులు: 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌ 
oJ) షెడ్యూల్డ్‌ కులములకు/షెడ్యూల్డ్‌ తెగలకు సంవిధానం క్రింద మరియు ఎదైనా ఇతర 


చట్టములు లేక నిర్దెశాలను అనుసరించ కల్పించిన రక్షణలపై దర్యాప్తును జరుపుట. ఆ 
రక్షణల అమలు జరుపుటను పర్యవేక్షించుట మరియు వాటి పరిణామాలను ఎంచుట. 
బి) షెడ్యూల్డ్‌ కులముల/షెడ్యూల్డ్‌ తెగల కొరకు ఏర్పరచిన రక్షణల నిమిత్తమై అందు 
నిర్దష్టమైన ఫర్యాదులపై విచారణ జరుపుట. 

సి) యూనియన్‌ మరియు రాష్ట్రములలో షెడ్యూల్డ్‌ కులముల /షెడ్యూల్డ్‌ తెగల ఆర్థిక, 
సాంఘిక సంక్షేమాల కొరకు జరుగు ప్రణాళికా విధానాల చర్చలలో పాల్గొనుట మరియు 
సలహాలను అందించుట మరియు యూనియన్‌, రాష్ట్రములలో అమలు అవుతున్న 
ప్రణాళికల పరిణామాలను ఎంచుట. 


31 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 


డి) పైన ఉదహరించిన రక్షణలపై ప్రతి సంవత్సరం మరియు కమిషన్‌ ఎపుడు అవసరమని 
BOQ అపుడు రాష్ట్రపతికి నివేదికలను సమర్పించుట. 
ఇ) ఆ నివేదికలలో యూనియన్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వములు పైన ఉదహరించిన రక్షణ 


అమలు కొరకు చేపట్టవలసిన ప్రభాన్విత చర్యల గురించిన సిఫార్సులు ఉండవచ్చును. 
ఎఫ్‌) షెడ్యూల్డ్‌ కులములకు/ షెడ్యూల్డ్‌ తెగలకు కల్పించిన ప్రత్యేక హక్కుల రక్షణ, వారి 
సంక్షేమం, సాంఘికాభివృద్ధి పురోగతికి సంబంధించి రాష్ట్రపతి అందించు అన్ని ఇతర 
ఆదేశాలను నిర్వహించుట. | 
3. యూనియన్‌ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వములు షెడ్యూల్డ్‌ కులముల/ షెడ్యూల్డ్‌ 
తెగల కొరకు రూపొందించు విధానాలన్నింటిపైనా కమిషన్‌ను సంప్రదించవలను. 


32 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 
338 బ. ఎనుకబడి అ జాతం లగు. నాయాజికంగా OC 


విద్యాపరంగా ఎనుకబడిన తరగతులకు జాతీయ ఎనుకబడిన తరగతుల కమిషన్‌ అని 
పిలువబడే ఒక కమిషన్‌ ఉండాలి. కమిషన్‌ యొక్క విధులు. 

౨) ఈ రాజ్యాంగం ప్రకారం లేదా సామాజకంగా మరియు విద్యాపరంగా ఎనుకబడిన 
తరగతులకు అందించబడిన భద్రతలకు సంబంధించిన అన్ని విషయాలను దర్యాప్తు 
చేయడం మరియు పర్యబేక్టించడం లేదా ప్రస్తుతా ఎ ఇతర చట్టం ప్రకారం అమలులో 
లేదా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మరియు అటువంటి భద్రతల పనితిరును అంచనా 
వేయడం. 


బలహీన వర్గాల వారి సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌: 
బి) సామాజికంగా మరియు విద్యాపరంగా ఎనుకబడిన తరగతుల హక్కులు మరియు 
భద్రతలను కొల్చోవటానికి సంబంధించి నిర్దిష్ట ఫిర్యాదులను విచారించడం 
సి) సామాజికంగా మరియు విద్యాపరంగా ఎనుకబడిన తరగతుల సామాజక-ఆర్టిక 
అభివృద్ధిపై పాల్గొనడానికి మరియు సలహా ఇవ్వడానికి మరియు యూనియన మరియు 
ఎదైనా రాష్ట్రం క్రింద వారి అభివృద్ధి పురోగతిని అంచనా వేయడానికి; 
డి) ఎటా మరియు కమిషన్‌ సరిపోతుందని భావించే ఇతర సమయాల్లో రాష్ట్రపతికి 
సమర్పించడానికి, ఆ భద్రతల పనిపై నిఎదికలు 


బలహన apie బారి అకు oii అ పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్షికల్‌ 


ఇ) సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల రక్షణ, సంక్షేమం మరియు 
సామాజక-ఆర్థిక అభివృద్ది కొసం ఆ రక్షణలు మరియు ఇతర చర్యలను సమర్థవంతంగా 
అమలు చేయడానికి యూనియన్‌ లేదా ఎదైనా రాష్ట్రం తీసు వలసిన చర్యలకు 
సంబంధించిన సిఫారసులను అటువంటి నివేదికలలో చేయడానికి; 

ఎఫ్‌) సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల రక్షణ, సంక్షేమం మరియు 
అభివృద్ధి మరియు పురోగతికి సంబంధించి అటువంటి ఇతర విధులను నిర్వర్తించడం, 
పార్లమెంటు తయారుచేసిన ఎ చట్టంలోని నిబంధనలకు లోబడి, నియమం ప్రకారం 


340. ఎనుకబడిన తరగతుల స్థితిగతులను ఎచారించే No కముషన నియాయకం 

ఈ దేశములో సాంఘికంగాను, విద్యలను ఎనుకబడిన తరగతులవారి స్థితిగుతులపైన వారు 
అనుభవించుచున్న ఇక్కట్లపైన విచారణ BOW నిమిత్తం, ఎనుకబడిన తరగతుల సంక్షమం కొరకూ 
వారి ఇబ్బందులను తొలగించేందుకు యూనియన్‌ మరియు రాష్ట్రములు చేపట్టవలసిన చర్యలను 
సూచించే నిమిత్తం మరియు యూనియన్‌, రాష్ట్ర ప్రభుత్వములు ఎనుకబడిన తరగుతుల వారి 
పురోగతిని, అందించవలసిన గ్రాంట్లును, వాటి మంజూరుకు అవసరమయిన షరతులను సూచించే 
నిమిత్తం, రాష్ట్రపతి తనకు సమర్దులను నమ్మకం ఉన్న వ్యక్తులను కమీషన్‌గా నియమించవలెను. ఆ 
నియామక ఉత్తర్వులో కమీషన్‌ అనుసరించవలసిన కార్యక్రమ నియమావళిని నిర్ణయించవచ్చు. 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 


350. ఇబ్బందుల నివారణకై సనుర్చించు WOO భాషలు 

ప్రతివ్యక్తి ఎదైనా ఇబ్బంది నివారణ నిమిత్తం యూనియన్‌ 
ప్రభుత్వమునకు లేక యూనియన్‌ ప్రభుత్వాధికారులకు మరియు రాష్ట్ర 
ప్రభుత్వములకు GE రాష్ట్ర ప్రభుత్వాధికారులకు సమర్పించు అర్జీని ఎ దేశ 


భాషలోనైనా, సమర్పించుకొనే హక్కు ఉన్నది. 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 


243 డి.) పంచాయితి సంస్థలలో సీట్ల రిజర్వేషన్‌ .— 

ప్రతీ స్తాయిల పంచాయతీలలో ఆ ప్రాంత జనాభా నిష్పత్తి ప్రకారం షెడ్యూల్‌ కులాలు , షెడ్యూల్‌ తెగల వారికి కొన్ని 
స్థానాలను రిజర్వ్‌ చేయాల్సి వుంటుంది. సంబందిత రాష్ట్ర శాసనసభ షెడ్యూల్‌ కులాలు , షెడ్యూల్‌ తెగల వారికి 
మూడు స్థాయిలలో ని పంచాయతీరాజ్‌ వ్యవస్థ విభాగాల అధ్యక్షుల స్థానాలలో రిజేర్వేషన్లు కల్పించాల్సి వుంటుంది . 
మొత్తం స్థానాలలో 1/3 వంతు మహిళలకు రిజర్వ్‌ చేయాల్సి వుంటుంది. మూడు స్థాయిలలోని పంచాయతీరాజ్‌ 
వ్యవస్థ విభాగాల అధ్యక్షుల స్థానాలలో 1/3 వంతు మహిళలకు రిజర్వ్‌ చేయాల్సి వుంటుంది. 


రాష్ట్ర శాసన సభకు వెనకబడిన తరగతుల వారికి పంచాయతీరాజ్‌ వ్యవస్థ లో రిజేర్వేషన్లు కల్పించే అధికారం కలదు 


38 


బలహిన వర్గాల వారి సంక్షేయానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్‌, 


243 టి). మున్సిపాలిటీ వ్యవస్థలో సీట్ల రిజర్వేషన్‌ -పట్టణ జనాభాలో షెడ్యూల్‌ కులాలు , 
షెడ్యూల్‌ తెగల వారికి జనాభా నిష్పత్తి ప్రకారం స్థానాలను రిజర్వ్‌ చేయాల్సి వుంటుంది. సంబందిత 
రాష్ట్ర శాసనసభ షెడ్యూల్‌ కులాలు , షెడ్యూల్‌ తెగల వారికి మున్సిపాలిటీ అధ్యక్షుల స్థానాలలో 
రిజేర్వేషన్లు కల్పించాల్సి వుంటుంది .మొత్తం స్థానాలలో 1/3 వంతు మహిళలకు రిజర్వ్‌ చేయాల్సి 
వుంటుంది. అధ్యక్షుల స్థానాలలో 1/3 వంతు మహిళలకు రిజర్వ్‌ చేయాల్సి వుంటుంది. 

రాష్ట్ర శాసన సభకు వెనకబడిన తరగతుల వారికి మున్సిపాలిటీ వ్యవస్ధ లో రిటేర్వేషన్లు కల్పించే 


అధికారం కలదు 


GOVERNMENT OF ANDHRA PRADESH 
SOCIAL WELFARE (CV.POA) DEPARTMENT 


Circular Memo No.627352/CV.POA/2020 Dated:10.10.2020 


Sub:- SWD - Implementation of Scheduled Castes and Scheduled Tribes 
(Prevention of Atrocities) Act, 1989& Amended Act, 2015 and Rules made 
there under - Payment of Relief and Rehabilitation measures to the victims 
of atrocity - Certain instructions/Clarification - Issued - Reg. 

Ref:- 1. SCs & STs (POA) Act, 1989 and amended Act, 2015 (Act No.1 of 2016) 

SCs & STs (POA) Rules, 1995 and Amended Rules, 2016. 

G.O.Ms.No.3, Social Welfare (CV.POA) Dept., dt:29.08.2016. 

G.O.Ms.No.76, Social Welfare (CV. POA) Dept., dt:28.11.2014 

G.O.Ms.No.95, Social Welfare (CV. POA) Dept., dt:29.08.2016. 

Circular Memo No. 1248417/CV.POA/2020, Dt:09.10.2020. 

00000 


1; 
2, 
3; 
4. 
3; 
6. 


The attention of all the District Collectors in the State is invited to the references cited 
and to inform that in the references 3“ to 5" cited, Government have issued orders from time 
to time following the guidelines issued by the Government of India based on SCs & STs (POA) 
Rules, 1995 and amended Rules thereon for enhancement of relief and rehabilitation measures 
to the Scheduled Castes/Scheduled Tribes victims of atrocities and their dependents. 
Accordingly, they are being paid compensation of cash relief and other rehabilitation 
measures for various offences committed by the members belonging to the Castes other than 
SCs/STs under the relevant sections of the SCs and STs (POA) Act, 1989 and amended Act, 
2015 (Act No.1 of 2016), as indicated in the Annexure-| of the said orders. 


Ža According to Rule 12 (4) of the POA Rules, 2016, the District Magistrate or the Sub- 
Divisional Magistrate or any other Executive Magistrate shall make necessary administrative 
and other arrangements and provide relief in cash or kind or both within seven days to the 
victims of atrocity, their family members and dependents according to the scales as provided 
in the rules and as per Section 7(2) of the POA Rules, 2016, charge sheet has to be filed in the 
Special Court or the Executive Special Court within a period of sixty days (the period is 
inclusive of investigation and filing of charge-sheet). 


3; According to section (10) of the Act, in the identified area a Special Officer not below 
the rank of an Addl. District Magistrate shall be appointed to co-ordinate with the District 
Magistrate, Superintendent of Police or other officers responsible for implementing the 
provisions of the Act, various committees and the Scheduled Castes and Scheduled Tribes 
Protection Cell. 


4, During the review meetings with District Officers of Revenue, Police and Social Welfare 
Departments, it has been observed that in many cases charge sheet is not filed within the 
stipulated time and relief measures also not sanctioned/delayed due to 
neglect/ambiguity/want of clarification with regard to provisions under references 2 to 5" 
cited. 


5; After careful examination of the matter, Government hereby issues the following 
Instructions/clarifications on implementation of Scheduled castes and Scheduled Tribes 
(Prevention of Atrocities) Act, 1989 & Amended Act, 2015 and Rules made there under: 


The Police Officers(SHO/DSP) are 
informed that, fresh caste certificate of 
the victim is not necessary whenever an 
atrocity is committed. Caste Certificates 
are permanent in nature and existing 
caste certificate is valid until it is 
cancelled by a competent authority. They 
shall proceed based on the existing caste 
certificate. 


The delay in issue of Caste 
Certificates by Revenue Officers 
which is essentially required 
sometimes at FIR stage, for 
investigation and sanction of relief. 


In case the victim, does not have a caste 
certificate, then the district collector 
shall ensure that the caste certificate is 
issued within 48 hours. 


[Contd...] 


$238 
2 Delay in issue of Medical Evaluation The District Collector shall ensure that 
Report. the Medical evaluation reportis issued 
within 7 days. 


2 helene eB eee we to g To provide all the additional relief and 
provided to the victims and to their 
dependents in cases of murder, 
death, massacre, rape, gang 


rehabilitations prescribed at S.No.46 in 
Annexure-| of Scheduled Castes and 
Scheduled Tribes (Prevention of Atrocities) 
; paises Rules 1995 as per the eligibility of victims 
rape, permanent incapacitation 
and dacoity. 
Whether the victims and their 
dependents are eligible for 


and their dependents. 
additional relief prescribed at 
S.No.46 in Annexure-l of 5656 
STs (PoA) Rules, 1995, If there is no 
death in cases of Rape, Gang rape, 
Massacre, permanent incapacitation, 
Dacoity. 
what stage of the case, 
the employment is to be provided 
to the dependents of the victims. 
And what to do if the case ends by 
acquittal. 
Whether the employment, is to be 
provided on permanent/contract/ 
outsource basis. 


Yes. They are eligible for all the 
components of the Additional relief and 
rehabilitation as prescribed at Sl.No.46 in 
Annexure-! of SCs& STs (PoA) Rules, 1995. 


The employment shall be provided within 
90 days (3 months), irrespective whether 
the case ends with conviction or 

acquittal. 


To provide permanent/regular job as 
Junior Assistant/equivalent or below in 
any of the Government departments 
asper their eligibility based on 
educational qualification. 


The rules of compassionate appointment 
like a certificate confirming that there 
is "No Earning Member” is not required in 
case of atrocity victims. The victim or 
their legal heir is eligible, even if there is 
an earning member in the family. 
To follow the norms prescribed for direct 
recruitment for that post as issued by 
Government from time to time along with 
the special relaxations given. 
The pension amount shall be credited 
every month into the bank account of the 
dependent like in the case of retired 
Government employees. This provision is 
given for the lifetime of the person. 


Upper age 
employment. 


limit to provide the 


Procedure for payment& remittance 
of pension to the dependents of 
victims prescribed at S.No.46 in 
Annexure-!| of SCs& STs (PoA) Rules, 


The expenditure shall be met from the 
budget H/A/C: 2225-01-MH(800)- 
GH(12) SH(05)-310-/312. 


Extent & Cost of agriculture land to | An extent of 2.50 acres of wet land or 
provided to the victims or to | 5.00 acres dry land suitable 
their dependents prescribed at | for Agriculture or Horticulture is to be 


in Annexure-| of SCs& | given. This can be done by either 
STs (PoA) Rules,1995. by assigning suitable Government land or 
by purchase as per local market rate. The 
expenditure shall be met from the budget 
H/A/C: 2225-01-MH(800)-GH(12) SH(05)- 
310-/312. 
Provide house as per existing Rural/Urban 
Housing Scheme of Government with full 
subsidy. The total amount i.e., Subsidy, 
loan component and the beneficiary 
contribution if any shall be met from the 
budget H/A/C:2225-01-MH(800)-GH(12) 
SH(05)-310-/312. 
As per the scale provided to the flood 

to the victims or to their dependents affected issued from time to time. 


[Contd...] 


Size & Cost of the house to be 
provided to the victims or to their 
dependents 


Quantity & Cost of the provisions to 
be provided to the victims or to their 
dependents. 


Budget for providing utensils, 
provisions House and Agriculture land 
Ett:, 


If the atrocity case is filed under 
more than one section of the POA 
Act, in such cases whether 
the relief to be paid is the sum of 
the scales fixed against all sections 
or the higher of all 
Whether there is any time bar for 
sanction of relief to the victims, 
where the sanctions were delayed 
for years due to valid or invalid 
reasons. 
Incident occurred 
the amendment of 
charge sheet 15 
amendment, in such case whether 
the sections of amended Act can be 
booked and relief under amended 
Rules can be paid or to follow the 
Rules at the time of atrocity. 
Atrocity occurred and the charge- 
sheet was filed prior to issue of 
New Rules, but relief was not paid 
due to administrative delay and by 
the time decided to sanction the 
relief the New Rules came into force, 
in such case whether the relief is to 
be provided as per the scales fixed in 
New Rules or Old Rules. 
Whether Statutory 
additional relief and rehabilitation 
measures to be implemented to 
victims of Rape, if the case ends in 
acquittal. 


prior to 
the Act 2016, 
filed after 


benefits and 


Rice as per scale given to AAY cards and 
other items as per the scale issued to the 
flood victims. This must be given for a 
period of three months. 

The expenditure for all items of relief & 
rehabilitation required to provide under 
PoA Rules 1995 has to be met from the 
budget H/A/C: 2225-01-MH(800)- 
GH(12) SH(05)-310-/312. 

To sanction the higher of all the sections 
applied. 


No time bar. This was already clarified in 


Govt. Memo  No.13029/POA1/2001-1, 
Dated:22-09-2001 of Social Welfare 
Department. 


Charge-sheet is to be filed with the 
sections of law in force as on date of 
filing the Charge-sheet, hence the relief 
is to be sanctioned in accordance with 
the sections booked and the prevailing 
scale. 


As per the orders of the Hon’ble High 
Court in W.P.No.33107 of 2018 & WP(PIL) 
No.79 of 2019, dt:24.09.2019, the charge- 
sheet is_ filed under the amended 
provisions of the Act, compensation should 
be paid in terms of G.O.Ms.No.95, 
dt:29.08.2019, though the incident took 
place prior to the issuance of the 
Government Order. 

Yes. The outcome of the case has no 
bearing on providing relief and 
rehabilitation. The final installment of 
monetary relief is to be given to the 
victim on conclusion of the trial, 
irrespective of the outcome. 


6. The Expenditure for providing TA & DA and diet charges to the victims, their dependents 
and witness, utensils, rice, wheat, dal, pulses have to be met from the Monetary relief Head, 
which is a Budget free Head and there are no quarterly restrictions. 


7. The Director of Social Welfare/All the District Collectors are therefore requested to 
take necessary action accordingly and adhere to the strict implementation of Provisions of 
Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act and Rules within the 


stipulated time. 


To 


MUDDADA RAVI CHANDRA 
SECRETARY TO GOVERNMENT 


The Director of Social Welfare, A.P., Tadepalli, Guntur District. 
(With a request to communicate a copy of the above instructions to all concerned) 


All the District Collectors in the State. 
Copy to: 

The OSD to Deputy CM(TW). 

The OSD to M(SW), 

The PS to Secretary to Government(SW). 
The PS to Secretary to Government(TW). 


// FORWARDED :: BY ORDER // 


SECTION గ్ర 


BRIEF NOTES ON MINORITIES WELFARE DEPARTMENT SCHEMES: 


1. INCENTIVE TO IMAMS AND MOUZANS: 

The Government of Andhra Pradesh introduced Scheme of Incentive of Rs. 
5,000/- per month to Imams and Rs. 3,000/- per month to Mouzans of income less 
Masjids. 

In the Manifesto the Hon'ble Chief Minister Sri. Y.S. Jagan Mohan Reddy Garu 
has proposed to enhance the Honorarium to the Imam from Rs.5,000/- per Month 
to Rs.10,000/- and the Mouzan from Rs.3,000/- per Month to Rs.5,000/- making a 
total of Rs.15,000/- per Month to each Masjid in the State. 

As per the Manifesto of the Government Honorarium to Imams and 
Mouzzains has to be increased from Rs.8,000/- to Rs.15,000/- per month 
(Rs.5,000/- to Rs.10,000/- to Imam and Rs.3,000/- to Rs.5,000/- to Mouzzain) for 
which budgetary support to A.P.State Waqf Board to a tune of Rs.126.00 Crores is 
required per annum for 7000 Masjids. 

2. ASSISTANCE TO MUSLIM DIVORCED WOMEN: 


As per the orders of Courts dealing the cases of Muslim Women Protection 
Act, 1986 amounts are paid to the Divorced Women. 


AMOUNT AMOUNT 
S.NO YEAR RECEIVED FROM RELEASED BY NO. OF BENEFICIARIES 
; GOVERNMENT WAQF BOARD 
(RS. IN LAKHS) (RS. IN LAKHS) 

1 2014-15 - - No Sanction 

2 2015-16 5.00 5.00 (10) Divorcees 

3 2016-17 100.00 100.00 (66) Divorcees 

4 2017-18 - - Diverted to Construction & Repairs 
of the Waqf institutions 

5 2018-19 - - Diverted to Construction & Repairs 
of the Waqf institutions 

6 2019-20 25.90 - Files under process 

Total 130.90 105.00 


The Govt., vide Memo No: 1517987/IDM/A1/2018, Dated: 28-08-2018 of 
Minorities Welfare (IDM) Department, Government of Andhra Pradesh, accorded for 
utilization of available amount of Rs.2.00 Crores for the year 2017-18 & 2018-19 
ear-marked against the Sub Scheme of Muslim Divorced Women for Construction 
and Repairs to Waqf Intuitions. Accordingly released amount to the Waqf 


Institutions. 


2.AP STATE HAJ COMMITTEE: 


{v The State Haj Committee is the intermediate body constituted by the State 
Govt. under the Sec-35 of Haj Committee Act’ 2002 to assist Central Haj 
Committee under the Guidelines of HCOI and Ministry of Minorities Welfare, 
Govt of A.P from the time to time of filing of application till safe return of the 
pilgrims after 45 days pilgrimage. 


v The Haj Committee of India fixes the quota in accordance with the annual 
bilateral agreement with the Kingdom of Saudi Arabia. After deducting the 
reserved Quota, remaining Haj seats are distributed amongst all Sates / UTs 
in proportion to their Muslim population as per 2011 census. 


y Intimation will be given to the intending pilgrims regarding the cost of the 
pilgrimage decided by the Haj Committee of India, Mumbai, to be paid by the 
pilgrim directly to the Haj Committee of India in three instalments. 


y All required arrangements for departure of Haj pilgrims viz: reporting of 
pilgrims, luggage cloak room, Boarding, lodging, Medical needs, custom 
clearance, immigration, foreign exchange, Transportation of pilgrims from 
various Districts to Vijayawada embarkation point, etc. are to be made at 
Vijayawada. 


ఈ Arrangement of accommodation and food to Haj Pilgrims free of cost during 
Haj Camp from the time of reporting (i.e. before 48 hours of their departure 
from embarkation point)to departure. 


Y 3 orientation training programmes, 1 vaccination inoculation camps for 
pilgrims will be conducted every year. 


౪ On the representation of Hon'ble Chief Minister and constant persuasion of 
Dy.C.M of A.P State, Gannavaram Airport, Vijayawada has been allotted as 
Embarkation point. 

ఈ After conducting awareness programs, the intending pilgrims for Haj -2020 
registered online are 3147 against the allotted quota of 2930 pilgrims 


ఈ Qurrah / draw of lots were conducted on 10.01.2020 at YSR Kadapa city and 
provisionally selected 2930 pilgrims. 


{v The applications after verification along with original passports of the pilgrims 
were submitted to the Haj Committee of India, Mumbai for VISA 
endorsements from the Saudi Embassy in the month of Feb-2020. 


{v The Govt. of AP is kind enough to provide the financial assistance to Muslims 
during haj Pilgrimage on par with Christians who proceed on pilgrimage to 
holy land of Jerusalem in acceptance with the assurances made under 
“NAVRATNALU” which is first of its kind in the entire country. Accordingly The 
Scheme has been sanctioned and guidelines as framed under G.O.M.S No 75, 
dated 19-11.2019 of MW(IDM)Dept. wherein_Rs. 60,000/- will be released to 
the pilgrims with income less than Rs. 3.00 lakhs per annum and Rs. 
30,000/- to the pilgrims with income more than Rs. 3.00 lakhs per annum. 


{ For every 200 pilgrims one Government servant will be sent as Khadim-ul- 
Hujjaj to assist the Haj Pilgrims at Makkah & Madinah. The applications of Haj 
Volunteers were called from Government Employees of State & Central 


Government. Accordingly 15 KUH were selected as per the norms of Haj 
Committee of India, and Ministry of Minority Affairs, Govt. of India. 

{v For the year 2020-21, No. of Haj Pilgrims selected by the HCOI are 2930+7 
infants. The same numbers of pilgrims are expected to perform Haj 2020, the 
further process of acceptance of applications from the intending Haj pilgrims 
and subsequent sanction & release of financial assistance has been put on 
hold due to suspension on Haj Process by Haj Committee of India on the 
directions of Govt. of kingdom of Saudi Arabia due of pandemic COVID19. 

౪ As on date 22.06.2020, 1373 Haj Pilgrims have cancelled Haj pilgrimage for 
Haj 2020. 


3. Financial Assistance of Subsidy to Pilgrimage to Holy Land of 
Jerusalem: 

Under this scheme, subsidy of Rs.60000/- per beneficiary is provided whose 
annual income is below Rs.3.00 Lakhs whereas subsidy of Rs.30000/- is provided if 
annual income is above Rs.3.00 Lakhs. Additional amount shall be borne by the 
beneficiary. 

The Selection Committee constituted by the Government shall select the 
beneficiaries. 

The scheme is being implemented as per the Government Orders issued vide 
G.O.Ms.No.78, Minorities Welfare (SDM) Dept., Dt.02.06.2015 and 
G.O.Ms.No.74, Minorities Welfare (SDM) Dept., Dt.19.11.2019. 

During the FY 2020-21, an amount of Rs.1.25 Crores was allotted in 
the Vote on Account budget. 


SI. Year Budget Budget Beneficiaries 

No. Allocation Released Phy Fin 

1 | 2015-16 0.50 Cr 0.50 Cr 0 0.00 
2 | 2016-17 5.00 Cr 5.00 Cr 46 0.09 Cr 
3 | 2017-18 5.00 Cr 5.00 Cr 583 2.19 Cr 
4 | 2018-19 5.00 Cr 5.00 Cr 1585 5.36 Cr 
5 | 2019-20 5.00 Cr 2.75 Cr 576 3.10 Cr 
TOTAL 2790 | 10.74 Cr 


4.CENTRE FOR EDUCATIONAL DEVELOPMENT OF MINORITIES(CEDM): 


The Minorities Viz. Muslims, Christians, Sikhs, Buddhists, and Parsees 
constitute 8.8% of the total population of Andhra Pradesh. The basic problem of 
Minorities is socio-economic and educational backwardness. In order to overcome 
this problem the government of Andhra Pradesh has established the Centre for 
Educational Development of Minorities (CEDM). CEDM has three Regional 
Centers located at Kurnool, Guntur and Visakhapatnam. 

Provides free coaching and study material to admission seeking competitive 
examinations Viz. POLYCET, DEECET, EAMCET, NEET & JEE, etc. in all districts in 
AP. This facility can be provided in all districts for the benefit of more minority 
candidates (Urdu and Telugu medium) for enhancing the coaching centres. 


* KKK kK 


A.P. STATE KAPU WELFARE AND DEVELOPMENT CORPORATION, VIJAYAWADA 


BRIEF NOTES YSR KAPU NESTHAM SCHEME 


The Government have issued orders vide G.O.Ms.No.4 Backward Classes 


Welfare (C) Department, Dated: 28.01.2020; to provide economic up-liftment to the Kapu 
communities who are living below poverty line and decided to sanction Financial 
Assistance to women belonging to Kapu Community (Kapu, Telaga, Balija and Ontari 
sub-castes) by granting Rs.75,000/- @ Rs.15,000/- per annum over a period of 5 years to 
financially empower kapu women aged in between 45 years and 60 years for enhancing 
their livelihood opportunities and living standards as per the following criteria. 


> 
> 


This scheme has been named as “YSR Kapu Nestham” scheme. 

Prescribed software has been developed and the website address is 
www.navasakam.ap.gov.in, which is operated and maintained by the C.E.O, 
APCFSS, Vijayawada. 

Identification of the beneficiaries by the Village / Ward Volunteers and the eligibility 
criteria is as follows: 


Eligibility Criteria: 


> 


V VV V 


The beneficiary should belong to the Kapu community (Kapu, Balija, Telaga and 
Ontari Communities) and family income should be less than Rs.10,000/- per month in 
rural areas and Rs.12,000/- per month in urban areas. 

Total land holding of the family should be less than 3 acres of wet land or 10 acres of 
dry land or 10 acres of both wet and dry land together and In urban areas, the family 
either should not hold any property or should not have more than 750 sft built up 
area. 

No family member should be in Government Service or Government pensioner. 
Family should not own 4 wheelers (Taxi, Auto, Tractors are exempted). 

No family member should be income tax payee. 

Registration as beneficiary in the prescribed format along with the following 
documents by the Village/Ward Volunteers. 

(a) Aadhar Number (Mandatory) Beneficiary and Head of the Family (b)Integrated 
Caste Certificate (Mandatory) (c) Copy of the existing Bank pass book (Mandatory) 
(d) Proof of Date of Birth (e) Total Family income 

Data entry by Village/Ward Welfare Education Assistant concerned duly verifying the 
details entered in the Navasakam web portal i.e., www.navasakam.ap.gov.in. 
Generation and Printing the list of eligible beneficiaries and publish the same in 
Village/Ward Secretariats for calling claims and objections if any. 

As per the Government order, the Social Audit has taken up as per the schedule. 
After completion of the Social Audit necessary changes should be carried out at 
Village/ Ward secretariats. 


After approvals of the list of eligible beneficiaries in the Grama Sabha/Ward Sabha, 
the MPDOs/Municipal Commissioners shall cross check and forward the list of 
eligible beneficiaries to the login of the Executive Director concerned through online. 
The Executive Directors concerned will recheck and submit the list of eligible 
beneficiaries to the District Collector to accord administrative sanction. 

The District Collector will send the sanctioned list of eligible beneficiaries to the 
Managing Director, A.P. State Kapu Welfare and Development Corporation 
requesting to transfer the financial assistance through Direct Benefit Transfer (DBT), 
to each and every eligible beneficiary. 

The Managing Director will submit proceedings along with list of beneficiaries to the 
CFMS online with a request to transfer the financial assistance @ Rs15,000/- per 
beneficiary per year, starts from 2019-20 onwards, to the bank accounts of individual 
beneficiaries through direct benefit transfer (DBT). 


The Scheme has been extended to all the eligible beneficiaries in a saturation mode. 


2,35,873 eligible beneficiaries have been identified with an amount of Rs.353.81 
crores released through D.B.T @ Rs.15,000/- per the year 2019-20. 


The YSR Kapu Nestham Scheme launched by Hon’ble Chief Minister on 24.06.2020 
at 10.30 AM. 


ON GOING SCHEMES: 


> 


Vv Vv V WV 


YSR Vahana Mitra: Rs.56.75 crores sanctioned to 56,752 beneficiaries. 

Jagananna Amma Vodi: Rs.571.77 crores sanctioned to 3,81,185 students. 
Jagananna Vasathi Deevena (MTF): Rs.91.83 crores sanctioned to 95,538 Students. 
Jagananna Vidya Deevena (RTF): Rs.367.62 crores sanctioned to 4,629 Institutions. 


YSR Pension Kanuka: Rs.184.68 crores sanctioned to 3,90,694 beneficiaries for 
April, 2020 and May, 2020. 


Jagananna Chedodu: Rs.13.92 crores sanctioned to 31,919 beneficiaries (Tailors). 
YSR Nethana Nestham: Rs.6.65 crores sanctioned to 2,772 beneficiaries. 


Totally an amount of Rs.1293.22 crores sanctioned and released covering 9,63,489 
beneficiaries for the year 2020-21. 


NEW SCHEMES: 


It is proposed to implement Jagananna Todu, YSR Aasara, Law Nestham and 


financial assistance for Small Venders and Hawkers in the year 2020-21 onwards. 


DISTRICT-WISE KAPU NESTHAM REPORT 


S| name ofte isict | NOt Aplications | No: of Eigil 
1 EAST GODAVARI 82,157 76,361 
2 WEST GODAVARI 50,625 46,856 
3 KRISHA 31,387 28,363 
4 GUNTUR 25,150 22,538 
5 VISAKHAPATNAM 15,839 14,917 
6 CHITTOOR 9,351 8,400 
7 PRAKASAM 8,846 7,885 
8 KADAPA 8,118 7,395 
9 ANANTHAPURAMU 7,862 7,085 
10 |SRIKAKULAM 4,600 4,239 
11 SPSR NELLORE 4,640 4,183 
12 KURNOOL 4,414 3,925 
13 | VIZIANAGARAM 4,007 3,/26 

TOTAL : 2,56,996 2,35,873 


Rehabilitation of Bonded Labour 


The Government of India has implemented a Central Sector Scheme for Rehabilitation of 
Bonded Labourer, 2016 for providing rehabilitation assistance to the released bonded 
labour. As per the scheme , financial assistance to the tune of Rs. 1,00,000, Rs. 2,00,000/-, 
Rs. 3,00,000/- are provided to released bonded labourers based on their category and level of 
exploitation. In addition to the financial assistance, the beneficiaries are also entitled for the 
following: 


1. Allotment of House/site & agricultural land 
2. Land development 
3. Provision of low cost dwelling Units. 
4. Animal husbandry, dairy, poultry, piggery etc. 
5. Wage employment, enforcement of minimum wages etc. 
6. Collection and processing of minor forest products. 
7. Supply of essential commodities under targeted public distribution system. 
8. Education for children. 


9. Any other Welfare Scheme of State/Central Govt. 


Government of India has enacted the Child Labour (Prohibition & Regulation) Amendment 
Act, 2016 which came into force w.e.f. 1.9.2016. The Amendment Act Inter alia provides for 
complete prohibition of work or employment of children below 14 years in any occupation and 
process and prohibition of adolescents in the age group of 14 to 18 years in hazardous 
occupations and processes. The Amendment Act also provides stricter punishment for 
employers for violation of the Act and has made the offence as cognizable. Under the NCLP 
Scheme, children in the age group of 9-14 years are rescued/withdrawn from work and enrolled 
in the NCLP Special Training Centers, where they are provided with bridge education, 
vocational training, mid-day meal, stipend, health care, etc. before being mainstreamed into 
formal education system. Children in the age group of 5-8 years are directly linked to the 
formal education system through a close coordination with the Sarva Shiksha Abhiyan (SSA). 


Welfare and Rehabilitation of Bonded Labourers 


In order to assist the State Governments in the task of rehabilitation of identified and 
released bonded labourers, a Centrally Sponsored Plan Scheme for Rehabilitation of 
Bonded Labour has been in operation since May, 1978. The Central Government has 
revamped the Centrally Sponsored Plan Scheme for Rehabilitation of Bonded 
Labourers with effect from 17th May, 2016. The salient features of the ‘Central Sector 
Scheme for Rehabilitation of Bonded Labourer, 2016’ are as under: 


Financial assistance is provided for rehabilitation of a rescued bonded labourer at the 
rate of rupees one lakh for adult male beneficiary, Rs. 2 lakh for special category 
beneficiaries such as children including orphans or those rescued from organized & 
forced begging rings or other forms of forced child labour, and women and Rs. 3 lakh 
in cases of bonded or forced labour involving extreme cases of deprivation or 
marginalization such as trans-genders, or women or children rescued from ostensible 
sexual exploitation such as brothels, massage parlours, placement agencies etc., or 
trafficking, or in cases of differently abled persons, or in situations where the District 
Magistrate deems fit. The financial assistance for rehabilitation is 100% funded by the 
Central Government. 


The Scheme also provides for financial assistance of Rs. 4.50 lakh per district to the 
States for conducting survey of bonded labourers, Rs. 1.00 Lakh for evaluatory studies 
and Rs. 10 Lakhs per State per annum for awareness generation. Central Government 
will give 50% of the amount required for conducting Survey, Awareness Generation 
and Evaluatory Studies in advance. A State may conduct survey once in every three 
years per sensitive district. A State may conduct five Evaluatory Studies per year. 


The release of rehabilitation assistance has been linked with conviction of the accused. 
However, immediate assistance upto Rs. 20,000/- may be provided to the rescued 
bonded labour by the District Administration irrespective of the status of conviction 
proceedings. 


The Scheme provides for creation of a Bonded Labour Rehabilitation Fund at District 
level by each State with a permanent corpus of at least Rs. 10 lakh at the disposal of the 
District Magistrate for extending immediate help to the released bonded labourers. 


The benefits prescribed above shall be, in addition to, other cash or non-cash benefits 
which a beneficiary under this scheme is entitled to, by or under any other scheme or 
law applicable for the time being in force. 


THE BONDED LABOUR SYSTEM (ABOLITION) ACT, 1976 


ARRANGEMENT OF SECTIONS 


CHAPTER I 


PRELIMINARY 
SECTIONS 
1. Short title, extent and commencement. 
2. Definitions. 
3. Act to have overriding effect. 
CHAPTER II 


ABOLITION OF BONDED LABOUR SYSTEM 

4. Abolition of bonded labour system. 
5. Agreement, custom, etc., to be void. 

CHAPTER III 

EXTINGUISHMENT OF LIABILITY TO REPAY BONDED DEBT 

6. Liability to repay bonded debt to stand extinguished. 
7. Property of bonded labourer to be freed from mortgage, etc. 
8. Freed bonded labourer not to be evicted from homestead, etc. 
9. Creditor not to accept payment against extinguished debt. 

CHAPTER IV 

IMPLEMENTING AUTHORITIES 

10. Authorities who may be specified for implementing the provisions of this Act. 
11. Duty of District Magistrate and other officers to ensure credit. 
12. Duty of District Magistrate and officers authorised by him. 

CHAPTER V 

VIGILANCE COMMITTEES 

13. Vigilance Committees. 
14. Functions of Vigilance Committees. 
15. Burden of proof. 

CHAPTER VI 

OFFENCES AND PROCEDURE FOR TRIAL 

16. Punishment for enforcement of bonded labour. 
17. Punishment for advancement of bonded debt. 
18. Punishment for extracting bonded labour under the bonded labour system. 
19. Punishment for omission or failure to restore possession of property to bonded labourers. 
20. Abetment to be an offence. 
21. Offences to be tried by Executive Magistrates. 
22. Cognizance of offences. 
23. Offences by companies. 

CHAPTER VII 

MISCELLANEOUS 

24. Protection of action taken in good faith. 
25. Jurisdiction of civil courts barred. 
26. Power to make rules. 
27. Repeal and saving. 


THE BONDED LABOUR SYSTEM (ABOLITION) ACT, 1976 
ACT NO. 19 OF 1976 
[9th February, 1976.] 


An Act to provide for the abolition of bonded labour system with a view to preventing the 
economic and physical exploitation of the weaker sections of the people and for matters 
connected therewith or incidental thereto. 


BE it enacted by Parliament in the Twenty-seventh Year of the Republic of India as follows:— 
CHAPTER I 
PRELIMINARY 


1. Short title, extent and commencement.—(/) This Act may be called the Bonded Labour System 
(Abolition) Act, 1976. 


(2) It extends to the whole of India. 
(3) It shall be deemed to have come into force on the 25th day of October, 1975. 
2. Definitions.—In this Act, unless the context otherwise requires,— 


(a) “advance” means an advance, whether in cash or in kind, or partly in cash or partly in kind, 
made by one person (hereinafter referred to as the creditor) to another person (hereinafter referred to 
as the debtor); 


(b) “agreement” means an agreement (whether written or oral, or partly written and partly oral) 
between a debtor and creditor, and includes an agreement providing for forced labour, the existence 
of which is presumed under any social custom prevailing in the concerned locality. 


Explanation—The existence of an agreement between the debtor and creditor is ordinarily 
presumed, under the social custom, in relation to the following forms of forced labour, namely:— 


Adiyamar, Baramasia, Basahya, Bethu, Bhagela, Cherumar, Garru-Galu, Hali, Hari, Harwai, 
Holya, Jana, Jeetha, Kamiya, Khundit-Mundit, Kuthia, Lakhari, Munjhi, Mat, Munish system, 
Nit-Majoor, Paleru, Padiyal, Pannayilal, Sagri, Sanji,Sanjawat, Sewak, Sewakia, Seri, Vetti; 


(c) “ascendant” or “descendant”, in relation to a person belonging to a matriarchal society, means 
the person who corresponds to such expression in accordance with the law of succession in force in 
such society; 


(d) “bonded debt” means an advance obtained, or presumed to have been obtained, by a bonded 
labourer under, or in pursuance of, the bonded labour system; 


(e) “bonded labour” means any labour or service rendered under the bonded labour system; 


(f) “bonded labourer” means a labourer who incurs, or has, or is presumed to have, incurred, a 
bonded debt; 


(g) “bonded labour system” means the system of forced, or partly forced, labour under which a 
debtor enters, or has, or is presumed to have, entered, into an agreement with the creditor to the effect 
that,— 


(i) in consideration of an advance obtained by him or by any of his lineal ascendants or 
descendants (whether or not such advance is evidenced by any document) and in consideration of 
the interest, if any, due on such advance, or 


(ii) in pursuance of any customary or social obligation, or 
(iii) in pursuance of an obligation devolving on him by succession, or 


(iv) for any economic consideration received by him or by any of his lineal ascendants or 
descendants, or 


(v) by reason of his birth in any particular caste or community, 
he would— 


(1) render, by himself or through any member of his family, or any person dependent on him, 
labour or service to the creditor, or for the benefit of the creditor, for a specified period or for an 
unspecified period, either without wages or for nominal wages, or 


(2) forfeit the freedom of employment or other means of livelihood for a specified period or 
for an unspecified period, or 


(3) forfeit the right to move freely throughout the territory of India, or 


(4) forfeit the right to appropriate or sell at market value any of his property or product of his 
labour or the labour of a member of his family or any person dependent on him, 


and includes the system of forced, or partly forced, labour under which a surety for a debtor enters, or 
has, or is presumed to have, entered, into an agreement with the creditor to the effect that in the event 
of the failure of the debtor to repay the debt, he would render the bonded labour on behalf of the 
debtor. 


'[Explanation—For the removal of doubts, it is hereby declared that any system of forced, or partly 
forced labour under which any workman being contract labour as defined in clause (b) of sub-section (1) 
of section 2 of the Contract Labour (Regulation and Abolition) Act, 1970 (37 of 1970), or an inter-State 
migrant workman as defined in clause (e) of sub-section (1) of section 2 of the Inter-State Migrant 
Workmen (Regulation of Employment and Conditions of Service) Act, 1979 (30 of 1979), is required to 
render labour or service in circumstances of the nature mentioned in sub-clause (/) of this clause or is 
subjected to all or any of the disabilities referred to in sub-clauses (2) to (4), is “bonded labour system” 
within the meaning of this clause; ] 


(h) “family”, in relation to a person, includes the ascendant and descendant of such person; 
(i) “nominal wages”, in relation to any labour, means a wage which is less than,— 


(a) the minimum wages fixed by the Government, in relation to the same or similar labour, 
under any law for the time being in force, and 


(b) where no such minimum wage has been fixed in relation to any form of labour, the wages 
that are normally paid, for the same or similar labour, to the labourers working in the same 
locality; 


3. Act to have overriding effect—The provisions of this Act shall have effect notwithstanding 
anything inconsistent therewith contained in any enactment other than this Act, or in any instrument 
having effect by virtue of any enactment other than this Act. 


CHAPTER II 
ABOLITION OF BONDED LABOUR SYSTEM 


4. Abolition of bonded labour system.—(/) On the commencement of this Act, the bonded labour 
system shall stand abolished and every bonded labourer shall, on such commencement, stand freed and 
discharged from any obligation to render any bonded labour. 


(2) After the commencement of this Act, no person shall— 
(a) make any advance under, or in pursuance of, the bonded labour system, or 


(b) compel any person to render any bonded labour or other form of forced labour. 


1. Explanation added by Act 73 of 1985, s. 2 (w.e.f. 24-12-1985). 


5. Agreement, custom, etc., to be void.—On the commencement of this Act, any custom or tradition 
or any contract, agreement or other instrument (whether entered into or executed before or after the 
commencement of this Act), by virtue of which any person, or any member of the family or dependant of 
such person, is required to do any work or render any service as a bonded labourer, shall be void and 
inoperative. 


CHAPTER III 
EXTINGUISHMENT OF LIABILITY TO REPAY BONDED DEBT 


6. Liability to repay bonded debt to stand extinguished.—(/) On the commencement of this Act, 
every obligation of a bonded labourer to repay any bonded debt, or such part of any bonded debt as 
remains unsatisfied immediately before such commencement, shall be deemed to have been extinguished. 


(2) After the commencement of this Act, no suit or other proceeding shall lie in any civil court or 
before any other authority for the recovery of any bonded debt or any part thereof. 


(3) Every decree or order for the recovery of bonded debt, passed before the commencement of this 
Act and not fully satisfied before such commencement, shall be deemed, on such commencement, to have 
been fully satisfied. 


(4) Every attachment made before the commencement of this Act, for the recovery of any bonded 
debt, shall, on such commencement, stand vacated; and, where, in pursuance of such attachment, any 
movable property of the bonded labourer was seized and removed from his custody and kept in the 
custody of any court or other authority pending sale thereof, such movable property shall be restored, as 
soon as may be practicable after such commencement, to the possession of the bonded labourer. 


(5) Where, before the commencement of this Act, possession of any property belonging to a bonded 
labourer or a member of his family or other dependant was forcibly taken over by any creditor for the 
recovery of any bonded debt, such property shall be restored, as soon as may be practicable after such 
commencement, to the possession of the person from whom it was seized. 


(6) If restoration of the possession of any property referred to in sub-section (4) or sub-section (5) is 
not made within thirty days from the commencement of this Act, the aggrieved person may, within such 
time as may be prescribed, apply to the prescribed authority for the restoration of the possession of such 
property and the prescribed authority may, after giving the creditor a reasonable opportunity of being 
heard, direct the creditor to restore to the applicant the possession of the concerned property within such 
time as may be specified in the order. 


(7) An order made by any prescribed authority, under sub-section (6), shall be deemed to be an order 
made by a civil court and may be executed by the court of the lowest pecuniary jurisdiction within the 
local limits of whose jurisdiction the creditor voluntarily resides or carries on business or personally 
works for gain. 


(8) For the avoidance of doubts, it is hereby declared that, where any attached property was sold 
before the commencement of this Act, in execution of a decree or order for the recovery of a bonded debt, 
such sale shall not be affected by any provision of this Act: 


Provided that the bonded labourer, or an agent authorised by him in this behalf, may, at any time 
within five years from such commencement, apply to have the sale set aside on his depositing in court, for 
payment to the decree-holder, the amount specified in the proclamation of sale, for the recovery of which 
the sale was ordered, less any amount, as well as mesne profits, which may, since the date of such 
proclamation of sale, have been received by the decree-holder. 


(9) Where any suit or proceeding, for the enforcement of any obligation under the bonded labour 
system, including a suit or proceeding for the recovery of any advance made to a bonded labourer, is 
pending at the commencement of this Act, such suit or other proceeding shall, on such commencement, 
stand dismissed. 


(10) On the commencement of this Act, every bonded labourer who has been detained in civil prison, 
whether before or after judgment, shall be released from detention forthwith. 


7. Property of bonded labourer to be freed from mortgage, etc.—(/) All property vested in a 
bonded labourer which was, immediately before the commencement of this Act under any mortgage, 
charge, lien or other incumbrances in connection with any bonded debt shall, in so far as it is relatable to 
the bonded debt, stand freed and discharged from such mortgage, charge, lien or other incumbrances, and 
where any such property was, immediately before the commmencement of this Act, in the possession of 
the mortgagee or the holder of the charge, lien or incumbrance, such property shall (except where it was 
subject to any other charge), on such commencement, be restored to the possession of the bonded 
labourer. 


(2) If any delay is made in restoring any property, referred to in sub-section (/), to the possession of 
the bonded labourer, such labourer shall be entitled, on and from the date of such commencement, to 
recover from the mortgagee or holder of the lien, charge or incumbrance, such mesne profits as may be 
determined by the civil court of the lowest pecuniary jurisdiction within the local limits of whose 
jurisdiction such property is situated. 


8. Freed bonded labourer not to be evicted from homestead, etc.—(/) No person who has been 
freed and discharged under this Act from any obligation to render any bonded labour, shall be evicted 
from any homestead or other residential premises which he was occupying immediately before the 
commencement of this Act as part of the consideration for the bonded labour. 


(2) If, after the commencement of this Act, any such person is evicted by the creditor from any 
homestead or other residential premises, referred to in sub-section (/), the Executive Magistrate in charge 
of the Sub-Division within which such homestead or residential premises is situated shall, as early as 
practicable, restore the bonded labourer to the possession of such homestead or other residential premises. 


9. Creditor not to accept payment against extinguished debt.—(/) No creditor shall accept any 
payment against any bonded debt which has been extinguished or deemed to have been extinguished or 
fully satisfied by virtue of the provisions of this Act. 


(2) Whoever contravenes the provisions of sub-section (/) shall be punishable with imprisonment for 
a term which may extend to three years and also with fine. 


(3) The court, convicting any person under sub-section (2) may, in addition to the penalties which 
may be imposed under that sub-section, direct the person to deposit, in court, the amount accepted in 
contravention of the provisions of sub-section (/), within such period as may be specified in the order for 
being refunded to the bonded labourer. 


CHAPTER IV 
IMPLEMENTING AUTHORITIES 


10. Authorities who may be specified for implementing the provisions of this Act.—The State 
Government may confer such powers and impose such duties on a District Magistrate as may be 
necessary to ensure that the provisions of this Act are properly carried out and the District Magistrate may 
specify the officer, subordinate to him, who shall exercise all or any of the powers, and perform all or any 
of the duties, so conferred or imposed and the local limits within which such powers or duties shall be 
carried out by the officer so specified. 


11. Duty of District Magistrate and other officers to ensure credit.—The District Magistrate 
authorised by the State Government under section 10 and the officer specified by the District Magistrate 
under that section shall, as far as practicable, try to promote the welfare of the freed bonded labourer by 
securing and protecting the economic interests of such bonded labourer so that he may not have any 
occasion or reason to contract any further bonded debt. 


12. Duty of District Magistrate and officers authorised by him.—It shall be the duty of every 
District Magistrate and every officer specified by him under section 10 to inquire whether, after the 
commencement of this Act, any bonded labour system or any other form of forced labour is being 
enforced by, or on behalf of, any person resident within the local limits of his jurisdiction and if, as a 
result of such inquiry, any person is found to be enorcing the bonded labour system or any other system 
of forced labour, he shall forthwith take such action as may be necessary to eradicate the enforcement of 
such forced labour. 


CHAPTER V 
VIGILANCE COMMITTEES 


13. Vigilance Committees.—(/) Every State Government shall, by notification in the Official 
Gazette, constitute such number of Vigilance Committees in each district and each Sub-Division as it may 
think fit. 


(2) Each Vigilance Committee, constituted for a district, shall consist of the following members, 
namely:— 


(a) the District Magistrate, or a person nominated by him, who shall be the Chairman; 


(b) three persons belonging to the Scheduled Castes or Scheduled Tribes and residing in the 
district, to be nominated by the District Magistrate; 


(c) two social workers, resident in the district, to be nominated by the District Magistrate; 


(d) not more than three persons to represent the official or non-official agencies in the district 
connected with rural development, to be nominated by the State Government; 


(e) one person to represent the financial and credit institutions in the district, to be nominated by 
the District Magistrate. 


(3) Each Vigilance Committee, constituted for a Sub-Division, shall consist of the following 
members, namely:— 


(a) the Sub-Divisional Magistrate, or a person nominated by him, who shall be the Chairman; 


(b) three persons belonging to the Scheduled Castes or Scheduled Tribes and residing in the 
Sub-Division, to be nominated by the Sub-Divisional Magistrate; 


(c) two social workers, resident in the Sub-Division, to be nominated by the Sub-Divisional 
Magistrate; 


(d) not more than three persons to represent the official or non-official agencies in the 
Sub-Division connected with rural development to be nominated by the District Magistrate; 


(e) one person to represent the financial and credit institutions in the Sub-Division, to be 
nominated by the Sub-Divisional Magistrate; 


(f) one officer specified under section 10 and functioning in the Sub-Division. 


(4) Each Vigilance Committee shall regulate its own procedure and secretarial assistance, as may be 
necessary, shall be provided by— 


(a) the District Magistrate, in the case of a Vigilance Committee constituted for the district; 


(b) the Sub-Divisional Magistrate, in the case of a Vigilance Committee constituted for the 
Sub-Division. 


(5) No proceeding of a Vigilance Committee shall be invalid merely by reason of any defect in the 
constitution, or in the proceedings, of the Vigilance Committee. 


14. Functions of Vigilance Committees.—(/) The functions of each Vigilance Committee shall 
be,— 


(a) to advise the District Magistrate or any officer authorised by him as to the efforts made, and 
action taken, to ensure that the provisions of this Act or of any rule made thereunder are properly 
implemented; 


(b) to provide for the economic and social rehabilitation of the freed bonded labourers; 


(c) to co-ordinate the functions of rural banks and co-operative societies with a view to canalising 
adequate credit to the freed bonded labourer; 


(d) to keep an eye on the number of offences of which cognizance has been taken under this Act; 


(e) to make a survey as to whether there is any offence of which cognizance ought to be taken under 
this Act; 


(f) to defend any suit instituted against a freed bonded labourer or a member of his family or any 
other person dependant on him for the recovery of the whole or part of any bonded debt or any other debt 
which is claimed by such person to be bonded debt. 


(2) A Vigilance Committee may authorise one of its members to defend a suit against a freed bonded 
labourer and the member so authorised shall be deemed, for the purpose of such suit, to be the authorised 
agent of the freed bonded labourer. 


15. Burden of proof.—Whenever any debt is claimed by a bonded labourer, or a Vigilance 
Committee, to be a bonded debt, the burden of proof that such debt is not a bonded debt shall lie on the 
creditor. 


CHAPTER VI 


OFFENCES AND PROCEDURE FOR TRIAL 


16. Punishment for enforcement of bonded labour.—Whoever, after the commencement of this 
Act, compels any person to render any bonded labour shall be punishable with imprisonment for a term 
which may extend to three years and also with fine which may extend to two thousand rupees. 


17. Punishment for advancement of bonded debt.—Whoever advances, after the commencement 
of this Act, any bonded debt shall be punishable with imprisonment for a term which may extend to three 
years and also with fine which may extend to two thousand rupees. 


18. Punishment for extracting bonded labour under the bonded labour system.—Whoever 
enforces, after the commencement of this Act, any custom, tradition, contract, agreement or other 
instrument, by virtue of which any person or any member of the family of such person or any dependant 
of such person is required to render any service under the bonded labour system, shall be punishable with 
imprisonment for a term which may extend to three years and also with fine which may extend to two 
thousand rupees; and, out of the fine, if recovered, payment shall be made to the bonded labourer at the 
rate of rupees five for each day for which the bonded labour was extracted from him. 


19. Punishment for omission or failure to restore possession of property to bonded 
labourers.— Whoever, being required by this Act to restore any property to the possession of any bonded 
labourer, omits or fails to do so, within a period of thirty days from the commencement of this Act, shall 
be punishable with imprisonment for a term which may extend to one year, or with fine which may 
extend to one thousand rupees, or with both; and, out of the fine, if recovered, payment shall be made to 
the bonded labourer at the rate of rupees five for each day during which possession of the property was 
not restored to him. 


20. Abetment to be an offence.—Whoever abets any offence punishable under this Act shall, 
whether or not the offence abetted is committed, be punishable with the same punishment as is provided 
for the offence which has been abetted. 


Explanation,—For the purpose of this Act, “abetment” has the meaning assigned to it in the Indian 
Penal Code (45 of 1860). 


21. Offences to be tried by Executive Magistrates.—(/) The State Government may confer, on 
an Executive Magistrate, the powers of a Judicial Magistrate of the first class or of the second class 
for the trial of offences under this Act; and, on such conferment of powers, the Executive Magistate, 
on whom the powers are so conferred, shall be deemed, for the purposes of the Code of Criminal 
Procedure, 1973 (2 of 1974), to be a Judicial Magistrate of the first class, or of the second class, as the 
case may be. 


(2) An offence under this Act may be tried summarily by a Magistrate. 


22. Cognizance of offences.—Every offence under this Act shall be cognizable and bailable. 


23. Offences by companies.—(/) Where an offence under this Act has been committed by a 
company, every person who, at the time the offence was committed, was in charge of, and was 
responsible to, the company for the conduct of the business of the company, as well as the company, shall 
be deemed to be guilty of the offence and shall be liable to be proceeded against and punished 
accordingly. 


(2) Notwithstanding anything contained in sub-section (/), where any offence under this Act has been 
committed by a company and it is proved that the offence has been committed with the consent or 
connivance of, or is attributable to, any neglect on the part of, any director, manager, secretary or other 
officer of the company, such director, manager, secretary or other officer shall be deemed to be guilty of 
that offence and shall be liable to be proceeded against and punished accordingly. 


Explanation.—For the purposes of this section,— 


(a) “company” means any body corporate and includes a firm or other association of individuals; 
and 


(b) “director” , in relation to a firm, means a partner in the firm. 
CHAPTER VII 
MISCELLANEOUS 


24. Protection of action taken in good faith.—No suit, prosecution or other legal proceeding shall 
lie against any State Government or any officer of the State Government or any member of the Vigilance 
Committee for anything which is in good faith done or intended to be done under this Act. 


25. Jurisdiction of civil courts barred.—No civil court shall have jurisdiction in respect of any 
matter to which any provision of this Act applies and no injunction shall be granted by any civil court in 
respect of anything which is done or intended to be done by or under this Act. 


26. Power to make rules.—(/) The Central Government may, by notification in the Official Gazette, 
make rules for carrying out the provisions of this Act. 


(2) In particular, and without prejudice to the foregoing power, such rules may provide for all or any 
of the following matters, namely:— 


(a) the authority to which application for the restoration of possession of property referred to in 
sub-section (4), or sub-section (5), of section 6 is to be submitted in pursuance of sub-section (6) of 
that section; 


(b) the time within which application for restoration of possession of property is to be made, 
under sub-section (6) of section 6, to the prescribed authority; 


(c) steps to be taken by Vigilance Committees under clause (a) of sub-section (1) of section 14, to 
ensure the implementation of the provisions of this Act or of any rule made thereunder; 


(d) any other matter which is required to be, or may be, prescribed. 


(3) Every rule made by the Central Government under this Act shall be laid, as soon as may be after it 
is made, before each House of Parliament while it is in session, for a total period of thirty days which may 
be comprised in one session or in two or more successive sessions, and if, before the expiry of the session 
immediately following the session or successive sessions aforesaid, both Houses agree in making any 
modification in the rule or both Houses agree that the rule should not be made, the rule shall thereafter 
have effect only in such modified form or be of no effect, as the case may be; so, however, that any such 
modification or annulment shall be without prejudice to the validity of anything previously done under 
that rule. 


27. Repeal and saving.—(/) The Bonded Labour System (Abolition) Ordinance, 1975 (17 of 1975) 
is hereby repealed. 


(2) Notwithstanding such repeal, anything done or any action taken under the Ordinance (including 
any notification published, direction or nomination made, power conferred, duty imposed or officer 
specified) shall be deemed to have been done or taken under the corresponding provisions of this Act. 


ఎద 


మహిళలుగూ బి. 


లు 
హు go క sere టి వివర్దమురా్యాం కు 50 శాతం 


J రిజర్వేషన్‌ 


యాక్ట్‌ నెం. 25 : నామినేటెడ్‌ కాంటాక్తు పనులలో మరియు 


TILE సర్వీస్‌ కాం[టటాక్సులలో బి.సి, ఎస్‌.సి, 
ఎస్‌.టి & మైనారిటీల ఆర్సిక ఎదుగుదల కొరకు 
50 శాతం రిజర్వేషన్‌ ను కల్పించడం. 


యాక్ట్‌ నెం. 26: నామినేటెడ్‌ కాంటాక్తు పనులలో మరియు 
నామినేటెడ్‌ సర్వీస్‌ Sor Yos మహిళలకు 50 


శాతం రిజర్వేషన్‌ ను కల్పించడం. 


యాక్ట్‌ నెం. 27 : నామినేటడ్‌ పదవులలో మహిళల రాజకీయ @ 


3 వెనుకబడిన ra 


శాశ్వత [పాతిపదికన బి.సి. కమిషన్‌ ఎర్పాటు 
(యాక్‌ నెం. 19 ఆఫ్‌ 2019) 

బి.సి. కమిషన్‌ ను శాశ్వత [పాతిపదికన ఎర్పాటు చేయు 

ప్రభత్తంయిశుకుతన్‌ GW) తీసుకొనిరావడం జరిగింది. 

ఈ చట్టాన్ని జి.ఓ.ఎం.ఎస్‌. నెం. 61, B.C సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేదీ.19- 

ఆశుణునోకి తీసుకొనిరావడం జరిగింది. 

అ. ఈచట్ట అమలుకు అవసరమైన రూల్స్‌ను జి.ఓ.ఎం.ఎస్‌. DO. 

66, B.C సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేదీ . 30-08-2019వ BAS జారీ 

Bodo జరిగంట్ధి. 

M.. BBO BYA L? ఎ, శంకర నారాయణ గారిని చైర్మన్‌ గా 

నియమిస్తు జి.ఓ.ఎం.ఎస్‌. నౌం.73, B.C.D (ఎఫ్‌) శాఖ, తేదీ.12- 

09-2019 న ఉత్తర్వులను జారీ చేసారు 


బి.సి. కమిషన్‌ కార్యకలాపాలు : 
@ ec. జాబితాలో చేరమని వివిధ కులాల సంఘాల వారి 


అ అభ్యరనలను పరిశీలించడం. 
BC జాలీతాలోఉను కులాల నుండి వచు |గూస్‌ మాదిాడి B 


ఆంధపదేశ్‌ ప్రభుత్వ వెనుకబడిన 


బి.సి. కమిషన్‌ కార్యకలాపాలు 


@ = సంస్తల ప్రవేశాలలో మరియు ఉద్యోగ నియామకాలలో రూల్‌ 
SHALE AEST వచ్చు ఫిర్యాదులను పరిశీలించడం. 

@ ః.(కులాల వారు సాధించిన అభివృద్ది మరియు తిరోగమన స్థాయిలను 
తనెశ్నామశ్రాప్త్యాత్రగినంతగా అభివృద్ది సాధించలేక పోవడాన్ని 
BIADA Bertipostrdrr గుర్తించడం. 

త B.C. లలో 139 కులాలు జాబితాలో ఉండగా 32 కులాలు అత్యంత 
చేరనుకుడినమూటతయాల వారి అభివృద్దికి తగిన సూచనలు, సలహా 

@ వెనుకబడిన తరగతులకు చెందిన వారి పెన చోటు చేసుకొనే 
అ(టాసిటీస్‌ మీద మరియు సామాజిక బహిష్కరణ పె తగు విచారణ 

ఆ ZS ros పాటు బి. సి కమిషన్‌ వివిధ కులాలకు 
సంబందించిన సమస్యలను పరిశిలన/ీఅధ3యనం అనంతరం 


3 o DS SO NIRO లను BOSSA కురియు తొలగించడం 


మ వచ్చు ఫిర్యాదులను పరిశీలించడం. 


LQ 


రాజకీయ ఎదుగుదల కొరకు 


@ విసి, ఎస్‌.సి, ఎస్‌.టి & మైనారిటీల కు నామినేకుడ్‌ పదవులలో 
50% రిజర్వేషన్‌ కల్పించడం కోసం ఈ నూతన చట్టం రావడం 
జరిగింది. 


అ ఈ చట్టాన్ని జి.ఓ.ఎం.ఎస్‌. DO. 62, B.C సంక్షేమ (ఎఫ్‌) శాఖ, 
తేదీ.19-08-2019 న అమలులోకి తీసుకొనిరావడం జరిగింది. 


@ ఈ చట అమలుకు అవసరమైన రూల్స్‌ ను జిఓ.ఎం.ఎస్‌. DO. 
77, B.C సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేదీ . 27- 09- 2019వ BAS జారీ 
చేయడం జరిగింది. 


తి సాధారణ పరిపాలన శాఖ (జనరల్‌ అడ్మిని[స్తేషన్‌ 
డిపార్ట్మెంట్‌) ను ఈ చట్టాన్ని అమలు పరుచుటకు నోడల్‌ 
శాఖగా పభుత్వం గుర్తించి తగు బాధ్యతలను అప్పజెప్పడం 


జరిగింది. @ 


సు సి, ఎస్‌.టి & మైనారిటిల arada OE కాం టాక్సు 
మరియు సర్వీసు కాం[టటాక్తు లలో 50 % రిజర్వెషన్‌ 


S 


3 ఆవులు HS HRSG. PAPI. wo జి.ఓ.ఎం.ఎస్‌. DO. 
74, B.C సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేదీ . 16- 09- 2019వ BAS జారీ 

J Bonde BoA, డి TILE Soler పనులకు 
పంచాయితీ రాజ్‌ శాఖను & TVILE సర్వీస్‌ కాంట్రాక్టు 


లకు సంబందించి సాధారణ పరిపాలన శాఖను నోడల్‌ 


అ TBP లోపడిసుమినాటేట్‌ కరప & ARGS VE 9 
అపా MRD ఆవి గ్రొరిదడానికి ఆయా వర్గాలవారు సంబంధిత 
అధికారులవద్ద BALVAS చేసు కోవాలి. దీనికి అవసరమైన 
సాత్వెన్సీ & ఎక్స్సపిరియను్సు _ సర్టిఫికెట్స్‌ _ DADO 


ళ్‌ af Af జా 


[I [స్నో 
fs fo A ASN 
We! S "| 
| © jy.) 
"Ze 
ae 


@ మహిళలకు TVIL కాంట్రాక్టు పనులు & సర్వీసు కాంట్రాక్టు 
లలో 50% రిజర్వేషన్‌ కల్పించడం కోసం ఈ 50 రావడం 


తె 2998), జి.ఓ.ఎం.ఎస్‌. నెం. 64, B.C సంక్షేమ (ఎఫ్‌) శాఖ, 
తేదీ.19-08-2019 న 


అ BBW SSSR BIAS F309 2 0.3D. నాం. 
75, B.C సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేదీ.17- 09- 2019వ BAS జారీ 
చేయడం జరిగింది. 

అ సాధారణ పరిపాలన శాఖ ( జనరల్‌ అం డిపార్ట్మెంట్‌) 
ను ఈ చట్టాన్ని అమలు పరుచుటకు నోడల్‌ శాఖగా పభుత్వం 


గుర్తించి తగు బాధ్యతలను అప్పజేపా్పరు. 

@ మహిళలకు కేటాయించబడిన ఈ 50 శాతం రిజర్వేషన్‌ ను 
సమాంతర రిజర్వేషన్‌ అంటారు. అనగా, వివిధ వరాలకు 
కేటాయించబడిన రిజర్వేషన్‌ తో పాటు ఓపెన్‌ కేటగిరీ కి ఉన్న 


ch. fy యు. నునే జు -= తాల ఆ ఈత SE ఎఇ nn MM NCO 


EE 
Ve N 
lig NEN 
RENA 

a 


వా వెనుకబడిన గ 


మహిళల రాజకీయ మరియు ఆర్దిక ఎదుగుదల కొరకు 50 % 


(యాక్‌ నెరం.2'ఆఫ్‌ 2019) 
మహిళల కు TVILE పదవులలో 50% రిజర్వేషన్‌ 
కల్పించడం కోసం ఈ నూతన చట్టం రావడం జరిగింది. 

ఈ చట్టాన్ని జి.ఓ.ఎం.ఎస్‌. TO. 65, B.C సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేదీ.19 
- 08- 2019 న అమలులోకి తీసుకొనిరావడం జరిగింది. 

ఈ చట్ట అమలుకు అవసరమెన రూల్స్‌ను జి.ఓ.ఎం.ఎస్‌. DO. 
76, B.C సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేదీ . 27- 09- 2019వ BAS జారీ 
INY జరిగ్రెర్రిప్టి R శాఖ (జనరల్‌ అడ్మిని స్టేషన్‌ 
డిపార్ట్మెంట్‌) ను ఈ చట్టాన్ని అమలు పరుచుటకు నోడల్‌ 
శాఖగా (పభుత్వం గుర్తించి తగు బాధ్యతలను అప్పజెప్పడం 


JIBKA కేటాయించబడిన ఈ 50 శాతం రిజర్వేషన్‌ ను 
సమాంతర రిజర్వేషన్‌ అంటారు. అనగా, వివిధ వరాలకు 
కేటాయించబడిన రిజర్వేషన్‌ తో పాటు ఓపెన్‌ కేటగిరీ కి ఉన్న 


ch. fy mie: mms సస ము -= తాల ఆ ఈ SE ఎఇ nn MM. MM ee A 


THE RIGHTS OF PERSONS WITH DISABILITIES ACT, 2016 


ARRANGEMENT OF SECTIONS 


CHAPTER I 
PRELIMINARY 
SECTIONS 
1. Short title and commencement. 
2. Definitions. 
CHAPTER II 


RIGHTS AND ENTITLEMENTS 
3. Equality and non-discrimination. 
4. Women and children with disabilities. 
5. Community life. 
6. Protection from cruelty and inhuman treatment. 
7. Protection from abuse, violence and exploitation. 
8. Protection and safety. 
9. Home and family. 
10. Reproductive rights. 
11. Accessibility in voting. 
12. Access to justice. 
13. Legal capacity. 
14. Provision for guardianship. 
15. Designation of authorities to support. 


CHAPTER II 
EDUCATION 
16. Duty of educational institutions. 
17. Specific measures to promote and facilitate inclusive education. 
18. Adult education. 


CHAPTER IV 
SKILL DEVELOPMENT AND EMPLOYMENT 
19. Vocational training and self-employment. 
20. Non-discrimination in employment. 
21. Equal opportunity policy. 
22. Maintenance of records. 
23. Appointment of Grievance Redressal Officer. 


CHAPTER V 
SOCIAL SECURITY, HEALTH, REHABILITATION AND RECREATION 
24. Social security. 
25. Healthcare. 
26. Insurance schemes. 


SECTIONS 
27. Rehabilitation. 
28. Research and development. 
29. Culture and recreation. 
30. Sporting activities. 


CHAPTER VI 

SPECIAL PROVISIONS FOR PERSONS WITH BENCHMARK DISABILITIES 
31. Free education for children with benchmark disabilities. 
32. Reservation in higher educational institutions. 
33. Identification of posts for reservation. 
34. Reservation. 
35. Incentives to employers in private sector. 
36. Special employment exchange. 
37. Special schemes and development programmes. 


CHAPTER VII 
SPECIAL PROVISIONS FOR PERSONS WITH DISABILITIES WITH HIGH SUPPORT NEEDS 
38. Special provisions for persons with disabilities with high support. 


CHAPTER VIII 

DUTIES AND RESPONSIBILITIES OF APPROPRIATE GOVERNMENTS 
39. Awareness campaigns. 
40. Accessibility. 
41. Access to transport. 
42. Access to information and communication technology. 
43. Consumer goods. 
44. Mandatory observance of accessibility norms. 
45. Time limit for making existing infrastructure and premises accessible and action for that purpose. 
46. Time limit for accessibility by service providers. 
47. Human resource development. 
48. Social audit. 


CHAPTER IX 
REGISTRATION OF INSTITUTIONS FOR PERSONS WITH DISABILITIES AND GRANTS TO SUCH 

INSTITUTIONS 

49. Competent authority. 

50. Registration. 

51. Application and grant of certificate of registration. 

52. Revocation of registration. 

53. Appeal. 

54. Act not to apply to institutions established or maintained by Central or State Government. 

55. Assistance to registered institutions. 


CHAPTER X 
CERTIFICATION OF SPECIFIED DISABILITIES 
56. Guidelines for assessment of specified disabilities. 


SECTIONS 


57. 
58. 
59. 


Designation of certifying authorities. 
Procedure for certification. 
Appeal against a decision of certifying authority. 


CHAPTER XI 


CENTRAL AND STATE ADVISORY BOARDS ON DISABILITY AND DISTRICT LEVEL COMMITTEE 


60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 


74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 


84. 
85. 


86. 
87. 


88. 


Constitution of Central Advisory Board on Disability. 
Terms and conditions of service of members. 
Disqualifications. 

Vacation of seats by Members. 

Meetings of the Central Advisory Board on disability. 
Functions of Central Advisory Board on disability. 
State Advisory Board on disability. 

Terms and conditions of service of Members. 
Disqualification. 

Vacation of seats. 

Meetings of State Advisory Board on disability. 
Functions of State Advisory Board on disability. 
District-level Committee on disability. 

Vacancies not to invalidate proceedings. 


CHAPTER XII 

CHIEF COMMISSIONER AND STATE COMMISSIONER FOR PERSONS WITH DISABILITIES 
Appointment of Chief Commissioner and Commissioners. 
Functions of Chief Commissioner. 
Action of appropriate authorities on recommendation of Chief Commissioner. 
Powers of Chief Commissioner. 
Annual and special reports by Chief Commissioner. 
Appointment of State Commissioner in States. 
Functions of State Commissioner. 
Action by appropriate authorities on recommendation of State Commissioner. 
Powers of State Commissioner. 
Annual and special reports by State Commissioner. 


CHAPTER XIII 
SPECIAL COURT 
Special Court. 
Special Public Prosecutor. 


CHAPTER XIV 
NATIONAL FUND FOR PERSONS WITH DISABILITIES 
National Fund for persons with disabilities. 
Accounts and audit. 


CHAPTER XV 
STATE FUND FOR PERSONS WITH DISABILITIES 
State Fund for persons with disabilities. 


CHAPTER XVI 
OFFENCES AND PENALTIES 


SECTIONS 
89. Punishment for contravention of provisions of Act or rules or regulations made thereunder. 
90. Offences by companies. 
91. Punishment for fraudulently availing any benefit meant for persons with benchmark disabilities. 
92. Punishment for offences of atrocities. 
93. Punishment for failure to furnish information. 
94. Previous sanction of appropriate Government. 
95. Alternative punishments. 


CHAPTER XVII 
MISCELLANEOUS 

96. Application of other laws not barred. 

97. Protection of action taken in good faith. 

98. Power to remove difficulties. 

99. Power to amend Schedule. 

100. Power of Central Government to make rules. 

101. Power of State Government to make rules. 

102. Repeal and savings. 

THE SCHEDULE. 


THE RIGHTS OF PERSONS WITH DISABILITIES ACT, 2016 
ACT NO. 49 OF 2016 
[27th December, 2016] 


An Act to give effect to the United Nations Convention on the Rights of Persons with 
Disabilities and for matters connected therewith or incidental thereto. 


WHEREAS the United Nations General Assembly adopted its Convention on the Rights of Persons 
with Disabilities on the 13th day of December, 2006. 


AND WHEREAS the aforesaid Convention lays down the following principles for empowerment of 
persons with disabilities, — 


(a) respect for inherent dignity, individual autonomy including the freedom to make one's own 
choices, and independence of persons; 


(b) non-discrimination; 
(c) full and effective participation and inclusion in society; 


(d) respect for difference and acceptance of persons with disabilities as part of human diversity 
and humanity; 


(e) equality of opportunity; 
(f) accessibility; 
(g) equality between men and women; 


(h) respect for the evolving capacities of children with disabilities and respect for the right of 
children with disabilities to preserve their identities; 


AND WHEREAS India is a signatory to the said Convention; 

AND WHEREAS India ratified the said Convention on the Ist day of October, 2007; 

AND WHEREAS it is considered necessary to implement the Convention aforesaid. 

BE it enacted by Parliament in the Sixty-seventh Year of the Republic of India as follows:— 
CHAPTER I 
PRELIMINARY 


1. Short title and commencement.—(/) This Act may be called the Rights of Persons with 
Disabilities Act, 2016. 


(2) It shall come into force on such ‘date as the Central Government may, by notification in the 
Official Gazette, appoint. 


2. Definitions.—In this Act, unless the context otherwise requires,— 


(a) “appellate authority” means an authority notified under sub-section (3) of section 14 or 
sub-section (/) of section 53 or designated under sub-section (/) of section 59, as the case may be; 


(b) “appropriate Government” means,— 


(i) in relation to the Central Government or any establishment wholly or substantially 
financed by that Government, or a Cantonment Board constituted under the Cantonments Act, 
2006 (41 of 2006), the Central Government; 


(ii) in relation to a State Government or any establishment, wholly or substantially financed 
by that Government, or any local authority, other than a Cantonment Board, the State 
Government. 


(c) “barrier” means any factor including communicational, cultural, economic, environmental, 
institutional, political, social, attitudinal or structural factors which hampers the full and effective 
participation of persons with disabilities in society; 


1. 19 April, 2017 vide notification no. S.O. 1215 (E) dated 19" April, 2017 see Gazette of India, Extraordinary, Part II, Section 
3 (ii). 


(d) “care-giver” means any person including parents and other family Members who with or 
without payment provides care, support or assistance to a person with disability; 


(e) “certifying authority” means an authority designated under sub-section (/) of section 57; 


(f) “communication” includes means and formats of communication, languages, display of text, 
Braille, tactile communication, signs, large print, accessible multimedia, written, audio, video, visual 
displays, sign language, plain-language, human-reader, augmentative and alternative modes and 
accessible information and communication technology; 


(g) “competent authority” means an authority appointed under section 49; 


(h) “discrimination” in relation to disability, means any distinction, exclusion, restriction on the 
basis of disability which is the purpose or effect of impairing or nullifying the recognition, enjoyment 
or exercise on an equal basis with others of all human rights and fundamental freedoms in the 
political, economic, social, cultural, civil or any other field and includes all forms of discrimination 
and denial of reasonable accommodation; 


(i) “establishment” includes a Government establishment and private establishment; 
(J) “Fund” means the National Fund constituted under section 86; 


(k) “Government establishment” means a corporation established by or under a Central Act or 
State Act or an authority or a body owned or controlled or aided by the Government or a local 
authority or a Government company as defined in section 2 of the Companies Act, 2013 (18 of 2013) 
and includes a Department of the Government; 


(౧ “high support” means an intensive support, physical, psychological and otherwise, which may 
be required by a person with benchmark disability for daily activities, to take independent and 
informed decision to access facilities and participating in all areas of life including education, 
employment, family and community life and treatment and therapy; 


(m) “inclusive education” means a system of education wherein students with and without 
disability learn together and the system of teaching and learning is suitably adapted to meet the 
learning needs of different types of students with disabilities; 


(n) “information and communication technology” includes all services and innovations relating to 
information and communication, including telecom services, web based services, electronic and print 
services, digital and virtual services; 


(o) “institution” means an institution for the reception, care, protection, education, training, 
rehabilitation and any other activities for persons with disabilities; 


(p) “local authority” means a Municipality or a Panchayat, as defined in clause (e) and clause (f) 
of article 243P of the Constitution; a Cantonment Board constituted under the Cantonments Act, 2006 
(41 of 2006); and any other authority established under an Act of Parliament or a State Legislature to 
administer the civic affairs; 


(q) “notification” means a notification published in the Official Gazette and the expression 
“notify” or “notified” shall be construed accordingly; 


(r) “person with benchmark disability” means a person with not less than forty per cent. of a 
specified disability where specified disability has not been defined in measurable terms and includes a 
person with disability where specified disability has been defined in measurable terms, as certified by 
the certifying authority; 


(s) “person with disability” means a person with long term physical, mental, intellectual or 
sensory impairment which, in interaction with barriers, hinders his full and effective participation in 
society equally with others; 


(౧ “person with disability having high support needs” means a person with benchmark disability 
certified under clause (a) of sub-section (2) of section 58 who needs high support; 


(u) “prescribed” means prescribed by rules made under this Act; 


6 


(v) “private establishment” means a company, firm, cooperative or other society, associations, 
trust, agency, institution, organisation, union, factory or such other establishment as the appropriate 
Government may, by notification, specify; 


(w) “public building” means a Government or private building, used or accessed by the public at 
large, including a building used for educational or vocational purposes, workplace, commercial 
activities, public utilities, religious, cultural, leisure or recreational activities, medical or health 
services, law enforcement agencies, reformatories or judicial foras, railway stations or platforms, 
roadways bus stands or terminus, airports or waterways; 


(x) “public facilities and services” includes all forms of delivery of services to the public at large, 
including housing, educational and vocational trainings, employment and career advancement, 
shopping or marketing, religious, cultural, leisure or recreational, medical, health and rehabilitation, 
banking, finance and insurance, communication, postal and information, access to justice, public 
utilities, transportation; 


(y) “reasonable accommodation” means necessary and appropriate modification and adjustments, 
without imposing a disproportionate or undue burden in a particular case, to ensure to persons with 
disabilities the enjoyment or exercise of rights equally with others; 


(z) “registered organisation” means an association of persons with disabilities or a disabled 
person organisation, association of parents of persons with disabilities, association of persons with 
disabilities and family members, or a voluntary or non-governmental or charitable organisation or 
trust, society, or non-profit company working for the welfare of the persons with disabilities, duly 
registered under an Act of Parliament or a State Legislature; 


(za) “rehabilitation” refers to a process aimed at enabling persons with disabilities to attain and 
maintain optimal, physical, sensory, intellectual, psychological environmental or social function 
levels; 


(zb) “Special Employment Exchange” means any office or place established and maintained by 
the Government for the collection and furnishing of information, either by keeping of registers or 
otherwise, regarding— 


(i) persons who seek to engage employees from amongst the persons with disabilities; 
(ii) persons with benchmark disability who seek employment; 


(iii) vacancies to which persons with benchmark disabilities seeking employment may be 
appointed; 
(zc) “specified disability” means the disabilities as specified in the Schedule; 


(zd) “transportation systems” includes road transport, rail transport, air transport, water transport, 
para transit systems for the last mile connectivity, road and street infrastructure, etc; 


(ze) “universal design” means the design of products, environments, programmes and services to 
be usable by all people to the greatest extent possible, without the need for adaptation or specialised 
design and shall apply to assistive devices including advanced technologies for particular group of 
persons with disabilities. 


CHAPTER II 
RIGHTS AND ENTITLEMENTS 


3. Equality and non-discrimination.—(/) The appropriate Government shall ensure that the persons 


with disabilities enjoy the right to equality, life with dignity and respect for his or her integrity equally 
with others. 


(2) The appropriate Government shall take steps to utilise the capacity of persons with disabilities by 


providing appropriate environment. 


(3) No person with disability shall be discriminated on the ground of disability, unless it is shown that 


the impugned act or omission is a proportionate means of achieving a legitimate aim. 


(4) No person shall be deprived of his or her personal liberty only on the ground of disability. 


7 


(5) The appropriate Government shall take necessary steps to ensure reasonable accommodation for 
persons with disabilities. 


4. Women and children with disabilities—(/) The appropriate Government and the local 
authorities shall take measures to ensure that the women and children with disabilities enjoy their rights 
equally with others. 


(2) The appropriate Government and local authorities shall ensure that all children with disabilities 
shall have right on an equal basis to freely express their views on all matters affecting them and provide 
them appropriate support keeping in view their age and disability.”. 


5. Community life.—(/) The persons with disabilities shall have the right to live in the community. 
(2) The appropriate Government shall endeavour that the persons with disabilities are,— 
(a) not obliged to live in any particular living arrangement; and 


(b) given access to a range of in-house, residential and other community support services, 
including personal assistance necessary to support living with due regard to age and gender. 


6. Protection from cruelty and inhuman treatment.—(/) The appropriate Government shall take 
measures to protect persons with disabilities from being subjected to torture, cruel, inhuman or degrading 
treatment. 


(2) No person with disability shall be a subject of any research without,— 


(i) his or her free and informed consent obtained through accessible modes, means and formats of 
communication; and 


(ii) prior permission of a Committee for Research on Disability constituted in the prescribed 
manner for the purpose by the appropriate Government in which not less than half of the Members 
shall themselves be either persons with disabilities or Members of the registered organisation as 
defined under clause (z) of section 2. 


7. Protection from abuse, violence and exploitation—(/) The appropriate Government shall take 
measures to protect persons with disabilities from all forms of abuse, violence and exploitation and to 
prevent the same, shall— 


(a) take cognizance of incidents of abuse, violence and exploitation and provide legal remedies 
available against such incidents; 


(b) take steps for avoiding such incidents and prescribe the procedure for its reporting; 
(c) take steps to rescue, protect and rehabilitate victims of such incidents; and 
(d) create awareness and make available information among the public. 


(2) Any person or registered organisation who or which has reason to believe that an act of abuse, 
violence or exploitation has been, or is being, or is likely to be committed against any person with 
disability, may give information about it to the Executive Magistrate within the local limits of whose 
jurisdiction such incidents occur. 


(3) The Executive Magistrate on receipt of such information, shall take immediate steps to stop or 
prevent its occurrence, as the case may be, or pass such order as he deems fit for the protection of such 
person with disability including an order— 


(a) to rescue the victim of such act, authorising the police or any organisation working for 
persons with disabilities to provide for the safe custody or rehabilitation of such person, or both, as 
the case may be; 


(b) for providing protective custody to the person with disability, if such person so desires; 


(c) to provide maintenance to such person with disability. 


(4) Any police officer who receives a complaint or otherwise comes to know of abuse, violence or 
exploitation towards any person with disability shall inform the aggrieved person of— 


(a) his or her right to apply for protection under sub-section (2) and the particulars of the 
Executive Magistrate having jurisdiction to provide assistance; 


(b) the particulars of the nearest organisation or institution working for the rehabilitation of 
persons with disabilities; 


(c) the right to free legal aid; and 


(d) the right to file a complaint under the provisions of this Act or any other law dealing with 
such offence: 


Provided that nothing in this section shall be construed in any manner as to relieve the police officer 
from his duty to proceed in accordance with law upon receipt of information as to the commission of a 
cognizable offence. 


(5) If the Executive Magistrate finds that the alleged act or behaviour constitutes an offence under the 
Indian Penal Code (45 of 1860), or under any other law for the time being in force, he may forward the 
complaint to that effect to the Judicial or Metropolitan Magistrate, as the case may be, having jurisdiction 
in the matter. 


8. Protection and safety.—(/) The persons with disabilities shall have equal protection and safety in 
situations of risk, armed conflict, humanitarian emergencies and natural disasters. 


(2) The National Disaster Management Authority and the State Disaster Management Authority shall 
take appropriate measures to ensure inclusion of persons with disabilities in its disaster management 
activities as defined under clause (e) of section 2 of the Disaster Management Act, 2005 (53 of 2005) for 
the safety and protection of persons with disabilities. 


(3) The District Disaster Management Authority constituted under section 25 of the Disaster 
Management Act, 2005 (53 of 2005) shall maintain record of details of persons with disabilities in the 
district and take suitable measures to inform such persons of any situations of risk so as to enhance 
disaster preparedness. 


(4) The authorities engaged in reconstruction activities subsequent to any situation of risk, armed 
conflict or natural disasters shall undertake such activities, in consultation with the concerned State 
Commissioner, in accordance with the accessibility requirements of persons with disabilities. 


9. Home and family.—(/) No child with disability shall be separated from his or her parents on the 
ground of disability except on an order of competent court, if required, in the best interest of the child. 


(2) Where the parents are unable to take care of a child with disability, the competent court shall place 
such child with his or her near relations, and failing that within the community in a family setting or in 
exceptional cases in shelter home run by the appropriate Government or non-governmental organisation, 
as may be required. 


10. Reproductive rights—(/) The appropriate Government shall ensure that persons with 
disabilities have access to appropriate information regarding reproductive and family planning. 


(2) No person with disability shall be subject to any medical procedure which leads to infertility 
without his or her free and informed consent. 


11. Accessibility in voting.—The Election Commission of India and the State Election Commissions 
shall ensure that all polling stations are accessible to persons with disabilities and all materials related to 
the electoral process are easily understandable by and accessible to them. 


12. Access to justice——(/) The appropriate Government shall ensure that persons with disabilities are 
able to exercise the right to access any court, tribunal, authority, commission or any other body having 
judicial or quasi-judicial or investigative powers without discrimination on the basis of disability. 


(2) The appropriate Government shall take steps to put in place suitable support measures for persons 
with disabilities specially those living outside family and those disabled requiring high support for 
exercising legal rights. 


(3) The National Legal Services Authority and the State Legal Services Authorities constituted under 
the Legal Services Authorities Act, 1987 (39 of 1987) shall make provisions including reasonable 
accommodation to ensure that persons with disabilities have access to any scheme, programme, facility or 
service offered by them equally with others. 


(4) The appropriate Government shall take steps to— 
(a) ensure that all their public documents are in accessible formats; 


(b) ensure that the filing departments, registry or any other office of records are supplied with 
necessary equipment to enable filing, storing and referring to the documents and evidence in 
accessible formats; and 


(c) make available all necessary facilities and equipment to facilitate recording of testimonies, 
arguments or opinion given by persons with disabilities in their preferred language and means of 
communication. 


13. Legal capacity.—(/) The appropriate Government shall ensure that the persons with disabilities 
have right, equally with others, to own or inherit property, movable or immovable, control their financial 
affairs and have access to bank loans, mortgages and other forms of financial credit. 


(2) The appropriate Government shall ensure that the persons with disabilities enjoy legal capacity on 
an equal basis with others in all aspects of life and have the right to equal recognition everywhere as any 
other person before the law. 


(3) When a conflict of interest arises between a person providing support and a person with disability 
in a particular financial, property or other economic transaction, then such supporting person shall abstain 
from providing support to the person with disability in that transaction: 


Provided that there shall not be a presumption of conflict of interest just on the basis that the 
supporting person is related to the person with disability by blood, affinity or adoption. 


(4) A person with disability may alter, modify or dismantle any support arrangement and seek the 
support of another: 


Provided that such alteration, modification or dismantling shall be prospective in nature and shall not 
nullify any third party transaction entered into by the person with disability with the aforesaid support 
arrangement. 


(5) Any person providing support to the person with disability shall not exercise undue influence and 
shall respect his or her autonomy, dignity and privacy. 


14. Provision for guardianship.—(/) Notwithstanding anything contained in any other law for the 
time being in force, on and from the date of commencement of this Act, where a district court or any 
designated authority, as notified by the State Government, finds that a person with disability, who had 
been provided adequate and appropriate support but is unable to take legally binding decisions, may be 
provided further support of a limited guardian to take legally binding decisions on his behalf in 
consultation with such person, in such manner, as may be prescribed by the State Government: 


Provided that the District Court or the designated authority, as the case may be, may grant total 
support to the person with disability requiring such support or where the limited guardianship is to be 
granted repeatedly, in which case, the decision regarding the support to be provided shall be reviewed by 
the Court or the designated authority, as the case may be, to determine the nature and manner of support 
to be provided. 


Explanation —For the purposes of this sub-section, “limited guardianship” means a system of joint 
decision which operates on mutual understanding and trust between the guardian and the person with 
disability, which shall be limited to a specific period and for specific decision and situation and shall 
operate in accordance to the will of the person with disability. 


10 


(2) On and from the date of commencement of this Act, every guardian appointed under any 
provision of any other law for the time being in force, for a person with disability shall be deemed to 
function as a limited guardian. 


(3) Any person with disability aggrieved by the decision of the designated authority appointing a legal 
guardian may prefer an appeal to such appellate authority, as may be notified by the State Government for 
the purpose. 


15. Designation of authorities to support.—(/) The appropriate Government shall designate one or 
more authorities to mobilise the community and create social awareness to support persons with 
disabilities in exercise of their legal capacity. 


(2) The authority designated under sub-section (/) shall take measures for setting up suitable support 
arrangements to exercise legal capacity by persons with disabilities living in institutions and those with 
high support needs and any other measures as may be required. 


CHAPTER II 
EDUCATION 


16. Duty of educational institutions.——The appropriate Government and the local authorities shall 
endeavour that all educational institutions funded or recognised by them provide inclusive education to 
the children with disabilities and towards that end shall— 


(౧ admit them without discrimination and provide education and opportunities for sports and 
recreation activities equally with others; 


(ii) make building, campus and various facilities accessible; 
(iii) provide reasonable accommodation according to the individual's requirements; 


(iv) provide necessary support individualised or otherwise in environments that maximise 
academic and social development consistent with the goal of full inclusion; 


(v) ensure that the education to persons who are blind or deaf or both is imparted in the most 
appropriate languages and modes and means of communication; 


(vi) detect specific learning disabilities in children at the earliest and take suitable pedagogical 
and other measures to overcome them; 


(vii) monitor participation, progress in terms of attainment levels and completion of education in 
respect of every student with disability; 


(viii) provide transportation facilities to the children with disabilities and also the attendant of the 
children with disabilities having high support needs. 


17. Specific measures to promote and facilitate inclusive education——The appropriate 
Government and the local authorities shall take the following measures for the purpose of section 16, 
namely:— 


(a) to conduct survey of school going children in every five years for identifying children with 
disabilities, ascertaining their special needs and the extent to which these are being met: 


Provided that the first survey shall be conducted within a period of two years from the date of 
commencement of this Act; 


(b) to establish adequate number of teacher training institutions; 


(c) to train and employ teachers, including teachers with disability who are qualified in sign 
language and Braille and also teachers who are trained in teaching children with intellectual 
disability; 

(d) to train professionals and staff to support inclusive education at all levels of school education; 


(e) to establish adequate number of resource centres to support educational institutions at all 
levels of school education; 


(f) to promote the use of appropriate augmentative and alternative modes including means and 
formats of communication, Braille and sign language to supplement the use of one’s own speech to 


11 


fulfil the daily communication needs of persons with speech, communication or language disabilities 
and enables them to participate and contribute to their community and society; 


(g) to provide books, other learning materials and appropriate assistive devices to students with 
benchmark disabilities free of cost up to the age of eighteen years; 


(h) to provide scholarships in appropriate cases to students with benchmark disability; 


(i) to make suitable modifications in the curriculum and examination system to meet the needs of 
students with disabilities such as extra time for completion of examination paper, facility of scribe or 
amanuensis, exemption from second and third language courses; 


(J) to promote research to improve learning; and 
(k) any other measures, as may be required. 


18. Adult education.—The appropriate Government and the local authorities shall take measures to 
promote, protect and ensure participation of persons with disabilities in adult education and continuing 
education programmes equally with others. 


CHAPTER IV 
SKILL DEVELOPMENT AND EMPLOYMENT 


19. Vocational training and self-employment.—(/) The appropriate Government shall formulate 
schemes and programmes including provision of loans at concessional rates to facilitate and support 
employment of persons with disabilities especially for their vocational training and self-employment. 


(2) The schemes and programmes referred to in sub-section (/) shall provide for— 


(a) inclusion of person with disability in all mainstream formal and non-formal vocational and 
skill training schemes and programmes; 


(b) to ensure that a person with disability has adequate support and facilities to avail specific 
training; 

(c) exclusive skill training programmes for persons with disabilities with active links with the 
market, for those with developmental, intellectual, multiple disabilities and autism; 

(d) loans at concessional rates including that of microcredit; 

(e) marketing the products made by persons with disabilities; and 


(f) maintenance of disaggregated data on the progress made in the skill training and self- 
employment, including persons with disabilities. 


20. Non-discrimination in employment.—(/) No Government establishment shall discriminate 
against any person with disability in any matter relating to employment: 


Provided that the appropriate Government may, having regard to the type of work carried on in any 
establishment, by notification and subject to such conditions, if any, exempt any establishment from the 
provisions of this section. 


(2) Every Government establishment shall provide reasonable accommodation and appropriate barrier 
free and conducive environment to employees with disability. 


(3) No promotion shall be denied to a person merely on the ground of disability. 


(4) No Government establishment shall dispense with or reduce in rank, an employee who acquires a 
disability during his or her service: 


Provided that, if an employee after acquiring disability is not suitable for the post he was holding, 
shall be shifted to some other post with the same pay scale and service benefits: 


Provided further that if it is not possible to adjust the employee against any post, he may be kept on a 
supernumerary post until a suitable post is available or he attains the age of superannuation, whichever is 
earlier. 


(5) The appropriate Government may frame policies for posting and transfer of employees with 
disabilities. 


12 


21. Equal opportunity policy—(/) Every establishment shall notify equal opportunity policy 
detailing measures proposed to be taken by it in pursuance of the provisions of this Chapter in the manner 
as may be prescribed by the Central Government. 


(2) Every establishment shall register a copy of the said policy with the Chief Commissioner or the 
State Commissioner, as the case may be. 


22. Maintenance of records.—(/) Every establishment shall maintain records of the persons with 
disabilities in relation to the matter of employment, facilities provided and other necessary information in 
compliance with the provisions of this Chapter in such form and manner as may be prescribed by the 
Central Government. 


(2) Every employment exchange shall maintain records of persons with disabilities seeking 
employment. 


(3) The records maintained under sub-section (/) shall be open to inspection at all reasonable hours 
by such persons as may be authorised in their behalf by the appropriate Government. 


23. Appointment of Grievance Redressal Officer —(/) Every Government establishment shall 
appoint a Grievance Redressal Officer for the purpose of section 19 and shall inform the Chief 
Commissioner or the State Commissioner, as the case may be, about the appointment of such officer. 


(2) Any person aggrieved with the non-compliance of the provisions of section 20, may file a 
complaint with the Grievance Redressal Officer, who shall investigate it and shall take up the matter with 
the establishment for corrective action. 


(3) The Grievance Redressal Officer shall maintain a register of complaints in the manner as may be 
prescribed by the Central Government, and every complaint shall be inquired within two weeks of its 
registration. 


(4) If the aggrieved person is not satisfied with the action taken on his or her complaint, he or she may 
approach the District-Level Committee on disability. 


CHAPTER V 
SOCIAL SECURITY, HEALTH, REHABILITATION AND RECREATION 


24. Social security—(/) The appropriate Government shall within the limit of its economic capacity 
and development formulate necessary schemes and programmes to safeguard and promote the right of 
persons with disabilities for adequate standard of living to enable them to live independently or in the 
community: 


Provided that the quantum of assistance to the persons with disabilities under such schemes and 
programmes shall be at least twenty-five per cent. higher than the similar schemes applicable to others. 


(2) The appropriate Government while devising these schemes and programmes shall give due 
consideration to the diversity of disability, gender, age, and socio-economic status. 


(3) The schemes under sub-section (/) shall provide for,— 


(a) community centres with good living conditions in terms of safety, sanitation, health care and 
counselling; 


(b) facilities for persons including children with disabilities who have no family or have been 
abandoned, or are without shelter or livelihood; 


(c) support during natural or man-made disasters and in areas of conflict; 
(d) support to women with disability for livelihood and for upbringing of their children; 


(e) access to safe drinking water and appropriate and accessible sanitation facilities especially in 
urban slums and rural areas; 


(f) provisions of aids and appliances, medicine and diagnostic services and corrective surgery free 
of cost to persons with disabilities with such income ceiling as may be notified; 


13 


(g) disability pension to persons with disabilities subject to such income ceiling as may be 
notified; 


(h) unemployment allowance to persons with disabilities registered with Special Employment 
Exchange for more than two years and who could not be placed in any gainful occupation; 


(i) care-giver allowance to persons with disabilities with high support needs; 


(J) comprehensive insurance scheme for persons with disability, not covered under the Employees 
State Insurance Schemes, or any other statutory or Government-sponsored insurance schemes; 


(k) any other matter which the appropriate Government may think fit. 


25. Healthcare.—(/) The appropriate Government and the local authorities shall take necessary 
measures for the persons with disabilities to provide,— 


(a) free healthcare in the vicinity specially in rural area subject to such family income as may be 
notified; 


(b) barrier-free access in all parts of Government and private hospitals and other healthcare 
institutions and centres; 


(c) priority in attendance and treatment. 


(2) The appropriate Government and the local authorities shall take measures and make schemes or 
programmes to promote healthcare and prevent the occurrence of disabilities and for the said purpose 
shall— 


(a) undertake or cause to be undertaken surveys, investigations and research concerning the cause 
of occurrence of disabilities; 


(b) promote various methods for preventing disabilities; 
(c) screen all the children at least once in a year for the purpose of identifying “at-risk” cases; 
(d) provide facilities for training to the staff at the primary health centres; 


(e) sponsor or cause to be sponsored awareness campaigns and disseminate or cause to be 
disseminated information for general hygiene, health and sanitation; 


(f) take measures for pre-natal, perinatal and post-natal care of mother and child; 


(g) educate the public through the pre-schools, schools, primary health centres, village level 
workers and anganwadi workers; 


(h) create awareness amongst the masses through television, radio and other mass media on the 
causes of disabilities and the preventive measures to be adopted; 


(i) healthcare during the time of natural disasters and other situations of risk; 
(J) essential medical facilities for life saving emergency treatment and procedures; and 
(k) sexual and reproductive healthcare especially for women with disability. 


26. Insurance schemes.—The appropriate Government shall, by notification, make insurance 
schemes for their employees with disabilities. 


27. Rehabilitation——(/) The appropriate Government and the local authorities shall within their 
economic capacity and development, undertake or cause to be undertaken services and programmes of 
rehabilitation, particularly in the areas of health, education and employment for all persons with 
disabilities. 


(2) For the purposes of sub-section (/), the appropriate Government and the local authorities may 
grant financial assistance to non-Governmental Organisations. 


14 


(3) The appropriate Government and the local authorities, while formulating rehabilitation policies 
shall consult the non-Governmental Organisations working for the cause of persons with disabilities. 


28. Research and development.—The appropriate Government shall initiate or cause to be initiated 
research and development through individuals and institutions on issues which shall enhance habilitation 
and rehabilitation and on such other issues which are necessary for the empowerment of persons with 
disabilities. 


29. Culture and recreation.—The appropriate Government and the local authorities shall take 
measures to promote and protect the rights of all persons with disabilities to have a cultural life and to 
participate in recreational activities equally with others which include,— 


(a) facilities, support and sponsorships to artists and writers with disability to pursue their 
interests and talents; 


(b) establishment of a disability history museum which chronicles and interprets the historical 
experiences of persons with disabilities; 


(c) making art accessible to persons with disabilities; 
(d) promoting recreation centres, and other associational activities; 


(e) facilitating participation in scouting, dancing, art classes, outdoor camps and adventure 
activities; 

(f) redesigning courses in cultural and arts subjects to enable participation and access for persons 
with disabilities; 

(g) developing technology, assistive devices and equipments to facilitate access and inclusion for 
persons with disabilities in recreational activities; and 


(h) ensuring that persons with hearing impairment can have access to television programmes with 
sign language interpretation or sub-titles. 


30. Sporting activities—(/) The appropriate Government shall take measures to ensure effective 
participation in sporting activities of the persons with disabilities. 


(2) The sports authorities shall accord due recognition to the right of persons with disabilities to 
participate in sports and shall make due provisions for the inclusion of persons with disabilities in their 
schemes and programmes for the promotion and development of sporting talents. 


(3) Without prejudice to the provisions contained in sub-sections (/) and (2), the appropriate 
Government and the sports authorities shall take measures to,— 


(a) restructure courses and programmes to ensure access, inclusion and participation of persons 
with disabilities in all sporting activities; 

(b) redesign and support infrastructure facilities of all sporting activities for persons with 
disabilities; 

(c) develop technology to enhance potential, talent, capacity and ability in sporting activities of 
all persons with disabilities; 


(d) provide multi-sensory essentials and features in all sporting activities to ensure effective 
participation of all persons with disabilities; 


(e) allocate funds for development of state of art sport facilities for training of persons with 
disabilities; 

(f) promote and organise disability specific sporting events for persons with disabilities and also 
facilitate awards to the winners and other participants of such sporting events. 


15 


CHAPTER VI 
SPECIAL PROVISIONS FOR PERSONS WITH BENCHMARK DISABILITES 


31. Free education for children with benchmark disabilities—(/) Notwithstanding anything 
contained in the Rights of Children to Free and Compulsory Education Act, 2009 (35 of 2009), every 
child with benchmark disability between the age of six to eighteen years shall have the right to free 
education in a neighbourhood school, or in a special school, of his choice. 


(2) The appropriate Government and local authorities shall ensure that every child with benchmark 
disability has access to free education in an appropriate environment till he attains the age of eighteen 
years. 


32. Reservation in higher educational institutions—(/) All Government institutions of higher 
education and other higher education institutions receiving aid from the Government shall reserve not less 
than five per cent. seats for persons with benchmark disabilities. 


(2) The persons with benchmark disabilities shall be given an upper age relaxation of five years for 
admission in institutions of higher education. 


33. Identification of posts for reservation.—The appropriate Government shall— 


(i) identify posts in the establishments which can be held by respective category of persons with 
benchmark disabilities in respect of the vacancies reserved in accordance with the provisions of 
section 34; 


(ii) constitute an expert committee with representation of persons with benchmark disabilities for 
identification of such posts; and 


(iii) undertake periodic review of the identified posts at an interval not exceeding three years. 


34. Reservation—(/) Every appropriate Government shall appoint in every Government 
establishment, not less than four per cent. of the total number of vacancies in the cadre strength in each 
group of posts meant to be filled with persons with benchmark disabilities of which, one per cent. each 
shall be reserved for persons with benchmark disabilities under clauses (a), (b) and (c) and one per cent. 
for persons with benchmark disabilities under clauses (d) and (e), namely:— 


(a) blindness and low vision; 
(b) deaf and hard of hearing; 


(c) locomotor disability including cerebral palsy, leprosy cured, dwarfism, acid attack victims and 
muscular dystrophy; 


(d) autism, intellectual disability, specific learning disability and mental illness; 


(e) multiple disabilities from amongst persons under clauses (a) to (d) including deaf-blindness in 
the posts identified for each disabilities: 


Provided that the reservation in promotion shall be in accordance with such instructions as are issued 
by the appropriate Government from time to time: 


Provided further that the appropriate Government, in consultation with the Chief Commissioner or the 
State Commissioner, as the case may be, may, having regard to the type of work carried out in any 
Government establishment, by notification and subject to such conditions, if any, as may be specified in 
such notifications exempt any Government establishment from the provisions of this section. 


(2) Where in any recruitment year any vacancy cannot be filled up due to non-availability of a 
suitable person with benchmark disability or for any other sufficient reasons, such vacancy shall be 
carried forward in the succeeding recruitment year and if in the succeeding recruitment year also suitable 
person with benchmark disability is not available, it may first be filled by interchange among the five 
categories and only when there is no person with disability available for the post in that year, the 
employer shall fill up the vacancy by appointment of a person, other than a person with disability: 


Provided that if the nature of vacancies in an establishment is such that a given category of person 
cannot be employed, the vacancies may be interchanged among the five categories with the prior approval 
of the appropriate Government. 


16 


(3) The appropriate Government may, by notification, provide for such relaxation of upper age limit 
for employment of persons with benchmark disability, as it thinks fit. 


35. Incentives to employers in private sector—The appropriate Government and the local 
authorities shall, within the limit of their economic capacity and development, provide incentives to 
employer in private sector to ensure that at least five per cent. of their work force is composed of persons 
with benchmark disability. 


36. Special employment exchange.—The appropriate Government may, by notification, require that 
from such date, the employer in every establishment shall furnish such information or return as may be 
prescribed by the Central Government in relation to vacancies appointed for persons with benchmark 
disability that have occurred or are about to occur in that establishment to such special employment 
exchange as may be notified by the Central Government and the establishment shall thereupon comply 
with such requisition. 


37. Special schemes and development programmes.—The appropriate Government and the local 
authorities shall, by notification, make schemes in favour of persons with benchmark disabilities, to 
provide,— 

(a) five per cent. reservation in allotment of agricultural land and housing in all relevant schemes 
and development programmes, with appropriate priority to women with benchmark disabilities; 


(b) five per cent. reservation in all poverty alleviation and various developmental schemes with 
priority to women with benchmark disabilities; 


(c) five per cent. reservation in allotment of land on concessional rate, where such land is to be 
used for the purpose of promoting housing, shelter, setting up of occupation, business, enterprise, 
recreation centres and production centres. 


CHAPTER VII 
SPECIAL PROVISIONS FOR PERSONS WITH DISABILITIES WITH HIGH SUPPORT NEEDS 


38. Special provisions for persons with disabilities with high support——(/) Any person with 
benchmark disability, who considers himself to be in need of high support, or any person or organisation 
on his or her behalf, may apply to an authority, to be notified by the appropriate Government, requesting 
to provide high support. 

(2) On receipt of an application under sub-section (/), the authority shall refer it to an Assessment 
Board consisting of such Members as may be prescribed by the Central Government. 


(3) The Assessment Board shall assess the case referred to it under sub-section (/) in such manner as 
may be prescribed by the Central Government, and shall send a report to the authority certifying the need 
of high support and its nature. 

(4) On receipt of a report under sub-section (3), the authority shall take steps to provide support in 
accordance with the report and subject to relevant schemes and orders of the appropriate Government in 
this behalf. 

CHAPTER VIII 
DUTIES AND RESPONSIBILITIES OF APPROPRIATE GOVERNMENTS 

39. Awareness campaigns.—(/) The appropriate Government, in consultation with the Chief 
Commissioner or the State Commissioner, as the case may be, shall conduct, encourage, support or 
promote awareness campaigns and sensitisation programmes to ensure that the rights of the persons with 
disabilities provided under this Act are protected. 

(2) The programmes and campaigns specified under sub-section (1) shall also,— 

(a) promote values of inclusion, tolerance, empathy and respect for diversity; 


(b) advance recognition of the skills, merits and abilities of persons with disabilities and of their 
contributions to the workforce, labour market and professional fee; 


(c) foster respect for the decisions made by persons with disabilities on all matters related to 
family life, relationships, bearing and raising children; 


(d) provide orientation and sensitisation at the school, college, University and professional 
training level on the human condition of disability and the rights of persons with disabilities; 


17 


(e) provide orientation and sensitisation on disabling conditions and rights of persons with 
disabilities to employers, administrators and co-workers; 


(f) ensure that the rights of persons with disabilities are included in the curriculum in Universities, 
colleges and schools. 


40. Accessibility.—The Central Government shall, in consultation with the Chief Commissioner, 
formulate rules for persons with disabilities laying down the standards of accessibility for the physical 
environment, transportation, information and communications, including appropriate technologies and 
systems, and other facilities and services provided to the public in urban and rural areas. 


41. Access to transport.—(/) The appropriate Government shall take suitable measures to 
provide,— 


(a) facilities for persons with disabilities at bus stops, railway stations and airports conforming to 
the accessibility standards relating to parking spaces, toilets, ticketing counters and ticketing 
machines; 


(b) access to all modes of transport that conform the design standards, including retrofitting old 
modes of transport, wherever technically feasible and safe for persons with disabilities, economically 
viable and without entailing major structural changes in design; 


(c) accessible roads to address mobility necessary for persons with disabilities. 


(2) The appropriate Government shall develop schemes programmes to promote the personal mobility 
of persons with disabilities at affordable cost to provide for,— 


(a) incentives and concessions; 
(b) retrofitting of vehicles; and 
(c) personal mobility assistance. 


42. Access to information and communication technology.—The appropriate Government shall 
take measures to ensure that,— 


(i) all contents available in audio, print and electronic media are in accessible format; 


(ii) persons with disabilities have access to electronic media by providing audio description, sign 
language interpretation and close captioning; 


(iii) electronic goods and equipment which are meant for every day use are available in universal 
design. 


43. Consumer goods.—The appropriate Government shall take measures to promote development, 
production and distribution of universally designed consumer products and accessories for general use for 
persons with disabilities. 


44. Mandatory observance of accessibility norms.—(/) No establishment shall be granted 
permission to build any structure if the building plan does not adhere to the rules formulated by the 
Central Government under section 40. 


(2) No establishment shall be issued a certificate of completion or allowed to take occupation of a 
building unless it has adhered to the rules formulated by the Central Government. 


45. Time limit for making existing infrastructure and premises accessible and action for that 
purpose.—(/) All existing public buildings shall be made accessible in accordance with the rules 
formulated by the Central Government within a period not exceeding five years from the date of 
notification of such rules: 


Provided that the Central Government may grant extension of time to the States on a case to case 
basis for adherence to this provision depending on their state of preparedness and other related 
parameters. 


18 


(2) The appropriate Government and the local authorities shall formulate and publish an action plan 
based on prioritisation, for providing accessibility in all their buildings and spaces providing essential 
services such as all primary health centres, civil hospitals, schools, railway stations and bus stops. 


46. Time limit for accessibility by service providers.—The service providers whether Government 
or private shall provide services in accordance with the rules on accessibility formulated by the Central 
Government under section 40 within a period of two years from the date of notification of such rules: 


Provided that the Central Government in consultation with the Chief Commissioner may grant 
extension of time for providing certain category of services in accordance with the said rules. 


47. Human resource development.—(/) Without prejudice to any function and power of 
Rehabilitation Council of India constituted under the Rehabilitation Council of India Act, 1992 
(34 of 1992), the appropriate Government shall endeavour to develop human resource for the purposes of 
this Act and to that end shall,— 


(a) mandate training on disability rights in all courses for the training of Panchayati Raj 
Members, legislators, administrators, police officials, judges and lawyers; 


(b) induct disability as a component for all education courses for schools, colleges and University 
teachers, doctors, nurses, para-medical personnel, social welfare officers, rural development officers, 
asha workers, anganwadi workers, engineers, architects, other professionals and community workers; 

(c) initiate capacity building programmes including training in independent living and community 
relationships for families, members of community and other stakeholders and care providers on care 
giving and support; 

(d) ensure independence training for persons with disabilities to build community relationships on 
mutual contribution and respect; 


(e) conduct training programmes for sports teachers with focus on sports, games, adventure 
activities; 
(f) any other capacity development measures as may be required. 


(2) All Universities shall promote teaching and research in disability studies including establishment 
of study centres for such studies. 


(3) In order to fulfil the obligation stated in sub-section (/), the appropriate Government shall in every 
five years undertake a need based analysis and formulate plans for the recruitment, induction, 
sensitisation, orientation and training of suitable personnel to undertake the various responsibilities under 
this Act. 


48. Social audit—The appropriate Government shall undertake social audit of all general schemes 
and programmes involving the persons with disabilities to ensure that the scheme and programmes do not 
have an adverse impact upon the persons with disabilities and need the requirements and concerns of 
persons with disabilities. 


CHAPTER IX 
REGISTRATION OF INSTITUTIONS FOR PERSONS WITH DISABILITIES AND GRANTS TO SUCH 
INSTITUTIONS 
49. Competent authority.—The State Government shall appoint an authority as it deems fit to be a 
competent authority for the purposes of this Chapter. 


50. Registration.—Save as otherwise provided under this Act, no person shall establish or maintain 
any institution for persons with disabilities except in accordance with a certificate of registration issued in 
this behalf by the competent authority: 


Provided that an institution for care of mentally ill persons, which holds a valid licence under 
section 8 of the Mental Health Act, 1987 (14 of 1987) or any other Act for the time being in force, shall 
not be required to be registered under this Act. 


51. Application and grant of certificate of registration.—(/) Every application for a certificate of 
registration shall be made to the competent authority in such form and in such manner as may be 
prescribed by the State Government. 


19 


(2) On receipt of an application under sub-section (/), the competent authority shall make such 
enquiries as it may deem fit and on being satisfied that the applicant has complied with the requirements 
of this Act and the rules made thereunder, it shall grant a certificate of registration to the applicant within 
a period of ninety days of receipt of application and if not satisfied, the competent authority shall, by 
order, refuse to grant the certificate applied for: 


Provided that before making any order refusing to grant a certificate, the competent authority shall 
give the applicant a reasonable opportunity of being heard and every order of refusal to grant a certificate 
shall be communicated to the applicant in writing. 


(3) No certificate of registration shall be granted under sub-section (2) unless the institution with 
respect to which an application has been made is in a position to provide such facilities and meet such 
standards as may be prescribed by the State Government. 


(4) The certificate of registration granted under sub-section (2),— 


(a) shall, unless revoked under section 52 remain in force for such period as may be prescribed by 
the State Government; 


(b) may be renewed from time to time for a like period; and 


(c) shall be in such form and shall be subject to such conditions as may be prescribed by the State 
Government. 


(5) An application for renewal of a certificate of registration shall be made not less than sixty days 
before the expiry of the period of validity. 


(6) A copy of the certificate of registration shall be displayed by the institution in a conspicuous 
place. 


(7) Every application made under sub-section (/) or sub-section (5) shall be disposed of by the 
competent authority within such period as may be prescribed by the State Government. 


52. Revocation of registration.—(/) The competent authority may, if it has reason to believe that the 
holder of a certificate of registration granted under sub-section (2) of section 51 has,— 


(a) made a statement in relation to any application for the issue or renewal of the certificate which 
is incorrect or false in material particulars; or 


(b) committed or has caused to be committed any breach of rules or any conditions subject to 
which the certificate was granted, 


it may, after making such inquiry, as it deems fit, by order, revoke the certificate: 


Provided that no such order shall be made until an opportunity is given to the holder of the certificate 
to show cause as to why the certificate of registration shall not be revoked. 


(2) Where a certificate of registration in respect of an institution has been revoked under 
sub-section (/), such institution shall cease to function from the date of such revocation: 


Provided that where an appeal lies under section 53 against the order of revocation, such institution 
shall cease to function,— 


(a) where no appeal has been preferred immediately on the expiry of the period prescribed for the 
filing of such appeal; or 


(b) where such appeal has been preferred, but the order of revocation has been upheld, from the 
date of the order of appeal. 


(3) On the revocation of a certificate of registration in respect of an institution, the competent 
authority may direct that any person with disability who is an inmate of such institution on the date of 
such revocation, shall be— 


(a) restored to the custody of his or her parent, spouse or lawful guardian, as the case may be; or 


(b) transferred to any other institution specified by the competent authority. 


20 


(4) Every institution which holds a certificate of registration which is revoked under this section shall, 
immediately after such revocation, surrender such certificate to the competent authority. 


53. Appeal.—(/) Any person aggrieved by the order of the competent authority refusing to grant a 
certificate of registration or revoking a certificate of registration may, within such period as may be 
prescribed by the State Government, prefer an appeal to such appellate authority, as may be notified by 
the State Government against such refusal or revocation. 


(2) The order of the appellate authority on such appeal shall be final. 


54. Act not to apply to institutions established or maintained by Central or State 
Government.—Nothing contained in this Chapter shall apply to an institution for persons with 
disabilities established or maintained by the Central Government or a State Government. 


55. Assistance to registered institutions.—The appropriate Government may within the limits of 
their economic capacity and development, grant financial assistance to registered institutions to provide 
services and to implement the schemes and programmes in pursuance of the provisions of this Act. 


CHAPTER X 
CERTIFICATION OF SPECIFIED DISABILITIES 


56. Guidelines for assessment of specified disabilities—The Central Government shall notify 
guidelines for the purpose of assessing the extent of specified disability in a person. 

57. Designation of certifying authorities—(/) The appropriate Government shall designate persons, 
having requisite qualifications and experience, as certifying authorities, who shall be competent to issue 
the certificate of disability. 

(2) The appropriate Government shall also notify the jurisdiction within which and the terms and 
conditions subject to which, the certifying authority shall perform its certification functions. 

58. Procedure for certification—(/) Any person with specified disability, may apply, in such 
manner as may be prescribed by the Central Government, to a certifying authority having jurisdiction, for 
issuing of a certificate of disability. 

(2) On receipt of an application under sub-section (/), the certifying authority shall assess the 
disability of the concerned person in accordance with relevant guidelines notified under section 56, and 
shall, after such assessment, as the case may be,— 

(a) issue a certificate of disability to such person, in such form as may be prescribed by the 

Central Government; 

(b) inform him in writing that he has no specified disability. 

(3) The certificate of disability issued under this section shall be valid across the country. 

59. Appeal against a decision of certifying authority.—(/) Any person aggrieved with decision of 
the certifying authority, may appeal against such decision, within such time and in such manner as may be 
prescribed by the State Government, to such appellate authority as the State Government may designate 
for the purpose. 

(2) On receipt of an appeal, the appellate authority shall decide the appeal in such manner as may be 
prescribed by the State Government. 

CHAPTER XI 
CENTRAL AND STATE ADVISORY BOARDS ON DISABILITY AND DISTRICT LEVEL COMMITTEE 

60. Constitution of Central Advisory Board on Disability —(/) The Central Government shall, by 
notification, constitute a body to be known as the Central Advisory Board on Disability to exercise the 
powers conferred on, and to perform the functions assigned to it, under this Act. 

(2) The Central Advisory Board shall consist of,— 

(a) the Minister in charge of Department of Disability Affairs in the Central Government, 

Chairperson, ex officio; 

(b) the Minister of State in charge dealing with Department of Disability Affairs in the Ministry 
in the Central Government, Vice Chairperson, ex officio; 


(c) three Members of Parliament, of whom two shall be elected by Lok Sabha and one by the 
Rajya Sabha, Members, ex officio; 


21 


(d) the Ministers in charge of Disability Affairs of all States and Administrators or Lieutenant 
Governors of the Union territories, Members, ex officio; 


(e) Secretaries to the Government of India in charge of the Ministries or Departments of 
Disability Affairs, Social Justice and Empowerment, School Education and Literacy, and Higher 
Education, Women and Child Development, Expenditure, Personnel and Training, Administrative 
Reforms and Public Grievances, Health and Family Welfare, Rural Development, Panchayati Raj, 
Industrial Policy and Promotion, Urban Development, Housing and Urban Poverty Alleviation, 
Science and Technology, Communications and Information Technology, Legal Affairs, Public 
Enterprises, Youth Affairs and Sports, Road Transport and Highways and Civil Aviation, Members, 
ex officio; 

(f) Secretary, National Institute of Transforming India (NITI) Aayog, Member, ex officio; 

(g) Chairperson, Rehabilitation Council of India, Member, ex officio; 


(h) Chairperson, National Trust for the Welfare of Persons with Autism, Cerebral Palsy, Mental 
Retardation and Multiple Disabilities, Member, ex officio; 


(i) Chairman-cum-Managing Director, National Handicapped Finance Development Corporation, 
Member, ex officio; 


(J) Chairman-cum-Managing Director, Artificial Limbs Manufacturing Corporation, Member, 
ex officio; 
(k) Chairman, Railway Board, Member, ex officio; 
(౧ Director-General, Employment and Training, Ministry of Labour and Employment, Member, 
ex officio; 
(m) Director, National Council for Educational Research and Training, Member, ex officio; 
(n) Chairperson, National Council of Teacher Education, Member, ex officio; 
(o) Chairperson, University Grants Commission, Member, ex officio; 
(p) Chairperson, Medical Council of India, Member, ex officio; 
(q) Directors of the following Institutes: — 
(i) National Institute for the Visually Handicapped, Dehradun; 
(ii) National Institute for the Mentally Handicapped, Secunderabad; 
(iii) Pandit Deen Dayal Upadhyay Institute for the Physically Handicapped, New Delhi; 
(iv) Ali Yavar Jung National Institute for the Hearing Handicapped, Mumbai; 
(v) National Institute for the Orthopaedically Handicapped, Kolkata; 
(vi) National Institute of Rehabilitation Training and Research, Cuttack; 
(vii) National Institute for Empowerment of Persons with Multiple Disabilities, Chennai; 
(viii) National Institute for Mental Health and Sciences, Bangalore; 
(ix) Indian Sign Language Research and Training Centre, New Delhi, Members, ex officio; 
(r) Members to be nominated by the Central Government,— 
(i) five Members who are experts in the field of disability and rehabilitation; 


(ii) ten Members, as far as practicable, being persons with disabilities, to represent 
non-Governmental Organisations concerned with disabilities or disabled persons organisations: 


Provided that out of the ten Members nominated, at least, five Members shall be women and 
at least one person each shall be from the Scheduled Castes and the Scheduled Tribes; 


22 


(iii) up to three representatives of national level chambers of commerce and industry; 


(s) Joint Secretary to the Government of India dealing with the subject of disability policy, 
Member-Secretary, ex officio. 


61. Terms and conditions of Service of members.—(/) Save as otherwise provided under this Act, 
a Member of the Central Advisory Board nominated under clause (r) of sub-section (2) of section 60 shall 
hold office for a term of three years from the date of his nomination: 


Provided that such a Member shall, notwithstanding the expiration of his term, continue to hold office 
until his successor enters upon his office. 


(2) The Central Government may, if it thinks fit, remove any Member nominated under clause (r) of 
sub-section (2) of section 60, before the expiry of his term of office after giving him a reasonable 
opportunity of showing cause against the same. 


(3) A Member nominated under clause (r) of sub-section (2) of section 60 may at any time resign his 
office by writing under his hand addressed to the Central Government and the seat of the said Member 
shall thereupon becomes vacant. 


(4) A casual vacancy in the Central Advisory Board shall be filled by a fresh nomination and the 
person nominated to fill the vacancy shall hold office only for the remainder of the term for which the 
Member in whose place he was so nominated. 


(5) A Member nominated under sub-clause (i) or sub-clause (iii) of clause (7) of sub-section (2) of 
section 60 shall be eligible for renomination. 


(6) The Members nominated under sub-clause (i) and sub-clause (ii) of clause (7 of sub-section (2) of 
section 60 shall receive such allowances as may be prescribed by the Central Government. 


62. Disqualifications——(/) No person shall be a Member of the Central Advisory Board, who— 


(a) is, or at any time has been, adjudged insolvent or has suspended payment of his debts or has 
compounded with his creditors, or 


(b) is of unsound mind and stands so declared by a competent court, or 


(c) is, or has been, convicted of an offence which, in the opinion of the Central Government, 
involves moral turpitude, or 


(d) is, or at any time has been, convicted of an offence under this Act, or 


(e) has so abused his position in the opinion of the Central Government as a Member so as to 
render his continuance in the office is prejudicial interests of the general public. 


(2) No order of removal shall be made by the Central Government under this section unless the 
Member concerned has been given a reasonable opportunity of showing cause against the same. 


(3) Notwithstanding anything contained in sub-section (/) or sub-section (5) of section 61, a Member 
who has been removed under this section shall not be eligible for renomination as a Member. 


63. Vacation of seats by Members.—If a Member of the Central Advisory Board becomes subject to 
any of the disqualifications specified in section 62, his seat shall become vacant. 


64. Meetings of the Central Advisory Board on disability—The Central Advisory Board shall 
meet at least once in every six months and shall observe such rules of procedure in regard to the 
transaction of business at its meetings as may be prescribed. 


65. Functions of Central Advisory Board on disability.—(/) Subject to the provisions of this Act, 
the Central Advisory Board on disability shall be the national-level consultative and advisory body on 
disability matters, and shall facilitate the continuous evolution of a comprehensive policy for the 
empowerment of persons with disabilities and the full enjoyment of rights. 


23 


(2) In particular and without prejudice to the generality of the foregoing provisions, the Central 
Advisory Board on disability shall perform the following functions, namely:— 


(a) advise the Central Government and the State Governments on policies, programmes, 
legislation and projects with respect to disability; 


(b) develop a national policy to address issues concerning persons with disabilities; 


(c) review and coordinate the activities of all Departments of the Government and other 
Governmental and non-Governmental Organisations which are dealing with matters relating to 
persons with disabilities; 


(d) take up the cause of persons with disabilities with the concerned authorities and the 
international organisations with a view to provide for schemes and projects for the persons with 
disabilities in the national plans; 


(e) recommend steps to ensure accessibility, reasonable accommodation, non-discrimination for 
persons with disabilities vis-a-vis information, services and the built environment and their 
participation in social life; 


(f) monitor and evaluate the impact of laws, policies and programmes to achieve full participation 
of persons with disabilities; and 


(g) such other functions as may be assigned from time to time by the Central Government. 


66. State Advisory Board on disability—(/) Every State Government shall, by notification, 
constitute a body to be known as the State Advisory Board on disability to exercise the powers conferred 
on, and to perform the function assigned to it, under this Act. 


(2) The State Advisory Board shall consist of— 


(a) the Minister in charge of the Department in the State Government dealing with disability 
matters, Chairperson, ex officio; 


(b) the Minister of State or the Deputy Minister in charge of the Department in the State 
Government dealing with disability matters, if any, Vice-Chairperson, ex officio; 


(c) secretaries to the State Government in charge of the Departments of Disability Affairs, School 
Education, Literacy and Higher Education, Women and Child Development, Finance, Personnel and 
Training, Health and Family Welfare, Rural Development, Panchayati Raj, Industrial Policy and 
Promotion, Labour and Employment, Urban Development, Housing and Urban Poverty Alleviation, 
Science and Technology, Information Technology, Public Enterprises, Youth Affairs and Sports, 
Road Transport and any other Department, which the State Government considers necessary, 
Members, ex officio; 


(d) three Members of the State Legislature of whom two shall be elected by the Legislative 
Assembly and one by the Legislative Council, if any, and where there is no Legislative Council, three 
Members shall be elected by the Legislative Assembly, Members, ex officio; 


(e) Members to be nominated by the State Government:— 
(i) five Members who are experts in the field of disability and rehabilitation; 


(ii) five Members to be nominated by the State Government by rotation to represent the 
districts in such manner as may be prescribed: 


Provided that no nomination under this sub-clause shall be made except on the 
recommendation of the district administration concerned; 


(iii) ten persons as far as practicable, being persons with disabilities, to represent 
non-Governmental Organisations or associations which are concerned with disabilities: 


Provided that out of the ten persons nominated under this clause, at least, five shall be women 
and at least one person each shall be from the Scheduled Castes and the Scheduled Tribes; 


24 


(iv) not more than three representatives of the State Chamber of Commerce and Industry; 


(f) officer not below the rank of Joint Secretary in the Department dealing with disability matters 
in the State Government, Member-Secretary, ex officio. 


67. Terms and conditions of service of Members.—(/) Save as otherwise provided under this Act, 
a Member of the State Advisory Board nominated under clause (e) of sub-section (2) of section 66, shall 
hold office for a term of three years from the date of his nomination: 


Provided that such a Member shall, notwithstanding the expiration of his term, continue to hold office 
until his successor enters upon his office. 


(2) The State Government may, if it thinks fit, remove any Member nominated under clause (e) of 
sub-section (2) of section 66, before the expiry of his term of office after giving him a reasonable 
opportunity of showing cause against the same. 


(3) A Member nominated under clause (e) of sub-section (2) of section 66 may at any time resign his 
office by writing under his hand addressed to the State Government and the seat of the said Member shall 
thereupon become vacant. 


(4) A casual vacancy in the State Advisory Board shall be filled by a fresh nomination and the person 
nominated to fill the vacancy shall hold office only for the remainder of the term for which the Member in 
whose place he was so nominated. 


(5) A Member nominated under sub-clause (i) or sub-clause (iii) of clause (e) of sub-section (2) of 
section 66 shall be eligible for renomination. 


(6) The Members nominated under sub-clause (i) and sub-clause (ii) of clause (e) of sub-section (2) of 
section 66 shall receive such allowances as may be prescribed by the State Government. 


68. Disqualification.—(/) No person shall be a Member of the State Advisory Board, who— 


(a) is, or at any time has been, adjudged insolvent or has suspended payment of his debts or has 
compounded with his creditors, or 


(b) is of unsound mind and stands so declared by a competent court, or 


(c) is, or has been, convicted of an offence which, in the opinion of the State Government, 
involves moral turpitude, or 


(d) is, or at any time has been, convicted of an offence under this Act, or 


(e) has so abused in the opinion of the State Government his position as a Member as to render 
his continuance in the State Advisory Board detrimental to the interests of the general public. 


(2) No order of removal shall be made by the State Government under this section unless the Member 
concerned has been given a reasonable opportunity of showing cause against the same. 


(3) Notwithstanding anything contained in sub-section (/) or sub-section (5) of section 67, a Member 
who has been removed under this section shall not be eligible for renomination as a Member. 


69. Vacation of seats.—If a Member of the State Advisory Board becomes subject to any of the 
disqualifications specified in section 68 his seat shall become vacant. 


70. Meetings of State Advisory Board on disability —The State Advisory Board shall meet at least 
once in every six months and shall observe such rules or procedure in regard to the transaction of business 
at its meetings as may be prescribed by the State Government. 


71. Functions of State Advisory Board on disability——(/) Subject to the provisions of this Act, the 
State Advisory Board shall be the State-level consultative and advisory body on disability matters, and 
shall facilitate the continuous evolution of a comprehensive policy for the empowerment of persons with 
disabilities and the full enjoyment of rights. 


25 


(2) In particular and without prejudice to the generality of the foregoing provisions, the State 
Advisory Board on disability shall perform the following functions, namely:— 


(a) advise the State Government on policies, programmes, legislation and projects with respect to 
disability; 
(b) develop a State policy to address issues concerning persons with disabilities; 


(c) review and coordinate the activities of all Departments of the State Government and other 
Governmental and non-Governmental Organisations in the State which are dealing with matters 
relating to persons with disabilities; 


(d) take up the cause of persons with disabilities with the concerned authorities and the 
international organisations with a view to provide for schemes and projects for the persons with 
disabilities in the State plans; 


(e) recommend steps to ensure accessibility, reasonable accommodation, non-discrimination for 
persons with disabilities, services and the built environment and their participation in social life on an 
equal basis with others; 


(f) monitor and evaluate the impact of laws, policies and programmes designed to achieve full 
participation of persons with disabilities; and 


(g) such other functions as may be assigned from time to time by the State Government. 


72. District-level Committee on disability——The State Government shall constitute District-level 
Committee on disability to perform such functions as may be prescribed by it. 


73. Vacancies not to invalidate proceedings.—No act or proceeding of the Central Advisory Board 
on disability, a State Advisory Board on disability, or a District-level Committee on disability shall be 
called in question on the ground merely of the existence of any vacancy in or any defect in the 
constitution of such Board or Committee, as the case may be. 


CHAPTER XII 
CHIEF COMMISSIONER AND STATE COMMISSIONER FOR PERSONS WITH DISABILITIES 


74, Appointment of Chief Commissioner and Commissioners.—(/) The Central Government may, 
by notification, appoint a Chief Commissioner for Persons with Disabilities (hereinafter referred to as the 
“Chief Commissioner”) for the purposes of this Act. 


(2) The Central Government may, by notification appoint two Commissioners to assist the Chief 
Commissioner, of which one Commissioner shall be a persons with disability. 


(3) A person shall not be qualified for appointment as the Chief Commissioner or Commissioner 
unless he has special knowledge or practical experience in respect of matters relating to rehabilitation. 


(4) The salary and allowances payable to and other terms and conditions of service (including 
pension, gratuity and other retirement benefits) of the Chief Commissioner and Commissioners shall be 
such as may be prescribed by the Central Government. 


(5) The Central Government shall determine the nature and categories of officers and other 
employees required to assist the Chief Commissioner in the discharge of his functions and provide the 
Chief Commissioner with such officers and other employees as it thinks fit. 


(6) The officers and employees provided to the Chief Commissioner shall discharge their functions 
under the general superintendence and control of the Chief Commissioner. 


(7) The salaries and allowances and other conditions of service of officers and employees shall be 
such as may be prescribed by the Central Government. 


(8) The Chief Commissioner shall be assisted by an advisory committee comprising of not more than 
eleven members drawn from the experts from different disabilities in such manner as may be prescribed 
by the Central Government. 


26 


75. Functions of Chief Commissioner.—(/) The Chief Commissioner shall— 


(a) identify, suo motu or otherwise, the provisions of any law or policy, programme and 
procedures, which are inconsistent with this Act and recommend necessary corrective steps; 


(b) inquire, suo motu or otherwise, deprivation of rights of persons with disabilities and 
safeguards available to them in respect of matters for which the Central Government is the 
appropriate Government and take up the matter with appropriate authorities for corrective action; 


(c) review the safeguards provided by or under this Act or any other law for the time being in 
force for the protection of rights of persons with disabilities and recommend measures for their 
effective implementation; 


(d) review the factors that inhibit the enjoyment of rights of persons with disabilities and 
recommend appropriate remedial measures; 


(e) study treaties and other international instruments on the rights of persons with disabilities and 
make recommendations for their effective implementation; 


(f) undertake and promote research in the field of the rights of persons with disabilities; 


(g) promote awareness of the rights of persons with disabilities and the safeguards available for 
their protection; 


(h) monitor implementation of the provisions of this Act and schemes, programmes meant for 
persons with disabilities; 


(౧ monitor utilisation of funds disbursed by the Central Government for the benefit of persons 
with disabilities; and 


(J) perform such other functions as the Central Government may assign. 


(2) The Chief Commissioner shall consult the Commissioners on any matter while discharging its 
functions under this Act. 


76. Action of appropriate authorities on recommendation of Chief Commissioner.—Whenever 
the Chief Commissioner makes a recommendation to an authority in pursuance of clause (b) of 
section 75, that authority shall take necessary action on it, and inform the Chief Commissioner of the 
action taken within three months from the date of receipt of the recommendation: 


Provided that where an authority does not accept a recommendation, it shall convey reasons for non- 
acceptance to the Chief Commissioner within a period of three months, and shall also inform the 
aggrieved person. 


77. Powers of Chief Commissioner.—(/) The Chief Commissioner shall, for the purpose of 
discharging his functions under this Act, have the same powers of a civil court as are vested in a court 
under the Code of Civil Procedure, 1908 (5 of 1908) while trying a suit, in respect of the following 
matters, namely:— 


(a) summoning and enforcing the attendance of witnesses; 

(b) requiring the discovery and production of any documents; 

(c) requisitioning any public record or copy thereof from any court or office; 
(d) receiving evidence on affidavits; and 

(ల) issuing commissions for the examination of witnesses or documents. 


(2) Every proceeding before the Chief Commissioner shall be a judicial proceeding within the 
meaning of sections 193 and 228 of the Indian Penal Code (45 of 1860) and the Chief Commissioner shall 
be deemed to be a civil court for the purposes of section 195 and Chapter XXVI of the Code of Criminal 
Procedure, 1973 (2 of 1974). 


27 


78. Annual and special reports by Chief Commissioner.—(/) The Chief Commissioner shall 
submit an annual report to the Central Government and may at any time submit special reports on any 
matter, which, in his opinion, is of such urgency or importance that it shall not be deferred till submission 
of the annual report. 


(2) The Central Government shall cause the annual and the special reports of the Chief Commissioner 
to be laid before each House of Parliament, along with a memorandum of action taken or proposed to be 
taken on his recommendations and the reasons for non-acceptance the recommendations, if any. 


(3) The annual and special reports shall be prepared in such form, manner and contain such details as 
may be prescribed by the Central Government. 


79. Appointment of State Commissioner in States—(/) The State Government may, by 
notification, appoint a State Commissioner for Persons with Disabilities (hereinafter referred to as the 
“State Commissioner”) for the purposes of this Act. 


(2) A person shall not be qualified for appointment as the State Commissioner unless he has special 
knowledge or practical experience in respect of matters relating to rehabilitation. 


(3) The salary and allowances payable to and other terms and conditions of service (including 
pension, gratuity and other retirement benefits) of the State Commissioner shall be such as may be 
prescribed by the State Government. 


(4) The State Government shall determine the nature and categories of officers and other employees 
required to assist the State Commissioner in the discharge of his functions and provide the State 
Commissioner with such officers and other employees as it thinks fit. 


(5) The officers and employees provided to the State Commissioner shall discharge his functions 
under the general superintendence and control of the State Commissioner. 


(6) The salaries and allowances and other conditions of service of officers and employees shall be 
such as may be prescribed by the State Government. 


(7) The State Commissioner shall be assisted by an advisory committee comprising of not more than 
five members drawn from the experts in the disability sector in such manner as may be prescribed by the 
State Government. 


80. Functions of State Commissioner.—The State Commissioner shall— 


(a) identify, suo motu or otherwise, provision of any law or policy, programme and procedures, 
which are in consistent with this Act, and recommend necessary corrective steps; 


(b) inquire, suo motu or otherwise deprivation of rights of persons with disabilities and safeguards 
available to them in respect of matters for which the State Government is the appropriate Government 
and take up the matter with appropriate authorities for corrective action; 


(c) review the safeguards provided by or under this Act or any other law for the time being in 
force for the protection of rights of persons with disabilities and recommend measures for their 
effective implementation; 


(d) review the factors that inhibit the enjoyment of rights of persons with disabilities and 
recommend appropriate remedial measures; 


(e) undertake and promote research in the field of the rights of persons with disabilities; 


(f) promote awareness of the rights of persons with disabilities and the safeguards available for 
their protection; 


(g) monitor implementation of the provisions of this Act and schemes, programmes meant for 
persons with disabilities; 


(h) monitor utilisation of funds disbursed by the State Government for the benefits of persons 
with disabilities; and 


(i) perform such other functions as the State Government may assign. 


28 


81. Action by appropriate authorities on recommendation of State Commissioner.—Whenever 
the State Commissioner makes a recommendation to an authority in pursuance of clause (b) of section 80, 
that authority shall take necessary action on it, and inform the State Commissioner of the action taken 
within three months from the date of receipt of the recommendation: 


Provided that where an authority does not accept a recommendation, it shall convey reasons for non- 
acceptance to the State Commissioner for Persons with Disabilities within the period of three months, and 
shall also inform the aggrieved person. 


82. Powers of State Commissioner.—(/) The State Commissioner shall, for the purpose of 
discharging their functions under this Act, have the same powers of a civil court as are vested in a court 
under the Code of Civil Procedure, 1908 (5 of 1908) while trying a suit, in respect of the following 
matters, namely:— 


(a) summoning and enforcing the attendance of witnesses; 

(b) requiring the discovery and production of any documents; 

(c) requisitioning any public record or copy thereof from any court or office; 
(d) receiving evidence on affidavits; and 

(ల) issuing commissions for the examination of witnesses or documents. 


(2) Every proceeding before the State Commissioner shall be a judicial proceeding within the 
meaning of sections 193 and 228 of the Indian Penal Code (45 of 1860) and the State Commissioners 
shall be deemed to be a civil court for the purposes of section 195 and Chapter XXVI of the Code of 
Criminal Procedure, 1973 (2 of 1974). 


83. Annual and special reports by State Commissioner.—(/) The State Commissioner shall submit 
an annual report to the State Government and may at any time submit special reports on any matter, 
which, in its opinion, is of such urgency or importance that it shall not be deferred till submission of the 
annual report. 


(2) The State Government shall cause the annual and the special reports of the State Commissioner 
for persons with disabilities to be laid before each House of State Legislature where it consists of two 
Houses or where such Legislature consist of one House, before that House along with a memorandum of 
action taken or proposed to be taken on the recommendation of the State Commissioner and the reasons 
for non-acceptance the recommendations, if any. 


(3) The annual and special reports shall be prepared in such form, manner and contain such details as 
may be prescribed by the State Government. 


CHAPTER XIII 
SPECIAL COURT 


84. Special Court.—For the purpose of providing speedy trial, the State Government shall, with the 
concurrence of the Chief Justice of the High Court, by notification, specify for each district, a Court of 
Session to be a Special Court to try the offences under this Act. 


85. Special Public Prosecutor.—(/) For every Special Court, the State Government may, by 
notification, specify a Public Prosecutor or appoint an advocate, who has been in practice as an advocate 
for not less than seven years, as a Special Public Prosecutor for the purpose of conducting cases in that 
Court. 


(2) The Special Public Prosecutor appointed under sub-section (/) shall be entitled to receive such 
fees or remuneration as may be prescribed by the State Government. 


29 


CHAPTER XIV 
NATIONAL FUND FOR PERSONS WITH DISABILITIES 


86. National Fund for persons with disabilities—(/) There shall be constituted a Fund to be called 
the National Fund for persons with disabilities and there shall be credited thereto— 


(a) all sums available under the Fund for people with disabilities, constituted vide notification No. 
S.O. 573 (E), dated the 11th August, 1983 and the Trust Fund for Empowerment of Persons with 
Disabilities, constituted vide notification No. 30-03/2004-DDIH, dated the 21st November, 2006, 
under the Charitable Endowment Act, 1890 (6 of 1890). 


(b) all sums payable by banks, corporations, financial institutions in pursuance of judgment dated 
the 16th April, 2004 of the Hon’ble Supreme Court in Civil Appeal Nos. 4655 and 5218 of 2000; 


(c) all sums received by way of grant, gifts, donations, benefactions, bequests or transfers; 
(d) all sums received from the Central Government including grants-in-aid; 
(e) all sums from such other sources as may be decided by the Central Government. 


(2) The Fund for persons with disabilities shall be utilised and managed in such manner as may be 
prescribed. 


87. Accounts and audit——(/) The Central Government shall maintain proper accounts and other 
relevant records and prepare an annual statement of accounts of the Fund including the income and 
expenditure accounts in such form as may be prescribed in consultation with the Comptroller and 
Auditor-General of India. 


(2) The accounts of the Fund shall be audited by the Comptroller and Auditor-General of India at 
such intervals as may be specified by him and any expenditure incurred by him in connection with such 
audit shall be payable from the Fund to the Comptroller and Auditor-General of India. 


(3) The Comptroller and Auditor-General of India and any other person appointed by him in 
connection with the audit of the accounts of the Fund shall have the same rights, privileges and authority 
in connection with such audit as the Comptroller and Auditor-General of India generally has in 
connection with the audit of the Government accounts, and in particular, shall have the right to demand 
production of books of account, connected vouchers and other documents and papers and to inspect any 
of the offices of the Fund. 


(4) The accounts of the Fund as certified by the Comptroller and Auditor-General of India or any 
other person appointed by him in this behalf, together with the audit report thereon, shall be laid before 
each House of Parliament by the Central Government. 


CHAPTER XV 
STATE FUND FOR PERSONS WITH DISABILITIES 


88. State Fund for persons with disabilities—(/) There shall be constituted a Fund to be called the 
State Fund for persons with disabilities by a State Government in such manner as may be prescribed by 
the State Government. 


(2) The State Fund for persons with disabilities shall be utilised and managed in such manner as may 
be prescribed by the State Government. 


(3) Every State Government shall maintain proper accounts and other relevant records of the State 
Fund for persons with disabilities including the income and expenditure accounts in such form as may be 
prescribed by the State Government in consultation with the Comptroller and Auditor-General of India. 


(4) The accounts of the State Fund for persons with disabilities shall be audited by the Comptroller 
and Auditor-General of India at such intervals as may be specified by him and any expenditure incurred 
by him in connection with such audit shall be payable from the State Fund to the Comptroller and 
Auditor-General of India. 


(5) The Comptroller and Auditor-General of India and any person appointed by him in connection 
with the audit of the accounts of the State Fund for persons with disabilities shall have the same rights, 
privileges and authority in connection with such audit as the Comptroller and Auditor-General of India 
generally has in connection with the audit of the Government accounts, and in particular, shall have right 
to demand production of books of accounts, connected vouchers and other documents and papers and to 
inspect any of the offices of the State Fund. 


30 


(6) The accounts of the State Fund for persons with disabilities as certified by the Comptroller and 
Auditor-General of India or any other person appointed by him in this behalf together with the audit 
report thereon shall be laid before each House of the State Legislature where it consists of two Houses or 
where such Legislature consists of one House before that House. 


CHAPTER XVI 
OFFENCES AND PENALTIES 


89. Punishment for contravention of provisions of Act or rules or regulations made 
thereunder.—Any person who contravenes any of the provisions of this Act, or of any rule made 
thereunder shall for first contravention be punishable with fine which may extend to ten thousand rupees 
and for any subsequent contravention with fine which shall not be less than fifty thousand rupees but 
which may extend to five lakh rupees. 


90. Offences by companies.—(/) Where an offence under this Act has been committed by a 
company, every person who at the time the offence was committed, was in charge of, and was responsible 
to, the company for the conduct of the business of the company, as well as the company, shall be deemed 
to be guilty of the offence and shall be liable to be proceeded against and punished accordingly: 


Provided that nothing contained in this sub-section shall render any such person liable to any 
punishment provided in this Act, if he proves that the offence was committed without his knowledge or 
that he had exercised all due diligence to prevent the commission of such offence. 


(2) Notwithstanding anything contained in sub-section (1), where an offence under this Act has been 
committed by a company and it is proved that the offence has been committed with the consent or 
connivance of, or is attributable to any neglect on the part of any director, manager, secretary or other 
officer of the company, such director, manager, secretary or other officer shall also be deemed to be guilty 
of that offence and shall be liable to be proceeded against and punished accordingly. 


Explanation.—For the purposes of this section,— 


(a) “company” means any body corporate and includes a firm or other association of individuals; 
and 


(b) “director”, in relation to a firm, means a partner in the firm. 


91. Punishment for fraudulently availing any benefit meant for persons with benchmark 
disabilities—Whoever, fraudulently avails or attempts to avail any benefit meant for persons with 
benchmark disabilities, shall be punishable with imprisonment for a term which may extend to two years 
or with fine which may extend to one lakh rupees or with both. 


92. Punishment for offences of atrocities —Whoever,— 

(a) intentionally insults or intimidates with intent to humiliate a person with disability in any 
place within public view; 

(b) assaults or uses force to any person with disability with intent to dishonour him or outrage the 
modesty of a woman with disability; 


(c) having the actual charge or control over a person with disability voluntarily or knowingly 
denies food or fluids to him or her; 


(d) being in a position to dominate the will of a child or woman with disability and uses that 
position to exploit her sexually; 


(e) voluntarily injures, damages or interferes with the use of any limb or sense or any supporting 
device of a person with disability; 


(f) performs, conducts or directs any medical procedure to be performed on a woman with 
disability which leads to or is likely to lead to termination of pregnancy without her express consent 
except in cases where medical procedure for termination of pregnancy is done in severe cases of 
disability and with the opinion of a registered medical practitioner and also with the consent of the 
guardian of the woman with disability, 


shall be punishable with imprisonment for a term which shall not be less than six months but which may 
extend to five years and with fine. 


31 


93. Punishment for failure to furnish information.—Whoever, fails to produce any book, account 
or other documents or to furnish any statement, information or particulars which, under this Act or any 
order, or direction made or given there under, is duty bound to produce or furnish or to answer any 
question put in pursuance of the provisions of this Act or of any order, or direction made or given 
thereunder, shall be punishable with fine which may extend to twenty-five thousand rupees in respect of 
each offence, and in case of continued failure or refusal, with further fine which may extend to one 
thousand rupees for each day, of continued failure or refusal after the date of original order imposing 
punishment of fine. 


94. Previous sanction of appropriate Government.—No Court shall take cognizance of an offence 
alleged to have been committed by an employee of the appropriate Government under this Chapter, 
except with the previous sanction of the appropriate Government or a complaint is filed by an officer 
authorised by it in this behalf. 


95. Alternative punishments.—Where an act or omission constitutes an offence punishable under 
this Act and also under any other Central or State Act, then, notwithstanding anything contained in any 
other law for the time being in force, the offender found guilty of such offence shall be liable to 
punishment only under such Act as provides for punishment which is greater in degree. 


CHAPTER XVII 
MISCELLANEOUS 


96. Application of other laws not barred.—The provisions of this Act shall be in addition to, and 
not in derogation of, the provisions of any other law for the time being in force. 


97. Protection of action taken in good faith.—No suit, prosecution or other legal proceeding shall 
lie against the appropriate Government or any officer of the appropriate Government or any officer or 
employee of the Chief Commissioner or the State Commissioner for anything which is in good faith done 
or intended to be done under this Act or the rules made thereunder. 


98. Power to remove difficulties —(/) If any difficulty arises in giving effect to the provisions of 
this Act, the Central Government may, by order, published in the Official Gazette, make such provisions 
or give such directions, not inconsistent with the provisions of this Act, as may appear to it to be 
necessary or expedient for removing the difficulty: 


Provided that no such order shall be made under this section after the expiry of the period of two 
years from the date of commencement of this Act. 


(2) Every order made under this section shall be laid as soon as may be, after it is made, before each 
House of Parliament. 


99. Power to amend Schedule.—(/) On the recommendations made by the appropriate Government 
or otherwise, if the Central Government is satisfied that it is necessary or expedient so to do, it may, by 
notification, amend the Schedule and any such notification being issued, the Schedule shall be deemed to 
have been amended accordingly. 


(2) Every such notification shall, as soon as possible after it is issued, shall be laid before each House 
of Parliament. 


100. Power of Central Government to make rules.—(/) The Central Government may, subject to 
the condition of previous publication, by notification, make rules for carrying out the provisions of this 
Act. 


(2) In particular, and without prejudice to the generality of the foregoing power, such rules may 
provide for all or any of the following matters, namely:— 


(a) the manner of constituting the Committee for Research on Disability under sub-section (2) of 
section 6; 


(b) the manner of notifying the equal opportunity policy under sub-section (/) of section 21; 


(c) the form and manner of maintaining records by every establishment under sub-section (/) of 
section 22; 


32 


(d) the manner of maintenance of register of complaints by grievance redressal officer under 

sub-section (3) of section 23; 

(e) the manner of furnishing information and return by establishment to the Special Employment 

Exchange under section 36; 

(f) the composition of the Assessment Board under sub-section (2) and manner of assessment to 

be made by the Assessment Board under sub-section (3) of section 38; 

(g) rules for person with disabilities laying down the standards of accessibility under section 40; 
(h) the manner of application for issuance of certificate of disability under sub-section (/) and 

form of certificate of disability under sub-section (2) of section 58; 

(i) the allowances to be paid to nominated Members of the Central Advisory Board under 

sub-section (6) of section 61; 

(j) the rules of procedure for transaction of business in the meetings of the Central Advisory 

Board under section 64; 

(k) the salaries and allowances and other conditions of services of Chief Commissioner and 

Commissioners under sub-section (4) of section 74; 

(D the salaries and allowances and conditions of services of officers and staff of the Chief 

Commissioner under sub-section (7) of section 74; 

(m) the composition and manner of appointment of experts in the advisory committee under 

sub-section (8) of section 74; 

(n) the form, manner and content of annual report to be prepared and submitted by the Chief 

Commissioner under sub-section (3) of section 78; 

(o) the procedure, manner of utilisation and management of the Fund under sub-section (2) of 
section 86; and 
(p) the form for preparation of accounts of Fund under sub-section (/) of section 87. 

(3) Every rule made under this Act shall be laid, as soon as may be after it is made, before each House 
of Parliament while it is in session, for a total period of thirty days which may be comprised in one 
session or in two or more successive sessions, and if, before the expiry of the session immediately 
following the session or the successive sessions aforesaid, both Houses agree in making any modification 
in the rule or both Houses agree that the rule should not be made, the rule shall thereafter have effect only 
in such modified form or be of no effect, as the case may be; so, however, that any such modification or 
annulment shall be without prejudice to the validity of anything previously done under that rule. 

101. Power of State Government to make rules.—(/) The State Government may, subject to the 
condition of previous publication, by notification, make rules for carrying out the provisions of this Act, 
not later than six months from the date of commencement of this Act. 

(2) In particular, and without prejudice to the generality of foregoing powers, such rules may provide 
for all or any of the following matters, namely:— 

(a) the manner of constituting the Committee for Research on Disability under sub-section (2) of 

section 5; 

(b) the manner of providing support of a limited guardian under sub-section (/) of section 14; 
(c) the form and manner of making an application for certificate of registration under 

sub-section (/) of section 51; 

(d) the facilities to be provided and standards to be met by institutions for grant of certificate of 

registration under sub-section (3) of section 51; 

(e) the validity of certificate of registration, the form of, and conditions attached to, certificate of 

registration under sub-section (4) of section 51; 


(f) the period of disposal of application for certificate of registration under sub-section (7) of 
section 51; 


(g) the period within which an appeal to be made under sub-section (/) of section 53; 


(h) the time and manner of appealing against the order of certifying authority under 
sub-section (/) and manner of disposal of such appeal under sub-section (2) of section 59; 


33 


(i) the allowances to be paid to nominated Members of the State Advisory Board under 
sub-section (6) of section 67; 


(J) the rules of procedure for transaction of business in the meetings of the State Advisory Board 
under section 70; 


(k) the composition and functions of District Level Committee under section 72; 


(J) salaries, allowances and other conditions of services of the State Commissioner under 
sub-section (3) of section 79; 


(m) the salaries, allowances and conditions of services of officers and staff of the State 
Commissioner under sub-section (3) of section 79; 


(n) the composition and manner of appointment of experts in the advisory committee under 
sub-section (7) of section 79; 


(o) the form, manner and content of annual and special reports to be prepared and submitted by 
the State Commissioner under sub-section (3) of section 83; 


(p) the fee or remuneration to be paid to the Special Public Prosecutor under sub-section (2) of 
section 85; 


(q) the manner of constitution of State Fund for persons with disabilities under sub-section (1), 
and the manner of utilisation and management of State Fund under sub-section (2) of section 88; 


(r) the form for preparation of accounts of the State Fund for persons with disabilities under 
sub-section (3) of section 88. 


(3) Every rule made by the State Government under this Act shall be laid, as soon as may be after it is 
made, before each House of the State Legislature where it consists of two Houses, or where such State 
Legislature consists of one House, before that House. 


102. Repeal and savings.—(/) The Persons with Disabilities (Equal Opportunity Protection of 
Rights and Full Participation) Act, 1995 (1 of 1996) is hereby repealed. 


(2) Notwithstanding the repeal of the said Act, anything done or any action taken under the said Act, 
shall be deemed to have been done or taken under the corresponding provisions of this Act. 


34 


THE SCHEDULE 
[See clause (zc) of section 2] 
SPECIFIED DISABILITY 
1. Physical disability — 


A. Locomotor disability (a person’s inability to execute distinctive activities associated with 
movement of self and objects resulting from affliction of musculoskeletal or nervous system or both), 
including— 


(a) “leprosy cured person” means a person who has been cured of leprosy but is suffering 
from— 


(i) loss of sensation in hands or feet as well as loss of sensation and paresis in the eye and 
eye-lid but with no manifest deformity; 


(ii) manifest deformity and paresis but having sufficient mobility in their hands and feet 
to enable them to engage in normal economic activity; 


(iii) extreme physical deformity as well as advanced age which prevents him/her from 
undertaking any gainful occupation, and the expression “leprosy cured” shall construed 
accordingly; 


(b) “cerebral palsy” means a Group of non-progressive neurological condition affecting body 
movements and muscle coordination, caused by damage to one or more specific areas of the 
brain, usually occurring before, during or shortly after birth; 


(c) “dwarfism” means a medical or genetic condition resulting in an adult height of 4 feet 10 
inches (147 centimeters) or less; 


(d) “muscular dystrophy” means a group of hereditary genetic muscle disease that weakens 
the muscles that move the human body and persons with multiple dystrophy have incorrect and 
missing information in their genes, which prevents them from making the proteins they need for 
healthy muscles. It is characterised by progressive skeletal muscle weakness, defects in muscle 
proteins, and the death of muscle cells and tissue; 


(e) “acid attack victims” means a person disfigured due to violent assaults by throwing of 
acid or similar corrosive substance. 


B. Visual impairment— 


(a) “blindness” means a condition where a person has any of the following conditions, after 
best correction— 


(i) total absence of sight; or 


(ii) visual acuity less than 3/60 or less than 10/200 (Snellen) in the better eye with best 
possible correction; or 


(iii) limitation of the field of vision subtending an angle of less than 10 degree. 


(b) “low-vision” means a condition where a person has any of the following conditons, 
namely:— 


(i) visual acuity not exceeding 6/18 or less than 20/60 upto 3/60 or upto 10/200 (Snellen) 
in the better eye with best possible corrections; or 


(ii) limitation of the field of vision subtending an angle of less than 40 degree up to 10 
degree. 


C. Hearing impairment— 


(a) “deaf” means persons having 70 DB hearing loss in speech frequencies in both ears; 


35 


(b) “hard of hearing” means person having 60 DB to 70 DB hearing loss in speech 
frequencies in both ears; 


D. “speech and language disability” means a permanent disability arising out of conditions such 
as laryngectomy or aphasia affecting one or more components of speech and language due to organic 
or neurological causes. 


2. Intellectual disability, a condition characterised by significant limitation both in intellectual 
functioning (rasoning, learning, problem solving) and in adaptive behaviour which covers a range of 
every day, social and practical skills, including— 


(a) “specific learning disabilities” means a heterogeneous group of conditions wherein there is a 
deficit in processing language, spoken or written, that may manifest itself as a difficulty to 
comprehend, speak, read, write, spell, or to do mathematical calculations and includes such 
conditions as perceptual disabilities, dyslexia, dysgraphia, dyscalculia, dyspraxia and developmental 
aphasia; 


(b) “autism spectrum disorder” means a neuro-developmental condition typically appearing in the 
first three years of life that significantly affects a person's ability to communicate, understand 
relationships and relate to others, and is frequently associated with unusal or stereotypical rituals or 
behaviours. 


3. Mental behaviour,— 


“mental illness” means a substantial disorder of thinking, mood, perception, orientation or 
memory that grossly impairs judgment, behaviour, capacity to recognise reality or ability to meet the 
ordinary demands of life, but does not include retardation which is a conditon of arrested or 
incomplete development of mind of a person, specially characterised by subnormality of intelligence. 


4. Disability caused due to— 
(a) chronic neurological conditions, such as— 


(i) “multiple sclerosis” means an inflammatory, nervous system disease in which the myelin 
sheaths around the axons of nerve cells of the brain and spinal cord are damaged, leading to 
demyelination and affecting the ability of nerve cells in the brain and spinal cord to communicate 
with each other; 


(ii) “parkinson's disease” means a progressive disease of the nervous system marked by 
tremor, muscular rigidity, and slow, imprecise movement, chiefly affecting middle-aged and 
elderly people associated with degeneration of the basal ganglia of the brain and a deficiency of 
the neurotransmitter dopamine. 


(b) Blood disorder— 


(i) “haemophilia” means an inheritable disease, usually affecting only male but transmitted by 
women to their male children, characterised by loss or impairment of the normal clotting ability 
of blood so that a minor would may result in fatal bleeding; 


(ii) “thalassemia” means a group of inherited disorders characterised by reduced or absent 
amounts of haemoglobin. 


(iii) “sickle cell disease” means a hemolytic disorder characterised by chronic anemia, painful 
events, and various complications due to associated tissue and organ damage; “hemolytic” refers 
to the destruction of the cell membrane of red blood cells resulting in the release of hemoglobin. 


5. Multiple Disabilities (more than one of the above specified disabilities) including deaf blindness 
which means a condition in which a person may have combination of hearing and visual impairments 
causing severe communication, developmental, and educational problems. 


6. Any other category as may be notified by the Central Government. 


36 


STANDARD OPERATING PROCEDURE - (YSR BIMA 2020-21) 


(State Scheme) 


1. Preamble 


Till 31.03.2020 the unorganized worker’s social security scheme known as 
YSR-Bima i.e the converged insurance scheme pertaining to (PMJJBY — 
AABY and PMSBY) was in operation to provide financial relief to the 
bereaved families of the deceased workers in the event of Accidental or 
Natural death or Permanent disability due to accident and the premium 
payable towards the converged scheme was shared in 1:1 ratio by both the 
Central Government and the State Government .But now vide office 
memorandum F.No-U-11017/09/2019 -RW of Government of India 
,Ministry of Labour and Employment dt:08/06/2020 informed that the said 
convergence scheme issued vide order no M-21015 /02/2017 —RW dated : 
13™ November 2017 issued by Labour & Employment stands withdrawn 
w.e.f. 1 April 2020. Since the Converged PMJJBY scheme is withdrawn, 
the modified YSR-Bima scheme is contemplated by the State Government 
to ensure insurance relief to the poor, below poverty line Rice card holders 
focusing on the primary Bread Earner of the Family. 


2. Objective 


The main Objective of the scheme is to provide relief to the bereaved 
families of primary Bread earners in case of their death or disability whose 
families were left in great distress. 

All India statistics indicate that Andhra Pradesh is one of the States with large 
number of accidents. The death or disability due to accident of a Bread earner 
results in misery to his/her family with hardship and reduced earnings and 
excessive medical expenditure relating to the accident. Hence, there is every 
need to provide Accidental death and disability insurance to the Bread earner 
towards social security. Further, even Natural death of a Bread earner results in 
undue hardship to the surviving family members who need to be provided with 
some relief. Hence the State Government has introduced the modified YSR- 
Bima (2020-21). 


State Scheme 


3. Title of the Scheme 
YSR Bima (2020-21) 


State Scheme 
4. Eligibility criteria 


All Bread earners holding Rice Cards issued by Civil supplies Department 
in the State pertaining to the age group of 18 to 70 years are eligible to be 
enrolled as beneficiaries of the modified YSR-Bima Scheme. 


All primary Bread earners holding Rice Cards will be registered through a 
special Survey to be undertaken by the State Government to enroll them as 


beneficiaries under modified YSR- Bima (2020-21). About 1.5 Crore Rice 
Card Holders are estimated in the State. 


. Identification of eligible beneficiaries 


The Gram Volunteers will approach each family holding the Rice Card Holders 
along with application and check list. As the Rice Card is in the name of the 
Women in the family the Village Volunteer will identify the Bread Earner in 
consultation with the family members. 


. Benefits under YSR Bima 2020-21 


(i) Rs. 5,00,000/- (Rupees five lakhs) Accidental Death and total 
disability relief for the age group of 18 to 50 years. 


Out of which Rs. 2,00,000/- (Rupees two lakhs)under PMJJBY Scheme, 
Rs.2,00,000(Rupees two lakhs) under PMSBY and Rs.1,00,000/- 
(Rupees One Lakh) under separate General Insurance Scheme. 


(ii) Rs.3,00,000/-(Rupees Three Lakhs) Accidental Death and total 
disability Relief for the age group of 51 to 70 years under PMSBY 
and separate General Insurance Scheme. 


(iii) Rs.2,00,000/- (Rupees Two lakh only) Natural Death relief under 
PMJJBY for the age group of 18 to 50 years. 


. CHECK-LIST 

Name of the Bread Earner 
Gender 

Age 

Rice Card Number 
Address 

Bank Account Number 
IFSC Code 

Branch Name 

Nominee 

Relationship 

Any other information required for the scheme 
Remarks 


వా ఫా వానా వారా AH AO Ss 


విభిన్న ప్రతిభావంతులు, హిజాలు మరియు వయోవృదుల సంక్షేమ శాఖ 
ఎ) డవకార వేతనములు 


పోన్‌ మెటిక స్కా లర్‌ ad) లు :- 


డిగ్రీ, పి.జి. మరియు వృత్తి విద్యా కోర్సులు (ఐ.టి.ఐ. & పాలిటెక్నిక్‌) చదువుచున్న విభిన్న 
ప్రతిభావంతులైన మరియు weep, విద్యార్థిని విద్యార్థులకు, జగనన్న విద్యా దీవెన ద్వార కాలేజీ ఫీజు తిరిగి 
చెల్లించుట మరియు జగనన్న వసతి దీవెన ద్వార ఐ.టి.ఐ. చదువుచున్న వారికి రూ. 10000/-, పాలిటెక్నిక్‌ 
చదువుచున్న వారికి రూ. 15000/-, డిగ్రీ, పి.జి. మరియు ఆ పై తరగతులు చదువుచున్న వారికి రూ.20,000/- 
భోజన మరియు మెస్‌ ఫీజులు చెల్లించుట. 


అర్హతలు 


1. కుటుంబ సభ్యుల యొక్క సం. ఆదాయం రూ. 2.50 లక్షలు మించి ఉండరాదు. 

2. కుటుంబ సభ్యులందరికి కలిపి సాగు భూమి మాగాణి ఉన్నట్లు అయితే 10 ఎకరాలు, మెత్త భూమి అయితే 25 ఎకరాలు 
మరియు రెండు కలిపినా 25 ఎకరాలు మించకుండా ఉండాలి. 

3. కుటుంబ సభ్యులు ఎవరు ప్రభుత్వ ఉదో గగస్తులు మరియు రిటైర్డ్‌ పెన్షన్‌ తీసుకొనే వారు ఉండకూడదు. (పారిశుధ్య 
కార్మికులకు మినహాయింపు కలదు) 

4. కుటుంబ సభ్యులలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండరాదు. (టాక్సీ, ట్రాక్టర్‌, ఆటోలకు మినహాయింపు ఉంది) 

5. కుటుంబ సభ్యులలో ఎవరు కూడా ఆదాయపు పన్ను కట్టి వారు ఉండకూడదు. 

6. పట్టణ ప్రాంతంలోని కుటుంబములో ఎవరి పేరున అయిన స్టలం ఉంటే 1500 చ” అడుగుల లోపల ఉండాలి. 


దరఖాస్తు విధానం 


విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ వారి ద్వారా BYA ప్రక్రియ. 


నిధుల లభ్యత : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా 


బి) విభిన్న ప్రతిభావంతులైన DISD BEA పొఠకాల మరియు 
వనతి గవాంలో బేద్సుట 


నేపధ్యం : పేద విభిన్న ప్రతిభావంతులైన విద్యార్దుల యొక్క జీవన ప్రామాణాలు మరియు విద్య 
పెంపొందించేందుకు. 


ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్థితులు, భోజన సదుపాయాలు మరియు విద్య 
కల్పించుట. 


అర్హతలు : వారి కుటుంబ వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు కలిగి ఉండాలి. 


దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాలకుల కార్యాలయము నందు దరఖాస్తు 
చేసుకోవలెను. 


నిధుల లభ్యత : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా 


Ô 


ఈ శాఖ ఆధీనంలో 6 వ్రభుత ఆశ్రమ పాటశాలలు, ఒక వ్రభుత( దిదడుల జూ SPO 


వనిబేశనునాయి. 


vee) 
oD పాటాశాలల వివరములు ప్రతిభావంతుల | మంజురైన విద్యార్దులు | ప్రస్తుత విద్యార్దులు 
వివరములు 
1 ప్ర ప్ర .బదిరులు పాటశాలలు 


ప్ర. బదిరులు ఆశ్రమ పాటశాల 
విజయనగరం 


ప్ర. అంధుల పాటశాలలు 


ప్ర .అంధుల ఆశ్రమ పాటశాల (బాలికల) 


ఆలో, 
wa 


విశాఖపట్నం 


అంధుల ఆశ్రమ పాటశాల 
జయనగరం 


ప్ర 
వి 


ప్ర .అంధుల ఆశ్రమ పాటశాల 


తి 


బాందూపురం అనంతపురం జిల్లా 


EN ప్ర .బదిరుల జూ కళాశాల 


ప్ర. బదిరులు ఆశ్రమ జూ.కళాశాల 
బదిరులు 
బాపట్ల గుంటూరు జిల్లా 


a మొత్తం | 


E నికర మొత్తం (IHI) a 


ఈ PY 088 లో ఆంధ్రవ్రదోళ్‌ లో20 DEVE IQS) నంభదత Ber నహాయనంచాలకుల ఆదినం లో 
నడవబడుచునది 


he ThE ఇత నాం 
త్‌ నన ఫ్‌ a 


4 |తూర్పుగోదావరి | 5 ప్ర. బదురుల బాలుర హాస్టలు, కాకినాడ 
| 6 ప్ర. బదురుల బాలికాల హాస్టలు, కాకినాడ 


s| o | శ | విద్యలు విద్యారు 
5 [omarion [7a విచిన్నప్త్రతిభావయల బాలుర హాస్టలు. ఏలూరు. | 100 7౦ 
ప NS ee లారా 
[ag | [a విభిన్నప్రరభావయల బాలుర హాస్టలు, విజయవాడ | 100 |e 


z [earo | 10 ప్ర, విభిన్నప్రతిభావంతుల బాలుర హాస్టలు, గుటూరు | 100 | 52 _ 
P| | tt (ప్ర. అంధులు హాస్టలు, నరసరావు పేట | too f| e | 


ప్ర. విభిన్నప్రతిభావంతుల బాలుర మరియు బాలికల 
12 53 
హాస్టలు, చల్లగుండ్ల 


| | శయ | విద్యలు 
[efor [la విిన్నప్రతిభావంకుల బాలుర హాస్టలు గేల | 100 [19 
ముదు swa | o | o 
[ro (చిత్తూరు is [a విిన్నప్రతిభావంతుల బాలుర హాస్టలు, చిత్తురు | so | 30 
11 వైయస్‌ ర్‌కదప | 16 fe విిన్నప్రతిభావంతుల బాలుర హాస్టలు, కదప | 100 | ror 


J త సా తత | | a] 
_12 అనంతపురము _|18 ప్ర. విభిన్నప్రతిభావంతుల బాలుర హాస్టలు, అనంతపురము. | 100 | 62 _ 
eT TT య 
_13 కర్నూలు |20|ప్ర. విభిన్నప్రతిభానంతుల బాలుర హాస్టలు, కర్నూలు | 100 | 50 _ 


r 


నె) పొడాల నంకోనుం 


నేపధ్యం : రాష్ట్రం లో నివసిస్తున్న హిజ్రాల కొరకు ఒకేషనల్‌ ట్రైనింగ్‌ లు అమలుచేయడమైనది. 

ప్రయోజనం : ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ల నిమిత్తము ఒక్కొక్కరికి రూ.25,000/- మంజూరు చేయబడును 

అర్హతలు _: హిజ్రా సర్టిఫికేట్‌ నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రి వారిచే వైద్య దృవీకరణ పత్రము మరియు 
వారి వార్షిక ఆదాయం రూ. 1.00 లక్ష లోపు ఉండాలి 


దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాలకుల కార్యాలయము నందు దరఖాస్తు చేసుకోవలెను. 


నిధుల లభ్యత : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా 


È) వృధులకు ఆశయం కల్సి one) 


నేపధ్యం : 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వృద్ధులకు ఆశ్రయం కల్పించుట 
ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్టితులు, భోజన మరియు వైద్య సదుపాయములు కల్పించుట 
అర్హతలు : 60 సంవత్సరాల వయస్సు మరియు వారి వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు ఉండాలి 


దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాలకుల కార్యాలయము నందు దరఖస్తు చేసుకోవలెను. 


నిధుల లభ్యత : స్వచ్చంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 


@) BSE SoI OED EPD LIBS వ్యక్తులను వనన ive కేందంలో (Drug de-addictio. 
Ce. ter) SD) & 


నేపధ్యం : మాదకద్రవ్యాలకు/ మధ్యపానానికి బానిసలుగా మారిన వ్యక్తులను మళ్ళీ మమూల 
వ్యక్తులుగా మార్చుట. 


ప్రయోజనం : కౌన్సిలింగ్‌ మరియు మందులు ఇవ్వడం వలన వారు మాదకద్రవ్యాలను విడిచిపెడతారు 
అర్హతలు : మాదకద్రవ్యాలకు బానిసలు అయినవారు అందరు అర్హులే 


దరఖాసు విధానం : సంబంధిత జిల్లాలో ని సహాయ సంచాలకుల కార్యాలయమును సంప్రదించవలను 


నిధుల లభ్యత : స్వచ్చంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా. 


స్వచ్చంద సంస్థలు ద్వార ఏర్పాటు చేసిన Drug De Addiction Centers కు అదనంగా, రాష్ట్రము | Sy 
సామజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వము ద్వార (1) నేషనల్‌ 6A 
డిమాండ్‌ రిడక్షన్‌ ప్రోగ్రాం క్రింద 13 Drug De Addiction Centers, (2) అల్‌ ఇండియా ఇన్ఫిట్యూట్‌ 
అఫ్‌ మెడికల్‌ సైన్సు వారి ప్రాయోజిత కార్యక్రముము ద్వారా కృష్ణాజిల్లాలో ని ప్రభుత్వ వైద్య శాల, 
మచిలీపట్నం మరియు ప్రభుత్వ వైద్య శాల, విజయవాడ నందు 2 Drug De Addiction Centers 
నడుపబడుచున్న వి. 


దిఎవా/0గుల వాక్కు ల చటం — 2016 యముథఖ్రాగంశాలు 


దవా/0ంగులు — Jకలా[ల వారీగా 


1. అంధత్వం 

2. పాక్షిక అంధత్వం 

3. నయమయిన కుష్టువ్యాధి 

4. బధిరత్వం 

5. కదలిక వైకల్యం 

6. బుద్ది మాంద్యత / మంద బుద్ది 


7. మానసిక రుగ్మతలు 


8. మెదడుకి పక్ష వాతం 

9. ఆటిజం 

10. కండరాల వ్యాధి 

11. బధిరత్వం మరియు అంధత్వం 

12. నేర్వటంలో వైకల్యం 

13. హేమీ ఫిలియ (రక్తం అవసరానికి మేర గడ్డ కట్టగల సామర్ధ్యం లోపించుట) - తల్లి నుంచి మగ 
సంతానానికి మాత్రమే వచ్చు అనువంశిక వ్యాధి 

14. తలస్సెమియా (అనువంశిక వ్యాధి) 


15. సికిల్‌ సెల్‌ వ్యాధి (దీర్ణకాలిక రక్త హీనత వ్యాధి) 

16. WOA 

17. యాసిడ్‌ దాడి 

18. బహుళ వైకల్యం 

19. పార్కిన్‌ సన్‌ వ్యాధి 

20. మల్టిపుల్‌ స్కేరేసిస్‌ (మెదడు మరియు నాడిమండల వాపు వ్యాధి) 
21. మాట మరియు భాష వైకల్యం 


విద్యాం: 

గ” ప్రభుత్వము లేదా స్థానిక సంస్థలు నుండి నిధులు మరియు అనుమతి పొందిన అన్ని విద్యా సంస్థలలో 
వైకల్యం కల పిల్లలకు మిళిత విద్య వివక్షత లేకుండా అందించాలి. 

౫ ఆటలు మరియు వినోద మరియు సంస్కృతిక పోటీలలో సమాన అవకాశాలు కల్పించాలి 

> ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే భోదన చేయాలి 

> విద్య ఉపకరణాలు, బ్రెయిలీ, సైగల బాష, లేఖకుడు సహాయం అవసరానికి తగ్గటుగా అందించాలి. 

FOB విద్యా సంస్థలోనూ 5% సీట్లను కేటాయించాలి. 


నైవుణ్బం అభివృధి తురియ GIG 


> ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని శిక్షణ సంస్థలలోను నిర్దిష్ట శిక్షణను అందించాలి. 
ూబుణ సదుపాయాలు వడ్డి రాయితీలు కల్పించాలి 
తయారు చేసిన ఉత్పత్తులకి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి 
"వైకల్యం కారణంగా వారికి రావలసిన ఎట్టి పదోన్నతిని కూడా తిరస్కరించరాదు 
> ప్రభుత్వ ఉద్యోగాలలో 4% ప్రతి కేడర్‌ లోను కేటాయించాలి 
> పైవేటు సంస్థలలో 5% ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించిన సంస్థలు ప్రోత్సాహకాలు కల్పించాలి 
= థ్‌ aaa) థ్‌ శ a 
> పేదరిక నిర్మూలన పధకాలు, భూ పంపిణి, ఇంటి స్థలం, గృహనిర్మాణం లో 5% రిజర్వేషన్‌ కల్పించాలి. 


శొతూజిక భద్రతా, ఆరోగ్యం, వునరావానం, వినోదం : 


> సాధారణ వ్యక్తులకి అందించే పధకాలలో ఇచ్చే సహాయంలో 25% అదనంగా వీరికి అందజేయాలి 

> ప్రత్యేక ఉపాధి కార్యాలయం ఏర్పాటు చేసి నమోదు చేసుకొని 2 సం. మించిన ఉద్యోగము రాని వ్యక్తులకు నిరుద్యోగ బృతి 
FBS వైకల్యం కల వారికి ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలి 

> ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు మరియు ఇతర ఆరోగ్య సంస్థలు కట్టడ అవరోధ రహితముగా ఉండాలి 
"వైకల్యం కల మహిళలకు లైంగిక పరమైన, పునరుత్పత్తిపరమైన ఆరోగ్య సేవలు ప్రత్యేకంగా అందించాలి. 
> వైకల్యం కలిగిన రచయితలు, నృత్యం, సాహస కృత్యాలు, క్రీడలు కల వారికి ప్రత్యేక ప్రోత్సాహం 

"కనీసం ఏడాదికి ఒక సారి పిల్లలు అందరిని వైద్యపరంగా పరిశీలించి వైకల్యం పొందే వారిని గుర్తించాలి. 


> బస్‌ స్టాపులు, రైల్వే స్టేషన్‌, విమానాశ్రయాలలో ప్రత్యేక పార్కింగ్‌, టాయిలెట్స్‌, టికెట్‌ కౌంటర్లు, 
మిషన్‌ యాత్రాలు అందుబాటులో ఉండాలి. 
౫ రాయితీలు, ప్రోత్సాహకాలు 


వాహన నిర్మాణంలో మార్పులు 


Shen / జరివూనాలు / 24 : 


> సెక్షన్‌ 84 ప్రకారం ప్రతి జిల్లా లోను ఈ చట్టం క్రింద వచ్చే నేరాల సత్వర విచారణ కొరకు ఒక సెషన్‌ 
కోర్ట్‌ ను ప్రత్యేకంగా ఏర్పాటు 

ల 
> ఒక ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లేదా ఏడు సం. న్యాయ వృత్తిలో కొనసాగిన ఒక న్యాయ వాదిని కానీ 


నియమించుట 


FOES 89 ఈ చట్టం నిర్దేశించిన ఆదేశాలను ఆ చట్టం క్రింద రూపొందించబడిన నిబంధనల ఏ 


068 సారిగా రూ. 10000/- మరల ఉల్లఘించిన పక్షంలో 


వ్యక్తి అయిన ఉల్లఘించిన పక్షంలో వె 


కనీసం రూ.50000/- గరిష్టం రూ. 500000/- జరిమానా 


PDO 91 ప్రకారం వైకల్యం గల వ్యక్తులకు చెందవలసిన / రావలసిన ఏ లబ్దినైన 


మోసపూరితంగా పొందటము లేదా పాడటానికి ప్రయత్నం చేస్తే రెండు సం. జైలు శిక్ష లేదా 


రూ.100000/- జరిమానా లేదా రెండు విధించ వచు ను. 


>సెక్షన్‌ 92 ప్రకారం వైకల్యం గల ఏ వ్యక్తినైన అగౌరవ పరిచే ఉద్దేశ్యంతో దాడి లేదా బల 


న మర్యాదలను భంగ పరచిన, లైంగిక దాడి చేసిన, 


గర్భం తొలగించే వైద్య కార్యక్రమాలు చేసిన, చేయమని అడిగిన వారికి కనీసం 6 నెలల 


సం. వరకు జైలు శిక్ష విధించబడును 


తలిదండ్రులు DAV? DVO పోషణ మరియు HOF éo, 2007 wat 
ఆంధ్ర V తలిదండ్రుల, వయో వృధుల పోషణ మరియు vofa నిబంధనలు 2011. 


ఈ భటము ALIS) ఆశయాలు 


. నిర్లకానికి గురైన తల్లిదండ్రులు మరియు వృద్ధులకు పోషణ నివ్వటం 
. పోషణ మరియు అప్పీలు ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయుట 

. వృద్దాశ్రమాలు ఏర్పాటు మరియు నియంత్రణ 

. వయో వృద్ధులకి వైద్య సదుపాయం. 

. వయో వృద్ధుల ఆస్తులు మరియు ప్రాణ రక్షణ. 


u A ఆ N BP 


ఉలాలో పోషణ వురియు అవే ౬౮ టేఒ[నల్ఫ్‌ ఏర్పాటు బేయుట: 


% చాప్టర్‌ 2 (7) ప్రకారం ప్రతి రెవిన్యూ డివిజన్‌ నందు రెవిన్యూ డివిజనల్‌ అధికారి / సబ్‌ కలెక్టర్‌ 
చైర్మన్‌ గా పోషణ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయుట 
ఫిచాస్టర్‌ 2 (15) ప్రకారం పోషణ ట్రిబ్యునల్స్‌ తీర్పులపై తల్లిదండ్రులు మాత్రమే అప్పీలు 


చేసుకునేందుకు వీలుగా అప్పిలేటు ట్రిబ్యునల్‌ జిల్లాకలెక్టర్‌ చైర్మన్‌ గా ఏర్పాటు చేయుట 


'ఫిచాప్టర్‌ 2 (17) ఈ చట్టము అమలులో పిర్యాదు దారు కాని భాద్యులు కేసు విషయమై ట్రిబ్యునల్‌ లో 


కాని అప్పిలేటు ట్రిబ్యునల్‌ లో గానీ లాయర్లును నియమించరాదు 


ఫిచాఫ్టర్‌ 2 (18) సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల సంక్షేమ 
శాఖ వారు పోషణ మరియు అప్పిలేటు ట్రిబ్యునల్‌ నందు కన్వీనర్‌ గాను మరియు పోషణాదికారిగా 


వ్యవ హరించెదరు. 


పోషణ Bev Dey CWS) వని విధానం: 


S AGRI గురైన తల్లిదండ్రులు మరియు వృద్ధుల, వారిచే అధీకరించిన వ్యక్తి / సంస్థ నుండి పిర్యాదు 
స్వికరించుట 

భిసమన్వయ అధికారుల ద్వార విచారణ చేపట్టటం 

Sargs 2 (9) (2) ప్రకారం రూ. 10000/- మించకుండా పోషణ ఉత్తర్వులను ఇచ్చుట 

ఫి ఈ యొక్క పోషణ ట్రిబ్యునల్స్‌ ఉత్తర్వులపై సంతృప్తి చెందని వయో వృద్ధులు అప్పిలేటు ట్రిబ్యునల్‌ కి అప్పీలు 
చేసుకోవచ్చు. 


ఫికేసు తీవ్రతను బట్టి విచారణ పూర్తి అయ్యేలొపు తాత్కాలిక బృతిని నిర్ణయించు అధికారము ట్రిబ్యునల్‌ 
కు కలవు. 

ఫిట్రిబ్యునల్‌ లో నమోదు అయి నోటీసు జారీచేసిన 90 రోజుల లోపు ఉత్తర్వులు అందజేయాలి. 
ఫిట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై సమంజసమైన కారణం లేకుండా నిర్లక్ష్యం చేసిన యెడల జరిమానా విధిస్తూ 
లేదా జరిమానా మరియు ఒకనెల వరకు జైలు శిక్ష విధించుటకు వార్రెంట్‌ జారిచేయు అధికారము 
ట్రిబ్యునల్‌ కు కలదు 


వృద్ధాశ్రమాలు ఏర్పాటు నిర్వవాణ తురియ నియంత్రణ 


> Zé 3 (1) ప్రకారం ప్రతి జిల్లాలోను 150 మందికి తక్కువ కాకుండా వయో వృద్ధులకి ఆశ్రయం కల్పిస్తూ 
వృద్దాశ్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 

QB జిల్లాలోని వృద్దాశ్రమాలు నడుపుతున్న సంస్థలు / వ్యక్తులు విధిగా సహాయ సంచాలకులు విభిన్న 
ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ వారి కార్యాలయము నందు నమోదు చేసుకుని లైసెన్సు 
పొందాలి. 

> అట్లు నమోదు చేయని సంస్థలు / వ్యక్తులకి జిల్లా కమిటీ ఆమోదంతో 25000/- వరకు జరిమానా విధిస్తారు. 


వయో వృదులకీ IS, నదుపాయం: 
ఫి చాప్టర్‌ 4 (1) ప్రకారం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి 
args 4 (2) ప్రకారం ప్రత్యేక క్యు లైన్లను ప్రతి ఆసుపత్రి నందు వృద్దుల కొరకు ఏర్పాటు చేయాలి. 
Sarge 4 (3) ప్రకారం దీర్ణకాలిక వ్యాధులతో భాధపడుచున్న వయో వృద్ధులకు ఆధునిక వైద్యం 
అందచేయడం. 
args 4 (4) ప్రకారం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు వృద్దులు వైద్యం (గేరియాట్రిక్‌) చేయు నిపుణులను 
మరియు వార్డులను ఏర్పాటు చేయడం. 


వయో She ఆనులు వురియు వొణ రక్షణ: 


జిల్లా కలెక్టర్‌ మరియు మేజిస్టేట్‌ చట్టములోని అన్ని అంశాలను సరిగా అమలు చేయుటకు మరియు వయో 
వృద్దుల ఆస్టి మరియు ప్రాణ రక్షణకు కావలసిన చర్యలు చేపడుతు వయో వృద్దులు గౌరవంగా సురక్షితంగా 
జీవించటానికి దోహదం కల్పిస్తారు. 


౫ ప్రమాదాలు మరియు విపత్తులు సంభవించినపుదు వారికి సరైన సమయంలో సహాయము మరియు 
సహకారం అందించుట. 

ూచాస్టర్‌ 4 (3) ప్రకారం వివిధ డిపార్టుమెంటు అధికారులకు వయో వృద్ధుల అవసరాలు మరియు 
చట్టంలోని అంశాలపై అవగాహనా కల్పించుట. 


Farge 4 (2) ప్రకారం విచారణ లో ఉన్న కేసుల ప్రగతి పై సమీక్ష చేయుట. 

>I Hoven / విద్య సంస్థలు నిపుణులు, స్వచ్చంద సీవ సంసలు, వృద్దుల సంక్షేమము కై 
థి థి థి : థి ధి = 

పనిచేయుటకుగాను ప్రోత్సాహించుట. 

"చాప్టర్‌ 5 (1) ప్రకారం వృద్దుల సంక్షేమ కార్యక్రమాలపై న చట్టంలోని అంశాలపైన ప్రచార 

కార్యక్రమాలు నిర్వహించుట. 


జిలా SIH కాల DOO Oy 6 అంశాలు: 


> ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఒంటరి వయో వృద్ధుల కొరకు విధిగా ఒక రిజిస్టర్‌ 
ఏర్పాటుచేసి వారిని వాలంటరీ కమిటీ సహాయంతో పర్యవేక్షిస్తు ఉండాలి. 

> కమ్యూనిటీ పోలీసింగ్‌ వ్యవస్థని ఏర్పాటు చేయుట 

“వయో వృద్ధుల పిర్యాదులను / సమస్యలపై వెంటనే స్పందించుట 

ూ ఒంటరి వయో వృద్దుల ఇండ్లలో పనిచేయు పనివాండ్ల వివరాలను విచారించుట 

ూ ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని, వృద్ధుల పై గతములో జరిగిన దాడులు / నేరాలు / హింస కి పాల్పడిన 
నేరస్తులు వివరాలు నమోదు చేస్తూ రిజిస్టర్‌ ఏర్పాటు చేయాలి. 


జాతీయ HO aS- 1999 (ఆటీజుం, 06808 FO) 


GOB rodjo daw VIVY ISVS) 


> ఈ చట్టం ద్వార ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సి భుద్ది మాంద్యం మరియు బహుళ వైకల్యం కల వారు స్వతంత్రముగా 


జీవించుటకు. 

>విరికి ప్రత్యేక సహాయము మరియు సౌకర్యములు మెరుగుపరచి కుటుంబముతో కలిసి జీవించుటకు. 
>50 (పై వైకల్యం గల వారు) కుటుంబము కష్ట సమయములో ఉన్నప్పుడు వీరికి అండగా ఈ చట్టం క్రింద 
నమోదు చేసుకున్న సంస్థల ద్వార సహాయం 


”కుటుంబము యొక్క సహాయము GA వారికి ప్రత్యేక ఏర్పాటు. 

FDO (పై వైకల్యం గల వారు) తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించిన సమయములో వారికి 

రక్షణ ఏర్పాటు. 

SPOS జిలా కలెక్షర్‌ అధ్యక్షతన నమోదు చేసుకున్న ఒక స్వచ్చంద సంస్థ మరియు ఒక వైకల్యం 
(A) ca ల y @ = 

గల సామాజిక స్పృహ / సేవతత్వం కలిగిన వ్యక్తి మరియు అవసరం మేరకు న్యాయవాది, డాక్టర్‌ 

సభ్యులుగా ఉంటారు. 


౫ ఈ కమిటీ ద్వార అర్హులైన కుటుంబ సభ్యులను కానీ, బందువులు కానీ (లేదా) వారు కోరిన 
వ్యక్తిని కానీ సంరక్షకులుగ నియమించబడును 

FDO (పై వైకల్యం గల వారు) రక్షణ మరియు ఆస్తుల రక్షణ నియమించిన గార్డియన్‌ ద్వార 
జరుగును. 

> ఈ గార్డియన్‌ కి తన పేరుమీద గాని, తనకు నచ్చిన వారి పేరున గాని వీరి (పై వైకల్యం గల 
వారు) ఆస్థి బదలాయింపు జరుగుటకు వీలు కాదు. 


ఆంది DOF విభిన్న ప్రతిభావంతుల వురియు SAP వృధుల నహాయ How 


శాఖ / అనుబంధ శాఖ పేరు ఆంధ్ర ప్రదేశ్‌ విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల సహాయ సంస్థ 


ముఖ్య ప్రక్రియ విభిన్న ప్రతిభావంతులకు మరియు వయో వృద్ధుల కావలసన ఉపకరణాలు 
ఉచితముగా పంపిణి 


1. శారీరక DID) వ్రతిభావంతుల కొరకు : 
మూడు చక్రముల బండ్లు, కాల్లిపెర్స్‌, చంక కర్రలు, కృతిమ అవయవాలు, రెండు చక్రాల తోపుడు 


కుర్చీలు (వీల్‌ చైర్స్‌) మరియు లాప్‌ టాప్‌. 
2. అంధ DOS) వ్రతిభావంతుల కొరకు : 


డైసీ ప్లేయర్స్‌, బ్రెయిలీ పుస్తకాలు, బ్రెయిలీ పలకలు, అంధుల చేతి కర్రలు మరియు లాప్‌ టాప్‌. 


3. మూగ మరియు SIS వారి కొరకు : 

చెవిటి మిషన్లు, టచ్‌ ఫోన్లు మరియు లాప్‌ టాప్‌. 

4, మూననీక వికలాంగుల కొరకు : 

రెండు చక్రాల తోపుడు కుర్చీలు (వీల్‌ చైర్స్‌) మరియు విద్యా ఉపకరణాలు. 

5. వయో వృద్ధుల కొరకు : 

వయో వృద్ధుల చేతి కర్రలు, ఏం.సి.ఆర్‌. చెప్పులు, చెవిటి మిషన్లు, రెండు చక్రాల 


తోపుడు కుర్చీలు (వీల్‌ చైర్స్‌) 


ఉప అనుబంధ ప్రక్రియ 


మంజూరు చేయు అధికారి | జిల్లా స్థాయిలో సహాయ సంచాలకులు / జిల్లా మేనేజర్‌, రాష్ట్ర స్థాయిలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ 
పునర్విచారణ అధికారి జిల్లా స్థాయిలో సంయుక్త కలెక్టర్‌ / కార్యనిర్వాహక సంచాలకులు 
సంబందిత చట్టాలు 1. వికలాంగుల హక్కుల చట్టం 2016 

2. తల్లి దండ్రుల మరియు వయో వృద్దుల పోషణ మరియు సంరక్షణ చట్టం 2007. 


అర్హత ప్రమాణాలు ఉపకరణాలు 
మూడు చక్రముల బండ్లు, కాల్లిపెర్స్‌, చంక కర్రలు, కృతిమ అవయవాలు, రెండు చక్రాల 
తోపుడు కుర్చీలు (వీల్‌ చైర్స్‌), డైసీ ప్లేయర్స్‌, బ్రెయిలీ పుస్తకాలు, బ్రెయిలీ పలకలు, 
అంధుల చేతి కర్రలు, చెవిటి మిషన్లు, టచ్‌ ఫోన్లు, విద్యా పరికరాలు, వృద్దుల చేతి కర్రలు, 
ఏం.సి.ఆర్‌. చెప్పులు. 


అర్లత వ్రమూణాలు 
తెల్ల రేషన్‌ కార్డు కలిగిన విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్దులు ఉపకరణాల ఉచిత మంజూరు 
కొరకు తప్పని సరిగా వారి యొక్క సదరం సర్టిఫికేట్‌, ఆదాయ ధృవీకరణ పత్రము, ఆదార్‌ కార్డు సమర్పించ 


వలెను మరియు విద్యార్దులు అయినచో విద్యా ఉపకరణాల కొరకు ప్రస్తుతం చదువుచున్న ధృవీకరణ పత్రం 


సమర్పించ వలెను. 


లావ్‌ టావ్స్‌ కొరకు OFS వ్రమూణాలు 


ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పి.జి. / వృత్తి విద్య కోర్సులు, ఐ.టి.ఐ., పాలిటెక్నిక్‌, గ్రాడ్యుయేషన్‌, ఉన్నత 
విద్య ప్రస్తుతము చదువుచున్న వారు అర్హులు. 


జతపరచ వలసిన ధృవీకరణ . సదరం సర్టిఫికేట్‌ 
పత్రాలు . ఆదార్‌ కార్డు 
. నివాస ధృవీకరణ పత్రము 
. ఆదాయ ధృవీకరణ పత్రము 
. వికలాంగత్వము కనబడునట్లు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటో 


. విద్యా ఉపకరణాల కొరకు ప్రస్తుతం చదువుచున్న ధృవీకరణ పత్రం 
. సంతకం చేసిన దరఖాస్తు పత్రము 


www.apdascac.ap.gov.in అను వెబ్‌ సైట్‌ నందు ఆన్లైన్‌ ద్వార లేక ఆఫ్‌ 
లన్‌ దార 


దరఖాస్తు రుసుము ఉచితముగా మంజూరు చేయబడతాయి. 


ప్రధాన ప్రక్రియ (ప్రస్తుతం) 1. సహాయ సంచాలకులు / జిల్లా మేనేజర్‌ వారు నిర్వహించు బహుళార్దసాధక 


ww 


ఎంపిక శిబిరాలు నందు విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకొనవచ్చును. 


2. విభిన్న ప్రతిభావంతులు నేరుగా BQa ద్వార గాని లేదా వారి మండల 


పరిషత్‌ అభివృద్ది అధికారి వారి కార్యాలయము ద్వార గాని దరఖాస్తు 
చేసుకొ నవచ్చును. 


3. జూనియర్‌ సహాయకులు, విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల 


సహాయ సంస్థ వారు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సహాయ సంచాలకులు / 


జిల్లా మేనేజర్‌ వారికి మంజూరు నిమిత్తం పంపుతారు. 
4. సహాయ సంచాలకులు / జిల్లా మేనేజర్‌, విభిన్న ప్రతిభావంతుల మరియు 


వయో వృద్దుల సహాయ సంస్థ వారు దరఖాస్తులు పరిశిలించి మంజూరు 
చేయుదురు. 


ప్రధాన ప్రక్రియ (ఉండాలి) 1. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్దుల తరుపున గ్రామా వాలంటీర్లు 
ఉపకరణాల నిమిత్తం గ్రామ / వార్డు సచివాలయాలకు దరఖాస్తులు 
సమర్పించెదరు. 


2. గ్రామ / వార్డు సచివాలయం వారు దరఖాస్తులను పరిశీలించి సంబందించిన 


శాఖలకు అలాగే ఈ ప్రక్రియలో ఉన్న మిగతా శాఖలకు దరఖాస్తులను తదుపరి 
చర్యల నిమిత్తం పంపుతారు. 


ప్రధాన ప్రక్రియ (ఉండాలి) 3. మంజూరు చేయు అధికారి ఉపకరణాల మంజూరుకు వారి యొక్క ఆమోదం 


తెలపాలి అ) గ్రామ సచివాలయ సిబ్బంది సహాయ సంచాలకులు వారి అధీనంలో 


ఉన్న ఉపకరణాలను సేకరించి వాటిని గ్రామ / వార్డు వాలంటీర్లు ద్వార లబ్దిదారుని 


ఇంటివద్దకు చేరేల ఏర్పాటు చేయాలి. 
4. గ్రామ / వార్డు వాలంటీర్లు, సచివాలయం నుండి ఉపకరణాలను సేకరించి 


లబ్దిదారుని ఇంటివద్దకు తీసుకువెళ్ళి అందజేయాలి. 


THANK YOU 


PROHIBITION OF 
EMPLOYMENT AS MANUAL SCAVENGERS AND 
THEIR REHABILITATION ACT/RULES, 2013 


ORIENTATION ON THE ACT/RULES 
For WEAs Training program 


COMPONENTS OF THE PRESENTATION 


Background for the Act. 

Definitions of basic terms. 

Identification of Insanitary latrines. 

Prohibition of insanitary latrines and employment and engagement of manual scavenger. 
Penalties for violations. 

Survey of Manual Scavengers. 

Rehabilitation of Manual Scavengers. 

Vigilance Committees. 


Safety Devices prescribed to be given to workers for cleaning Sewers or Septic Tanks & Precautions to be taken before, during 


and after cleaning of Sewers or Septic Tanks. 


Supreme Court Judgment on a PIL on manual scavangers and deaths in sewers 


WHY THE ACT? 


Employment of Manual Scavengers and Construction of Dry latrines (Prohibition) Act, 


1993. 

Above law has not proved adequate in eliminating the twin evils of insanitary latrines and 
manual scavenging; 

The House listing and Housing Census, 2011 reported that there are about 26 lakh 
insanitary latrines in the country, where as 18 States/UTs had reported existence of only 
1,18,474 manual scavengers/dependents after the 1993 Act. 

Hence, the present Act is brought to correct the historical injustice and indignity suffered 


by the manual scavengers, and to rehabilitate them to a life of dignity. 


CONSTITUTIONAL BACKGROUND FOR THE ACT 


QU Promoting among the citizens fraternity assuring the dignity of the individual is enshrined as one 


of the goals in the Preamble to the Constitution; 


ū And whereas the right to live with dignity is also implicit in the Fundamental Rights guaranteed in 


Part III of the Constitution; 


ū And whereas article 46 of the Constitution, inter alia, provides that the State shall protect the 
weaker sections, and, particularly, the Scheduled Castes and the Scheduled Tribes from social 


injustice and all forms of exploitation; 


OBJECTIVES OF THE ACT 


U Prohibition of employment as manual scavengers, 


U Rehabilitation of manual scavengers and their families, and 


LJ For matters connected therewith or incidental thereto. 


MAIN FEATURES OF 2013 ACT, COMPARED TO 1993 ACT 


Definitions of manual scavenger is widened. Definition of insanitary latrine is widened to cover not only dry 


latrines but other insanitary latrines as well. 
Offences under the Act are cognizable and non-bailable and attract stringent penalties. 
. Vigilance/Monitoring Committee at sub-Division, District, State and Central Govt. levels. 


. National Commission for Safai Karamcharis (NCSK) would, inter alia, monitor implementation of the 


Act and enquire into complaints regarding contravention of the provisions of the Act. 


Provision of construction of adequate number of sanitary community latrines in urban areas, within three 


years from the date of commencement of this Act to eliminate the practice of open defecation. 


. Prohibition on engaging workers for hazardous cleaning of sewers, septic tanks. 


DEFINITIONS OF FEW IMPORTANT TERMS: 


శ 


Insanitary latrine" means a latrine which requires human excreta to be cleaned or 
otherwise handled manually, either in situ, or in an open drain or pit into which the 
excreta is discharged or flushed out, before the excreta fully decomposes (without 


giving unpleasant smell and containing valuable plant nutrients). 

“Local authority" means,— 

(i) a Municipality or a Panchayat, which is responsible for sanitation in its area of jurisdiction; 
(ii) a Cantonment Board constituted; and 


(iii) a railway authority; 


DEFINITIONS OF IMPORTANT TERMS..... 


U “Manual Scavenger" means a person engaged or employed, by an individual or a local 
authority or an agency or a contractor, for manually cleaning, carrying, disposing of, or 
otherwise handling in any manner, human excreta in an insanitary latrine or in an open drain 
or pit into which the human excreta from the insanitary latrines is disposed of, or on a 
railway track, before the excreta fully decomposes, and the expression "manual scavenging" 


shall be construed accordingly. 
ū Applies to regular workers or contract workers. 


UU Safai Karamchari or Sanitation Worker means any person engaged for any sanitation work, 


other than domestic work. 


Q A person engaged or employed to clean excreta with the help of such devices and using 
such protective gear, as the Central Government may notify in this behalf, shall not be 


deemed to be a ‘manual scavenger’. 


Q “Hazardous cleaning" by an employee, in relation to a sewer or septic tank, means its 


manual cleaning by such employee without the employer fulfilling his obligations to 


provide protective gear and other cleaning devices and ensuring observance of safety 


precautions, aS may be prescribed or provided in any other law, for the time being in 


force or rules made thereunder 


Identification of Insanitary Latrines 


Every local authority shall,— 


A. 


Carry out a survey of insanitary latrines existing within its jurisdiction, and publish 


a list of such insanitary latrines; 


. Give a notice to the occupier, within fifteen days from the date of publication of the 


list under above clause, to either demolish the insanitary latrine or convert it into a 


Sanitary latrine; 


. Construct, within a period not exceeding nine months from the date of 


commencement of this Act, such number of sanitary community latrines as it 


considers necessary, in the areas where insanitary latrines have been found 


RESPONSIBILITY FOR CONSTRUCTION OF SANITARY COMMUNITY LATRINES TO 
ELIMINATE OPEN DEFECATION 


QU Municipalities, Cantonment Boards and railway authorities shall also construct 


adequate number of sanitary community latrines, within such period not exceeding 


three years from the date of commencement of this Act, so as to eliminate the 


practice of open defecation in their jurisdiction. 


Q It shall be the responsibility of local authorities to construct community sanitary 


latrines and also to make arrangements for their hygienic upkeep at all times. 


PROHIBITION OF INSANITARY LATRINES AND EMPLOYMENT AND ENGAGEMENT 
OF MANUAL SCAVENGER 


No person, local authority or any agency shall, after the date of commencement of 


this Act,— 
A. Construct an insanitary latrine; or 


B. Engage or employ, either directly or indirectly, a manual scavenger, and every 


person so engaged or employed shall stand discharged immediately from any 


obligation to do manual scavenging. 


EITHER CONVERSION OR DEMOLITION AT OWN COST 


Q Every insanitary latrine existing on the date of commencement of this Act, shall 


either be demolished or be converted into a sanitary latrine, by the occupier at 
his own cost. If not done by occupier, local authority shall convert/demolish and 


recover the cost. 


Q State Government may give assistance for conversion of insanitary latrines into 


Sanitary latrines. 


PROHIBITION OF PERSONS FROM ENGAGEMENT OR EMPLOYMENT FOR 
HAZARDOUS CLEANING OF SEWERS AND SEPTIC TANKS. 


LJ No person, local authority or any agency shall engage or employ, either directly or 


indirectly, any person for hazardous cleaning of a sewer or a septic tank. 


LJ What is hazardous cleaning? 


“Hazardous cleaning’ by an employee, in relation to a sewer or septic tank, 
means its manual cleaning by such employee without the employer fulfilling his 
obligations to provide protective gear and other cleaning devices and ensuring 


observance of safety precautions, as provided in the Rules. 


PENALTIES FOR CONSTRUCTION OF INSANITARY LATRINE OR ENGAGING 
MANUAL SCAVENGER 


U For first violation: 


{ Imprisonment for a term which may extend to one year 


v or with fine which may extend to fifty thousand rupees 


v or with both 


ü For subsequent violation: 


v Penalties get doubled 


PENALTIES FOR ENGAGING WORKERS FOR HAZARDOUS CLEANING 


U For first violation: 
Y be punishable with imprisonment for a term which may extend to two years 
v or with fine which may extend to two lakh rupees 


v or with both. 


ü For subsequent violation: 


{v Imprisonment which may extend to five years 
v or with fine which may extend to five lakh rupees, 


v or with both. 


SURVEY OF MANUAL SCAVENGERS IN URBAN AREAS BY MUNICIPALITIES 


If any Municipality has reason to believe that some persons are engaged or employed 


in manual scavenging, the Municipal Commissioner shall cause a survey to be 


undertaken to identify such persons. 


Accurate and timely completion of survey is the responsibility of the M.C 


Provisional list to be displayed, objections called for and then finalised 


Any one can apply to include his name in the list. To be enquired. 


DISTRICT LEVEL SURVEY COMMITTEE 


District Collector - Chairman 

Deputy Director, Social Welfare - Member Secretary 
Chief Planning Officer - Member 

Dt level officer of MAUD - Member 

Representative of Railways - Member 


Two NGOs working for welfare of manual scavengers/SKs- Members 


Two community representatives (one of them to be woman) - Members 


(Non officials to be nominated by Collector) 


FUNCTIONS OF THE DT SURVEY COMMITTEE 


ఆ To monitor and oversee the survey process at District Level. 


ఆ To distribute the materials for awareness campaign to designated place. 


ఆ To arrange publicity through local newspapers etc. about the Survey. 


ఆ To distribute translated survey material to designated place under its Jurisdiction. 


YQ To approve final list of manual scavengers for all towns, cities and Village in the District. 


Q Publication of final consolidated list of the Manual Scavengers in the District. 


OTHER ISSUES RELATING TO SURVEY 


ఆ Local authority to train the surveyors adequately and appropriately. 


Q Self declaration centres to be notified. 


LY Sample checks of the work done by the enumerators to be done by overseers. 


OW No age limit for manual scavenger. 


ఆ No restriction of caste, religion or income or gender. 


Q Provisional list to be published in local newspapers by ULBs for inviting objections. 


REHABILITATION OF MANUAL SCAVENGERS 


(a) Shall be given, within one month,— 


y A photo identity card, containing, inter alia, details of all members of his family dependent on 


him, 


v Initial, one time, cash assistance of Rs.40,000 (one from each family. Beneficiary to withdraw 
the amount in monthly instalments of maximum of Rs.7000. 
(b) Children shall be entitled to scholarship scheme; 


(c) Shall be allotted a residential plot and financial assistance for house construction, or a 


ready-built house, with financial assistance, subject to eligibility and willingness of the 


manual scavenger, and the provisions of the relevant scheme; 


REHABILITATION.... 


(d) he, or at least one adult member of his family, shall be given training in a livelihood 
skill, and shall be paid a monthly stipend of not less than three thousand rupees, during 


the period of such training; 


(e) he, or at least one adult member of his family, shall be given subsidy and concessional 


loan for taking up an alternative occupation on a sustainable basis; 


(f) Any other legal and programmatic assistance. 


Self Employment Scheme for Rehabilitation of Manual Scavengers (SRMS) 


ū Revised in 2013 in accordance with the Act. 


v Provision of one time cash assistance of Rs. 40,000/ 


v Enhancement of the maximum project cost from the existing Rs. 5 lakh to Rs. 10 lakh, and Rs. 


15 lakh in case of sanitation related projects. 


ఈ Enhancement of capital subsidy from the existing maximum Rs. 20,000 to maximum of Rs. 3.25 


lakh, based on the project cost 


Vv Revision of the rate of monthly stipend during training from the existing Rs. 1,000 to Rs. 3,000 


and the training period from 1 to 2 years. 


RESPONSIBILITIES OF DT COLLECTORS OR OFFICERS ASSIGNED BY HIM ON HIS BEHALF 


Dt Collectors or officers authorized by them shall ensure the following: 


A. No person is engaged or employed as manual scavenger; 


. No one constructs, maintains, uses or makes available for use, an insanitary latrine; 


. No person is engaged or employed for hazardous cleaning of sewer or septic tank 


. Persons contravening the above provisions are investigated and prosecuted under the 


provisions of this Act; and 


. Rehabilitation of identified manual scavengers. 


IMPLEMENTATION AUTHORITIES 


Responsibility of every local authority to ensure, through awareness campaign that,— 


I. No insanitary latrine is constructed, maintained or used within its jurisdiction; and 


II. In case of contravention of above clause, legal action is taken against the occupier. 


VIGILANCE COMMITTEES 


ū Every State Government shall, by notification, constitute a Vigilance Committee for each district and each 
Sub-Division. 
COMPOSITION OF DISTRICT LEVEL VIGILANCE COMMITTEE (G.O Ms.No.30 dated 18-2-2014 of SW Dept): 
v District Magistrate—Chairperson, ex officio; 
v All members of the State Legislature belonging to the Scheduled Castes elected from the district—members: 
v Superintendent of Police— member, ex Officio; 
v District Panchayat Officer —member, ex Officio; 
v Municipal Commissioner of the district headquarters—member, ex Officio; 
¥ Commissioner of any other Municipal Corporation in the district— member, ex Officio; 
v Not more than four social workers belonging to organisation. working for rehabilitation of manual scavengers, or, 
ee a a community, resident in the district, to be nominated by the District Magistrate, two of 
y Lead District Manager (LDM); 
v Deputy Director, Social Welfare - Member-Secretary, ex officio 
v PD, DRDA; SE, RWS; SE, PR; DM Housing; President, ZSS - Members. 


SUB DISTRICT VIGILANCE COMMITTEE 


Sub -Divisional Magistrate/PO/ITDA within the ITDA area —Chairperson, ex Officio; 

Chairpersons of Mandal Parishads and MPDOs - Members 

Two Chairpersons of two Gram Panchayats to be nominated by the SDM — Member, ex Officio; 

Sub Divisional Police Officer—member, ex Officio; 

Municipal Commissioner of Municipality of the Divisional head quarters - Member 

One representative to be nominated by the Railway authority located in the division — member, ex Officio; 
DLPO - Member, ex officio 


Representatives of the Rural Water Supply/Panchayat Raj - Member, ex officio 


A. 
B. 
Ci 
D. 
E; 
F: 
G; 
H. 
I. 


Two social workers belonging to organisation working for manual scavengers, or, representing the scavenger community, 
resident in the Division, to be nominated by the SDM one of whom shall be women; 

One person to represent the financial and credit institutions in the sub-division - Member, ex officio; 

Assistant Social Welfare Officer —Member-Secretary, ex Officio; 


President, Mandal Mahila Samakhya at the head quarters - Member, ex officio 


FUNCTIONS OF VIGILANCE COMMITTEES 


ఆ The functions of Vigilance Committee shall be— 


A. 


to advise the District Magistrate or, as the case may be, the Sub-Divisional Magistrate, on the action 
which needs to be taken, to ensure that the provisions of this Act or of any rule made thereunder are 


properly implemented; 


. to oversee the economic and social rehabilitation of manual scavengers; 


. to co-ordinate the functions of all concerned agencies with a view to channelise adequate credit for the 


rehabilitation of manual scavengers; 


. to monitor the registration of offences under this Act and their investigation and prosecution. 


Functions of National Commission for Safai Karamcharis vis-a-vis the Act of 2013 


A. to monitor the implementation of this Act; 


B. to enquire into complaints regarding contravention of the provisions of this Act, and to 


convey its findings to the concerned authorities with recommendations requiring further 
action; and 

C. to advise the Central and the State Governments for effective implementation of the 
provisions of this Act. 


D. to take suo motu notice of matter relating to non-implementation of this Act. 


DUTY OF ULBs/GOVT TO USE MODERN TECHNOLOGY FOR CLEANING OF SEWERS, 
SEPTIC TANKS, ETC. 


OIt shall be the duty of every local authority and other agency to use appropriate 
technological appliances for cleaning of sewers, septic tanks and other spaces within their 
control with a view to eliminating the need for the manual handling of excreta in the process 


of their cleaning. 


UO It shall be the duty of the appropriate Government to promote, through financial assistance, 


incentives and otherwise, the use of modern technology, as mentioned above. 


OBLIGATIONS OF EMPLOYER TOWARDS EMPLOYEES ENGAGED IN THE CLEANING 
OF SEWER OR SEPTIC TANK 


No person shall be allowed to clean a sewer manually, with protective gear and safety devices 
under these rules except :- 


A. For the removal of concrete or FRP (Fibre Reinforced Plastic) or damaged manhole door where 
mechanical equipments cannot be put into operation. 


. For inter-linking the newly laid sewer main with the existing sewer main, in case of sewer of size of 
more than 300 mm diameter. 


. For removal of submersible pump sets fixed at the bottom of the suction wells. 


. For the reconstruction of the manhole or rectification of the sewer main. 


. Any circumstance, when it is absolutely necessary to have manual sewage cleaning, after the CEO of 
the local authority has permitted to do so after recording in writing the specific valid reasons for 
allowing such cleaning. 


PROTECTIVE GEAR AND SAFETY DEVICES (44) TO BE GIVEN BY EMPLOWER 


Any person engaged to clean a sewer or a septic tank shall be provided by his employer, protective gear and safety 


devices including, but not limited to the following 44 items :- 


(ii) Air line breathing apparatus 


(iii) Air line respirator with manually operated air 
blower 


(iv) Air Purifier Gas mask/chin cortege 
(v) Artificial respiration/Reticulate 

(vi) Barrier caution tape 

(vii) Barrier cream 

(viii) Barrier cone 

(ix) Blower 


(x) Breath mask 


(xii) Caution board 

(xiii) Chlorine mask 

(xiv) Emergency medical oxygen resuscitator Kit 
(xv) First Aid Box 

(xvi) Face Mask 

(xvii) Gas Monitor (4 gases) 

(xviii) Guide Pipe Set 

(xix) Full body wader suit 


(xx) Fishing wader suit attached with boots 


(xxii) Head Lamp 

(xxiii) Helmet 

(xxiv) Helmet demolishing 

(xxv) Lead acetate paper 

(xxvi) Life guard pad 

(xxvii) Modular Airlines Supply Trolley System 
(xxviii) Normal face mask 

(xxix) Nylon rope ladder 5 metres 


(xxx) Nylon safety belt 


PROTECTIVE GEAR AND SAFETY DEVICES... 


(xxxii) Port oxy 


(xxxiii) Raincoat 


(xxxiv) Reflecting Jacket 


(xxxv) Safety belt 


(xxxvi) Safety body clothing 


(xxxvii) Safety body harness 


(xxxviii) Safety goggles 


(xl) Safety helmet 


(xli) Safety showers 


(xlii) Safety torch 


(xliii) Safety Tripod Set 


(xliv) Search light 


CLEANING DEVICES SHALL BE GIVEN BY THE ULBS... 


The local authority shall ensure that the following cleaning devices are used by persons engaged in cleaning 


sewer or septic tank including but not limited to the following : 


(ii) Jetting Machine 


(iii) Suction Machine (Gulley Emptier) 


(iv) Combined Machine (Jetting cum Suction) 


(v) Deep Suction Combined Machine (Jetting cum Suction 
Machine) 


(vi) Manual Hand Operated Grab Bucket 


(vii) Hydraulic Operated Trolley Mounted Grab Bucket 


(ix) Fixed Structure Mounted Motor & Winch Operated Grab Bucket 
Machine 


(x) Rickshaw Mounted Winch & Motor Operated Desilting Machine 
for Wet well 


(xi) Rickshaw Mounted Winch & Auxilliary Engine Operated 
Desilting Machine for Manhole 


(xii) Escort Hydra Crane Mounted Hydraulic Winch Operated Grab 
Bucket Desilting Machine 


(xiii) Manual rods, shovels, spades, drainage cleaning machines 
and steel scrapers with handles 


(xiv) Hoses and washing instruments 


SAFETY PRECAUTIONS TO BE TAKEN BY EMPLOYER BEFORE, DURING AND AFTER 
THE CLEANING 


The employer shall also ensure the following safety precautions BEFORE a person is engaged in the cleaning of a sewer 


or a septic tank, namely :- 
-There shall be a minimum of three employees present all the time, one of whom shall be a supervisor; 


--The atmosphere within the confined space shall be tested for oxygen deficiency and toxic and combustible gases 
including but not limited to poisonous gases like Hydrogen Sulphide, Carbon Monoxide, Methane, and gasoline 


vapours, through detection tests as prescribed. 


-Before starting the cleaning, the supervisor has inspected and determined if the sewer serves any industries 


nearby to anticipate any hazardous atmosphere that may be encountered. 


- The condition of metal-rung ladders and the side walls of the manhole shall be checked to see if there is any 


danger of collapse. 


- Traffic and pedestrian barricades are provided all the times. 


-A flag man should be stationed at least 50 feet ahead of a site and should be visible to incoming traffic 
for at least 500 feet. 


- Regular medical check-up of aa workers which shall include the examination of respiratory organs, 
skin injuries, and other occupational diseases and injuries for their treatment to ensure that sewage 
workers afflicted with such diseases or injuries do not enter sewers for cleaning. 


- Regular vaccination against respiratory and skin diseases and other occupational diseases to which these 
workers are prone due to exposure to harmful substances and gases in sewers. 


-All employees who are present on-site during cleaning work are given training and adequately familiarised 
with the knowledge to operate all equipments involved in cleaning work, to avoid injuries or diseases 
associated with such work and to take necessary steps in case of emergency arising at the place of work 
and the training shall be conducted every two years and the employees shall be familiarised with any 
changes in method and technique with respect to the above. 


-The supervisor possesses and keeps handy the names, addresses and telephone numbers of the nearest 
hospitals or clinics. 


-Cleaning of a sewer or a septic tank shall be done :- 
(i) only in day-light; and 


(ii) for a duration not exceeding 90 minutes, at a stretch. There shall be a mandatory 
interval of 30 minutes between two stretches. 


-Identify and close off or reroute any lines that might carry harmful substances to, or 
through, the work area. 


-Ensure that written operating and rescue procedures are displayed at the entry site. 
-If the entry is made through a top opening, use a housing device with a harness that 
suspe JS d DeTSOT 1 all UL Sip JOS ITT GIT a కక అత కష = క అ౫౭ JC p davallada DIC 
retrieve personnel from vertical spaces more than five feet deep. 


-At least one person trained in first aid and cardiopulmonary resuscitation should be 
immediately available during any confined space job. 


-Oxygen content in the manhole must be at least 19.5% in the confined space of the 
manhole measures at all levels (bottom, middle and top) and no person enters the 
manhole if oxygen level is below 19.5% and more than 21%. 


-Ventilate the sewer line by opening at least two or three manholes on both sides where 
work is to be carried out. 


- Manhole shall be opened at least one hour before the start of operation. 


-The opened manhole shall be properly fenced or barricaded to prevent any a 
specially children, from accidentally falling into the sewer. Dummy cover with welded 
fabric or wire-net may be used. 


-All workers use the safety gear and safety devices before entering the sewer line. 


-The person entering the manhole or sewer line must be monitored using signal or 
camera or CCTV etc., throughout the operation period. 


-Structural safety of manhole rungs or steps must be tested before entering the 
manhole. 


-Portable aluminium ladder is available during the work period where necessary 
and the portable ladder is properly seated or fixed during use. 


-No material or tools are located near the edge which can fall into the manhole 
and injure the workman. 


-Equipments used during sewer cleaning are explosion and fire-proof. 


-Smoking, open flames are prohibited inside the manhole as well as in the 
immediate vicinity of open manholes. 


-In the event of a sudden or unpredictable atmospheric change, an emergency 
escape breathing apparatus with atleast a 10 minute air supply is worn. 


SAFETY PRECAUTIONS DURING THE CLEANING... 


The employer shall ensure the following safety precautions at the time when the person is engaged in the cleaning of a sewer or a 
septic tank :- 


(i) Portable fans and air blowers with batteries, in good working condition with a back up capacity of more than the estimated duration of 
the entry of the person in the sewer, shall be carried into sewers for ventilation and a ventilation source shall be installed at the mouth of 
the man hole. 


(ii) Flashlights and communication devices such as two-way radios shall be carried into sewers. 

(iii) Presence of the following rescue equipment at the site :- 
(a) A tripod and harness system, or some other method ensuring manoeuvring of an injured worker to the surface. 
(b) A basket stretcher, or similar device, shall be available for moving the injured worker to emergency transportation. 
(c) First aid equipment as given in Annexure-I, and trained personnel shall be immediately available. 


(iv) the employer shall ensure availability of ambulance and follow-up in close proximity. 


(v) The employer shall ensure that the assigned person has life insurance policy of at least ten lakh rupees and the premium for which shall 
be paid by the employer. 


SAFETY PRECAUTIONS AFTER THE CLEANING... 


The employer shall ensure the following post-cleaning safety precautions AFTER a person 


engaged in the cleaning of a sewer or a septic tank comes out of the sewer or septic tank 


after a session of cleaning :- 


I. Provide facilities for removal of contaminated clothing and for wash-up as well as 


cleaning, dry clothing. 


II. Wash-up material shall include but not be limited to water, soaps, hand sanitizers and 
adequate and medically authenticated skin cream for applying on the body for post 


cleaning safety. 


III.Any cuts/bruises on the skin or problems with a respiratory organ suffered on account 


of cleaning of sewer shall be immediately cured. 


SUPREME COURT JUDMENT ON A PILIN 2014 
- PIL filed by Safai Karamchari Andolan and Others in 2003 


Judgment of the Supreme Court 


౦ All Identified manual scavengers shall be rehabilitated as per provisions of 2013 Act. 


౦ In case of Sewer deaths, identify the families of all persons who died in sewerage work 
(manholes, septic tanks) since 1993 and for each death, compensation of Rs.10 lakhs should be 
given to the family of the deceased. 


౦ Railways shall take time bound strategy to end manual scavenging on tracks. 


౦ Persons released from manual scavenging should not have to cross hurdles to receive what is 
their legitimate due under the law 


° Provide support for dignified livelihood to safai karamchari women as per their choice of 
livelihood schemes. 


THANK YOU ALL 


SOCIAL WELFARE DEPARTMENT 
GOVERNMENT OF ANDHRA PRADESH 


సాంఘిక సంక్షేయు శాఖ - 05238 న్యాయం - చట్టాలు 


1. SC/ST లపై అత్యాచార నిరోధక చట్టం 1989 Sen: 

SC/ST కులమునకు చెందిన వారిపై SC/ST లు కాని వారు ఏవరైనా భౌతికంగా సామాజకంగా, BOS పరమైన అత్యాచారాలకు 
పాల్పడితే వారు భారత పార్లమెంట్‌ ద్వారా ఆమోదించబడిన SC/ST అత్యాచార నిరోధక చట్టం 1989 క్రింద శిక్షారులవుతారు.సదరు అత్యాచార 
బాధితులైన SC/ST లకు కొంత నగదు పరిహారాన్ని (రూ.85000/-నుండి 8,25,000/-వరకు) చెల్లించడములో పాటు ఇతర సదుపాయాలను 
కల్పించడం జరుగుతుంది. 

ఈ కేసుల విచారణ శీఘ్రముగా జరుగుటకు గానూరాష్ట్ర ప్రభుత్వముఒక్కొక్క జిల్లాకు ఒక ప్రత్యేక సెషన్సు న్యాయస్థానమును మరియు 
ఈ న్యాయస్థానములోని కేసులను నడుపుట కొరకు ఒక ప్రత్యేక DAS ప్రాసిక్యూటరును ఈ చట్టము క్రింద ఏర్పాటు చేయడమైనది 

SC/ST లు కాని వారి చేత భాదించబడిన SC/ST వారు వారిపై దాడి జరిగిన ప్రదేశమునకు చెందిన పోలిసు స్టేషన్‌ నందు రిపోర్టు చేసి 
సదరు విషయమును సంభందిత మండల రెవెన్యు అధికారి లేదా రెవెన్యు డివిజనల్‌ అధికారి వారికి తెలియ పరవవలయును. 

పోలిసు మరియు రెఎన్యు అధికారులు బాధించబడిన SC/ST తగిన రక్షణ కల్పించి సదరు విషయాని జల్లా కలెక్టరు గారికి 
తెలియపరుస్తారు. జిల్లా కలెక్టరు గారు ప్రభుత్వ నిర్దిశముల ప్రకారము భాదితులకు ఆర్థిక, న్యాయ మరియు ఇతర సహకారాలను మంజూరు 
చేస్తారు. 

కేంద్ర ప్రభుత్వము 2015 సం.లో ఈ చట్టమునకు కొన్ని సవరణలను చేస్తూ బాదితులకు చెల్లించే పరిహారములను పెంచడము జరిగింది. 
తదనుగునముగా ఆం.ప్ర. ప్రభుత్వము, సాంఘిక సంక్షేమ శాఖ, జి.ఓ. యం.ఎన్‌ సం.95. తేది.29-08-2016 ద్వారా బాదితులకు త 
పరిహారములను పెంచడము జరిగింది వాటి వివరములు క్రింద తెలపడమైనది 


| SI. No. | Name of the offence Minimum amount of relief 


Putting any inedible or obnoxious substance [Section 3(1)(a) of the 


Act] 
Dumping excreta, sewage, carcasses or any other obnoxious 


1 


One lakh Rupees to the victim. Payment to then 


substance victim be made as follows: 


{Section 3(1)(b) of the Act] (i) 10% at First Information Report (FIR) stage 
Dumping excreta, waste matter, carcasses with intent to cause for serial numbers (2) and (3) and 25% at FIR 
ne, stage for serial numbers (1), (4) and (5); 
insult or annoyance [Section 3(1)(c) of the Act] 

Garlanding with footwear or parading naked or semi-naked [Section 


3(1)(d) of the Act] 


(ii) 50% when the charge sheet is sent to the 
court; 
(iii) 40% when the accused are convicted by the 


lower court for serial numbers (2) and (3) and 


Forcibly committing acts such as removing clothes, fordable 
tonsuring of head, 

removing moustaches, painting face or body [Section 3(1)(e) of the (5). 
Act] 


likewise 25% for serial numbers (1), (4) and 


53 


Name of the offence 


Minimum amount of relief 


Wrongful occupation or cultivation of land 
[Section 3(1)(f) of the Act] 


Wrongful dispossession of land or premises 
or interfering with the rights, 

including forest rights. [Section 3(1)(g) of 
the Act] 


One lakh Rupees to the victim. The land or 
premises or water supply or irrigation facility 
shall be restored where necessary at 
Government cost by the concerned State 
Government or Union territory Administration. 
Payment to the victim be made as follows: 

(i) 25%. at First Information Report (FIR) stage; 
(ii) 50% when the charge sheet is sent to the 
court; 

(iii) 25% when the accused are convicted by the 


lower court. 


54 


SI. No. Name of the offence Minimum amount of relief 


Begar or other forms of forced or bonded labour [Section 


3(1)(h) of the Act 
(1)(h) of the Act] One lakh Rupees to the victim. 


Payment to be made as follows: 


Compelling to dispose or carry human or animal 
carcasses, or to dig graves {Section 3(1)(i) of the Act} (i) Payment of 25% at First 


Information Report (FIR) stage; 
Making a member of the Scheduled Castes or the . (ii) 50% when the charge sheet 
Scheduled Tribes to do manual scavenging or employing | 
him for such purpose [Section 3(1)(j) of the Act] is sent to the court; 

(iii) 25% when the accused are 
Performing, or promoting dedication of a Scheduled Caste convicted by the lower court. 
or a Scheduled Tribe woman as a devadasi [Section 
3(1)(k) of the Act] 


55 


Sl.No. Name of the offence Minimum amount of relief 


12 


13 


14 


15 


Prevention from voting, filing nomination [Section 3(1)(1) Eighty-five thousand Rupees to 


of the Act] 
the victim. Payment to be made 


Forcing, intimidating or obstructing a holder of office of 
as follows: 
Panchayat or 


Municipality from performing duties [Section3(1)(m)of the (i) 25% at First Information 
Act] Report (FIR) stage; 


After poll violence and imposition of social and economic (ii) 50% when the charge sheet 


boycott [Section 3(1)(n) of the Act] is sent to the court; 


Committing any offence under this Act for having voted or (iii) 25% when the accused are 
not having voted for a particular candidate [Section 
3(1)(0) of the Act] 


convicted by the lower court. 


56 


SI. No. Name of the offence Minimum amount of relief 


Eighty-five thousand Rupees to the victim or reimbursement 


16 


17 


Instituting false, malicious or 
vexatious legal proceedings 


[Section3(1)(p) of the Act] 


Giving false and frivolous 
information to public servant 


[Section 3(1)(q) of the Act] 


of actual legal expenses and damages, whichever is less. 
Payment to be made as follows: 

(i) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 

(iii) 25% when the accused are convicted by the lower 
court. 

One lakh Rupees to the victim or reimbursement of actual 
legal expenses and damages, whichever is less. Payment to 
be made as follows: 

(I) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 

(iii) 25% when the accused are convicted by the lower 


court. కా 


Name of the offence Minimum amount of relief 


Intentional insult or intimidation to 
ea : oe oe One lakh Rupees to the victim. Payment to be 
humiliate in any place within public view 


[Section 3(1)(r) of the Act] made as follows: 


Abusing by caste name in any place within (i) 25% at First Information Report (FIR) 


public view [Section 3(1)(s) of the stage; 


Destroying, damaging or defiling any object (ji) 50% when the charge sheet is sent to the 
held sacred or in high esteem 


[Section 3(1)(t} of the Act] 


court; 


(iii) 25% when the accused are convicted by 
Promoting feelings of enmity, hatred or ill- 


will [Section 3(1)(V) of the Act] the lower court. 


S. No Name of the offence Minimum amount of relief 


25 


24 


Intentionally touching a Scheduled 
Caste or a Scheduled Tribe woman 
without consent, using acts or 
gestures, as an act of sexual 
nature, 

[Section 3(1)(w) of the Act] 


Son 326B of the Indian Penal Code 
(45 of 1860)- Voluntarily throwing 
or attempting to throw acid. 
[Section 3(2)(va) read with 
schedule to the act) 


Two lakh Rupees to the victim. Payment to be made as follows: 
(i) 25% at First Information Report (FIR) stage; 
(ii) 50% when the charge sheet is sent to the court; 


(iii) 25% when the accused are convicted by the lower court. 


(a) Eight lakh and twenty-five thousand Rupees to the victim with burns 
exceeding and 2% and above burns on face or in case of functional 
impairment of eye, ear, nose and mouth and or burn injury on body 
exceeding 30% 

(b) four lakh and fifteen thousand Rupees to the victim with burns between 
10% to 30% on the body; 

(c) eighty-five thousand Rupees to the victim with burns less than 10% on 
the body other than on face. In addition, the State Government or Union 
territory Administration shall take full responsibility for the treatment of the 
victim of acid attack. The payment in terms of items (a) to (c) are to be 
made as follows: 

(I) 50% at First Information Report (FIR) stage; 

(ii) 50% after receipt of medical report. 


59 


S.No Name of the offence Minimum amount of relief 


Section 354 of the Indian Penal 
Code (45 of 1860) -- Assault or 
criminal force to woman with 
intent to outrage her modesty. 
[Section 3(2) (va) read with 
Schedule to the Act] 


25 


26 


27 


Section 354A of the Indian Penal 
Code (45 of 1860)--Sexual 
harassment and punishment for 
sexual harassment. [Section 32) 
(va) read with Schedule to the 
Act] 


Section 354 B of the Indian Penal 
Code (45 of 1860)— Assault or 
use of criminal force to woman 
with intent to disrobe [ Section 
3(2)(va) read with Schedule to 
the Act] 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(I) 50% at First Information Report (FIR) stage; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 50% at First Information Report (FIR) stage; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 50% at First Information Report (FIR) stage; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 


60 


51. No. | Name of the offence Minimum amount of relief 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(I) 10% at First Information Report (FIR) stage 

(ii) 50% when the charge sheet is sent to the court. 
(iii) 40% when the accused are convicted by the lower 
court. 


28 


29 


30 


Section 354 C of the Indian 
Penal Code (45 of 1860)— 
‘voyeurism. [Section 3(2)(va) 
read with Schedule to the Act] 


Section 354 D of the Indian 
Penal Code (45 of 1860) — 
Stalking. [Section 3(2)(va) read 
with Schedule to the Act] 


Section 376B of the Indian 
Penal Code (45 of 1860)— 
Sexual intercourse by husband 
upon his wife during separation. 
[Section 3(2)(va) read with 
Schedule to the Act] 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 10% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 
(iii) 40% when the accused are convicted by the lower 
court. 

Two lakh Rupees to the victim. Payment to be made as 
follow, 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% when the accused are convicted by the lower 
court. 


61 


SI. No. Name of the offence Minimum amount of relief 


| Four lakh Rupees to the victim. Payment to be made as 
Section 376C of the Indian Penal 


Code (45 of 1860) -- Sexual 
intercourse by a person in 
authority. [Section 3(2)(va) read 
with Schedule to the Act] 


follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 25% when the charge sheet is sent to the court; 


(iii) 25% on conclusion of trial by the lower court. 


Section 509 of the Indian Penal Two lakh Rupees to the victim. Payment to be made as 
Code (45 of 1860)- Word, follows: 


gesture or act intended to insult (i) 25% at First Information Report (FIR) stage; 


the modesty of a woman. (ii) 50% when the charge sheet is sent to the court; 


Section 3(2)(va) read with (iii) 25% when the accused are convicted by the lower 
Schedule to the Act] court. 


62 


SI. No. | Name of the offence Minimum amount of relief 


Full cost of restoration of normal facility, including cleaning 


33 


34 


Fouling or corrupting of water 
[Section 3(1)(x)of the Act] 


Denial of customary right of 
passage to a place of public 
resort or obstruction 

from using or accessing public 
resort [Section 3(1)(y) of the 
Act] 


when the water is fouled, to be borne by the concerned 
State Government or Union territory Administration. In 
addition, an amount of eight lakh twenty-five thousand 
Rupees shall be deposited with the District Magistrate for 
creating community assets of the nature to be decided by 


the District Authority in consultation with the Local Body. 
Four lakh twenty-five thousand Rupees to the victim and 


cost of restoration of right of passage by the concerned 
State Government or Union territory Administration. 
Payment to be made as follows: 

(i) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 
(iii) 25% when the accused are convicted by the lower 


court. 
63 


S.No Name of the offence Minimum amount of relief 


Restoration of the site or right to stay in house, village or 
other place of residence by the concerned State Government 
Forcing of causing to leave or Union territory Administration and relief of one lakh Rupees 


house, village, residence to the victim and reconstruction of the house at Government 


desert place of residence cost, if destroyed. Payment to be made as follows: 


[Section 3(1)(z) of the Act] (I) 25% at First Information Report (FIR) stage; 
(ii) 50% when the charge sheet is sent to the court; 


(iii) 25% when the accused are convicted by the lower court. 


64 


SN Name of the offence Minimum amount of relief 


36 


Obstructing or preventing a member of a 
Scheduled Caste or a Scheduled Tribe in any 
manner with regard to— 

(A) using common property resources of an 
area, or burial or cremation ground equally 
with others or using any river, stream, spring, 
well, tank, cistern, water-tap or other 
watering place, or any bathing ghat, any 
public conveyance, any road, or passage 
[Section 3(1)(za)(A) of the Act] 

(B) mounting or riding bicycles or motor 
cycles or wearing footwear or new clothes in 
public places or taking out wedding 
procession, or mounting a horse or any other 
vehicle during wedding processions [Section 
3(1)(za)(B) of the Act] 


(A): Restoration of the right using common 
property resources of an area, or burial or 
cremation ground equally with others or using any 
river, stream, spring, well, tank, cistern, water-tap 
or other watering place, or any bathing ghat, any 
public conveyance, any road, or passage equally 
with others, by the concerned State Government 
or Union Territory Administration and relief of one 
lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 25% at First Information Report (FIR) stage; 
(ii) 50% when the charge sheet is sent to the 
court; 

(iii) 25% when the accused are convicted by the 


lower court. te 


| S.No | Name of the offence Minimum amount of relief 


(B): Restoration of the right of mounting or 
riding bicycles or motor cycles or wearing 
footwear or new clothes in public places or 
taking out wedding procession, or mounting 
a horse or any other vehicle during wedding 
processions, equally with others by the 
concerned State Government or Union 
territory Administration and relief of one 
lakh Rupees to the victim. Payment to be 
made as follows: 

(i) Payment of 25% at First Information 
Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to 
the court; 

(iii) 25% when the accused are convicted 
by the lower court; 

(C): Restoration of the right of entering any 
ace of worship which is open to the public 
or other persons professing the same 
religion or 


(C) entering any place of worship which is open to 
the public or other persons professing the same 
religion or taking part in, or taking out, any 
religious, so or cultural processions including 
jatras [Section 3(1)(za)(C) of the Act] 
(D) entering any educational institution, hospital, 
dispensary, primary health center, shop or place of 
public entertainment or any other public place or 
36 using any utensils or articles meant for public use 
in any place open to the any public use in any 
place open to the any public[Section 3(1)(za)(D) 
of the Act} 
(E) practicing any profession or the carrying on of 
any occupation, trade or business or employment 
in any job which other members of the public, or 
any section thereof, have a right to use or have 
access to [Section 3(1)(za)(E) of the Act] 


66 


Ey Name of the offence Minimum amount of relief 


One lakh Rupees to the victim and also commensurate 
Causing physical harm or mental with the indignity, insult, injury and defamation suffered 
agony on the allegation of being 2 by the victim. Payment to be made as follows: 
witch or practicing witchcraft or (i) 25% at First Information Report (FIR) stage; 
being a witch (ii) 50% when the charge sheet is sent to the court; 
[Section 3(1)(zb) of the Act] (iii) 25% when the accused are convicted by the lower 
court. 


Restoration of provision of all economic and social 
Imposing or threatening a social services equally with other persons, by the concerned 
or economic boycott. [Section State Government or Union territory Administration and 
3(1)(zc) of the Act] r3lief of one lakh Rupees to the victim. To be paid in full 
when charge sheet is sent to the lower court. 


67 


Faq Name of the offence Minimum amount of relief 


Four lakh fifteen thousand Rupees to the victim. Payment 
to be made as follows: 

(i) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 

(iii) 25% when the accused are convicted by the lower 
court. 


Giving or fabricating false 
evidence [Section 3(2)(i) and (ii) 
of the Act] 


Four lakh Rupees to the victim and or his dependents. 
The amount would vary, if specifically, otherwise provided 


Committing offences under the in this Schedule. Payment to be made as follows: 


Indian Penal Code (45 of 1860) 
punishable with imprisonment for 
a term of ten years or more 
[Section 3(2) of the Act] 


(I) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 
(iii) 25% when the accused are convicted by the lower 
court. 


68 


ES Name of the offence Minimum amount of relief 


త Two lakh Rupees to the victim and or his dependents. The 
Committing offences under the 


Indian Penal Code (45 of 1860) 
specified in the Schedule to the 


amount would vary if specifically, otherwise provided in 
this Schedule. 


Payment to be made as follows: 
Act punishable with such 


punishment as specified under the | | 
(i) 25% at First Information Report (FIR) stage; 


(ii) 50% when the charge sheet is sent to the court; 


Indian Penal Code for such 


offences [Section 3(2)(va) read 
with the Scheduled to the Act) 


(iii) 25% when the accused are convicted by the lower 


court; 


Victimisation at the hands or a hak i 
| గ్ర Two lakh Rupees to the victim and or his dependents. 
public servant[ Section 3(2) (vii) 


Payment to be made as follows: 
of the Act] 


69 


ea Name of the offence Minimum amount of relief 


Disability. Guidelines for 


43 


evaluation of various disabilities 
and procedure for certification as 
contained in the Ministry 

of Social Justice and 
Empowerment Notification No. 
16-18/97-NI, dated the 1 June, 
2001. A copy of the notification is 
at Annexure-Il. 

(a) 100 % incapacitation 

(b) where incapacitation is less 
than 100 % but more than 50 % 
(c) where incapacitation is less 
than 50 % 


Eight lakh and twenty-five thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 50% when the charge sheet is sent to the court; 


Four lakh and fifty thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 50% when the charge sheet is sent to the court; 


Two lakh and fifty thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 50% when the charge sheet is sent to the court. 


70 


గ్‌ Name of the offence Minimum amount of relief 


44 


45 


Rape or Gang rape. 

(i) Rape[Section 375 of the Indian 
Penal Code(45 of 1860)] 

(ii) Gang rape [Section 376D of 
the Indian Penal Code( 45 of 
1860)] 


Murder or Death. 


Five lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 
Eight lakh and twenty-five thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 


Eight lakh and twenty-five thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after post mortem report; 

(ii) 50% when the charge sheet is sent to the court. 


71 


510. Name of the offence Minimum amount of relief 


In addition to relief amounts paid under above items, relief may be 
arranged within three months of date of atrocity as follows: - 


46 


Additional relief to 
victims of murder, 
death, massacre, rape, 
gang rape, permanent 
incapacitation and 


dacoity. 


(i) Basic Pension to the widow or other dependents of deceased 
persons belonging to a Scheduled Caste or a Scheduled Tribe 
amounting to five thousand Rupees per month, as applicable to a 
Government servant of the concerned State Government or Union 
territory Administration, with admissible dearness allowance and 
employment to one member of the family of the deceased, and 
provision of agricultural land, an house, if necessary by outright 
purchase; 


(ii) Full cost of the education up to graduation level and 
maintenance of the children of the victims. Children may be 
admitted to Ashram schools or residential schools, fully funded by 
the Government; 


(iii) Provision of utensils, rice, wheat, daIs, pulses, etc., for a period 
of three months. 
72 


Name of the offence Minimum amount of relief 


Complete destruction or Brick or stone masonry house to be constructed or provided at 
47 
burnt houses. Government cost where it has been burnt or destroyed." 


73 


అంతరానితనం, అత్యాచారాలు, పారహక్కులవై ప్రభుత్వ 6.0 లు (ఆదేశాలు) 


1.) ప్రతివారం నుండల బృందం గ్రాయ సందర్శన:- 
QU 6.0. Ms.No.105,, తేది:31-10-2001. 
0 వారంలో ఒక DOS రోజున మండల బృందం ఒక గ్రామము సందర్శించవలెను. 
0 బృందంలో తహనీల్టారు, MPDO, Sub - Inspector of Police ఉంటారు. 


ఎమి చేయాలి? 

0 గ్రామ దేవాలయంలోనికి SC లకు ప్రవేశం, గ్రామ నీటి వనరుల దగర అవకాశం కల్పించటం, గ్రామ హోటల్‌లో 
రెండు గ్లాసుల పద్ధతి నిర్మాలన, Manual Scavenging, బాండెడ లేబర్‌ తదితర సామాజక రుగ్మతలపై 
దృష్టీ. 

LO ప్రతి గ్రామంలో అంటరానితనం పూర్తిగా నిర్మూలన జరిగేంతవరకు ఈ గ్రామ సందర్శనలు జరపాలి. 


74 


అంతరానితనం, అత్యాచారాలు, పారహక్కులపై ప్రభుత్వ 6.0 లు (ఆదేశాలు) 


2) పౌరహక్కుల AS? Syo 


OU OU OUD 


G.O. Ms.No.128, తేది:21-11-2001 

ప్రతి SO 30వ తారిఖున జరపాలి. (ఫిబ్రవరి నెలలో 28.5) 

తహసీలారు, మాణూ, సాంఘిక సంక్షేయ PD, జాఅసశీషఎవల్‌ శాఖ అధికారులు, ఇతర మండల 
అధికారులు పాల్గొనాలి. 

ఒక గ్రామంలో గ్రామ సభ జరపాలి. 

అంటరానితనం అమానుషాలపై ప్రజలను చైతన్యపరచి, అందరినీ సమానంగా చూడవలసిన ఆవశ్యకతను 
ఎవరించాలి. 

మొదటి మూడు వారాలలో జరిగిన గ్రామ సందర్శన వివరాలుపై సమీక్షించాలి. 

అ సామాజక ఘర్షణలు ఏర పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


74 


అంతరానితనం, అత్యాచారాలు, పారహక్కులవై ప్రభుత్వ 6.0 లు (ఆదేశాలు) 


3) అత్యాచారాలు జరిగే అవకాశం గల వ్రాంతాల గుర్తింపు 


క్‌ 
క్‌ 
క్‌ 


G.O. Ms.No.107/108, తేది: 31-10-2001 

ఇది అత్యాచారాల నిరోధక ముందస్తు చర్య. 

అత్యాచారాలు జరిగే అవకాశం వున్న ప్రదేశాలను గుర్తించి, ఆ గ్రామాలలో అధికారులు తరుచుగా 
సందర్శించాలి. 

ఆ ప్రాంతాలలో శాంతి కమిటీలను ఏర్పరచాలి. 

RDO, తహసీల్టారు, MPDO లు శాంతి కమిటీ సమావేశాలు జరిపించి, శాంతి స్థాపనకు చర్యలు చేపట్టాలి. 


75 


ఆ.ప్ర.దేవదాసి/జోగిని వ్యవస్థ నిరోధక చట్టం 1988 


బద ప్రజల అవిద్య,అమాయకత్వము, అభద్రతల కారణంగా ఏర్పడిన ఒక సాంఘిక దురాచారము ఈ 
దేవదాసి/జోగిని/చూతమ్మ వ్యవస్థ. తమ కుటుంబానికి లేదా గ్రామానికి మేలు జరగాలనీ తమ సంతానములో ఒక 
ఆడపిల్లను గ్రామ దేవతకు అర్చించడము/గ్రామదేవతలతో వివాహము జరిపించడము చేస్తారు. అప్పటినుండి ఆ 
అమ్మాయి గ్రామ సమిష్టి వ్యక్తిగా పరిగానిన్సబడుతుంది. ఆము ఇతరుల మాదిరిగా వివాహము DWE ÝTI వీలు 
లేదు. గ్రామ దేవత ఉత్సవాలలో మరియు గ్రామస్తుల ఇతర ఉత్సవాలలో నాట్యము చేయడము, గుడిని శుబ్రము 
చేయడము వీరి పని. గ్రామములో బిక్షాటన ద్వారా జీవిస్తారు. సాధారణంగా వీరు ప్రాయములో ఉన్నపుడు గ్రామములోని 
మోతుబరి / ఇతరుల సెక్సు కోరికలను తీర్చే సాదనముగా ఉపయోగా పదతారు. వయసు మళ్ళిన తరువాత వీరు 
చాలా దుర్చరమైన ఎ మాత్రం గౌరవం లెని జీవితాన్ని గడుపుతారు. ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపుటకు 
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 1988 వ సంవత్సరములో ఈ చట్టాన్ని చేసింది, 


76 


ఈ చట్టం ప్రకారం ఎవరైనా అమ్మాయిని ఆమె ఇష్టంలో గాని లేక ఇష్టం లేకుండా కాని దేవదాసి/జోగినిగా మార్చడం 
ఈ చట్టం క్రింద నేరం. అట్టు WAS వారు, ప్రోత్సాహించిన వారు, సహకరించిన వారు ఈ చట్టం క్రింద శిక్షార్హులు. 
దేవదాసి/జోగిని ఆవృత్తి నుండి బయటకు వచ్చిన వారికి ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థ ద్వారా 
ఆర్థిక సహాయము పునరావాసము కల్పించడము జరుగుతుంది మరియు వారి పిల్లలను సాంఘిక సంక్షమ శాఖ 
గురుకుల పాటశాలలందు చేర్చించి చదివించడము జరుగుతుంది 

ఎవరైనా అమ్మాయిని ఆమె ఇష్టంతో గాని లేక ఇష్టం లేకుండా కాని దేవదాసి/జోగినిగా చేస్తున్నట్లు లేదా 
చేయబోతున్నట్టు తెలిస్తే ఎవరైనా దగ్గరలోని పోలిసు స్టేషను నందుగానీ, మహిళా శిశు సంక్షేమ అధికారులకు గానీ 
సాంఘిక సంక్షేమ అధికారులకు తెలియపరిస్తే వారు తదుపరి చర్యలు తీసుకొంటారు. 

దేవదాసి/జోగిని ఆవృత్తి నుండి బయటకు వచ్చిన వారు ఆంద్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థ 
ద్వారా ఆర్థిక సహాయము పొందుటకు దరఖాస్తులను ఆన లైన్‌ లో OBMS ద్వారా సమర్శించవలయును. ఆంధ్ర ప్రదేశ్‌ 
RCI కులముల GOS సహకార సంస్థ నిధుల లభ్యతను బట్టి వారికి OS సహాయము మజురుచేస్తుంది. 


76 


యాన్యువల్‌ స్కాబెంజర్‌ నిరోధక చట్టం 2013: 


దేశంలోని పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ ప్రదమైన జీవితాన్ని ఎర్ప్చాటుచేసి వారిలో చేయిస్తున్న అసహ్యకరమైన పనులనుండి వారిని రక్షించుటకు 
భారత ప్రభుత్వము అంతకుముందు ఇదేవిశయము పై ఉన్న చట్టాల స్థానములో 2013 వ సంవత్సరములో ఈ చట్టమును చేయడము జరిగింది. 

ఈ చట్టము ప్రకారము వాటర్‌ నీల్‌ లేని లేదా ఆధునికంకాని పాయాఖానాలు (Insanitary Latrines) కట్టడము /నిర్వహించడం, వాటిని శుభ్రం 
చేయుటకు మనుష్యులను వినియోగించడం మరియు పూర్తిగా డికంఫోజ్‌ చేయకుండా వదలిన మానవ మలాన్ని కలిగిన మురుగు కాలువలను అవసరమైన 
యంత్ర సామాగ్రి, రక్షక కవచములు మరియు ముందు జాగ్రత్తలు లేకుండా మనుష్యులలో శుభ్రము చేయించటం ఈ చట్టం క్రింద నేరము. 

భూగర్భములోని మురుగు కాలువలు మరియు సెప్టిక్‌ ట్యాంకులను యంత్రములలో మాత్రమే శుబ్రము చేయించాలి. అత్యవసర పరిసితితులలో 
మనుష్యులను ఉపయోగించవలనసివస్తే ఈ చట్టం క్రింద చేసిన నియమావళిలో తెలిపిన రక్షక కవచములు, అవసరమైన వైద్య సామాగ్రి, పనివారికి జీవిత భీమా, 
అవసరమైన గాలి-ఎెలుతురు మొదలుగునవి ఎర్పాటు చేసిన తరువాతనే వినియోగించాలి. మురుగు కాలువలు మరియు సెప్టిక్‌ ట్యాంకులను శుబ్రము 
చేస్తున్నపుడు ప్రమాద వశాత్తు ఎవరైనా పనివారు మరణించినట్టయితే వారి కుటుంబ సభ్యులకు రు.10.00 లక్షల పరిహారాన్ని చెల్లించడము జరుగుతుంది, 
మరియు వారిని సదరు పనికి మనుష్యులను ఉపయోగించిన సంస్థపై పోలిసు కేసు నమోదు చేయడము జరుగుతుంది. 

గుర్తించబడిన మాన్యువల్‌ స్కాఎంజర్లు మరియు పారిశుధ్య పనివారలకు జీవనోపాధికొరకు 40% నుండి 60% వరకు సబ్సిడీలో జాతీయ సఫాయి 
కర్మచారి అభివృద్ధి పథకము క్రింద వివిధ ఉపాది పథకములను ఆంధ్ర ప్రదేశ్‌ Aco కులముల ఆర్థిక సహకార సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ పథకముల క్రింద 
OA) పొందదలచినవారు ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థకు దరఖాస్తులను ఆన్‌ లైన్‌ లో OBMS ద్వారా సమర్చించవలయును. ఆంద్ర 
ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థ నిధుల లభ్యతను బట్టి వారికి OS సహాయము మజురుచేస్తుంది. 


77 


ఎట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1976 


భూస్వాములు వ్యాపారులు అమాయకులైన కొంత మందికి వారి అవసరాలకు కొంత ధనాన్ని అప్పగా యిచ్చి దానికి బదులుగా 
వారి కుటుంబములోని అందరు Gar కొందరు Gar ఒకరిని సదరు భూస్వామి తన వద్ద సదరు అప్పు BS వరకు తన యిష్టమొచ్చిన పనికి 
వినియోగించుకొంటాడు. ఈ విదముగా పనిలో కుదిరిన వారికి ఎవిదమైన హక్కులు - సౌకర్యాలు - వేతనములు వుండవు. 

అమాయక ప్రజల అసహాయత ఫై ఎర్పడిన ఈ నిరంకుశ విదానాన్ని రూపు మాపి ఎట్టి చాకిరికి గురి అవుతున్న పదలను 
రక్షించుటకు భారత ప్రభుత్వము 1976 లో ఈ చట్టమును చేసింది. ఈ చట్టము అమలులోనికి వచ్చిన తేది 09-02-1976 నాటి నుండి (i) 
బాండెడ లేబర్‌ / నిర్భంద కార్మిక విదానము / ఎట్టి చాకిరి రద్దు చేయబడింది మరియు బాండెడ లేబరర్స్‌ గా పనిచేస్తున్న వారందరూ సదరు 
బాండ్ల నుండి విడుదల అయినట్టి మరియు వారు వారి పాత యజమానికి ఎఅఎవిదముగాను బద్దులుగా వుందనవసరము లెదు. (ii) బాండెడ్‌ 
పనికోరకు ఎవరుకుడా ముందుగా సొమ్మును ఇవ్వరాదు నిర్బందముగా ఎవరిని పనిలో పెట్టుకో నరాదు. మరియు (iii) యజమానులు 
పనివారితో వ్రాయించుకొన్న బాండ్లు / అంగీకారపత్రములు అన్నీ రద్దు చేయబడినాయి. గుర్తించబడిన పెట్టి కార్మికులకు జీవనోపాధికొరకు 
40% నుండి 60% వరకు సబ్సిడిలో వివిధ ఉపాది పథకములను ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ 
పథకముల క్రింద లబ్ది పొందదలచినవారు ఆంధ్ర ప్రదేశ్‌ Aden కులముల ఆర్దిక సహకార సంస్థకు దరఖాస్తులను ఆన్‌ లైన్‌ లో OBMS ద్వారా 
సమర్చించవలయును. ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థ నిధుల లభ్యతను బట్టి వారికి BOS సహాయము మజురుచేస్తుంది. 


78 


ఆం.ప్ర. షెడ్యుల్‌ కులములు HOS షెడ్యుల్‌ తెగల కవుషన 


ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర షెడ్యుల్‌ కులములు మరియు షెడ్యుల్‌ తెగల కమీషన్‌ చట్టం 2003 క్రింద రాష్ట్రములో షెడ్యుల్‌ 
కులములు మరియు షెడ్యుల్‌ తెగల కొరకు ఒక శాశ్వత కమీషన్‌ ను ఏర్పాటు చేయడమైనది. ఈ కమీషన్‌ రాష్ట్రములోని షెడ్యుల్‌ 
కులములు మరియు షెడ్యుల్‌ తెగల వారికి రాజ్యాంగము మరియు వివిధ చట్టము కల్పించిన హక్కులు మరియు సౌకర్యములు 
అమలు చేయుటలో ప్రభుత్వ అధికారుల అలక్యములు ఆరోపణలపైనా యస్సీ యన్టీలు వారికి కల్పించబడిన హక్కులను రాయితీలను 
పొందడములో ఇతరుల ద్వారా NS అవరోదముల విషయములపైన విచారణ జరిపి ప్రభుత్వ అధికారులకు తగు ఆదేశములను జారి 
చేస్తుంది. మరియు సివిల్‌ రైట్స్‌ సంరక్షణ చట్టం 1955 మరియు యస్సీ ఎస్టీ ల పై అత్యాచారముల నిరోధక చట్టము 1989 లలో 
యస్సీలు యస్ట్థీలకు కల్చించబడిన హక్కుల అమలుపైన సమీక్షలు నిర్వహించి ఈ చట్టములు సమర్దవంతముగా అమలు జరుపుటకు 
ప్రభుత్వమునకు తగు సిపార్పులు చేస్తుంది. యస్సీలు యస్టీలు వారికి రాజ్యాంగము ద్వారా మరియు వివిధ చట్టముల ద్వారా దకలు 
పరచబడిన హక్కులను రక్షణలను పొందడములో ఏర్పడే అవరోదములపై భాదితులు ఎవరైనా సమర్పించిన విజ్ఞాపనపైన గానీ లేదా 
కమీషన్‌ వారి దృష్టికి వచ్చిన అంశముపై గానీ విచారణ జరిపే అధికారము ఈ కమీషన్‌ కలిగి వుంది. 


81 


షద్యూల్‌ కులముల కాంపోనెంట్‌ యరియు షద్యూల్‌ తెగల కాంపోనెంట్‌ 


0 షెడ్యూల్‌ కులములు, షెడ్యూల్‌ తెగల వారి త్వరితగతిన అభివృద్ధికి మరియు వారి అభ్యున్నతి సూచికలలోని అంతరములను 
పూరించుటకు _ ఎస్‌.సి. ఎస్‌.పి చట్టము మరియు టి.ఎస్‌.పి. చట్టము ఏర్పాటుచేయబడి ఆంధ్రప్రదేశ్‌ నందు అమలు 
పరచబడుచున్నది. 

0 వచ్చే పది సంవత్సరాలలో సమానత్వం సాధించాలనేది ప్రధాన లక్ష్యం. ఎస్‌.సి. ఎస్‌.పి మరియు టి.ఎన్‌.పి.క్రింద షెడ్యూల్‌ కులముల, 
తెగల ఆర్థిక స్వావలంబనకు, సాంఘిక విద్యాభివృద్ధి సాధించుటకు వివిధ పధకములు వివిధ శాఖల ద్వారా అమలుచేయ 
బడుచున్నవి. రాష్ట్రంలో షెడ్యూల్‌ కులముల మరియు తెగల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు జరుగుచున్నది. 

షద్యూల్‌ కులాల కాంపోనెంట్‌ పర్యవేక్షణకు శాసనాత్మక విభాగాలు 

ఎస్‌.సి, ఎస్‌.టిల అభివృద్దికి రాష్ట్ర కౌన్సిల్‌: 

జీ.ఓ.యం.యస్‌.నెం.10, ప్లానింగ్‌ డిపార్టుమెంటు, తేది: 22-02-2013 ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షులుగా 
(సెక్షన్‌16(1) యాక్ట్‌ -1/2013) ఎన్‌.సి, JV. అభివృద్ధికి రాష్ట్ర కౌన్సిల్‌ ఏరా ఎటు చేయబడింది. 
యస్‌సియస్‌పి నోడల్‌ ఏజన్సీ: 

జీ.ఓ.యం.యస్‌.నెం.8, ప్లానింగ్‌ డిపార్టుమెంటు, తేది: 23-02-2013 ప్రకారము సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షులుగా 
(సెక్షన్‌18(1) యాక్ట్‌ -1/2013) యస్‌సియస్‌పి నోడల్‌ ఎజన్సీ ఏర్పాటు చేయబడింది. m 


షద్యూల్‌ కులముల కాంపోనెంట్‌ యరియు షద్యూల్‌ తెగల కాంపోనెంట్‌ 


యస్‌సియస్‌పి SOI టి.యస్‌.పి.జిల్లా పర్యవేక్షణ కమిటి: 

జీ.ఓ.యం.యస్‌.నెం.10, ప్లానింగ్‌ డిపార్టుమెంటు, తేది: 01-11-2013 ప్రకారము జిల్లా కలెక్టర్‌ అధ్యక్షులుగా సెక్షన్‌22(1) యాక్ట్‌ 
-1/2013) యస్‌సియస్‌పి మరియు టి.యస్‌.పి.జిల్లా పర్యవేక్షణ కమిటీ ఎర్పాటు చేయబడింది. 

షెడ్యూల్‌ కులాల ప్రజలకు మరియు వారి ఆవాస ప్రాంతాలకు ప్రత్యక్ష, పరిమాణాత్మకమైన ప్రయోజనాలను కల్పించి వివిధ 
పథకాల అమలు నిమిత్తం మరియు ఇతరులకు మరియు షెడ్యూల్‌ కులముల మధ్య అంతరాలను తగ్గించుటకు ఎస్‌.సి ఉప ప్రణాళిక 
2019-20 సంత్సరానికి 46 డిపార్టుమెంట్లకు రూ.15000 కోట్లు బడ్జెట్‌ కటాయించబడింది. 


83 


దప్పు కళాకారులకు DÝ పథకం 


అక్ష్యం : షెడ్యూల్‌ కులములలోని డప్పు కళాకారులకు ఆర్థిక చేయూత మరియు డప్పు వాయింపు కళను ప్రోత్సహించడము 


అరతలు: 
1) కులము : షెడ్యూల్డు కులము, 2) DB : డప్పు వాయించడము (డప్పు కళాకారులు) 
3) వయస్సు : 50 సం. పై బడి ఉండవలెను, 4) ఆర్థిక స్థితి: తెల్ల రేషన కార్డు కలిగి ఉండవలెను. 


5) ఇతరములు: ఎ ఇతర పెన్షనును కలిగి ఉండరాదు. 
దరఖాస్తు చేయు విధానం: మీ సేవా కేంద్రంలో ఆన్‌ లైన్‌ పోర్టల్‌ ద్వారా ధరఖాస్తు చేయవలెను. 


జతపరచవలసినపత్రయులు: 
1) కుల ధృవీకరణ పత్రం (మీ సేవ ద్వారా జారి చేయబడిన ఇంటి గ్రేటెట్‌ సర్టిఫికేట్‌), 2). Hy కళాకారునిగా స్వయం ధృవీకరణ పత్రం. 
3) వయస్సు ధృవీకరణ కొరకు SSC సర్టిఫికేట్‌ లేదా ఆధార్‌ లోని వయస్సు. 4) తెల్లరేషన్‌ కారు 5) ఆధార్‌ కార్డు 
oars 3 


మీ సేవా కేంద్రంలో రిజిస్టరు కాబడిన దరఖాస్తులను గ్రామీణ ప్రాంతమైతే సంబిందిత గ్రామ పంచాయితీ కార్యదర్శి గారు పట్టణ ప్రాంతమైతే ఆ ప్రాంత బిల్‌ 
కలెక్టరు గారు సదరు దరఖాస్తు దారులు నివసిస్తున్న ప్రాంతములో విచారన జరిపి దరఖాస్తుదారులు సమర్చించిన వివరములు సరియైనది అని 
ధృవీకరించుకొన్న తరువాత సదరు దరఖాస్తులను గ్రామీణ ప్రాంతమైతే సంబిందిత మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగారికి పట్టణ ప్రాంతమైతే సంబంధిత 
మునిసిపల్‌ కమీషనర్‌ గారికి ఆన్‌ లైన్‌ లో పంపిస్తారు. వారు సదరు దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తారు. ప్రబుత్వము వారు కొత్త పెన్సన్లను మంజూరు 
చేసినప్పుడు పైవిదముగా అమోదించబడిన దరఖాస్తుదారులకు గ్రామీణాభివృద్ధి శాఖ వారు పెన్షన్‌ ను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు 

చేయూత: (1) నెలకు రూ.3000/- ల చొప్పున పెన్షను, (2) సుమారు రు.3500/- ల విలువ కలిగిన డప్పు, గజ్జలు, దుస్తులు. 84 


సాంప్రదాయ చర్మకారులకు పెన్షన్ల పథకం 
OX so: షెడ్యూల్‌ కులములలోని సాంప్రదాయ చర్మకారులకు ఆర్థిక చేయూత 


అర్హతలు: 
1) కులము: షెడ్యూల్డు కులము 
2) వుత్తి: సాంప్రదాయ చర్మకారులు 
3) వయస్సు: 40 సం. పై బది ఉండవలెను 
4) ఆర్థిక స్థితి: తెల్ల GAO కార్డు కలిగి ఉండవలెను. 
5) ఇతరములు: ఏ ఇతర పెన్షనును కలిగి ఉండరాదు. 
దరఖాస్తు చేయు విధానం: మీ సేవా కేంద్రంలో ఆన్‌ లైన్‌ పోర్టల్‌ ద్వారా ధరఖాస్తు చేయవలెను. 
జతపరచవలసిన DÉN: 
1) కుల ధృవీకరణ పత్రం (మీ సేవ ద్వారా జారి చేయబడిన ఇంటి గ్రేటెట్‌ సర్టిఫికేట్‌) 
2) డప్పు కళాకారునిగా స్వయం ధృవీకరణ పత్రం. 
3) వయస్సు ధృవీకరణ కొరకు SSC సర్టిఫికేట్‌ లెదా ఆధార్‌ లోని వయస్సు. 
4) తెల్ల రేషన కార్డు 5) ఆధార్‌ కార్డు 


85 


సాంప్రదాయ చర్మకారులకు DSS పథకం 


ఎంపిక : మీ సేవా కేంద్రంలో రిజిస్టరు కాబడిన దరఖాస్తులను గ్రామీణ ప్రాంతమైతే సంబిందిత గ్రామ పంచాయితీ కార్యదర్శి గారు పట్టణ 
ప్రాంతమైతి ఆ ప్రాంత బిల్‌ కలెక్టరు గారు సదరు దరఖాస్తు దారులు నివసిస్తున్న ప్రాంతములో విచారణ జరిపి దరఖాస్తుదారులు సమర్పించిన 
వివరములు సరియైనవి అని ధృవీకరించుకొన్న తరువాత సదరు దరఖాస్తులను గ్రామీణ ప్రాంతమైతే సంబిందిత మండల పరిషత్‌ అభివృద్ధి 
అధికారిగారికి పట్టణ ప్రాంతమైతే సంబంధిత మునిసిపల్‌ కమీషనర్‌ గారికి ఆన్‌ లైన్‌ లో పంపిస్తారు. వారు సదరు దరఖాస్తులను పరిశీలించి 
ఆమోదిస్తారు. ప్రభుత్వము వారు కొత్త పెన్సన్లను మంజూరు చేసినప్పుడు పైవిదముగా అమోదించబడిన దద్దరఖాస్తుదారులకు గ్రామీణాబివృద్ది 
శాఖ వారు పెన్షన్‌ ను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు 

చేయూత: నెలకు రూ. 2250/- ల చొప్పున పెన్షను 


86 


THANK YOU 


గ్రాయ సబాలయ 
సంక్షయం యురింయు అద్యా 
VJ OSV 
శిక్షణ కరదిపిక 


Day — 5 Subjects 


SOCIAL WELFARE DEPARTMENT 
GOVERNMENT OF ANDHRA PRADESH 


DAS ప్రతిభావంతుల, హిజ్రాలు భురియు SOIT OI DoS శాఖ 
ఎభిన్న ప్రతిభావంతులకు సంక్షయ పథకాలు 


౨) ఉపకార వేతనము 
నేపధ్యం : రాష్ట్రంలోని 1వ తరగతి నుండి పి.హెచ్‌.డి., ఆ పై తరగతు వరకు చదువుతున్న విభిన్న ప్రతిభావంతు, హిజ్రా విద్యార్థుందరికీ వారి 
విద్యాప్రామాణాలు, జీవన ప్రామాణాం మెరుగుపరుచుట కొరకు వివిధ దశలో ఉపకారవేతనము అందించుట. 
ప్రయోజనం : 
1. ఫ్రీ మెట్రిక్‌ ఉపకార ఎతనయు:-1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకొనుచున్న విభిన్న ప్రతిభావంతు, హిజ్రా విద్యార్దుకు 
సంవత్సరానికి 

ఈ ఉపకారవేతనము మంజూరు చేయబడుచున్నది: 


క్రసం. తరగతి ఉపకార ఎతనము 
1 I to V 1000/- 
2 VI to VIII 1500/- 
3 IX to X 2250/- 


అర్హతలు : విభిన్న ప్రతిభావంతు, హిజ్రా కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1,00 లోపు ఉండాలి. 
దరఖాస్తు విధానం: విభిన్న ప్రతిభావంతు. హిజ్రాలు మరియు వయోవృద్ధు సంక్షేమ శాఖ వారి OBMMS ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా 


DAS ప్రతిభావంతుల, హిజ్రాలు భురియు SOI QO DoS శాఖ 


సి) విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థును ఆశ్రయ పాఠశా మరియు వసతి గృహంలో చేర్చుట 


నేపథ్యం : పెద విభిన్న ప్రతిభావంతులైన విద్యారు యొక్క జీవన ప్రమాణాలు మరియు విద్య పెంపొందించేందుకు 
ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్థితు, భోజన సదుపాయాలు మరియు విద్య కల్పించుట 
అర్హతలు : వారి కుటుంబ వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు కలిగి ఉండాలి 


దరఖాస్తు ఎధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాకుల కార్యాయము నందు దరఖాస్తు చేసుకోవలెను 


డి) హిజ్రా సంక్షేయం నేపధ్యం : రాష్ట్రంలో నివసిస్తున్న హిజ్రా కొరకు ఒకేషనల్‌ ట్రైనింగ్‌ లునిర పహించబడును 
ప్రయోజనం + ఒకేషనల్‌ ట్రైనింగ్‌ నిమిత్తము ఒక్కొక్కరికి రూ.25,000/- మంజూరు చేయబడును 
అర్హతు : హిజ్రా సర్టిఫికేట్‌ మరియు వారి వార్షిక ఆదాయం రూ. 1.00 లక్ష లోపు ఉండాలి 


దరఖాస్తు ఎధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాకు కార్యాయము నందు దరఖాస్తు చేసుకోవలెను 


ఎభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు భురియు SOIT OI DoS శాఖ 
ఇ) తృద్ధుకు ఆశ్రయం కల్పించుట 
నేపధ్యం : 60 సంవత్సరా వయస్సు పైబడిన వృద్దుకు నివాసం కల్పించుట 
ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్థితు, భోజన మరియు వైద్య సదుపాయము కల్పించుట 
అర్హతలు : 60 సంవత్సరాల వయస్సు మరియు వారి వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు ఉండాలి 
దరకాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాకు కార్యాయము నందు దరఖాస్తు చేసుకోవలెను 
నిధు అభ్యత : స్వచ్చంద సంస్థకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 


ఎఫ్‌) మూదకద్రబ్యాకు బానిసుగా SPOS వ్యక్తును వ్యసన విముక్తి కేంద్రంలో (Drug de-addiction Center) చేర్చుట 
నేపధ్యం : మాదకద్రవ్యాలకు, మద్యపానానికి బానిసలుగా మారిన వారిని మళ్ళి మమూలు వ్యక్తుగా మార్చుట 
ప్రయోజనం : కౌన్సిలింగ్‌ మరియు మందు ఇవ్వడం వన వారు మాదకద్రవ్యాలను విడిచిపెడతారు 

అర్హతలు : మాదకద్రవ్యాలకు బానిసలు అయినవారు అందరు అర్హులు 

దరఖాస్తు ఎధానం : సంబంధిత జిల్లాలోని సపోయి సంచాకు కార్యాయమును సంప్రదించవలెను 

నిధులభ్యత : స్వచ్చంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 


ఎభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు భురియు SOIT OI DoS శాఖ 
ఇ) తృద్ధుకు ఆశ్రయం కల్పించుట 
నేపధ్యం : 60 సంవత్సరా వయస్సు పైబడిన వృద్దుకు నివాసం కల్పించుట 
ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్థితు, భోజన మరియు వైద్య సదుపాయము కల్పించుట 
అర్హతలు : 60 సంవత్సరాల వయస్సు మరియు వారి వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు ఉండాలి 
దరకాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాకు కార్యాయము నందు దరఖాస్తు చేసుకోవలెను 
నిధు అభ్యత : స్వచ్చంద సంస్థకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 


ఎఫ్‌) మూదకద్రబ్యాకు బానిసుగా SPOS వ్యక్తును వ్యసన విముక్తి కేంద్రంలో (Drug de-addiction Center) చేర్చుట 
నేపధ్యం : మాదకద్రవ్యాలకు, మద్యపానానికి బానిసలుగా మారిన వారిని మళ్ళి మమూలు వ్యక్తుగా మార్చుట 
ప్రయోజనం : కౌన్సిలింగ్‌ మరియు మందు ఇవ్వడం వన వారు మాదకద్రవ్యాలను విడిచిపెడతారు 

అర్హతలు : మాదకద్రవ్యాలకు బానిసలు అయినవారు అందరు అర్హులు 

దరఖాస్తు ఎధానం : సంబంధిత జిల్లాలోని సపోయి సంచాకు కార్యాయమును సంప్రదించవలెను 

నిధులభ్యత : స్వచ్చంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 


తల్లిదండ్రుల, వయో వృద్దుల పోషణ మరియు సంక్షేయ చట్టం, 2007 మరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ యరియు సంక్షేయ నిబంధనలు, 2011. 


ఈ చట్టము యొక్క ఆశయాలు 
1. నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులు మరియు వృద్ధుకు పోషణ నివ్వటం. 
2. పోషణ మరియు అప్పీలు ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయుట. 
3. వృద్ధాశ్రమాలు ఎర్బాటు మరియు నియంత్రణ. 
4. వయో వృద్దుకి వైద్య సదుపాయం. 


5. వయో వృద్ధు ఆస్తు మరియు ప్రాణ రక్షణ. 


తల్లిదండ్రుల, SOW వృద్దుల పోషణ యరియు సంక్షేయ చట్టం, 2007 యరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, తయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ నబంధనలు, 2011. 


జిల్లాలో పోషణ మరియు అప్పు ట్రబ్యునల్స్‌ ఎర్చాటు చేయుట: 

Q చాప్టర్‌ 2 (7) ప్రకారం ప్రతి రెవిన్యూ డివిజన్‌ నందు రెవిన్యూ డివిజనల్‌ అధికారి / సబ్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా పోషణ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు 
చేయుట. 

0 చాప్టర్‌ 2 (15) ప్రకారం పోషణ ట్రిబ్యునల్స్‌ తీర్పుపై తల్లిదండ్రులు మాత్రమే అప్పీలు చేసుకునేందుకు మీగా అప్పిలేటు ట్రిబ్యునల్‌ జిల్లా 
కలెక్టర్‌ చైర్మన్‌గా ఎర్పాటు చేయుట. 

Q చాప్టర్‌ 2 (17) ఈ చట్టము అములో పిర్యాదు దారు కాని భాద్యులు కేసు విషయమై ట్రిబ్యునల్‌లో కాని అప్పిలేటు ట్రిబ్యునల్‌లో గానీ 
లాయర్లును నియమించరాదు. 

Q చాప్టర్‌ 2 (18) సహాయ సంచాకు, విభిన్న ప్రతిభావంతు మరియు వయో వృద్దు సంక్షేమ శాఖ వారు పోషణ మరియు అప్పిలేటు 


ట్రిబ్యునల్‌ నందు కన్వీనర్‌ గాను మరియు పోషణాదికారిగా వ్యవహరించెదరు. 


తల్లిదండ్రుల, తయో J QO పోషణ యరియు QoS చట్టం, 2007 యరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, భయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ నబంధనలు, 2011. 


పోషణ ట్రిబ్యునల్స్‌ CVS, పని విధానం : 

నిర్లక్షానికి గురైన తల్లిదండ్రులు మరియు వృద్ధుల, వారిచే అధికరించిన వ్యక్తి / సంస్థ నుండి పిర్యాదు స్వీకరించుట. 
సమన్వయ అధికారు ద్వార విచారణ చేపట్టటం. 

చాప్టర్‌ 2 (9) (2) ప్రకారం రూ. 10000/- మించకుండా పోషణ ఉత్తర్వులను ఇచ్చుట. 

ఈ యొక్క పోషణ ట్రిబ్యునల్స్‌ ఉత్తర్వులపై సంతృప్తి చెందని వయో వృద్దు అప్పిలేటు ట్రిబ్యునల్‌కి అప్పీలు చేసుకోవచ్చు. 
కేసు తీవ్రతను బట్టి విచారణ పూర్తి అయ్యేలోపు తాత్కాలిక బృతిని నిర్ణయించు అధికారము ట్రిబ్యునల్‌కు కలవు. 


ట్రిబ్యునల్‌ లో నమోదు అయి నోటీసు జారిచేసిన 90 రోజుల లోపు ఉత్తర్వులు అందజేయాలి. 


0D O0 O0 O O UD O 


ట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై సమంజసమైన కారణం లేకుండా నిర్లక్ష్యం చేసిన యెడ జరిమానా విధిస్తూ లేదా జరిమానా మరియు ఒకనెల 


వరకు జైలు శిక్ష విధించుటకు వారెంట్‌ జారిచేయు అధికారము ట్రిబ్యునల్‌కు కలదు. 


తల్లిదండ్రుల, తయో J QO పోషణ యరియు QoS చట్టం, 2007 యరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, తయో వృద్దుల వోషణ యరియు సంక్షేమ నబంధనలు, 2011. 


వృద్ధాశ్రమాలు ఎర్చాటు, నిర్వహణ మరియు నియంత్రణ: 
0 చాప్టర్‌ 3 (1) ప్రకారం ప్రతి జిల్లాలోను 150 మందికి తక్కువ కాకుండా వయో వృద్ధ్దుకి ఆశ్రయం కల్పిస్తూ వృద్దాశ్రమాలు రాష్ట్ర ప్రభుత్వం 
ఏర్పాటు చేయాలి. 
0 ప్రతి జిల్లాలోని వృద్ధాశ్రమాలు నడుపుతున్న సంస్థలు / వ్యక్తు విధిగా సహాయ సంచాకుల విభిన్న ప్రతిభావంతు మరియు వయో వృద్దు 
సంక్షేమ శాఖ వారి కార్యాయము నందు నమోదు చేసుకుని లైసెన్సు పొందాలి. 
0 అట్లు నమోదు చేయని సంస్థలు / వ్యక్తుకి జల్లా కమిటీ ఆమోదంలో 25000/- వరకు జరిమానా విధిస్తారు. 
తయో బృద్దుకి వైద్య సదుపాయం: 
1. చాప్టర్‌ 4 (1) ప్రకారం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి. 
2. చాప్టర్‌ 4 (2) ప్రకారం ప్రత్యేక క్యులైన్లను ప్రతి ఆసుపత్రి నందు వృద్దుల కొరకు ఎర్పాటు చేయాలి. 
3. WQS 4 (3) ప్రకారం APOS వ్యాధులతో బాధపడుచున్న వయో వృద్ధ్దుకు ఆధునిక వైద్యం అందచేయడం. 
4. చాప్టర్‌ 4 (4) ప్రకారం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు వృద్దు వైద్యం (గేరియాట్రిక్‌) చేయు నిపుణును మరియు వార్డును Dory 
చేయడం. 8 


తల్లిదండ్రుల, తయో J QO పోషణ యరియు QoS చట్టం, 2007 యరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, తయో వృద్దుల వోషణ యరియు సంక్షేమ నబంధనలు, 2011. 


తయో తృద్ధు ఆస్తులు మరియు ప్రాణ రక్షణ: 

LI జల్లా కలెక్టర్‌ మరియు shay చట్టములోని అన్ని అంశాలను సరిగా అమలు చేయుటకు మరియు వయో ÄJÄ ఆస్థి మరియు ప్రాణ 
రక్షణకు కావసిన చర్యలు చేపడుతూ వయో SB గౌరవంగా సురక్షితంగా జీవించటానికి దోహదం కల్పిస్తారు. 

0 ప్రమాదాలు మరియు విపత్తు సంభవించినపుడు వారికి సరైన సమయంలో సహాయము మరియు సహకారం అందించుట. 

0 చాప్టర్‌ 4 (3) ప్రకారం వివిధ డిపార్టుమెంటు అధికారులకు వయో వృద్దు అవసరాలు మరియు చట్టంలోని అంశాపై అవగాహనా కల్పించుట. 

0 చాప్టర్‌ 4 (2) ప్రకారం విచారణ లో ఉన్న కేసు ప్రగతి పై సమీక్ష చేయుట. 

0 POE సంస్థల / విద్య సంస్థల నిపుణలు, స్వచ్చంద సేవ సంస్థలు, వృద్ధు సంక్షేమము క్ర పనిచేయుటకుగాను ప్రోత్సాహించుట. 

O హెల్ప్లైన్‌ Dory చేయుట. 


0 చాప్టర్‌ 5 (1) ప్రకారం వృద్ధ సంక్షేమ కార్యక్రమూలపైన చట్టంలోని అంశాలపైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించుట. 


తల్లిదండ్రుల, తయో వృద్దుల పోషణ యరియు QoS చట్టం, 2007 యరియు ఆంధ్ర ప్రదెశ్‌ 


తల్లిదండ్రుల, తయో భృద్దుల పోషణ మరియు సంక్షేమ నబంధనలు, 2011. 


జిల్లా పోలిస్‌ శాఖ నిర వహించాల్సిన అంశాలు: 


0 ప్రతి పోలిస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఒంటరి వయో Sy Go కొరకు విధిగా ఒక రిజిస్టర్‌ ఎర్బాటుచేసి వారిని వాలంటరీ కమిటీ సహాయంతో 


కమ్యూనిటీ పోలిసింగ్‌ వ్యవస్థని ఎర్పాటు చేయుట. 
వయో వృద్ధు పిర్యాదును / సమస్యపై వెంటనే స్పందించుట. 


ఒంటరి వయో వృద్ధు ఇండ్లలో పనిచేయు పనివాండ్ల వివరాలను విచారించుట. 


0D O0 0 O 


ప్రతి పోలిస్‌ స్టేషన్‌ పరిధిలోని, వృద్దు పై గతములో జరిగిన దాడులు / నేరాలు / హింసకి ప్పాడిన నేరస్తు వివరాలు నమోదు చేస్తూ రిజస్టర్‌ 


ఏర్పాటు చేయాలి. 


10 


దిబ్యాంగుల వాక్కుల చట్టం - 2016 యుఖ్యాంశాలు 


దివ్యాంగుల - SSP వారిగా 
. అంధత్వం 

. PEE అంధత్వం 

. నయమయిన కుష్టువ్యాధి 

. బధిరత్వం 

. కదలిక వైకల్యం 

. బుద్ధి మాంద్యత | మంద బుద్ధి 
. మానసిక రుగ్మతలు 

. మెదడుకి పక్షవాతం 


O oOo N O n BE W N e 


. ఆటిజం 
10. కండరాల వ్యాధి 
11. ఒబధిరత్వం మరియు అంధత్వం 


12. నేర్వటంలో బైకల్యం 
11 


దిబ్యాంగుల వాక్కుల చట్టం - 2016 యుఖ్యాంశాలు 


దివ్యాంగుల - ఖైకల్యాల వారిగా 

13. హీమోఫీలియా (రక్తం అవసరానికి మేర గడ్డ కట్టగల సామర్ద్యం లోపించుట) - తల్లి నుంచి మగ సంతానానికి మాత్రమే వచ్చు 
అనువంశిక వ్యాధి. 

14. తలస్సెమియా (అనువంశిక వ్యాధి) 

15. DSS సెల్‌ వ్యాధి (దీర్హకాలిక రక్త హీనత వ్యాధి) 

16. మరుగుజ్జు 

17. యాసిడ్‌ దాడి 

18. బహుళ వైకల్యం 

19. పార్కిన్‌సన్‌ వ్యాధి 

20. మల్టిపుల్‌ స్కెరేసిస్‌ (మెదడు మరియు నాడిమండల వాపు వ్యాధి) 

21. మాట మరియు భాష వైకల్యం 


12 


దిబ్యాంగుల వాక్కుల చట్టం - 2016 యుఖ్యాంశాలు 


ఎద్యాపరలైన హక్కు: 

0 ప్రభుత్వము Gar స్థానిక సంస్థల నుండి నిధులు మరియు అనుమతి పొందిన అన్ని విదా సంస్థలో వైకల్యం కల పిల్లలకు మిళిత విద్య 
వివక్షత లేకుండా అందించాలి. 

0 ఆటలు మరియు వినోద మరియు సంస్కకృతిక పోటీలో సమాన అవకాశాలు కల్పించాలి. 

0 ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే భోదన చేయాలి. 

0 విద్య ఉపకరణాలు, GOH, సైగ బాష, లేఖకుడు సహాయం అవసరానికి తగ్గటుగా అందించాలి. 


ప్రతి విద్యా సంస్థలోనూ 5% సీట్లను కేటాయించాలి. 


13 


దిబ్యాంగుల వాక్కుల చట్టం - 2016 యుఖ్యాంశాలు 


నైపుణ్యం అభివృద్ది యరియ ఉపాధి : 

0 ఎ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని శిక్షణ సంస్థలోను నిర్దిష్ట శిక్షణను అందించాలి. 
0 anes సదుపాయాలు, వడ్డి రాయితీలు కల్పించాలి. 

O తయారు చేసిన ఉత్పత్తులకి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి. 

0 వైకల్యం కారణంగా వారికి రావసిన ఎట్టి పదోన్నతిని కూడా తిరస్కరించరాదు. 

A ప్రభుత్వ ఉద్యోగాలో 4% ప్రతి కేడర్‌లోను కేటాయించాలి. 

0 ప్రైవేటు సంస్థలో 5% ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించిన సంస్థకు ప్రోత్సాహకాలు కల్పించాలి. 


LI పదరిక నిర్మూన పథకాలు, భూ పంపిణి, ఇంటి స్థలం, గృహనిర్మాణం లో 5% రిజర్వేషన్‌ కల్పించాలి. 


14 


దిబ్యాంగుల వాక్కుల చట్టం - 2016 యుఖ్యాంశాలు 


సామూజిక భద్రత, ఆరోగ్యం, పునరావాసం, వినోదం : 

సాధారణ వ్యక్తులకి అందించే పధకాలో ఇచ్చే సహాయంలో 25% అదనంగా వీరికి అందజేయాలి. 

ప్రత్యేక ఉపాధి కార్యాలయం ఏర్పాటు చేసి నమోదు చేసుకొని 2 సం. మించిన ఉద్యోగము రాని వ్యక్తులకు నిరుద్యోగ భృతి. 
తీవ్ర వైకల్యం కల వారికి ప్రత్యేక అలఎన్సు ఇవ్వాలి. 

ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు మరియు ఇతర ఆరోగ్య సంస్థలు కట్టడ అవరోధ రహితముగా ఉండాలి. 

వైకల్యం కల మహిళకు లైంగిక పరమైన, పునరుత్పత్తిపరమైన ఆరోగ్య సేవలు ప్రత్యేకంగా అందించాలి. 

వైకల్యం SOAS రచయితలు, నృత్యం, సాహస కృత్యాలు, క్రీడలు కలవారికి ప్రత్యేక ప్రోత్సాహం. 


DO ౫ £ ఇ 2) = 


కనీసం ఎడాదికి ఒకసారి పిల్లల అందరిని వైద్యపరంగా పరిశీలించి వైకల్యం పొందే వారిని గుర్తించాలి. 


రవాణా; 


E 
© 
en 
oy 
& 
Po 
CG. 
en 
ees 


షన్‌, విమానాశ్రయాలో ప్రత్యేక పార్కింగ్‌, టాయిలెట్స్‌, టికెట్‌ కౌంటర్లు, టిక్కెటింగ్‌ మిషన యాత్రాలు అందుబాటులో 


O రాయితీలు, ప్రోత్సాహకాలు 15 


దిబ్యాంగుల వాక్కుల చట్టం - 2016 యుఖ్యాంశాలు 


కోర్టు / జరిభూనాలు/ శిక్షలు : 


క్‌ 


క్‌ 


సెక్షన్‌ 84 ప్రకారం ప్రతి జిల్లా లోను ఈ చట్టం క్రింద వచ్చే నేరా సత్వర విచారణ కొరకు ఒక సెషన్‌ కోరను ప్రత్యేకంగా ఎర్పాటు. 

ఒక ప్రత్యేక DE ప్రాసిక్యూటర్‌ లేదా ఎడు సం. న్యాయ వృత్తిలో కొనసాగిన ఒక న్యాయవాదిని కానీ నియమించుట. 

సెక్షన్‌ 89 ఈ చట్టం నిర్దేశించిన ఆదేశాను ఆ చట్టం క్రింద రూపొందించబడిన నిబంధన ఏ వ్యక్తి అయిన VOWS పక్షంలో మొదటిసారి రూ. 
10000/- మరల FBIS పక్షంలో కనీసం రూ.50000/- గరిష్టం రూ. 500000/- జరిమానా. 

సెక్షన్‌ 91 ప్రకారం వైకల్యం గల వ్యక్తుకు చెందవసిన / రావసిన ఎ లబ్దివైన మోసపూరితంగా పొందటము లేదా పొందటానికి ప్రయత్నం చేసే 
రెండు సం. జైలు శిక్ష లేదా రూ.100000/- జరిమానా లేదా రెండు విధించవచ్చును. 

సెక్షన్‌ 92 ప్రకారం వైకల్యం గల ఏ వ్యక్తివైన అగౌరవ పరిచే ఉద్దేశ్యంలో దాడి లేదా బల ప్రయోగం Gar వైకల్యం గల మహిళ మాన మర్యాదను 
భంగ పరచిన, లైంగిక దాడి చేసిన, గర్భం లోగించే వైద్య కార్యక్రమాలు చేసిన, చేయమని అడిగిన వారికి కనీసం 6 నెల నుంచి 5 సం. వరకు 


జైలు శిక్ష విధించబడును. 
16 


ఈ చట్టం ద్వార ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సి భుద్ధిమాంద్యం మరియు బహుళ వైకల్యం కల వారు స్వతంత్రముగా జీవించుటకు. 


వీరికి ప్రత్యేక సహాయము మరియు సౌకర్యము మెరుగుపరచి కుటుంబములో కలిసి జీవించుటకు. 

వీరి (పైటైకల్యం గల వారు) కుటుంబము కష్టసమయయులో ఉన్నప్పుడు DOS అండగా ఈచట్టం క్రింద నమోదు చేసుకున్న సంస్థ ద్వార 
సహాయం. 

కుటుంబము యొక్క సహాయము లెని వారికి ప్రత్యేక ఎర్బాటు. 

వీరి (పై వైకల్యం గల వారు) తల్లిదండ్రు లెదా సంరక్షకులు మరణించిన సమయములో వారి రక్షణ ఏరా ye. 

POE జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నమోదు చేసుకున్న ఒక స్వచ్చంద Wow మరియు ఒక వైకల్యం గల సామాజక స్పృహ / సవతత్వం SOAS 
వ్యక్తి మరియు అవసరం మేరకు న్యాయవాది, డాక్టర్‌ సభ్యులుగా ఉంటారు. 

ఈ కమిటీ ద్వార అర్హులైన కుటుంబ సభ్యులను కానీ, బందువు కానీ (లేదా) వారు కోరిన వ్యక్తిని కానీ సంరక్షకులుగ నియమించబడును. వీరి 


(పై వైకల్యం గల వారు) రక్షణ మరియు ఆస్తుల రక్షణ నియమించిన గార్డియన్‌ ద్వార జరుగును. 
17 


ఆం.ప్ర ఎభిన్న BAP OGIO GOIN తయో వృద్దుల సహాకార సంస్థ 


ఎభిన్న ప్రతిభావంతులకు యరియు తయోతృద్ధులకు ఉపకరణయుల ఉఎత పంపిణి 


1) శారీరక విభిన్న ప్రతిభావంతులకు: మూడు చక్రముల సైకిళ్ళు, వీల్‌ చైర్స్‌, కాలిపర్సు్‌, చంక కర్రలు, కృత్రిమ అవయవములు, లాప్‌ టాప్‌. 


2) అంధు : అంధుల ఊతకర్రలు, డైజిప్లయర్‌, లాప్‌ టాప్‌ 

3) బధిరులు: శ్రవణ యంత్రము, స్మార్ట్‌ ఫోన్‌. 

4) బుద్దిమాంధ్యులు : వీల్‌ చెర్స్‌ మరియు విజ్ఞాన సంబంధిత పరికరము 

5) Soares ho : వృద్దు చేతికర్ర, యం.సి.ఆర్‌ చెప్పు, శ్రవణ యంత్రము, వీల్‌ చైర్స్‌ 
అనుబంధ ఉప ప్రక్రియ (ఆసోసియేటడ్‌ సబ్‌ ప్రోసెస్‌) 

యంజూరు అధికారి జిల్లా స్థాయిలో : సహాయ సంచాలకులు/ జల్లా మేనేజరు 


రాష్ట్ర స్థాయిలో : మేనేజింగ్‌ డైరెక్టర్‌ 
18 


ఆం.ప్ర ఎభిన్న ప్రతిభాభంతుల SIDON తయో వృద్దుల సహాకార సంస్థ 


అర్హతలు - NID ఉపకరణయు కొరకు : 


మూడుచక్రము సైకిళ్ళు, వీల్‌ చైర్స్‌, PODS", చంక కర్రు, కృతిమ అవయవములు, అంధుల ఊతకర్రలు, డైజిప్లేయర్‌, శ్రవణ యంత్రము, స్మార్ట్‌ 
ఫోన్‌, వృద్దు చేతికర్ర, యం.సి.ఆర్‌ చెప్పులు. 

Sind అర్హతలు : 

సదరం మెడికల్‌ ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము (లేదా) తెల్ల రేషన కార్డ్‌, ఆధార్‌ కార్‌ మరియు విద్యాసంబంధిత 
ఉపకరణములకు సంబంధిత విద్యాసంస్థ నుండి బోనాఫైడ్‌ సర్టిఫికేట్‌. 

లాప్‌ టాప్‌ యంజూరుకు అర్హతలు : 


పి.౫/ ప్రొఫెషనల్‌ కోర్స్‌ డిర్రీ/ ఐ.టి.ఐ / పాలిటెక్నిక్‌ మరియు ఉన్న తవిద్యను అభ్యసించుచున్న విద్యార్దులు. 


19 


ఆం.ప్ర ఎభిన్న ప్రతిభాభంతుల ADON తయో వృద్దుల సహాకార సంస్థ 


జతపరచవసినవి: 


1) సదరం మెడికల్‌ ధృవీకరణ పత్రము 

2) ఆధార్‌ కార్‌ 

3) నివాస ధృవీకరణ పత్రము 

4) ఆదాయ ధృవీకరణ పత్రము (Gar) తెల్ల రేషన్‌ కార్డ్‌ 

5) పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు -3 

6) బోనా పైడ సర్టిఫికేట్‌ (విద్యాసంబంధిత ఉపకరణము కొరకు) 

7) నిర్దేశిత దరఖాస్తు 

దరఖాస్తు : ఆన్‌ లైన్‌ దరఖాస్తు ఎబ్‌ సైట్‌ (www.apdascac.ap.gov.in) / 


ఆభ్‌ లన నిర్దేశిత యూల్యయు : ఉచితము 
20 


ఆం.ప్ర ఎభిన్న ప్రతిభావంతుల GOIN తయో వృద్దుల సహాకార సంస్థ 


దరఖాస్తు యంజూరీ విధానయు 

1) జిల్లా స్థాయిలో సహాయ సంచాకులు/ జిల్లా మేనేజరు వారిచే నిర్వహించబడు బహుళ ప్రయోజన శిబిరముకు హాజరై దరఖాస్తుచేసుకొనవలెను 

2) సహాయ సంచాకులు, జిల్లా మేనేజరు వారు దరఖాస్తును పరిశీలించి అర్హత మేరకు మంజూరు చేయుదురు. 

మేజర్‌ ప్రోసెస్‌ (భవిష్యత్‌ లో) 

1) గ్రామ/ వార్డు వాంటిర్‌ దివ్యాంగుల నుండి దరఖాస్తు సేకరించి గ్రామ/ వార్డు సచివాయములో అందభేయుదురు. 

2) సంక్షేమ సహాయకుడు దరఖాస్తును మరియు సంబందిత ధృవీకరణమును పరిశీలించి, మంజూరుచేయు అధికారి కార్యాయమునకు తదుపరి 
పరిశీన నిమిత్తము పంపెదరు. 


3) దరఖాస్తును పరిశీలించి ఉపకరణమును సంబంధిత అధికారి మంజూరుచేయుదురు. 
అ) గ్రామ సచివాయ సిబ్బంది సంబంధిత కార్యాలయము నుండి మంజూరైన ఉపకరణమును తీసుకుని ఎళ్ళి గ్రామ/ వార్డు వాలింటిర్‌ ద్వారా 
లబ్దిదారులకు ఇంటివద్దనే అందజేయుదురు. 
A) గ్రామ/ వార్డు వాలింటిర్‌ వారు గ్రామ సచివాలయ సిబ్బంది నుంది మంజూరైన ఉపకరణమును తీసుకుని ఎళ్ళి లబ్దిదారుకు ఇంటివద్దనే 


అందజేయుదురు. 21 


ఎవిధ సంక్షేయ ఆర్థిక సంస్థల ద్వారా బహీనవర్గాల ఆర్థిక అభివృద్ధి పథకాలు - బైఎస్‌ఆర్‌ చేయూత 


45 సంవత్సరాలు నిండిన ప్రతి పేద బి.సి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకు ఈ పథకం ద్వారా 2020 - 21 నుండి నాలుగేళ్ళలో 
రూ. 75000/- దశల వారిగా ఆయా కార్పోరేషన్‌ ద్వారా ఉచితంగా ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా మహిళల బ్యాంక్‌ ఖాతాలకు 


అందచేయబడుతుంది. HAD త్వరలోనే ఆదేశము, మార్గదర్శకాలు జారి కానున్నాయి. 


22 


DID సంక్షేను ఆర్థిక సంస్థల దా so బహినవర్గాల ఆర్థిక అభివృద్ది పథకాలు — 


రజకులకు, నాయీబ్రాహ్మణులు, టై టెర్లలకు ఆర్థిక సహాయం 


అక్ష్యం: 

పేద రజకులకు, నాయీబ్రాహ్మణలకు మరియు టైలర్లు (కులములో నిమిత్తము లేకుండా) ఎవరైతే వారి వృత్తి మీద జివనోపాధి 

కొనసాగిస్తున్నారో, వారి ఆర్థిక అభివృద్దికై రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి పది వేల రూపాయు ఆర్థిక సహాయం చేస్తుంది. అయితే, ఆ వృత్తి 

చేయువారు షాపు కలిగి ఉండాలి. AI కొరకు ఎనుకబదిన తరగతుల శాఖ జ.ఓ.ఎమ్‌.ఎస్‌.నెం.59, తేది: 25-07-2019 న విడుదల చేసింది. 

అర్హతలు: 

oJ) వయస్సు 21 సంవత్సరము నుండి 60 సంవత్సరము మధ్య వయస్సు కలవారై ఉండవలెను. 

బి) కుటుంబ ఆదాయము నెలకు గ్రామీణ ప్రాంతామువారైతే రూ. 10,000/- లకు లోబడి మరియు పట్టణ ప్రాంతమువారైతే రూ. 12,000/- లకు 
లోబడి ఉండవలెను. 

సి) ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము నుండి పెన్షన్‌ పొందువారు మరియు ఆదాయపు పన్ను చెల్లించువారు అనర్హులు. 

డి) వృత్తి చేయు వారు షాపు గల వారై ఉండవలెను. 

ఇ) ఆ కుటుంబములోని వారికవరికైనా వ్యవసాయ భూమి ఉంటే అవి మాగాణి భూమి అయితే 3 ఎకరము లోపు Gar మెట్ట భూమి అయితే 9 
౨కరము లోపు లేదా మాగాణి మరియు మెట్ట భూమి మొత్తం కలిపి 9 ఎకరము లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. 23 


DID సంక్షేను ఆర్థిక సంస్థల దా so బహినవర్గాల ఆర్థిక అభివృద్ది పథకాలు — 


రజకులకు, నాయీబ్రాహ్మణులు, టై టెర్లలకు ఆర్థిక సహాయం 


అర్హతలు: 

ఎఫ్‌) ఆ కుటుంబమునకు నివాస పట్టణ ప్రాంతాములో సొంత నివాస గృహాము 750 చదరపు అడుగులకు లోబడి ఉండవలెను. 
28) షాపు రిజిస్ట్రేషన్‌ సర్దిఫికేటు ఉండవలెను. 

ఎచ) టైలరింగ్‌ వృత్తి చేయుచున్న అన్ని కులము వారు ఈ పథకము క్రింద అర్హులు. 

ఐ) కుటుంబములో నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. 


(టాక్సీ, ఆటో, ట్రాక్టరు, మినహాయించడమైనది) 


24 


సంక్షేు సహకార సంస్థలకు సంబందించి DoS & ఎద్యా సహాయకుల ఉద్యోగ బాధ్యతలు 


భ్రదారుకు “ఆన లైన్‌” లో దరఖాస్తు నమోదు చేసుకోవడం మొదలు, పధకము పూర్తిగా అమలు అయ్యేవరకు చేయూతనివ్వడం. 
కార్పొరేషన్‌ ద్వారా మరియు ఇతర అనుబంధ సంస్థల ద్వారా అమలు కాబడుతున్న వివిధ పధకాల పై అవగాహన కల్పించడం. 
కార్పొరేషన్‌ ద్వారా అమలు చేస్తున్న అన్ని పధకములకు అర్హులైన బ్ధిదారులను గుర్తించడం. 

ఎంపికైన భ్రిదారుల డాక్యుమెంట్లు పూర్తి చేయుటలో మండల అభివృద్ధి అధికారులకు సహకరించడం. 

బ్యాంకులకు, మండల అభివృద్ది అధికారులకు మరియు వివిధ కార్పొరేషన్లకు మధ్య అనుసంధానంగా ఉండటం. 

బ్యాంకు ఖాతాలు తెరవడంలో బ్రదారులకు, బ్యాంకులో సమన్వయం చేయడం. 


వినియోగ ధృవపత్రము మరియు పధకము ఫోటోలను OBMMS PORTAL (uploading) లో చేర్చడం. 


0D O0 0 O0 U O0 U O 


పధకము అమలుకు ముందు బొత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ (EDP) ఇచ్చుటకు ఏరా ఎట్లు చేయడం, అమలు అయిన పధకములను 
భౌతిక ధృవీకరణ (Physical Verification) చేయడం. 


25 


JX) కార్చొరెషన్‌ - పథకాల వివరాలు 


VA) కార్పొరేషన్‌ తన ప్రణాళికను రెండు విధముగా అము చేయుచున్నది. 
1. బ్యాంకు బుణ సహకారములతో 
2. బ్యాంకు బుణ సహకారం లెకుండా 
బ్యాంకు బుణ సహకారముతో అయుచేయు పధకాలు 
0 ఈ పధకం 60% సబ్సిడి లో (రూ. లక్షకి మించకుండా) మిగిలినవి బ్యాంక్‌ బుణము ద్వారా అందించబడుతుంది. ఈ క్రింద చూపబడినట్లు 
రెండు విధములుగా విభజించబడింది. 
O స్వయం ఉపాధి పధకాలు: రూ. 1,00,000/- నుండి రూ. 10,00,000/- లక్షల వరకు చిన్న, మద్య తరహా మరియు పెద్ద పధకములకు 
అమలు చేయబడుతుంది. 
0 పాది పరిశ్రయ పధకాలు: 60% సబ్బిడిలో (రూ.లక్షకు మించకుండా) మిగిలినది బ్యాంక్‌ బుణ సహాయములో అందించగలగు పధకము. 


2 పాడి పశువు - సంకర జాతి ఆవు - గొర్రెలు (20+1) మరియు మినీ డైరీ 5 పాడి పశువులతో అము చేయబడుతుంది. 
26 


JX) SPO” ORD - పథకాల వివరాలు 


బ్యాంక్‌ బుణయులో సంబంధం GA పధకాలు 


QU Vulnerable Groups 


0 చిన్న నీటి పారుదల పధకములు 
0 భూమి కొనుగోలు పధకము - భూమి అభివృద్ధి 
౨ NSFDC మరియు NSKFDC ఆర్దిక సహాయ పధకాలు 
0 నిరుద్యోగ యువతకు వైపుణ్యభివృద్ది కార్యక్రమాలు 
5 IVS గ్రూప్స్‌ 
0 (ఇతరుల నుండి హాని పొందే అవకాశమున్న వారు) అనగా జోగినీలు/ఎట్టిచాకిరి/వర్మకారవృత్తిలో ఉన్న వారు/పారిశుధ్య కార్మికులు 
మొదగువారికి ఆర్ధిక సహాయం. 
బుణ ఎధానం: యూనిట్‌ విలువ = రూ. 1,00,000/- 


సబ్సిడి = రూ. 100% 


27 


JX) కార్చొరెషన్‌ - పథకాల వివరాలు 


wed ye POS పధకాలు 


గ్రామాలోని సన్న, చిన్నకారు లస్సీ రైతుల, పట్టా భూములలో, అసైన్‌ భూములలో, భూమి కొనుగోలు పధకము కింద మంజూరు 


చేసిన భూములకు బోరు బావుల ద్వారా, సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్‌ ద్వారా 90% సబ్సిదితో మరియు 10% VATA వాటాలొ 


నీటిపారుదల సౌకర్యం కలిగించి గణనీయమైన పంట దిగుబడి పొందేటట్లు చేయడం ఈ పధకం ముఖ్య ఉద్దేశం. 
బోరుబావి మరియు సబ్‌ మెర్సిబుల్‌ పంపునెట్‌ 


యూనిట్‌ విలువ = 
సబ్సిడి 
భ్రిదారుని వాటా 
సబ్‌ మెర్సిబుల్‌ సెట్‌ 
యూనిట్‌ మివ 
సబ్సిడి 
బభ్రదారుని వాటా 
సబ్‌ యెర్సిబుల పంతు సెట్‌ (8.5 H.P.) 
యూనిట్‌ మివ 
సబ్సిడి 
భ్రదారుని వాటా 


రూ. 1.20 లక్ష 
90% 

10% 

(5 H.P) 

రూ. 75,000/- 
90% 

10% 


రూ. 83000/- 
90% 


10% క 


JX) కార్చొరెషన్‌ - పథకాల వివరాలు 


భూమి కొనుగోలు పథకం 
లభ్రిదారుకు కేవం GOS స్తోమత కోసమే కాకుండా సాంఘిక పరమైన హోదా కల్పించే ఉద్దేశంతో మరియు విలువ SOAS HMA 

అందివ్వడం ఈ పథకం ముఖ్యఉద్దెశం. గ్రామీణ భూమి GI మహిళా వ్యవసాయ కూలలకు ఈ పధకం అమలు చేయబడుతుంది. 
ఈ పధకం మూడు విధాలుగా అమలు చేయబడుతుంది. 

1. 3 ఎకరా మెట్ట భూమి - రూ. 9.00 లక్ష వరకు 

2. 2 Sor మాగాణి (బంక మట్టి) - రూ. 12 లక్ష వరకు 

3. 2 ఎకరా మాగాణి (బంక మట్టి)- రూ. 15 లక్ష వరకు 
బుణ ఎధానం : 

= సబ్బిడి-75% 


=  ౧న్‌.లస్‌.లఫ్‌.ది.సి బుణం - 25% 5 


JX) SPO? OQ - పథకాల వివరాలు 
భూయి కొనుగోలు పథకం 
అర్హత:- 


౦ భూమి లేని వ్యవసాయ స్త్రీలు మాత్రమే అర్హులు. 

0 బిపిఎల్‌ మహిళా లభిదారులులలో నిరుపేద (పిఓపి) వర్గానికి చెందిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 

౦ లబ్ధిదారుడు 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 50 ఏళ్లు పైబడి ఉండకూడదు. 

0 వివాహితలు మాత్రమే లభ్బిదారులుగా గుర్తించబడతారు మరియు కొనుగోలు చేసిన భూమి వారి పేర్లతో నమోదు చేయబడుతుంది. 
యమూనిట్‌ ఎలుంవ:- 

0 3.00 ఎకరాలు - పొడి భూమి(Dry Land) - R. 9.00 లక్షలు 

0 2.00 ఎకరాలు - ఒక పంట పండు తడి భూమి (Wet Land) - R. 12.00 లక్షలు 


0 1.00 ౨కర - తడి భూమి (Wet Land) సం.నకు రెండు పంటలు R. 15.00 లక్షలు 
30 


JX) SPO? ORD - పథకాల వివరాలు 


భూమి కొనుగోలు పథకం 
జిల్లా స్థాయి కమిటి :- 
జిల్లా స్థాయి కమిటీ ప్రతిపాదన మరియు పత్రాలను పరిశీలిస్తుంది మరియు తరువాత అర్హతగల బ్రిదారులందరి ఎంపిక మరియు 
ఆమోదం కోసం జిల్లా SC సొసైటీకి పంపబడుతుంది. 


జిల్లాస్థాయి కమిటీ;:- జిల్లా స్దాయి కమిటీ యుక్క ఈ క్రింది విధంగా ఉంటుంది. 


జాయింట్‌ కలెక్టర్‌ - ఛైర్మన్‌ 
అగ్గిక్యూటివ డైరెక్టర్‌ - సభ్యుడు/కన్వీనర్‌ 
జాయింట్‌ డైరెక్టర్‌, AS - సభ్యుడు 

డి.డి. (గ్రౌండ్‌ వాటర్‌) - సభ్యుడు 
ఆర్‌.డి.ఓ. - సభ్యుడు 


ఈ కమిటీ అన్ని అవసరమైన ధృవపత్రాలను వివిధ విభాగాల నుండి సేకరిస్తుంది. n 


JX) SPO? ORD - పథకాల వివరాలు 


భూమి కొనుగోలు పథకం 

భూముల ఉబమ్ముడి తనిఖీ: 

ఈ పథకం కింద కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన భూమిని మండల స్థాయి కమిటి మరియు గుర్తించిన లబ్దిదారులు సంయుక్తంగా 
పరిశీలించాలి. భూమి గురించి లబ్ధిదారుడికి సంతృప్తి, నమ్మకం ఉంటే తప్ప, అటువంటి ప్రతిపాదనను కొనసాగించలేరు. 
లభ్రిదారుడి నుండి జిల్లా ఎస్సీ సొసైటీ లిమిటెడ్‌ ద్వారా ప్రతి AWG నుండి సమ్మతి యొక్క అఫిడవిట్‌ పొందాలి. 
ముండల రెవెన్యూ కార్యాలయం నుండి ధృవికరణ పత్రం పొందాలి: 

యాజమాన్యం, స్వాధీనం మరియు Enjoyment యొక్క ధృవీకరణ మరియు అవసరమైన చోట మ్యుటేషన్‌ సర్దిఫికట్‌లో పాటు 
కొనుగోలు కోసం ప్రతిపాదిత భూమిపై పట్టాదారూ యొక్క హక్కు ధృవీకరణ పొందాలి. 
పొడి భూములు భూగర్భ జల సామర్థ్యాన్ని ధృవికరించడానికి భూగర్భ జలశాఖ: 
భూ కొనుగోలు కోసం ప్రతిపాదించిన అన్ని పొడి భూములు భూగర్భ జల శాఖ భూగర్భ జల సామర్థ్యాన్ని అన్వేషించాలి. 
భూమి ధర నిర్ణయించడం: 
ధరను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటి నిర్ణయిస్తుంది. 


జల్లా కలెక్టర్‌ / జిల్లా ఎస్సీ సొసైటీ చైర్మన్‌ పరిపానా అనుమతి ఇవ్వాలి / ఆమోదించాలి. 
32 


JX) కార్చొరెషన్‌ - పథకాల వివరాలు 


ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి (NSFDC) పథకాలు: 
చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న ఎస్సీ యువతకు సుభంగా మరియు తక్కువ SES cone సదుపాయం Sod వారి పారిశ్రామిక 
సామర్థ్యతను గుర్తించి వాటికి అనువగు స్వయం ఉపాధి పధకాలను అమలు చేయడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. 


LINEI ఎధానం : 
E సబ్సిడి - 35% 
క్‌ లభ్బిదారుని వాటా -2% 
E అని ఒన్‌ అని .6 .& 20060 = మెగిలినది 


DE Sod పధకయులు: 
0 రవాణా వాహనములు / కార్లు. 
క్‌ వ్యర్థ పదార్ధాలు /చెత్త రవాణా వాహనము /ఆటోలు /ట్రాక్టర్‌ మరియు టైలర్‌. 
Lh మురుగు కాలువలు శుభ్రపరిచే యంత్రాలు. 
0 ప్రాజెక్టు మదింపులో పథకము, అనగా సూపర్‌ బజార్‌, టీ టిఫన్‌ సెంటర్స్‌, హోటల్స్‌, టెంట్‌హెౌస్స, రైస్‌ మిల్లులు 
చులవరాయి 
సానబట్టి యంత్రాలు 
O ఎలక్ట్రానిక్‌ ఆటో రిక్షాలు. 


JX) కార్చొరెషన్‌ - పథకాల వివరాలు 


ఎన్‌.ఎస్‌.కె.ఎఫ్‌.డి.సి (NSKFDC) పధకాలు: 


సులభంగా మరియు తక్కువ SEE నిరుద్యోగులైన పారిశుధ్య కార్మికులకు వారి పారిశ్రామిక సామర్థ్యతను గుర్తించివాటి అనువగు 
స్వయం ఉపాధి పధకాలను అమలు చేయడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. 


బుణ ఎధానం : 
సబ్సిడి - 35% 
లభిదారుని వాటా - 2% 
ఎన్‌.ఎస్‌.కె.ఎఫ్‌.డి.సిబుణం - మిగిలినది. 
DEP SoS పధకయులు : 


Q ఇన్నోవా కార్లు 

రవాణా వాహనాలు / కార్లు 

ఎలక్ట్రానిక్‌ ఆటోలు (చెత్త లొగించడానికి) 
మురుగు కాల్వలు శుభ్రపరిచే యంత్రాలు 


Oo O 


34 


JX) SPO? OQ - పథకాల వివరాలు 


శిక్షణా కార్యక్రరూలు 

ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ కులాల సహకార ఆర్థిక సంస్థ ద్వారా వృత్తి విద్యా /వేతన ఉపాధి లేదా స్వయం ఉపాధి కోసం యువత వైపుణ్యా 
అభివృద్ధి నిమిత్తం 2019-20 సం. లో 15000 చదువుకున్న ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో శిక్షణ ఇవ్వబడును. నిరుద్యోగ 
యువత యూతి-వే పోర్టల్‌ (www.youthwayportal.ap.gov.in) ద్వారా నమోదు చేసుకొనవలెను. యూత్‌ బే పోర్టల్‌ లో నమోదు ద్వారా 
చదువుకున్న 56 యువతకు ఉపాది చూపబడును. 

శిక్షణా సంస్థ ద్వారా ఈ క్రింది కోర్సులో శిక్షణ ఇవ్వబడుతుంది. 

1. అత్యధిక విలువ లో కూడిన ఉద్యోగ ఆధారిత శిక్షణా కార్యక్రమం 

2. ప్లేస్‌మెంట్‌ ఆధారిత శిక్షణా కార్యక్రమం 

3. స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమం 

4. సాఫ్ట్‌ స్కిల్స్‌ (మృదువైన నైపుణ్యాలు) మరియు ఆంగ్ల భాషలో ప్రావీణ్యత పెంపొందించుట. 

5. సెంట్రల్‌ ఇన్సిట్యూట్‌ ea) PLS ఇంజనీరింగ్‌ & టెక్నాజి, హైదరాబాద, విజయవాడ (CIPET). 

6. BHA టెక్‌ సిస్టమ్స్‌ సంస్థ (ప్రై) ద్వారా డ్రోన్‌ శిక్షణా కార్యాక్రమము. 


35 


చర్మకారులకు ఉపకరణ SPA (Tool Kits) 


చర్మకారులకు చర్మములో తయారు చేసే బ్యాగు, బెల్ట్‌, పర్సు మరియు చర్మ వస్తువులు తయారుచేయుటకు 
టూల్‌ కిట్స్‌ కొరకు రూ. 10,000/- మంజూరు చేయబడును. మరియు ముడి సరుకు కొనుగోలు వర్కింగ్‌ క్యాపిటల్‌ కొరకు రూ. 


20,000/- మంజూరు చేయబడును. 


36 


షఇడ్యూల్‌ తెగ GOS అభివృద్ది 


సంఘంలోని అట్టడుగు వర్గాల జీవనోపాధి మరియు ఉపాధి అవకాశాల SOySHS అభివృద్ధి ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కనీస 
అవసరాలు తీర్చుకునేందుకు గాను సరిపోవునంత స్థిరమైన అదనపు ఆదాయం పొందే విధంగా గిరిజనులకు ఆసరా కల్పించడం జరిగింది. 
ఆర్థికాభివృద్ధిని సాధించే దృష్టితో ఆదాయభద్రత సాధనకు స్థిరమైన అభివృద్ధి గమ్యం, సమ్మిళిత మరియు స్థిరమైన ఆర్థిక పెరుగుద, ఉపాధి 
మరియు అందరికి పని ఆధారంగా కింది పథకాలు చేపట్టడం జరిగింది. 
1) ట్రైకార్‌ :- ఆంధ్రప్రదేశ్‌ గిరిజన GOS సహకార సంస్థ (ట్రైకార) 1976లో ఆవిర్భవించింది. ఈ సంస్థ కార్యక్రమాలు రాష్ట్రమంతా విస్తరించాయి. 
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గిరిజనుల ఆర్థిక అభివృద్దికి వివిధ రాష్ట్ర స్థాయి ప్రణాళికను మరియు కేంద్ర ప్రయూజత పథకాలను అమలు 
చేస్తుంది. మరింత బహీనంగా ఉన్న గిరిజన తెగ (పివిటీజ) కోసం కేంద్ర ప్రభుత్వం అందించే సిసిడిపి పథకాన్ని అమలు చేయడంతోపాటు, 
గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక శాఖ, పరిశ్రమలు తదితర శాఖ కార్యక్రమాలను కూడా సమన్వయం చేసుకుంటుంది. 
ప్రభుత్వం తీసుకున్న కొత్త విధానం మేరకు ట్రైకార్‌ ఒక రుణ ప్రధాన సంస్థగా కాక, గిరిజన లబ్దిదారులకు వివిధ ఆదాయ అభివృద్ధి 


కార్యక్రమాలకు ఫసిలిటేటర పాత్ర నిర్వహించుచున్నది. అంతే కాకుండా స్కిల్‌ డెవప్మెంట్‌ కార్యక్రమాలు కూడా ట్రైకార్‌ పర్యవేక్షిస్తుంది. 
37 


షఇడ్యూల్‌ తెగ GOS అభిచృద్ది 


ట్రైకార్‌ ద్వారా ఆర్థికాభివృద్ధి పథకాలు :- 

ఆంధ్రప్రదేశ్‌ పుర్విభజన తరువాత (ఆ.పు.చట్టం 2014) ఈ సంస్థను కూడా రెండుగా విభజంచడమైనది. తేది. 27-06-2016 నుండి 
ట్రైకార సంస్థ ప్రధాన కార్యాలయం విజయవాడలో స్థాపించి గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 
(ట్రైకార) సంస్థ కార్యక్రమాలు రాష్ట్రమంతటా 13 జిల్లాలో విస్తరించియున్నది. 


గిరిజనులలో మరింత బహినంగా ఉన్న గిరిజన తెగలు (పివిటిజి) కోసం పరిరక్షణ మరియు అభివృద్ది ప్రణాళిక పథకం (CCDP), 
గిరిజన ఉపప్రణాళిక క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయంతో అభివృద్ధి పథకాలను (SCA to TSS), ఆర్థిక సహాయ పథకాను (ESS), 
జాతీయ షెడ్యూల్‌ ట్రైబల్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NSTFDC) వారి సహాయంలో తక్కువ వడ్డి, ఎక్కువ రాయితీలతో రుణాలు 
మరియు భారత రాజ్యాంగములో అధికరణ (ఆర్టికల్‌) 275 (1) క్రింద షెడ్యూల్‌ తెగల లేదా షెడ్యూల్‌ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ 
సహాయంలో మేలైన సదుపాయాలు కల్పించడంలో, కీలకమైన అంతరాలను భర్తి చేయడానికి కావలసిన నిధులను విడుదల చేయడంలో ముఖ్య 
త్ర పోషిస్తున్నది. గిరిజనులు సేకరించిన చిన్న తరహ ఆహార ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించి వారి జీవనోపాధులు మెరుగు 
పరచడానికి ఏరా ఎటు చేసిన గిరిజన కార్పోరేషన్‌ కూడా ఆర్థిక సహాయం అందించి, గిరిజనుల ఉత్పత్తును సేకరించి అమ్మేవారికి పండించే వారికి 
సహాయ సహాకారాలను పరోక్షంగా అందిస్తుంది. 


ey 


38 


షఇడ్యూల్‌ తెగ GOS అభిచృద్ది 


ట్రైకార్‌ ద్వారా ఆర్థికాభివృద్ధి పథకాలు :- 

ప్రభుత్వం విధానం మేరకు ట్రైకార్‌ ఒక రుణ ప్రధాన సంస్థగా కాక, గిరిజన OITA వివిధ ఆదాయ అభివృద్ధి కార్యక్రమా పై 
అవగాహన సదస్సును నిర్వహిస్తున్నది. ఇంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య శిక్షణాభివృద్ది సంస్థ ద్వారా నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు 
(Placements) యువత శిక్షణ కేంద్రాల ద్వారా (YTC) జొత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణా కార్యాక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ది సంస్థ 


(APSSDC) తో యువ శిక్షణా కేంద్రాల ద్వారా మరియు డిక్కీ అనే సంస్థ ద్వారాను గిరిజన యువతకు వివిధ రకా శిక్షణలు ఇవ్వబడుతున్నవి. 


39 


షఇడ్యూల్‌ తెగ GOS అభిచృద్ది 


అ) BOS సహాయ వథకం (Economic Support Schemes) :- 

దారిద్రరేఖకు దిగువున ఉన్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకం కింద GOS సహాయం మంజూరు చేయబడుతుంది. 
ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను మేనేజింగ్‌ డైరెక్టర్‌ వారు చేపడతారు. 28.6.00.00.101, తేది: 31-12-2013 ఆదేశాల మేరకు 
సబ్సిడిని యూనిట్‌ SYS’ 60 శాతం రూ. లక్ష మించకుండా పెంపుద చేయడం జరిగింది. అంతేకాక ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 31, తేది: 01- 
06-2015 ప్రకారం పివిటిజ ఇతర బలహీన గిరిజన తెగలకు ఇచ్చే సబ్బిడిని 60 శాతం నుంచి 90 శాతం వరకు పెంచుతూ రూ. లక్ష 
రూపాయలు మించకుండా ఈ కార్యక్రమాలను మరింత సమర్దవంతంగా అమలు చేయటం కోసం సమగ్ర ఉత్తర్వులను జారి చేయటం జరిగింది. 
ఈ పథకాలను ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్‌ సంస్థ అభివృద్ది చేసి నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ బెనిఫిషరీ మానిటరింగ్‌ సిస్టం (ఓబిఎంఎంఎస్‌) ద్వారా అమలు 
చేయటం జరుగుతున్నది. దారిద్రరెఖకు దిగువున ఉన్న గిరిజన కుటుంబాలకు (ప్రాథమిక అవసరాలైన ఆహారం, దుస్తులు మరియు ఇళ్లు 
కొనుగోలుకు తగిన ఆదాయం లేనివారు) వ్యవసాయం, పాడి పశువులు, ISB, ఫిషరిష మరియు రవాణా విభాగాలో స్వయం ఉపాధి కోసం ఆర్థిక 


సహాయం అందిస్తుంది. 
ఆ) గిరిజన ఉపప్రణాళిక కింద కేంద్ర ప్రత్యేక సహాయం (SCA to TSS):- 
గిరిజనుల యొక్క జీవన స్థితిగతులు, ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి మరియు మౌళిక సదుపాయాలలో గల కిషమెన తేడాలను మెరు 


MQ a 


పరుచుటకు గాను ఈ పథకం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయబడుచున్న వి. 40 


యైనారిటీల సంక్షేయం 


ఎ) ఇయాయ్‌లు, మౌజామ్‌లకు గౌరవ చేతనం, హజ్‌ మరియు హోలి లాండ్‌ యాత్రకు ఎళ్ళేవారికి ఆర్థిక సహాయం: 


నేపథ్యం : రాష్ట్రంలోని మైనారిటి వర్గాలకు చెందిన వారి సంక్షేమం కొరకు మనీదు మరియు దర్గాలలో ఉందే ఇమామ్‌లు, 
మౌజామలకు గౌరవ వేతనాలు మరియు పవిత్ర యాత్రలకు Jy ముస్లిం సోదరులకు ఆర్దిక సహాయం అందించుట 
కొరకు. 

ప్రయాజనం : మనీదు మరియు దర్గాలలో ఉందే ఇమామలు, మౌజాములకు గౌరవ వేతనాలు ఇచ్చేందుకు వినూత్న పథకం 

తెచ్చారు. నెలకు ఇమామ్‌కు రూ. 5 వేలు, మౌజామలకు రూ. 3 వేల ఇస్తున్నారు. 

అర్హతలు : మసీదు మరియు దర్గాలలో ఉందే ఇమామలు, మౌజామలుగా గుర్తింపు పొందుయుండాలి. 

దరఖాస్తు విధానం : ముస్లిం వక్‌ బోర్డుకు దరఖాస్తు చేయడం ద్వారా 

ఆర్థిక లబ్ది : రాష్ట్ర మైనారిటి శాఖ ద్వారా నిధుల కేటాయింపు 


నిధుల లభ్యత : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు. 


యైనారిటీల సంక్షేయం 


బి) వాస్టర్ల గౌరవ వేతనాలు, జుతాలు వగైరా: 


నేపథ్యం రాష్ట్రంలోని చర్చి వాస్టర్లకు, వారి నిర్వహణ ఖర్చులకు గాను ఆర్థిక సహాయం అందించుట కొరకు 

ప్రయాజనం = గుర్తించబడిన చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం రూ. 5 ఎలు చొప్పున GOS సహాయం. 

అర్హతలు l గుర్తించబడిన చర్తి పాస్టర్లు అయి ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ (ూదూరూజవీఖజ) కు దరఖాస్తు 
చేయడం ద్వారా 

ఆర్థిక లభ్ది ; రాష్ట్ర మైనారిటి శాఖ ద్వారా నిధుల కేటాయింపు 


నిధుల లభ్యత : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు. 


42 


Vv. 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షే సంస 


అయలు చేస్తున్న పథకాల సంక్షిప్త సమాచారం 2019-20 
1) ఎదవ్యాస IS విద్యా పథకం 
ఆశయం: ఎేదాఖ్యాసం చేసి విద్యార్ధులకు ఆర్దిక సహాయం అందించడం. 
అర్హతలు : 1. తల్లిదండ్రులు/ సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. 

2. ఎదవిద్య (స్మార్తం / యజుర్వేదం / బుగ్వేదం / సామవేదం /అధర్వణ వేదం) తిరుమల తిరుపతి దేవస్థానం / ఆం.ప్ర. 
దేవదాయశాఖ గుర్తించిన లేదా ఆం.ప్ర. బ్రాహ్మణ సంక్షేమ సంస్థ జాబితాలో వున్న ఏదేని ప్రైవేటు వేదపాఠశాలలో 
పూర్తికాలపు కోర్సుగా అభ్యసిస్తూ వుండాలి. 

అందించే ఆర్థిక సహాయం : స్మార్తం రూ.12,000/- మూలం, రూ. 12,000/- పదం రూ.24,000/- 


క్రమం రూ.30,000/- జఠ రూ.36,000/- ఘనం రూ.36,000/- 


43 


Vv. 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షే సంస 


® 


2) గాయత్రి ఎద్యా పథకం 
ఆశయం : ఎస్‌.ఎస్‌.సి. / ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం / గ్రాడ్యుయే షను / వృత్తి విద్యా కోర్సులు మొదలైన కోర్సులలో 
2018- 2019 విద్యా సంవత్సరానికి విద్యా సంస్థలలో సర్వప్రథము లుగా వచ్చిన విద్యార్థులను గుర్తించుట. 
అర్హతలు : 1. తల్లిదండ్రులు/ సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. 
2. 2018-19 విద్యా సంవత్సరానికి విద్యాసంస్థలో తాను చదువు తున్న కోర్సుల సర్వప్రథముడు/ ప్రథమురాలు అయి 


వుండాలి. 

3. ఎస్‌.ఎస్‌.సి. / ఇంటర్మీడియట్‌ Gar తత్సమానం / గ్రాడ్యుయే షను కోర్సులు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిచేసి వుండాలి. కాని 
వృత్తి విద్యా కోర్సులలో సర్వ ప్రథములు (10+2 తర్వాత ఎదేని 4 సంవత్సరాల వృత్తివిద్యా కోర్సు) భారతదేశంలో 
ఎక్కడినుంచైనా కోర్సు పూర్తి చేయవచ్చును. 

అందించే ఆర్థిక సహాయం : ఎస్‌ఎస్‌సి రూ. 7,500/- ఇంటర్మీడియట్‌ రూ. 10,000/- 


గ్రాడ్యుయేషన్‌ రూ. 15,000/- వృత్తివిద్యా కోర్సులు రూ. 20,000/- 


44 


Vv. 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షే సంస 


® 


3) భారతి ఎద్యా పథకం : పేద బ్రాహ్మణ విద్యార్థులకు OS సహాయం అందించడం ద్వారా విద్యను కొనసాగించడానికి ప్రోత్సహించడం 
కోసం ఈ పథకం ప్రవేశ పెట్టబడింది 
అర్హతలు : 1. తల్లిదండ్రులు/సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ వుండాలి. 
2. తల్లిదండ్రుల/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించరాదు. 
3. విద్యార్ధి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గుర్తింపు పొంది, ప్రఖ్యాతి వహించిన ఏదేని కాలేజీలో 2019-20 విద్యా సంవత్సరంలో 
చదువుతూ వుండాలి. 
4. ఎనుకటి సంవత్సరము (ల) అన్ని సబ్జక్టులలో ఉత్తీర్ణత సాధించి వుండాలి. 
తరగతి : 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 
అందించే ఆర్థిక సహాయం : రూ. 5,000/- 
తరగతి : 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 
అందించే ఆర్థిక సహాయం : రూ. 7,000/- 
ఆశయం: ఇంటర్మిడియట్‌ Gar తత్సమానం 


(ITI, D.Ed., Polytechnic, TTC, D. Pharmacy) ae 


Vv. 


2066 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షే సంస 


® 


అందించే ఆర్థిక సహాయం : రూ. 10,000/- 
ఆశయం: గ్రాడ్యుయషను (10+12 తర్వాత 3 సంవత్సరాల కాల వ్యవధి గల కోర్సులను ఈ విభాగంలో పరిగణిస్తారు.) అనగా, 
B.Com., B.Sc., మొదలైనవి. దీ.జుస.,ని కూడ కలుపుకుని. 


అందించే ఆర్థిక సహాయం ; రూ. 15,000/- 

ఆశయం : వృత్తివిద్యా కోర్సులు. 
(10+12 తర్వాత 4 సంవత్సరాల కాల వ్యవధి గల కోర్సులను ఈ విభాగంలో పరిగణిస్తారు.) 

అందించే ఆర్థిక సహాయం : రూ. 20,000/- 

ఆశయం : వృత్తివిద్యా కోర్సులు. WEG ఎకౌంటెన్సీ ఇంటరు IPCC) 

అర్హతలు : 2018 లో CPT /గ్రాడ్యుయేషను లో ఉత్తీర్ణత సాధించి వుండాలి. మే 2019 GE నవంబరు 2019 లో జరిగే 
(IPCC) కోర్సు పరిక్షకు రిజస్టరు చేయించుకొని, ఫీజు చెల్లించి వుండాలి. 

అందించే ఆర్థిక సహాయం : రూ. 20,000/- 

ఆశయం : వృత్తి విద్యా కోర్సు - WIS అకౌంటెంట్‌ ఫైనల్‌ 

అర్హతలు : ఇంటర్‌ (IPCC) కోర్సుకు చెందిన రెండు గ్రూపులనూ 2014 తర్వాత ఉత్తీర్ణుడై మే 2019, లేక నవంబరు 2019 


జరిగే C.A ఫైనల్‌ పరిక్షకై రిజిస్టర్‌ చేయించుకొని ఫీజు చెల్లించి వుండాలి. 46 


ఆంధపదేశ్‌ బ్రాహ్మణ సంకేయ సంస 
శ్రావ్య క 2 Q 


అందించే ఆర్థిక సహాయం : రూ. 20,000/- 

ఆశయం : పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ లిగ్రాడ్యుయేషన్‌ (10002003) తర్వాత 2సం.లు లేక అంతకు మించిన వ్యవధి గల ఎ 
కోర్సు అయినా ఈ విభాగంలో వస్తుంది. అంటే (M.Sc., M.A., M.Com., M.Tech., M.D., M.Pharm., 
1.8.4.) మొ... 

అందించే ఆర్థిక సహాయం : రూ. 20,000/- 

ఆశయం : విదేశాలలో మాస్టర్సు డిగ్రీ. (12 కాల పరిమితికి తక్కువ కాని ఏదైనా విదేశీ మాస్టర్సు డిగ్రీ.) 

అర్హతలు : తల్లిదండ్రులు / సంరక్షకుడు ఆంధ్ర ప్రదేశ్‌ లో నివసిస్తూ వుండాలి. 


తల్లిదండ్రుల / సంరక్షకుని వార్షికాదాయం రూ.6 లక్షల లోపు వుండాలి. 
విదేశాలలో 2019-20 సంవత్సరానికి ఏదేని మాస్టర్సు డిగ్రీ ప్రోగ్రాం చదవడానికి ప్రవేశం పొంది వుండాలి. 
అందించే BOS సహాయం : రూ. 10,00,000/- (18 నెలల కనీస కాల పరిమితి గల కోర్సులకు) 


రూ. 5,00,000/- (12 నుంచి 18 నెలల కనీస కాల పరిమితి గల కోర్సులకు) ఫె 


4) 


Vv. 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షే సంస 


® 


వశిష్ట పోటీ పరీక్షల శిక్షణ పథకం 
ఆశయం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (రైల్వే, బ్యాంకులు, సివిలు సర్విసులు, DAE సర్విస్‌ కమీషన్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ వంటి 
ఉద్యోగాల కొరకై) నిర్వహించే పోటి పరిక్షల కు శిక్షణ ఇప్పించే పథకం. 

అర్హతలు : 1. తల్లిదండ్రులు/ సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. 

2. తల్లిదండ్రుల / సంరక్షకుని వార్షికాదాయం రూ.6 లక్షల లోపు వుండాలి. 

3. సంబంధిత పోటీ పరిక్ష వ్రాయడానికి అర్హులై వుండాలి. 

4. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇటువంటి పథకం క్రింద ఇప్పటికే ప్రయోజనం పొంది ఉండరాదు. 
అందించే ఆర్థిక సహాయం : శిక్షణ రుసుము విద్యార్ధి/శిక్షణ సంస్థకు నేరుగా అందించ బడుతుంది. బయట JS వూళ్ళో 

నుండి శిక్షణకు వచ్చే విద్యార్దులకు లాడ్జింగ్‌ మరియు బోర్డింగ్‌ చార్జిల కొరకు రోజుకు రూ. 


200/- చెల్లించ ఒడుతుంది. i 


5) 


Vv. 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షే సంస 


® 


ద్రోణాచార్య నైపుణ్యాభివృద్ధి పథకం 
ఆశయం : ఉపాధి లేదా ఉద్యోగాలకు అవసరమైన వృత్తి నైపుణ్యం సాధించడానికి ఈ పథకం క్రింద యువతీ యువకులకు గుర్తించిన 
శిక్షణ సంస్థలలో శిక్షణను ఇప్పిస్తారు. 
అర్హతలు : 1. తల్లిదండ్రులు/ సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. 
2. తల్లిదండ్రుల / సంరక్షకుని వార్షికాదాయం రూ.6 లక్షల లోపు వుండాలి. 
3. సంబంధిత పోటీ పరీక్ష వ్రాయడానికి అర్హులై వుండాలి. 
4. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇటువంటి పథకం క్రింద ఇప్పటికే ప్రయోజనం పొంది ఉండరాదు. 
అందించే GOS సహాయం : శిక్షణ రుసుము విద్యార్థి/శిక్షణ సంస్థకు నేరుగా అందించ బడుతుంది. బయట వేరే వూళ్ళ నుండి శిక్షణకు 


వచ్చే విద్యార్దులకు లాడ్జింగ్‌ మరియు బోర్డింగ్‌ చార్జిల కొరకు రోజుకు రూ. 200/- చెల్లించ బడుతుంది. 


49 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షే సంస 


® 


6) క్రశ్యప ఆహార మరియు ఆశ్రయ పథకం 


ఆశయం : ఈ పథకం క్రింద పేద, అనాధ పిల్లలకు (14 సంవత్సరాల లోపు), దివ్యాంగులకు, వితంతువులకు మరియు 60 ఏళ్ళు 


పైబడిన వృద్దులకు, 50 ఏళ్ళు దాగిన వివాహం కాని లేదా భర్త వదిలి SNS, పేద బ్రాహ్మణ మహిళలకు వారి ఆశ్రయం 
మరియు ఆహారం కోసం నెలనెలా ఆర్థిక సహాయం అందించే పథకం. 
అర్హతలు : 1. అర్జిదారు వార్షికాదాయం రూ. 75,000/- మించరాదు. 
2. అర్జిదారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ వుండాలి. 
3. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే ఇటువంటి పథకాల క్రింద (YSR DYA కానుక మొ.) 
ప్రయోజనం పొందుతూ వుండకూడదు. 

అందించే ఆర్థిక సహాయం : రూ. 2000/- (అనాధలు, దివ్యాన్లులు, వితంతువులు, భర్త వదిలివేసిన మహిళలు, స్వతంత్రంగా నివసిస్తున్న 
వృద్దులు.) 


రూ. 4000/- (ఎదైనా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్దులు.) 


50 


Vv. 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షే సంస 


® 


7) గరుడ అంత్యక్రియల సహాయ పథకం 
ఆశయం : బ్రాహ్మణ కుటుంబాలలో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియల ఖర్చు కోసం ధనం లేనప్పుడు GOS సహాయం 
అందించే పథకం. 
అర్హతలు : 1. అర్జిదారు వార్షికాదాయం రూ. 75,000/- మించరాదు. 
2. మరణించిన వారి కుటుంబ సభ్యులు/దగరి బంధువులు (భార్య లేదా 
3. భర్త,కొడుకు,కుమారుడు,కుమార్తె, తల్లిదండ్రులు, మనుమడు) వ్యక్తి మరణించిన BAS 45 రోజులలోగా 
సంబంధిత పత్రాలతో(మరణ ధ్రువ పత్రం) దరఖాస్తు చేయాలి. 
4. దరఖాస్తుదారు తాన మరణించిన వ్యక్తికి న్యాయబద్ధమైన వారసుడిని/వారసురాలిని అని స్వీయ ధ్రువ పత్రాన్ని 
పొందుపరచాలి. 


అందించే ఆర్థిక సహాయం : రూ. 10,000/- 51 


Vv. 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షే సంస 


® 


8) కళ్యాణయస్తు పథకం 
ఆశయం : పూర్తి కాలపు పురోహితులు/అర్బకులు/వేదపండితులను వివాహం చేసుకునే పెద బ్రాహ్మణ యువతులకు 
ప్రోత్సాహకంగా BOS సహాయాన్ని అందించే పథకం. 


అర్హతలు :1. Dogs కుమార్తె (దరఖాస్తుదారు)కు వివాహ సమయానికి 18 సంవత్సరములు మరియు పెండ్లి కుమారునికి 21 
సంవత్సరాల వయసు నిండి వుండాలి. 
2. పండ్ల కుమార్తె మరియు ఆమె తల్లిదండ్రులు బ్రాహ్మణ కులములకు చెందిన వారై వుండాలి. 
3. పెండ్డికుమారుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ పౌరోహిత్యం/అర్చకత్వం/ వేదపారాయణం వృత్తుల ద్వారా 
జీవనోపాధి పొందుతూ వుండాలి. 
4. పెండ్లి కుమారుడు JO ఇతర సంస్థలో పూర్తికాలపు ఉద్యోగి అయి వుండకూడదు. Jd వృత్తుల ద్వారా ఉపాధి 


పొందకూడదు. పూర్తికాలపు వ్యాపారబత్త పారిశ్రామికబేత్త అయి వుండకూడదు. 
అందించే ఆర్థిక సహాయం : రూ. 75,000/- 52 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పధకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ GOS పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


చేసి, అన్ని సంక్షేమ కార్పొరేషన్‌ లను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి ఆదే విధంగా అన్ని సంక్షేమ సంస్థలు ఉపయోగించే విధంగా OBMMS ను 
అభివృద్ది చేయాలని, దినిని ముఖ్యమంత్రి గారి డాష్‌ బోర్డుకు సమకాలికరించాలని నిర్ణయించడమైనది. OBMMS Portal లో గణనీయంగా 


పునః రూపకల్పన చేసి ఈ క్రింద మార్పులు, చేర్పులు చేయడమైనది. 

0 బ్యాంకర్లకు క్రొత్త లాగిన ఇవ్వడం, దానిలో వారు నూతనంగా తెరిచే ఖాతాల వివరాలు పొందుపర్చటం, పధకాల అమలుకు సంబంధించిన 
వివరాను అస్టోడ చేయటం మొదలైనవి. 

జయోటాగింగ్‌ విధానం 

బయోమెట్రిక్‌ విధానం అమలు 

గుర్తించబడిన సంస్థలచే యూనిట్ల పర్యవేక్షణ మరియు మూల్యాంకములు 

బ్యాక్‌ ఎండ్‌ సబ్సిడి విధానం అమలు 

రికవరి మాడ్యూల్‌ తయారి 


DovovoO DO 


53 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పథకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ BOÍ పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


సవరించిన OBMMS క్రింది విధంగా పనిచేయుచున్నది. 

1. దరఖాస్తు నమోదు : 

అన్నీ కార్పొరేషన్‌లు వారి బడ్జెట్‌ కేటాయింపు ప్రకారం కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి అమోదిస్తాయి. 

a). మొత్తం లక్ష్యాన్ని సంబంధిత సంక్షేమ సంస్థలచే మండలాల వారిగా మరియు బ్రాంచ్‌ వారిగా విభజంచబడతాయి. 

బి. మండలాల వారిగా / బ్రాంచ్‌ వారిగా ఉన్న లక్ష్యాల ప్రకారం, అన్ని సంక్షేమ సంస్థలచే మండల స్థాయి లో ఒక సాధారణ గుర్తింపు కార్యక్రమం 
ఉంటుంది. 

సి. ఎం.పి.డి.ఓ రిజస్టర్‌ అభ్యర్దులందరికీ స్క్రీనింగ్‌-కమ్‌-సెక్షన్‌ కమిటీ ముందు హాజరుకావాలని సమాచారం పంపిస్తారు. 


డి. అభ్యర్థులకు తేదీని మరియు వేదిక (స్థలం), ఎం.పి.డి.ఓ తెలియ చేయునప్పుడు కమిటీ సభ్యులకు కూడా సమాచారము పంపబడును. 


54 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పథకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 

సవరించిన OBMMS క్రింది విధంగా పనిచేయుచున్నది. 
2. మండ స్థాయి ఎంపిక కమిట్‌ : 

మండల స్థాయి / మునిసిపాలిటీ/ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిటీలు ప్రభుత్వ శెలవుదినాలను మినహాయించి ఎంపిక ప్రక్రియ 
ప్రారంభమైన 72 గంటలలోపు జాబితాను ఖరారు చేయాలి. ఎంపిక ప్రక్రియకు హాజరైన సభ్యుల వివరాలను సాఫ్ట్వేర్‌ లో పొందుపర్చబడును. 
ఎంపిడిఓ / కమిషనర్లు / మునిసిపల్‌ కమిషనర్‌ సభ్యుల సంతకాలను నమోదు చేయాలి. మరియు ఎంపిక జాబితాలో సంతకం చేయడానికి 
నిరాకరించిన అధికారికేతర సభ్యుల పేర్లను కూడా నమోదు చేయాలి. 
3. బయోమెట్రిక్‌ వ్రాయూణీకరణ : 

ఎంపిక పూర్తయిన తరువాత, ఎంపికైన అభ్యర్థుల బయో మెట్రిక్‌ ప్రామాణీకరణ, సంబంధిత ఎంపిడిఓలు / మునిసిపల్‌ కమిషనర్‌ 


కార్యాయంలో, అందుబాటులో ఉన్న ట్యాబ్‌ ల ద్వారా తీసుకోబడును. 
55 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పథకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 

సవరించిన OBMMS క్రింది విధంగా పనిచేయుచున్నది. 
4. MPDO / యునిసిపల్‌ Commissioner లాగిన్‌ : 

సంబంధిత MPDO / మునిసిపాలిటీ కమిషనర్లు / మునిసిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు ఎంచుకున్న జాబితాను ఫార్వార్డ్‌ 
చేస్తున్నప్పుడు అతను / ఆమె నాన్‌ ఆపరేటివ్‌ SB ఖాతాను మరియు సున్నా (Zero Balance) ఖాతా OBMMS పోర్టల్‌ ద్వారా 
తెరవడానికి బ్రాంచ్‌ మేనేజర్‌ (ఫైనాన్సింగ్‌ బ్యాంక్‌) కు ఒక లేఖను వ్రాయవలెను. 
5. బ్యాంకర్లు లాగిన్‌/ సమ్మతి లేఖ జారీ : 
a). లభ్బిదారుడు బ్యాంక్‌ So డిపాల్టర్‌ కాదు అని బ్రాంచి మేనేజర్‌ ధృవీకరిస్తారు. 
బి. లభ్బిదారుని ధృవీకరించిన తరువాత, బ్రాంచ్‌ మేనేజర్‌ నాన్‌-ఆపరెేటివ్‌ Vd ఖాతా మరియు ‘0’ బ్యాలెన్స్‌ లోన్‌ అకౌంట్‌ నంబర్లను 


తెరిచి, బ్యాంకర్‌ PASS OBMMS పోర్టల్‌లో రెండు ఖాతా నంబర్లను నమోదు చేస్తాడు. 
56 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పథకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ GOS పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 

సవరించిన OBMMS క్రింది విధంగా పనిచేయుచున్నది. 
సి. బిదారుడు బ్యాంకులకు డిపాల్టర్‌ గా కనబడితే, అతను ఎగవేత వివరాలను పంపి లబ్దిదారుని ఎంపికను తిరస్కరిస్తాడు. 
డి. ఎం.పి.డి.ఓ. (MPDO) ద్వారా బ్యాంక్‌ వివరాలను ఎంటనే సంక్షేమ సంస్థల సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు సమర్చించబడుతుంది. 
ఇ. బ్రాంచ్‌ మేనేజర్‌ జాబితాలో పాటు రెండు ఖాతా నంబర్లను MPDO లాగినకు పంపబడును. MPDO క్రమంగా సీనియర్‌ అసిస్టెంట్‌ లాగిన్‌ కు 
పంపుతారు. సంబంధిత ఎల్ఫేర్‌ కార్పొరేషన్‌ లోని సీనియర్‌ అసిస్టెంట్‌ చెక్‌-లిస్ట్‌ ప్రకారం వివరాలను ద్రువీకరిస్తారు. మరియు అతని వ్యాఖ్యను 
నోట్‌ ఫైల్‌, ప్రొసీడింగ్స్‌ మరియు అనుసంధానంలో EO / AEO లాగినకు పంపబడతాయి. 
6. ED లాగిన్‌: 

ప్రతిపాధనను EO / AEO అదే చెక్‌-జాబితాను మరోసారి ధృవీకరిస్తారు. మరియు అతని వ్యాఖ్యలలో పాటు ED PADS ఫార్వార్డ్‌ 


చేయబడును. 
57 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పధకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ నురియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


7. జిల్లా కలెక్టర్ల లాగిన్‌ : 


ఎ. JOYS కార్పొరేషన్‌ యొక్క ఎగ్గిక్యూటివ డైరెక్టర్‌ నోట్‌ ఫైల్‌, బ్యాంక్‌ బ్రాంచి వారిగా ప్రొసీడింగ్స్‌ మరియు అనుబంధ జాబితాను జల్లా 
కలెక్టర్‌ కు పోర్టల్‌ ద్వారా సమర్పించి అనుమతి పొందవచ్చును. డిజిటల్‌ సంతకం ద్వారా జిల్లా కలెక్టర్‌ ఫైల్‌ను ఆమోదిస్తారు. 
బి. జిల్లా కలెక్టర్‌ యొక్క పరిపాలనా అనుమతి పొందిన తరువాత, వాటిని సంబంధిత బ్యాంకు శాఖలకు పంపబడుతుంది మరియు సబ్సిడి 


విడుదల కోసం సంబంధిత Dow యొక్క Go చైర్మన & మేనేజింగ్‌ డైరెక్టర్‌ (VC & Managing Director) ఆమోదం కొరకు 


సమర్చించబడును. 
8. అభ్దిదారునికి ఖాతా కి సబ్సిడి బదిలి : 
ఎ. నిధు WAND కోసం ఖాతా నెంబర్లను CFMS కు పంపబడును. 


బి. CFMS ద్వారా ఈ మొత్తాన్ని సంబంధిత బ్రిదారుడి నాన్‌-ఆపరెటివ్‌ సేవింగ్‌ ఖాతాకు WOO చేయబడును. P 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పథకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ BOÍ పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


9. బ్యాక్‌ ఎండ్‌ సబ్బిదీ విధానం ప్రకారం యూనిట్ల గ్రౌండింగ్‌ : 

a). బ్యాక్‌ ఎండ్‌ సబ్సిడి మార్గదర్శకాల ప్రకారం, బ్రాంచ్‌ మేనేజర్‌ సబ్సిడి మొత్తాన్ని టర్మ్‌ డిపాజిట్‌ రసీదు (టిడిఆర్‌) లో రెండు సంవత్సరాల 
లాకింగ్‌ పీరియడ్‌ లో ఉంచుతారు. 

బి. మంజూరు క్రమంలో సూచించిన మొత్తం యూనిట్‌ వ్యయాన్ని విడుదల చేయడం ద్వారా బ్రాంచ్‌ మేనేజర్‌ ఈ పథకాన్ని గ్రౌండ్‌ చేస్తారు. 

సి. ఎంపిడిఓ, బ్రాంచ్‌ మేనేజర్‌, లబ్ధిదారుడు మరియు సంబంధిత కార్పొరేషన్‌ ప్రతినిధితో కూడిన గ్రౌండింగ్‌ కమిటీ ఈయూనిట్‌ను గ్రౌండ్‌ 
చేస్తుంది. 


ది. బ్రాంచ్‌ మేనేజర్‌ యూనిట్‌ యొక్క ఫోటో ను యు.సి. లో పాటు పోర్టల్‌లో గ్రౌండింగ్‌ వివరాలను అప్‌లోడ్‌ చేయవలెను. 


59 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పధకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ BOÍ పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


10. యూనిట్ల జియో-ట్యాగింగ్‌: 

ప్రతి ఆరునెలల తరువాత, ఎంచుకున్న ఎజెన్సీ యూనిట్‌ యొక్క జియోట్యాగింగ్‌ ఫోటోను తీసుకుంటుంది మరియు పోర్టల్‌లో 
అప్‌లోడ్‌ చేయడానికి సంబంధిత ED కి సమర్పిస్తుంది. 
11. మూడవ పార్టీ ధృవేకరణ / యూనిట్ల ఆడిట్‌ : 

ఎంపిక చేయబడిన మూడవ పార్టి ధృవీకరణ కూడా ఎంచుకున్న BO} ద్వారా చేయబడుతుంది. దినిని రెండు దశల్లో, అనగా ప్రతి 
6 నెలలకు మరియు 15వ నెల తరువాత పర్యవక్షించి OBMMS పోర్టల్‌లో అవిలోడ చేయడానికి నిర్దేశిత ప్రొఫార్మాలోని ధృవీకరణ వివరాలను 


సంబంధిత ED కి సమర్పిస్తారు. 


60 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పధకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ BOÍ పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


12. బిదారు రుణ ఖాతాకు సబ్సిడి సర్దుబాటు: 

ఎ. రెండేళ్లు పూర్తయిన తరువాత, గ్రౌండింగ్‌ కమిటి మరోసారి భౌతికంగా యూనిట్‌ పర్యవెక్షించి ధృవీకరిస్తారు మరియు రికవరి వివరాలను 
గమనించి, సబ్సిడి మొత్తాన్ని లభ్ధిదారుడి రుణ ఖాతాకు సర్దుబాటు చేసేందుకు సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వారికి సమర్పిస్తారు. 
సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంబంధిత బ్రాంచ్‌ మేనేజర్‌కు టిడిఆర్‌ ఉపసంహరణకు అనుమతి ఇస్తారు మరియు VITAE రుణ ఖాతాకు 
సబ్సిడి ని సర్దుబాటు చేస్తారు. 

బి. బ్యాక్‌ - ఎండ్‌ సబ్సిడి మార్గదర్శకాల ప్రకారం, బ్రాంచ్‌ మేనేజర్‌ TDR పై వడ్డి చెల్లించరు మరియు సబ్సిడి మొత్తం పరిమాణంపై SGA 


వసూలు చేయరు. 


61 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడి పథకాలు - 


ఆనలైన లబ్దిదారు నిర్వహణ GOS పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


13. యుసిలు యరియు యూనిట్‌ ఫోటో అప్‌లోడ్‌: 

ED యూనిట్ల గ్రౌందిరగిను పర్యవేక్షిస్తారు మరియు సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌ పజ డ వీణ కి వినియోగ ధృవీకరణ పత్రాన్ని పంపుతారు. 

14. మండల స్థాయిలో BJD JSI సమావేశాలలో, గ్రౌండ్‌ చేసిన యూనిట్ల YB మరియు బ్యాంకులు తిరస్కరించిన యూనిట్లు మరియు 
కారణాలు సమీక్షించబడతాయి. 

15. రవాణా పథకాలకు సంబంధించి, యూనిట్ల హైపోథికేషన బ్యాంకులకు అనుకూలంగా జరుగుతుంది. 


16. బ్యాంకు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించిన తరువాత ఫైనాన్సింగ్‌ బ్యాంక్‌ యూనిట్‌ యొక్క హైపోథికేషన్‌ను విడుద చేస్తారు. 


62 


THANK YOU 


D 


{ 


sl గ్రామ సచివాలయ 
అదా = 
సంక్షేమం మరియు విద్యా సహాయకుల 
శిక్షణ కరదీపిక 


ఇ 


SOCIAL WELFARE DEPARTMENT 
GOVERNMENT OF ANDHRA PRADESH 


భారత రాజ్యాంగం 


పీఠిక 
భారతదేశ ప్రజలమగు మేము, భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద, 


లౌకిక, ప్రజాస్వామ్య, గణరాజ్యముగ నెలకొల్పుటకు మరియు అందలి 


పౌరులెల్లరకు సామాజిక, BOS, రాజకీయ, న్యాయమును, 


భావము, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన -- వీటి స్వాతంత్యమును, 


అంతస్తులోను, అవకాశములోను సమానత్వమును, చేకూర్చుటకు; 


మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతీయ సమైక్యతను, అఖండతను 
తప్పక ఒనగూర్చు సౌభ్రాతృత్వాన్ని, పెంపొందించుటకు, 


సత్యనిష్టా పూర్వకముగ తీర్మానించుకొని, 
ఈ 1949వ సంవత్సరము నవంబర్‌ 26వ దినమున 
మా రాజ్యాంగ సభయందు ఇందుమూలముగ, ఈ రాజ్యాంగమును 
అంగీకరించి, అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకొన్నవారమైతిమి. 


బలహీన వర్గాల వారి సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని VDSS) 


15. మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా చూపే వివక్షత నిషేధం 


1) మత, జాతి, కుల, లింగ, జన్మన్టానం కారణంగా రాజ్యం పౌరులపట్ల వివక్షతను చూపరాదు. 
2) మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా ఏ SOUP ఏ విధమైన OSS, GOH, బాధ్యతలకు, ప్రతిబంధకములకు గురి చేయబడరాదు. 
ఎ) ప్రత్యేముగా ప్రజలందరూ ఉపయోగించే షాపులు, హోటళ్లు, విశ్రాంతి, వినోద గృపములు స్థలములు అనుభవించుటయందు; 
బి) సర్వజనుల ఉపయోగార్ధం అంకితమైన పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ రాజ్య నిధులతో నిర్వహింపబడుతున్న బావులు, Des) 
స్నానఘట్టాలు, రహదారులు, విహారస్థలాలు వీటి అనుభవములో ఏ వ్యక్తిని అభ్యంతరపరచరాదు. 
3) అయినప్పటికీ ఈ ఆర్టికల్‌లోని అంశములు ఏవీ Hos మరియు పసివారి సంక్షేమం కొరకు ప్రత్యేక రక్షణలను ఏర్పరుచుటయందు 
రాజ్యమునకు ఉన్న అధికారమునకు అడ్డురావు. 
4) ఈ ఆర్టికల్‌లోని అంశములు ఏవీ మరియు ఆర్టికల్‌ 29 క్లాజ్‌ (2) లోని అంశములు; షెడ్యూల్డ్‌కులాల వారికి, షెడ్యూల్స్‌ తెగలవారికి మరియు 
సాంఘికముగాను విద్యలోను వెనుకబడిన ఇతర తరగతుల వారికి ప్రత్యేక రక్షణలను ఏర్పరచు టయందు రాజ్యమునకు ఉన్న అధికారమునకు 
అడ్డురావు. 


బలహీన వర్గాల వారి సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 


5) పైన ఉదహరించిన అంశములు ఏవీ షెడ్యూల్‌ కులముల వారికీ, షెడ్యూల్‌ తరగుతులవారికీ, మరియు వెనకబడిన తరగతుల వారికీ విద్యావకాశాలలో కల్పించు 
రక్షణలను ప్రైవేట్‌ విద్యా సంస్థలలో, అవి ప్రభుత్వుంచేత సహాయమునకు పొందుచున్న లేక పొందినవైనా, ఏర్పరుచుటయందు రాజ్యమునకు ఉన్న అధికారమునకు 
అడ్డురాదు. అయితే, ఈ అధికారము అల్ప సంఖ్యాక వర్గాలు ఏర్పరచుకొను సంస్థలకు వర్తించదు. 

16. ప్రభుత్యోద్యోగ వసతులతో సమానావకాశాలు 

1) రాజ్యములోని అన్ని ప్రభుత్యోద్యోగములలోనూ, ప్రభుత్యోద్యోగవసతుల్లోనూ పౌరులందరికీ సమానావకాశములు ఉండవలెను. 

2) మత, జాతి, కుల, లింగ, జన్మస్థానములలో అన్నింటిని గాని లేక ఏ ఒక్కటిని గాని కారణంగా, ఉద్దేశించి ప్రభుత్యోద్యేగార్హతలలోనూ, ప్రభుత్యోద్యోగములలోనూ 
చేర్చుకొనుటలోనూ పౌరులమధ్య వివక్షత చూపరాదు. 

3) అయినప్పటికిని జన్మస్థానమును బట్టి రాష్ట్ర మరియు కేంద్రపాలిత, ప్రాంతముల ప్రభుత్యోద్యోగములలోని స్థానిక సంస్థలలోని మరియు స్వాధికార సంస్థలలోని 
ఉద్యోగములను స్థానికులకు కేటాయించు విధములో చట్టమును చేయు అధికారము పార్లమెంటుకు ఉన్నది. ఈ కేటాయింపు ఏదైనా ఒక తరగతికి లేక కొన్ని 
తరగతుల ఉద్యోగములకు పరిమితమయి వుండవలెను. ఈ కేటాయింపు ఉద్యోగుల నియామకం కంటే ముందు నిర్ణయించబడినవై ఉండవలెను. 

4) అయినప్పటికీ, వెనుకబడిన తరగతులవారికి ప్రభుత్యోద్యోగములలోనూ, అవకాశములలోనూ ప్రత్యేక కేటాయింపులను ఏర్పరచు అధికారము రాజ్యమునకు 
ఉన్నది. వెనుకబడిన తరగతులవారు ప్రభుత్యోద్యోగములలో తగినంతమంది లేనట్లు రాజ్యము అభిప్రాయపడినపుడు మాత్రమే తదుచితమైన కేటాయింపులను 
చేయవచ్చును. 

4ఎ) అయినప్పటీ, షెడ్యూల్డ్‌ తెగులు, షెడ్యూల్డ్‌ కులములకు చెందినవారికి ప్రభుత్యోద్యోగములలో పదోన్నతులయందు కూడా ప్రత్యేక కేటాయింపులను ఏర్పరచు 
అధికారము రాజ్యమునకు ఉన్నది. ఉన్నత పదవులలో వారికి సీనియారిట 


బలహీన వర్గాల వారి సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 


ప్రసాదించు అధికారము కూడా రాజ్యమునకు ఉన్నది. షెడ్యూల్‌ తెగలు, షెడ్యూల్‌ కులములవారు తగినంతమంది ప్రభుత్యోద్యోగములలో లేనట్లు 
రాజ్యము అభిప్రాయపడినచో తదుచితమైన పదోన్నతులకు అనువైన కేటాయింపులను చేయవచ్చు. 

17. అస్పృశ్యత నిషేధించడమైనది 

ఇందు మూలముగా అస్పృశ్యత నిషేధింపబడినది. అస్పృశ్యత అనేది ఏ రూపములో ఉన్నా అన్ని స్వరూపములు నిషేధింపబడినవి. అస్పృశ్యత అను 
ఆచారము కింద అనుభవిస్తున్న అనర్హతలను ఎవరైనా అస్పృశ్యుల పట్ల అమలు చేసినచో అట్టి చర్య నేరముగా నిర్జ్దారింపబడి శిక్షార్హమగును. 

23. మానవుల క్రయ విక్రయాల నిషేధం నిర్వంధకూలీ నిషేధం 

1) సజీవులైన వ్యక్తులను వ్యాపార వస్తువులుగా మార్చి ఎవరూ వ్యాపారం చేయరాదు. బానిస వ్యాపారం బేగార్‌ మరియు తత్సంబంధిత వ్యాపారం 
నిషేధించబడినది. వీటితో వ్యాపారం చేయువారు శిక్షార్హులు. నిర్భంధ సేవ కూడా నిషేధింపబడినది. వ్యక్తులను నిర్భంధసేవకు గురిచేయువారు 
శిక్షార్హులు. 

24. కర్మాగారాలలో పనివారి నియామకం, నిషేధం 

1) 14 సంవత్సరముల వయస్సు నిండని పసివారిని కర్మాగారములలోనూ, భూగర్భముల యందు, ప్రమాదకరమైన పనులలోనూ నియమించరాదు. 
29. అల్పసంఖ్యాకుల సంక్షేమ రక్షణ 

1) ప్రత్యేకమైన భాషా, లిపి, సంస్కృతి కల ప్రజాసమూహములకు భారతదేశములో వారు ఎక్కడ నివసిస్తున్నా వారి భాషనూ, లిపినీ, సంస్కృతినీ 
పరిరక్షించుకునే హక్కు కలదు. 4 


బలహీన వర్గాల వారి సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని VDSS) 


30. విద్యాసంస్థలను స్థాపించుట, నిర్వహించుట కొరకు అల్ప సంఖ్యాకులకు కల్పించిన రక్షణలు 

1) అల్పసంఖ్యాకులందరికీ మతపరమైనవి అయినా లేక భాషాపరమైనవైనా, వారి సంక్షేమం కొరకు ప్రత్యేకమైన విద్యాసంస్థలను ఏర్పాటు 
చేసుకొని నిర్వహించుకొనే హక్కు ఉన్నది. 

2) విద్యాసంస్థలకు రాజ్యం మంజూరు చేసే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను అల్పసంఖ్యాకులు నిర్వహించే సంస్థలకు నిరాకరించరాదు. 

38. ప్రజా సంక్షేమం, శ్రేయస్సుల నిమిత్తం సాంఘిక సంస్థలను స్థాపించుట 

1) ప్రజా సంక్షేమం కొరకు రాజ్యం పాటుపడవలెను. ఈ ప్రక్రియలో రాజ్యం స్థాపంచే వ్యవస్థ, సంస్థలూ ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, 
న్యాయాన్ని, సమకూర్చే సాధనములుగా ఉండవలెను. 

2) వ్యక్తుల మధ్య ఆదాయ, అసమానతను తగ్గించుట కొరకు హోదాలలోని అసమానతలను నిర్మూలించుటకు రాజ్యము ప్రత్యేక కృషి 
చేయవలెను. అదే విధముగా వేరు వేరు వృత్తులలో ఉన్న వారి మధ్య వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల మధ్య ఆర్థిక పరిస్థితులలోనూ 
పని, ఉద్యోగావకాశాలలోనూ ఉన్న అసమానతలను నివారించే కృషిని చేయవలెను. 

41. పనిని కలిగి ఉండే హక్కు చదువుకునే హక్కు, నిస్సహాయులకు ఆర్థిక సహాయం 

1) శక్తి ఉన్నంతమేరకు రాజ్యము ప్రజలందరికీ పనిని కల్పించవలెను. విద్యావకాశములను కల్పించవలెను. ఉద్యోగం లేనివారికి, వయసు 

మీరినవారికి, అనారోగ్య బాధితులకు ఇతరత్రా శక్తిలేని నిస్సహాయులకూ ఆర్థిక సంహాయం అందించవలెను. 


బలహీన వర్గాల వారి సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని VDSS) 


45. పసివారి రక్షణ, ఉచిత మరియు నిర్భంధ చదువు 


6 సంవత్సరముల లోపలి పసివారందరికీ సంరక్షణనూ, చదువును అభ్యసించు అవకాశమును కల్పించుట కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు కృషి చేయవలెను. 
46. షెడ్యూల్డ్‌ తెగలకు, షెడ్యూల్డ్‌ కులాలవారికి ఇతర వెనకబడిన తరగతుల వారికి విద్యా ఆర్థికాభివృద్ధి కృషి 
షెడ్యూల్డ్‌ తెగలకు, షెడ్యూల్డ్‌ కులాల మరియు వెనకబడిన తరగతుల వారికి విద్యావకాశములు, ఆర్థిక మెరుగుబాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపవలయును. వారిని 
సాంఘిక అన్యాయములు, దోపిడీల నుంచి రక్షించవలయును. 
244. షెడ్యూల్డ్‌ మరియు ట్రైబల్‌ ప్రాంతముల పరిపాలన 
1) అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరామ్‌ రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాలలోని షెడ్యూల్డ్‌ మరియు ట్రైబల్‌ ప్రాంతముల పరిపాలన మరియు 
నియంత్రణకు 5వ షెడ్యూల్‌లోని అంశములన్నియూ వర్తించును. 
330. లోక్‌సభలో షెడ్యూల్డ్‌ కులాల వారికి, షెడ్యూల్డ్‌ తెగల వారికి స్థానాల కేటాయింపు 
1) లోక్‌సభలో సభ్యత్వములో ఈ క్రింద తరగతుల వారికి స్థానములను రిజర్వు చేయవలెను. 
ఎ) షెడ్యూల్డ్‌ కులాలకు, షెడ్యూల్డ్‌ తెగలకు 
2) షెడ్యూల్డ్‌ కులాలకు షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వు చేయు స్థానాములు ఆ రాష్ట్రము లేక యునియన్‌ టెరిటరీల శాసనసభ సభ్యులలో, ఆ రాష్ట్ర ప్రజల జన 
సంఖ్యయందు షెడ్యూల్డ్‌ కులాలకు, షెడ్యూల్డ్‌ తెగల జనసంఖ్యకు ఉండు నిష్పత్తిలో ఉండవలెను. 
332. శాసనసభలలో షెడ్యూల్డ్‌ కులాలవారికీ, షెడ్యూల్డ్‌ తెగలవారికీ స్థానాల కేటాయింపు 
1) అన్ని రాష్ట్ర శాసనసభల సభ్యత్వములలో షెడ్యూల్డ్‌ కులాల వారికి, షెడ్యూల్డ్‌ తెగల వారికి రిజర్వేషన్‌ ఉండవలెను. 


బలహీన వర్ణాల వారి సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని ఆర్లికల్స్‌ 
334. పై కేటాయింపులు 70 సంవత్సరముల అనంతరం కొనసాగరాదు | 


ఈ పార్ట్‌లో ఇంతకుముందు ఏ విధముగా ఉన్నా... 
ఎ) షెడ్యూల్డ్‌ కులాలవారికీ, షెడ్యూల్డ్‌ తెగలకూ పార్లమెంట్‌లోనూ, రాష్ట్ర శాసనసభలలోనూ కల్పించిన రిజర్వేషన్లు. 
బి) ఆంగ్లో ఇండియన్‌లకు లోక్‌ సభలోనూ, రాష్ట్ర శాసనసభలలోనూ నామ నిర్దేశము ద్వారా కల్పించిన ప్రాతినిధ్యమునకు ఈ సంవిధానం అమలుకు వచ్చినప్పటి 
తేదీ నుంచి డెబ్బది సంవత్సరముల అనంతరం అంతమగును. 
335. షెడ్యూల్డ్‌ కులాలవారికీ, షెడ్యూల్డ్‌ తెగల వారికీ ప్రభుత్వోద్యోగాలలో హక్కుల గుర్తింపు 
యూనియన్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలలో సిబ్బందిని నియమించునపుడు షెడ్యూల్డ్‌ కులముల, షెడ్యూల్డ్‌ తెగల కొరకు గుర్తింపబడిన హక్కులను విధి 
పరిగణలోకి తీసుకొనవలెను. ఈ సూత్రముల అమలు పరిపాలనా దక్షతకు అనుగుణంగా ఉండవలెను. అయినప్పటికీ, ఏ తరగతికి చెందిన ఉద్యోగాలలోనైనా 
పదోన్నతి కొరకు జరుగు పరీక్షలలో మరియు ఇతర అర్హతలను నిర్జారించుటయందు షెడ్యూల్డ్‌ తరగతుల వారికి, షెడ్యూల్డ్‌ కులములవారికి కనీస మార్కులు, 
నిర్దిష్ట ప్రమాణములయందు సడలింపుల నిచ్చుటకు ఈ ఆర్టికల్‌ అడ్డురాదు. 
338. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్‌ 
1) నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్‌ అను పేరుతో ఒక సంస్థ ఉండవలెను. 
338.ఎ. నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ 
1) నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ అను పేరుతో ఒక సంస్థ ఉండవలెను. 


2) ఈ క్రింది ఉదహరించిన అంశములుపై కమిషన్‌లు నిర్వహించు విధులు: 


బలహీన వర్గాల వారి సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని VDSS) 


a) షెడ్యూల్డ్‌ కులములకు/షెడ్యూల్డ్‌ తెగలకు సంవిధానం క్రింద మరియు ఏదైనా ఇతర చట్టములు లేక నిర్దేశాలను అనుసరించి కల్పించిన 


రక్షణలపై దర్యాప్తును జరుపుట. ఆ రక్షణల అమలు జరుపుటను పర్యవేక్షించుట మరియు వాటి పరిణామాలను ఎంచుట. 

బి) షెడ్యూల్డ్‌ కులముల/షెడ్యూల్డ్‌ తెగల కొరకు ఏర్పరచిన రక్షణల నిమిత్తమై అందు నిర్దష్టమైన ఫిర్యాదులపై విచారణ జరుపుట. 

సి యూనియన్‌ మరియు రాష్ట్రములలో షెడ్యూల్డ్‌ కులముల/షెడ్యూల్డ్‌ తెగల ఆర్థిక, సాంఘిక సంక్షేమాల కొరకు జరుగు ప్రణాళికా విధానాల 
చర్చలలో పాల్గొనుట మరియు సలహాలను అందించుట మరియు యూనియన్‌, రాష్ట్రములలో అమలు అవుతున్న ప్రణాళికల పరిణామాలను 
ఎ౦చుట. 

డి) పైన ఉదహరించిన రక్షణలపై ప్రతి సంవత్సరం మరియు కమిషన్‌ ఎపుడు అవసరమని తలిస్తే అపుడు రాష్ట్రపతికి నివేదికలను సమర్పించుట. 

ఇ) ఆ నివేదికలలో యూనియన్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వములు పైన ఉదహరించిన రక్షణ అమలు కొరకు చేపట్టవలసిన ప్రభాన్విత చర్యల 
గురించిన సిఫార్సులు ఉండవచ్చును. 

ఎఫ్‌) షెడ్యూల్డ్‌ కులములకు/ షెడ్యూల్డ్‌ తెగలకు కల్పించిన ప్రత్యేక హక్కుల రక్షణ, వారి సంక్షేమం, సాంఘికాభివృద్ధి పురోగతికి సంబంధించి 
రాష్ట్రపతి అందించు అన్ని ఇతర ఆదేశాలను నిర్వహించుట. 

3. యూనియన్‌ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వములు షెడ్యూల్డ్‌ కులముల/ షెడ్యూల్డ్‌ తెగల కొరకు రూపొందించు విధానాలన్నింటిపైనా 


కమిషన్‌ను సంప్రదించవలెను. 


బలహీన వర్గాల వారి సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలోని sos) 


340. వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించే నిమిత్తం కమీషన్‌ నియామకం 

ఈ దేశములో సాంఘికంగాను, విద్యలోను వెనుకబడిన తరగతులవారి స్థితిగుతులపైన వారు అనుభవించుచున్న ఇక్కట్లపైన విచారణ జరిపే 
నిమిత్తం, వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకూ వారి ఇబ్బందులను తొలగించేందుకు యూనియన్‌ మరియు రాష్ట్రములు చేపట్టవలసిన 
చర్యలను సూచించే నిమిత్తం మరియు యూనియన్‌, రాష్ట్ర ప్రభుత్వములు వెనుకబడిన తరగుతుల వారి పురోగతిని, అందించవలసిన గ్రాంట్లును, 
వాటి మంజూరుకు అవసరమయిన షరతులను సూచించే నిమిత్తం, రాష్ట్రపతి తనకు సమర్గులను నమ్మకం ఉన్న వ్యక్తులను కమీషన్‌గా 
నియమించవలెను. ఆ నియామక ఉత్తర్వులో కమీషన్‌ అనుసరించవలసిన కార్యక్రమ నియమావళిని నిర్ణయించవచ్చు. 
350. ఇబ్బందుల నివారణకై సమర్పించు అర్జీల భాషలు 

ప్రతివ్యక్తి ఏదైనా ఇబ్బంది నివారణ నిమిత్తం యూనియన్‌ ప్రభుత్వమునకు లేక యూనియన్‌ ప్రభుత్వాధికారులకు మరియు రాష్ట్ర 


ప్రభుత్వములకు లేక రాష్ట్ర ప్రభుత్వాధికారులకు సమర్పించు OHO ఏ దేశ భాషలోనై , సమర్ప్చించుకొనే హక్కు ఉన్నది. 


ఆ 


సంక్షేమం మరియు విద్యా సహాయకుని జాబ్‌ చార్జ్‌ 


(G.O.Ms. No. 107 (SW) Dept., Dt. 25-9-2019) 


ఎ). సంక్షేమం మరియు విద్యా సహాయకుని విధుల జాబితా (జాబ్‌ చార్జ్‌): 

సాధారణ విధులు: 

1. సాంఘిక సంక్షేమ, బి.సి.సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల మరియు ఇతర సంక్షేమ శాఖలచే 

బలహీన వర్గాల వారికి అమలు చేయబడే కార్యక్రమాల గురించి వారి పరిధిలోని గ్రామాలలోని ప్రజలకు అవగాహన కల్పించుట. 

2. సంక్షేమ శాఖల ద్వారా అమలు చేయబడే పథకాలకు అర్హులైన లబ్దిదారుల గుర్తింపు. 

3. సదరు సంక్షేమ పథకాల అర్హులైన అందరికి లభ్యమయ్యేటట్లు వారికి అన్ని విధాల సహాకరించడం, వీలు కల్పించడము. 

4. సదరు సంక్షేమ పథకాల అమలు తీరుపై ఉన్నతాధికారులకు ఫీడ్‌బ్యాక్‌ కల్పించుట. 

5. గ్రామ సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామ వాలెంటీర్ల పనితీరు తనిఖీ మరియు పర్యవేక్షణ చేయడం. 

క విధులు: 

1 గ్రామాలలోని స్కూల్‌, కాలేజ్‌లకు వెళ్ళే అర్హులైన పిల్లలు సంక్షేమ హాస్టళ్ళు, సంక్షేమ విద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలలో చేరేందుకు, 
అట్టి వారి చదువు పూర్తి అగువరకు eres లోనే. కొనసాగునట్లు, కనీసం ఇంటర్మీడియట్‌ వరకు అయినా చదువు పూర్తి 
అగునట్లు కృషిచేయుట. 

2. వారి గ్రామ పరిధిలోని జీద/బలహీన వర్గాల వారి అర్హు లైన పిల్లలందరికి ఉపకార వేతనములు మరియు ఇతర విద్యాభివృద్ధి గ గ్రాంట్లు, 
ప్రభుత్వం వారు ఇచ్చు సబ్బిడీలు, వస్తువులు వంటివి అందునట్లు చూచుట. 

3. _ గ్రామంలోని మానవ హక్కుల పరిరక్షణ, సాంఘిక సామరస్యత పెంపొందించుట, గ్రామంలో బలహీన వర్గాల ప్రజలపై ఎట్టి సాంఘిక 


వివక్షత లేకుండా చూడటం, మరియు సాంఘిక వివక్షత/దురాచారం గుర్తించినట్లు అయితే గ్రామ పంచాయితీ సెక్రెటరీకి మరియు 
ఉన్నతాధికారులకు తెలియచేయడం. 


10 


సంక్షేమం మరియు విద్యా సహాయకుని జాబ్‌ చార్జ్‌ 


(G.O.Ms. No. 107 (SW) Dept., Dt. 25-9-2019) 


. విద్యా సంస్థల ప్రధానాచార్యులతో సమన్వయంతో వ్యవహరించి తరచుగా విద్యాసంస్థలకు గైర్హజరు అయ్యే మరియు తక్కువ అభ్యసన స్థాయి 
కల్లిన విద్యార్థుల అభ్యసన నాయి పెంచుటకు, సక్రమంగా పాఠశాలకు వెళ్లుటకు అట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రోత్సహించి ప్రేరణ 
కల్పించుట, ఒకవేళ సచివాలయ పరిధి బయట అటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు నివసిస్తునట్లయితే, ఆ వివరాలను సంబంధిత గ్రామ 
పంచాయితీ సెక్రటరీలకు బదిలీ చేయడం. 

. నిరుద్యోగులైన బలహీన వర్గాల వారి పిల్లలు ప్రస్తుతము అమలులో ఉన్న ప్రభత్వ పథకాల ద్వారా లబ్దిపొందే విధంగా చూడటం. 

స్వయం ఉపాధి పథకాలు స్థాపించగోరు అర్హులైన బలహీన వర్గాల వార్కి BOS సహాయం అందించుటకు బ్యాంకు వారితో సమన్వయంగా 
వ్యవహరించడం. 

. సంక్షేమ శాఖలచే అమలు చేయబడు వివిధ సంక్షేమ పథకాలు. (జగనన్న విద్యానిధి, YSR కళ్యాణ కానుక, విదేశీ విద్యా పథకము, 

BAS (ఉన్నత ప్రమాణాల స్కూళ్లు), ఇంటర్‌ విద్యార్థులకు కార్పోరేట్‌ విద్య, విద్యోన్నతి, డప్పు కళాకారుల పెన్నన్‌, చెప్పులు కుట్టు వృత్తి వారి 


పింఛన్లు), మొదలగునవి అర్హులైన వారు పొందుటకు సహకరించడం. 


11 


సంక్షేమం మరియు విద్యా సహాయకుని జాబ్‌ చార్జ్‌ 


(G.O.Ms. No. 107 (SW) Dept., Dt. 25-9-2019) 


బి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యక్రమాలపై జాబ్‌ చార్జు: 


1. పింఛన్లు: 


1. గ్రామంలోని వారికి, ప్రతి నెల పింఛన్ల పంపిణీని పర్యవేక్షించుట. 

2. ప్రతి నెల డబ్బు డ్రా చేసి గామసహాయకులకు ఇచ్చుట. 

3. వినియోగింపబడని పెన్షన్‌ మొత్తమును గ్రామ వాలంటీర్ల నుండి సేకరించి పెన్షన్‌ ఖాతాకు జమచేయుట. 

4. పింఛనదారులలో మరణించిన వారి వివరాలు సేకరించి, సంబంధిత వెబ్‌ సైట్‌లో ' 'డిజిటల్‌ అసిస్టెంట్‌" ద్వారా నమోదు చేయుట. 
5. గ్రామ వాలంటీర్ల ద్వారా నూతన పింఛను దరఖాస్తులను, పింఛనుదారులను పరిశీలించడం. 

6. పెన్నన్‌కు క్రొత్తగా అర్హులైన వారిని గుర్తించడం, అట్టివారు దరఖాస్తు చేసుకోవడానికి సహకరించడం. 

7. మండల అభివృద్ధి అధికారికి నెలవారీ రిపోర్టు పంపుట. 

8. గ్రామస్థాయిలో పింఛనుదారుల సమస్యలను పరిష్కరించడం. 


Il. సంస్తాగత ఏర్పాట్లు (IB): 
i 7 


1. స్వయం సహాయక సంఘాలలో లేకుండా మిగిలిపోయిన పేద మహిళలను గుర్తించడం, VOA (విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌)తో 
సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతమున్న సయం సహాయక బృందం (5611)లో చేర్చడం గానీ, లేదా క్రొత్త స్వయం సహాయక బృందంగా 
ఏర్పాటు చేయడం. 

2. VOA (విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌)తో సహా సయం సహాయ గ్రూప్‌ (SHG)/VO సమావేశములకు హాజరవడం. 


3. SHG)/VO సమావేశాలలో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం. న 


సంక్షేమం మరియు విద్యా సహాయకుని జాబ్‌ చార్జ్‌ 


(G.O.Ms. No. 107 (SW) Dept., Dt. 25-9-2019) 


4. గృహ మంజూరు, పింఛన్లు, బోర్లు వంటి ప్రభుత్వ పథకాల o298 అర్హులైన వారిని గుర్తించడం, SHG)/VO సమావేశాలలో అట్టి వారిని 
గుర్తించి తీర్మానం చేయడం, వారికి తగు మంజూరుకు సంబంధిత సంక్షేమ శాఖలతో సమన్వయంగా వ్యవహరించడం. 
Il. స్వయం సంహాయక బృందాల జీవనోపాధుల అభివృద్ధి: 
1. _ వై.ఎస్‌.ఆర్‌ (YSR) ఆసరా పథకము: వై.ఎస్‌.ఆర్‌ (YSR) ఆసరా పథకముపై అవగాహన కల్గించడం, మరియు అర్హత SDH స్వయం 
సహాయక బృందానికి గౌరవ ముఖ్యమంత్రి గారి లేఖతో కూడిన ధృవపత్రంతో సహా లబ్దిదారులకు అందించడం. 
2. వై.ఎస్‌.ఆర్‌ VLR పథకము: 
1. స్వయం సహాయక బృందంలోని మహిళలు వై.ఎస్‌.ఆర్‌ వడ్డీ లేని బుణాలకు 100% ఆర్థిక సహాయం పొందుటకు అర్హత విధి 
విధానాలపై అవగాహన కల్పించడం. 
2. వై.ఎస్‌.ఆర్‌ వడ్డీ లేని బుణాలకు అర్హత పొందేందుకు సయం సహాయక బృందాలు బ్యాంకులకు రుణ వాయిదాలను సకాలంలో 
చెల్లించవలెనని అవగాహన కల్పించడం. గౌరవ ముఖ్యమంత్రి లేఖతో కూడిన ధృవ పత్రము పంపిణీ కార్యక్రమానికి సమన్వయంతో 
వ్యవహరించడం. 


13 


సంక్షేమం మరియు విద్యా సహాయకుని జాబ్‌ చార్జ్‌ 


(G.O.Ms. No. 107 (SW) Dept., Dt. 25-9-2019) 
3. స్త్రీ నిధి పథకము: 
1. స్త్రీ నిధి జీవనోపాధి బుణ పథకంపై గ్రామ సభ సమావేశము నందు అవగాహన కల్పించడం. 
2. గ్రామ సంఘంలో 100% క్రెడిట్‌ లిమిట్‌ సాధనకు కృషిచేయడం. 
3. స్తీ నిధి డిపాజిట్లు పథకాల గురించి సయం సహాయక బృందాలకు అవగాహన కల్పించడం. 
4. వై.ఎస్‌.ఆర్‌ వడ్డీ లేని బుణాల పథకము ద్వారా స్త్రీ నిధి జీవనోపాధి బుణ సహాయ పంపిణీ తదుపరి సద పథకం నియమ 
నిబంధనలు బుణ గ్రహీతలు తప్పకుండా అనుసరించునట్లు చూడటం. 
4. వై.ఎస్‌.ఆర్‌ భీమా: 
1. గ్రామ పంచాయితీ లోని గ్రామ వాలెంటీర్ల ద్వారా వ్యవస్థీకృతం కాని అందరు కూలీల నమోదుకు అవగాహన కల్పించడం. 
2 వ్యవస్థీకృతం కాని కూలీలను గ్రామ వాలెంటీర్ల ద్వారా నమోదు చేయడం. 3. వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు నమోదు. 
4. వ్యక్తిగత పాలసీ బాండ్ల/గుర్తింపు కార్డుల పంపిణీ. 5. మరణం తదుపరి గంటలో సమాచారము కాల్‌ సెంటర్‌కు ఇవ్వడం. 
6. చనిపోయిన పాలసీదారుల క్లెయిములు గ్రామ వాలెంటీర్ల ద్వారా తెప్పించడం. 
7. పాలసీదారుల పిల్లల స్టడీ సర్టిఫికెట్‌ మరియు వివరములు సేకరణ జరుగునట్లు చేయుట. 
8. గ్రామ వాలెంటీర్ల ద్వారా ఉపకార వేతనముల పంపిణీ జరుగునట్లు చూచుట. 14 


సంక్షేమం మరియు విద్యా సహాయకుని జాబ్‌ చార్జ్‌ 


(G.O.Ms. No. 107 (SW) Dept., Dt. 25-9-2019) 


సి. విద్యా SH కార్యక్రమాలపై జాబ్‌ చార్జు: 


1. 


D a p> W 


5-15 సంవత్సరముల వయస్సు గ్రూపులో పాఠశాల వదలివేసిన వారు/అసలు పాఠశాలలో నమోదు కాని పిల్లలను గుర్తించడం. వారిలో 
వయస్సుకు అనుగుణంగా విద్యా స్రవంతిలోనికి తెచ్చుటకు దగ్గరలో ఉన్న ప్రత్యేక రెసిడెన్షియల్‌ శిక్షణా కేంద్రాలు (RSTO, 

ప్రత్యేక నాన్‌ రెసిడెన్షియల్‌ శిక్షణా కేంద్రాలలో (NRSTC) కాని చేరుటకు గల అవకాశాలపై అవగాహన కల్పించడం. అవసరమైతే వాటిలో 
చేర్పించుటకు కృషి చేయుట. 

NRSTC/RSTC లు సందర్శించి విద్యా విషయక మార్గదర్శకాలు ఇవ్వడం. 

పాఠశాల మేనేజ్‌మెంటు కమిటీ/ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశానికి హాజరు కావడం. 

విద్యార్థుల విద్య ఫలితాల గురించి (అభ్యసన సామర్ధ్యం గురించి) తల్లిదండ్రులకు సమాచారము అందించడం. 

తక్కువ అభ్యసన స్ధాయి గల విద్యార్ధుల వివరాలు తరగతి ప్రధానోపాధ్యాయుడు/తరగతి ఉపాధ్యాయుడు నుండి సేకరించి ప్రత్యామ్నాయ 
బోధన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించడం. 

గ్రామాలలో పదవ తరగతి (ఎస్‌.ఎస్‌.సి) ఉత్తీర్ణత కాని విద్యార్థులను గుర్తించి, వారు ఉత్తీర్ణత చెందుటకు మామూలు పద్ధతి ద్వారా. లేదా 
అవసరం అయినచో AP ఓపెన్‌ స్కూల్‌ (APOS) ద్వారా అట్టివారు SSC లో అర్హత సాధించుటకు మార్గదర్శకత్వం ఇవ్వడం. 


. ఎస్‌.ఎస్‌.సి. పూర్తి చేయుటకు అనాసక్తి చూపించువారికి స్కిల్‌ డెవలప్మెంట్‌ (నైపుణ్యాభివృద్ధి) కోర్సుల గురించి మార్గదర్శకం ఇవ్వడం. 


సంక్షేమం మరియు విద్యా సహాయకుని జాబ్‌ చార్జ్‌ 


G.O.Ms. No. 107 
9. అంగన్వాడీ కేంద్రాలలోని 5 సంవత్సరాలు నిండిన పిల్లలు ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో 100% నమోదుకు సహకరించడం. 


10. స్కూలు విద్యావ్యవస్థలో గృహ పంపిణీ లేనందున ప్రభుత్వంచే మంజూరు అయ్యే పథకాలు అయిన నోట్‌బుక్స్‌, యూనిఫాంలు, మధ్యాహ్న 
భోజన వసతి, శానిటరీ న్యాప్కిన్లు మరియు సైకిళ్ళు మొదలైనవి అర్హులకు చేరుటకు కృషిచేయుట. 
11. అమ్మ ఒడి పథకంలో తల్లుల ఎంపికలో ప్రధాన పాత్ర పోషించడము. 


డి. గృహ నిర్మాణ శాఖ కార్యక్రమాల పై జాబ్‌ చార్జు: 
1. గృహ మంజూరుకు అర్హత గల కుటుంబాల సర్వే మరియు వారి డాక్యుమెంటేషన్‌. 
2. పథకము నిబంధనల మేరకు అర్హత గల లబ్దిదారుల ఎంపిక. 3. మంజూరు అయిన లబ్దిదారులతో PRA నిర్వహణ. 
4. గృహ లబ్దిదారులను గృహ నిర్మాణం చేయుపీకు ప్రోత్సహించుట. 
5. ఇంటితో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుటకు లబ్దిదారులను ప్రోత్సహించుట. 
6. బ్యాంకు ఖాతా తెరుచుటకు గృహ లబ్దిదారులకు చేయూతనివ్వడం. 
7. గృహ నిర్మాణాల స్థితిపై నివేదికను తదుపరి చర్యలకు వార్డు సెక్రటేరియట్‌కు సమర్పించుట. 
8. గృహ లబ్దిదారుల గుర్తింపు, ఎంపిక మంజూరులపై ఫిర్యాదులు పరిష్కరించడం మరియు గృహ నిర్మాణంలో ఇతర ప్రభుత్వ పథకాల 
అనుసంధానం ఫై పై సమన్వయ కర్తగా వ్యవహరించడం. 


గమనిక: సంబంధిత అధికారులు తనకు కేటాయించిన ఏ ఇతర అధికార పని అయినను, తమ శాఖకు సంబంధించక పోయినను, సంక్షేమ 
మరియు విద్యా సహాయకులు నిర్వహించవలెను. 


-సాంఘిక సంక్షేమ శాఖ 16 


ఎస్‌.ఆర్‌.శంకరన్‌... ఒక ఆదర్శ అధికారి - (22.10.1984-7.10.2010) 


తమిళనాడులోని తంజావూరు జిల్లా సిరిగలత్తురు గ్రామంలో 22.10.1934లో శంకరన్‌ గారు జన్మించారు. 
వీరిది ఒక మధ్య తరగతికి చెందిన బ్రహ్మణ కుటుంబం. అయితే వీరు కుల, మత, భాష, ప్రాంతీయపరమైన అన్ని అడ్డుగోడలను 
ఛేదించి ఒక అభ్యుదయవాదిగా, పేదల పెన్నిధిగా నిలిచారు. మద్రాసు లయోల కళాశాలలో విద్యాభా సం పూర్తిచేసి 


అతిపిన్నవయసులో (23 సంవత్సరాలకే) కేంద్రప్రభుత్వ ఐ.ఎ.యస్‌. సర్వీసుకు ఎంపికై ఆంధ్రప్రదేశ్‌ కాడర్‌కు కేటాయించబడ్డారు. 


1957 లో ఐ.ఎ.యస్‌. లో విధుల్లో చేరినప్పటి నుంచి 1992 లో పదవి విరమణ చేసేవరకు ఎన్నో పదవులు నిర్వహించారు. 

ఏ పదవిలో వున్నా ఆయన నిరుపేదల పక్షాన నిలబడి ఆఖరుకి కొన్ని సమయాలలో ప్రభుత్వంతో రాజీపడలేక HOSOS సెలవుపై వెళ్ళి ఆ 
తర్వాత త్రిపుర రాష్ట్రానికి HH సెక్రటరిగా వెళ్ళటం జరిగింది. శంకరన్‌ గారిది ఏరకమైన భేషజాలకి లోనుకాని వ్యక్తిత్వం ఉద్యోగధర్మంలో ఎన్ని 
ఒడుదుడుకులు వచ్చినా తట్టుకొని ఎవరికి వత్తాసు పలకకుండా నిరుపేదల పక్షాన నిలబడి పోరాడిన యోధుడు. రాజ్యాంగంలోని 309, 310, 311, 312 
అదికరణలు అధికార యంత్రాంగానికి రక్షణ కల్పించినందున రాజ్యాంగ లక్ష్యాలను సాధించడంలో ఉన్నతాధికారులు ఎవరి ఒత్తిడికి లొంగరాదన్నది 
ఆయన ప్రగాడ విశ్వాసం, ఆ మేరకే జీవితమంతా పేదల పక్షాన పోరాడి అంబేద్కర్‌ మనకు ప్రసాదించిన రాజ్యాంగాన్ని స్పూర్తిగా చేసుకుని పేదలకు 
మరిన్ని సేవలు అధికారాలు అందించాలన్నది వారి భావన. రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు లొంగకుండా, స్వేచ్చగా ఇంకా చెప్పాలంటే రాజకీయ 
నాయకులకు వారి విధులను నిర్దేశిస్తూ, వారిని నియంత్రిస్తూ అధికార యంత్రాంగం సాగిపోవచ్చును. అయితే తాత్కాలికమైన భయాలు, ప్రలోభాలు 


అధికారులను తమ పనులను తాము చేసుకోనియ్యకుండా చేస్తాయి. వాటిని ఎలా అధిగమించాలో శంకరన్‌ గారు నిరూపించారు. 
17 


ఎస్‌.ఆర్‌.శంకరన్‌... ఒక ఆదర్శ అధికారి - (22.10.1934-7.10.2010) 


శంకరన్‌ గారు అంచెలంచలుగా ఎన్నో పదవుల్ని చేపట్టారు. కర్నూలు జిల్లా, నంద్యాల సబ్‌ కలెక్టరుగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లా జాయింట్‌ 
కలెక్టరుగా ౩ సంవత్సరాలు, నెల్లూరు జిల్లా కలెక్టరుగా ౩ సంవత్సరాలుగా పనిచేసిన కాలంలో నెలకు సగం రోజులు క్షేత్ర పర్యటనలు చేపట్టి ప్రజల్లో, 
ముఖ్యంగా నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు వాటి ఫలాలు అందేలా కృషిచేసేవారు. ఎక్కడ ఏ మంచి పని జరిగినా వాటిని చూసి అధికారులను 
అభినందించి వారికి ఉత్తేజాన్ని కలుగజేసేవారు. ఆ క్రమంలోనే గుర్తెడు సంఘటన సంభవించింది. 

1987లో Bt సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) ఒక సంచలనం. అధికారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూడటానికి 
తూర్పుగోదావరి జిల్లాలో మారుమూల కుగ్రామమైన గుర్తెడుకు అధికారులతో బయలుదేరిన శంకరన్‌ బృందాన్ని సాయుధ నక్సలైట్లు చేశారు. ఆ 
సంఘటనలో ఎవరు చనిపోకుండా అందరినీ క్షేమంగా నక్సలైట్లు విడుదలచెయ్యటం కేవలం శంకరన్‌ గారి వల్లే సాధ్యమైంది. 
ఆయన జీవనశైలి అతి నిరాడంబరంగా వుండేది. ఆయన వాడే ప్రతి వస్తువు ఆయన నిరాడంబర జీవన శైలి తెలియజేస్తుంది. శంకరన్‌ గారికి భార్యాపిల్లలు 
కుటుంబం ఏదిలేదు. ఆయన ఆజన్మబ్రహ్మచారి. పెళ్ళి తను ఎంచుకున్న మార్గానికి అవరోధమని భావించారాయన. కాని ఆయనకు నిరుపేదలు, దళితులు 
గిరిజనులందరు ఆయన కుటుంబమే. ఆయన ఎంత ఉన్నత పదువులు నిర్వహించినా, ఆయన నివసించింది సింగిల్‌ బెడ్‌ రూంలోనే. ఆయనకున్న ఆస్తులు 
ఆ బెడ్‌ రూంలో వున్న పుస్తకాలు, ఆయన ధరించే మామూలు ఫాంటు, అరచొక్కా -నిలువెత్తు నిరాడంబరత్వానికి నిదర్శనం. ఆయన ప్రక్కన బిళ్ళ బంట్రోతు 
లేకపోతె కలెక్టరుగారు అని తెలుసుకోవటం కష్టమయ్యేదట. అందుకే అందరూ ఆయన్ని ఐ.ఎ.యస్‌ గాంధి అని పిలిచేవారు. నెల్లూరు కలెక్టరుగా 
వున్నప్పుడు విశాలమైన తన కలెక్టరు బంగళాను ప్రవేటు బిల్లింగ్‌ లో జరుపుకుంటున్న విద్యార్దినులకు చదువుకోడానికి ఇచ్చేశారు. 


18 


ఎస్‌.ఆర్‌.శంకరన్‌... ఒక ఆదర్శ అధికారి - (22.10.1984-7.10.2010) 
శంకరన్‌ గారు నిర్వహించిన శాఖలో ఆయనకు అత్యంత ఇష్టమైనశాఖ సాంఘిక సంక్షేమశాఖ, ఎందుకంటే ఆ శాఖ ద్వారానే ఎక్కువగా గిరిజనులు, 


షెడ్యూలు కులాల వారికి సేవచేసే భాగ్యం కలుగుతుంది. శంకరన్‌గారి దృష్టిలో "ఎస్సీ, ఎస్టీల అభివృద్ది అనేది వారి సామాజిక అర్థిక స్థితిగతుల్లో ఏదో కొంచెం 
మార్పు వేగవంతంగా రావాలి. మిగతా సమాజానికి, వారికి మధ్యనున్న అంతరాలు అగాధాలు సాధ్యమైనంత త్వరగా పడిపోయి చివరకు పూర్తిగా 
నిర్మూలించబడాలి. న్యాయబద్ధమైన మానవత్వంతో తొణికిసలాడే సమసమాజం ఏర్పడేందుకు దోహదపడాలి" 

వీరి హయాంలోనే గిరిజనులకు ముఖ్యంగా గిరిజిన ప్రాంతాల్లో వసతిగృహాలు, స్కాలర్స్‌ కిచ్చే డబ్బు పెంచడం జరిగింది. గిరిజనుల ఆర్థిక పరిస్థితులు 
సామాజిక స్థితిగతులు తెలుసుకొని వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేవారు, వెట్టిచాకి , జోగిని వ్యవస్థల నిర్మూలన, చెంచు యానాదుల కోసం 
ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ఎస్‌.సి, ఎస్‌.టి జనాభా దామాషా పద్దతిలో బడ్జెట్‌ కేటాయింపులు చేయటం, ఉపప్రణాళికలు తయారు చేయటం వీరి 
కాలంలోనే అంకురార్పణ జరిగింది. 

పేదరిక నిర్మూలనలో వారికి తలపెట్టిన కార్యక్రమాల్లో భూసంస్కరణలు ప్రధాన పాత్ర వహిస్తాయని నమ్మినవాడు శంకరన్‌. భూమి సమస్యే, పేదరికానికి, 
దోపిడికి, దుఃఖానికి, అవమాన మానవ సంబంధాలకు ప్రధాన కారణమని గ్రహించారు, దళిత గిరిజనులకు భూమి బదలాయింపు ద్వారా, ఆర్థికంగా, సాంఘికంగా 
సమాజంలో హోదా లభిస్తుందని నమ్మిన వ్యక్తి. 

1980లో దేశానికే ఆదర్శవంతంగా, ఎన్‌.ఆర్‌.ఇ.పి, ఆర్‌.ఎల్‌.ఇజిపి వంటి గ్రామీణ పథకాలు ఎస్‌.సి, ఎస్‌.టీలకు చెందిన పేదరైతుల భూములలో 
వ్యవసాయ బావులు త్రవ్వించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా, పెద్ద ఎత్తున చేపట్టి వారి సంక్షేమానికి ఎనలేని కృషిచేసారు. 

బొగ్గుగనులు జాతీయం చెయ్యడంలోను, ప్రభుత్వానికి నక్సల్‌తో జరిగిన శాంతి చర్చలలో చురుకైన పాత్ర వహించారు. మన రాష్ట్రం నుంచి త్రిపుర 


రాష్ట్రానికి చీప్‌ సెక్రటరిగా వెళ్ళినప్పుడు, విమానం దిగి, బయటకు వచ్చి, రిక్షా మాట్లాడుకొని సర్కూట్‌ హౌస్‌కు బయలుదేరే సమయంలో స్వాగతం చెప్పడానికి వచ్చిన 
19 


ఎస్‌.ఆర్‌.శంకరన్‌... ఒక ఆదర్శ అధికారి - (22.10.1934-7.10.2010) 


అధికారులు గబగబా రిక్షా దగ్గరకు వచ్చి వారిని గుర్తించలేకపోయినందుకు పశ్చాత్తాపపడి, వారిని రిక్షానుండి సాదరంగా తోడ్మొని వెళ్ళారు. కాని శంకరన్‌ 
గారు తనవల్ల రిక్షావాడు నష్టపోకూడదు అని అతని డబ్బులు చెల్లించిన నిరాడంబరుడు. 

అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత దాని అమలుకు ప్రభుత్వం ఏర్పరిచిన 19 మంది సభ్యుల కమిటికి శంకర్‌ నాయకత్వం వహించారు. 
నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎదురయ్యే సవాళ్ళపై అధ్యయనం చేయడానికి ప్రణాళిక సంఘం నియమించిన కమిటీలో 
సభ్యుడిగా కూడ పనిచేసారు. ప్రభుత్వేతర సంస్థల్లో కూడ పనిచేశారు. 

అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి, సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వంటి సంస్థలు శంకరన్‌ గారిని 
సలహాదారునిగా నియమించుకొని, సర్వేలు చేపట్టవలసినదిగా కోరేవారు. ఆయనకున్న అనుభవం, పేదలపట్ల ఆయనకున్న అవగాహన, పేదల 
పక్షపాతిగా, ఆయన రూపకల్పన చేసిన ప్రణాళికలు రీత్యా, ఈ భాధ్యతలు ఆయనకు అప్పగించేవారు. 

మానవతా విలువలు మనసునిండా నింపుకొని చిత్తశుద్దితో పనిచేసే అధికారిగా దళితులు, అధికారులు, ప్రజల మన్నన పొందిన ఆయన 
ఎంతోమంది యువ అధికారులకు స్ఫూర్తిగా నిలచి, ఎందరో పేద దళిత యువకులకు తన సొంత డబ్బులతో విద్యాబుద్దులు నేర్పించారు. ఎందరో 
దళితయువ అధికారులను తీర్చిదిద్ది వారికి, పరిపాలన అంటే ఆలనాపాలనా లేని పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని కర్తవ్య భోదచేస్తూ వారిని ఉత్తేజ 
పరిచేవారు. శంకరన్‌గారు దేశం గర్వించదగ్గ అత్యున్నత సివిల్‌ సర్వీస్‌ అధికారి. అంతేకాదు, వారు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన 


పద్మభూషణ పురస్కారాన్ని అతి సున్నితంగా తిరస్కరించిన నిరాడంబరుడు, వారిని ఆదర్శంగా తీసుకొని, ప్రతి సంక్షేమ మరియు విద్యా సహాయకుడు తన 
సాంఘిక సంక్షేమశాఖ 


కర్తవ్యాలను నిర్వహిస్తారని ఆశిస్తూ... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. 20 


సంక్షేమ మరియు విద్యా సహాయకుని పరిధిలోని అంశాలు 


1) ఫీజు రీయింబర్స్‌మెంట్‌ : 
అమలు చేయబడిన పథకాలు 
ఎ) జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌) 
బి) జగనన్న వసతి దీవెన (ప్రతి విద్యార్థికి వసతి, భోజనం కొరకు అదనంగా సంవత్సరానికి రూ. 20 వేలు) 
2) అమ్మ ఒడి: 
ఎ) పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15000/- రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకాన్ని ఇంటర్‌ మీడియట్‌ వరకు విస్తరించబడినది. 
3) వైఎస్సార్‌ చేయూత: 
45 సంవత్సరాలు నిండిన ప్రతి బి.సి., ఎస్సీ, DH, మైనారిటీ మహిళకు 2020-21 నుండి నాలుగేళ్ళలో రూ. 75 వేలు దశలవారీగా ఆయా కార్పోరేషన్ల 
ద్వారా ఉచితంగా ఇవ్వబడుతుంది. 


4) వైఎస్సార్‌ ఆసరా: 
ఎ) ఏప్రిల్‌ 11, 2019 నాటికి పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 ధపాలుగా నేరుగా మహిళల చేతిలో అందించటం. 
బి) సున్నా వడ్డీకే రుణాలు ఇప్పించడం. ప్రభుత్వమే వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం. 


5) ఫించన్ల పెంపు: 
ఎ) ప్రస్తుతం వున్న ఫించన్ల అర్హత వయస్సు 65 నుండి 60కు తగ్గించడమైనది. 
బి) ఫించను మొతాన్ని దశల వారీగా రూ. 3000/-కు పెంచడం. దానిలో భాగంగా జూన్‌ 2019 నుండి రూ.2250/- కు పెంచడం జరిగినది. 
21 


బలహీన SOO బలోపేతానికి మూడు నూతన చట్టాలు 


బలహీన వర్గాల బలోపేతానికి మూడు నూతన చట్టాలు 
బలహీన వర్గాల విద్య, సామాజిక మరియు ఆర్థికాభివృద్ధి కొరకు అమలు పరచబడుచున్న పథకములు మరియు ఏర్పాటు చేయబడుచున్న ప్రత్యేక 
సంస్థలతో పాటు, ప్రభుత్వం ఇటీవల కొన్ని చారిత్రాత్మకమైన చట్టాలను కూడా చేయడం జరిగినది. వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధిలో ఈ నూతన చట్టాల పాత్ర 
ఎంతగానో ఉంటుంది అనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. నూతనంగా చేయబడిన చట్టాల వివరములు క్రింద తెలియ జేయడమైనది. 
1) బి.సి. ఎస్‌.సి., ఎస్‌.టి. మరియు మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులలో 50% రిజర్వేషన్‌ కల్పించుట (యాక్టు నెం. 24 ఆఫ్‌ 2019): 
0 బి.సి. ఎస్‌.సి. ఎస్‌.టి. మరియు మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులలో 50% రిజర్వేషన్‌ కల్పించు నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని 
తీసుకురావడం జరిగినది. అదియే యాక్లు నెం. 24 ఆఫ్‌ 2019. 
0 ఈ నూతన చట్టాన్ని జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 62, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేది. 19-08-2019 ద్వారా అమలులోకి తీసుకురావడం 
జరిగినది. 
0 ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్స్‌ (నియమములు) ను జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 77, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేది. 
27-09-2019 ద్వారా జారీ చేయడం జరిగినది. 
O కల్పించబడిన 50% రిజర్వేషన్‌ను ఈ క్రింది విధంగా వివిద కేటగిరీల మధ్య విభజించడం జరుగుతుంది. 
బి.సి మరియు మైనారిటీలు - 29%, _ ఎస్‌.సి. - 15%, ఎస్‌.టి. - 6% 
0 సాధారణ పరిపాలన శాఖ (జనరల్‌ SAD QE న్‌ డిపార్టుమెంట్‌ ) ను ఈ చట్టాన్ని అమలు పరచుటకు నోడల్‌ శాఖగా ప్రభుత్వం గుర్తించి, తగు బాధ్యతలను 


బలహీన SOO బలోపేతానికి మూడు నూతన చట్టాలు 


O ఈ చట్టాన్ని సక్రమంగా మరియు పారదర్శకంగా అమలు చేయుటకు ఒక ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌లను అభివ ద్ధి పరచి అమలులోకి తీసుకురావడం 
జరుగుతుంది. 


2) బి.సి. ఎస్‌.సి. ఎస్‌.టి. మరియు మైనారిటీలకు నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులు మరియు సర్వీసు కాంట్రాక్టులలో 50% రిజర్వేషన్‌ కల్పించుట (యాక్టు నెం. 25 ఆఫ్‌ 
2019): 


O బిసి. ఎస్‌.సి. ఎస్‌.టి. మరియు మైనారిటీలకు నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులు మరియు సర్వీసు కాంట్రాక్టులలో 50% రిజర్వేషన్‌ కల్పించు నిమిత్తం 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగినది. అదియే యాక్టు నెం. 25 ఆఫ్‌ 2019. 


0 ఈ నూతన చట్టాన్ని జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 63, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేది. 19-08-2019 ద్వారా అమలులోకి తీసుకురావడం 


జరిగినది. 


ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్స్‌ (నియమములు) ను జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 74, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, 
తేది. 16-09-2019 ద్వారా జారీ చేయడం జరిగినది. 
కల్పించబడిన 50% రిజర్వేషన్‌ను ఈ క్రింది విధంగా వివిద కేటగిరీల మధ్య విభజించడం జరుగుతుంది. 
బి.సి మరియు మైనారిటీలు - 29%, ఎస్‌.సి. - 15%, ఎస్‌.టి. - 06% 
ఈ చట్టానికి లోబడి, నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులకు సంబందించి పంచాయితీ రాజ్‌ శాఖను (పంచాయితీ రాజ్‌ డిపార్టుమెంట్‌), నామినేటెడ్‌ సర్వీసు 


కాంట్రాక్టులకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌) ను నోడల్‌ శాఖలుగా ప్రభుత్వం గుర్తించి, తగు అమలు 


బాధ్యతలను అప్పజెప్పడం జరిగినది. 23 


బలహీన SOO బలోపేతానికి మూడు నూతన చట్టాలు 


O ఈ చట్టానికి లోబడి, నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులు పొందడానికి మరియు నామినేటెడ్‌ సర్వీస్‌ కాంట్రాక్ట్‌ పొందడానికి ఆయా వర్గాలకు చెందిన వారు 
రిజిస్ట్రేషన్‌ సంబంధిత అధికారుల వద్ద చేయించుకోవాలి. 

( రిజిస్ట్రేషన్‌ చేయించుకొనుట కొరకు, ఒక ప్రత్యేక డ్రైవ్‌ను (స్పెషల్‌ డ్రైవ్‌) చేపట్టడం జరుగుతుంది. ఈ వర్గాలకు చెందిన వారు రిజిస్ట్రేషన్‌ చేసుకొనుట కొరకు 
అవసరమైన సాల్వెన్సీ సర్టిఫికేటు మరియు ఎక్స్పీరియన్స్‌ సర్టిఫికేట్‌ విషయంలో మినహాయింపు ఇవ్వడమైనది. 

O ఈ చట్టాన్ని సక్రమంగా మరియు పారదర్శకంగా అమలు చేయుటకు ఒక ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను అభివృద్ది పరచి అమలులోకి తీసుకురావడం 
జరుగుతుంది. ఇందు కొరకు ఒక ప్రత్యేక 100 పాయింట్ల రోస్టర్‌ను కూడా అభివృద్ధి చేయడం జరిగినది. 

3) శాశ్వత ప్రాతిపదికన బి.సి. కమీషన్‌ ఏర్పాటు (యాక్టు నెం. 19 ఆఫ్‌ 2019): 

0 బి.సి. కమీషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయు నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగినది. అదియే 
యాక్టు నెం. 19 ఆఫ్‌ 2019. 

0 ఈ నూతన చట్టాన్ని జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 61, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేది. 19-08-2019 ద్వారా అమలులోకి తీసుకురావడం 
జరిగినది. 

0 ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్స్‌ (నియమములు) ను జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 66, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, 
తేది. 80-08-2019 ద్వారా జారీ చేయడం జరిగినది. 

O గౌరవనీయులు రిటైర్డ్‌ జస్టిస్‌ శ్రీ ఎ. శంకర నారాయణ గారిని బి.సి. కమీషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 73, వెనుకబడిన తరగతుల 
సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేది. 12-09-2019 ద్వారా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయడం జరిగినది. 24 


బలహీన SOO బలోపేతానికి మూడు నూతన చట్టాలు 


బి.సి. కమీషన్‌ కార్యకలాపాలు : 

వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చమని వివిధ కులాల వారు చేయు అభ్యర్థనలను పరిశీలించడం. 

0 ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్స్‌ నియమములు) ను జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 74, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, 
తేది. 16-09-2019 ద్వారా జారీ చేయడం జరిగినది. 

O కల్పించబడిన 50% రిజర్వేషన్‌ను ఈ క్రింది విధంగా వివిద కేటగిరీల మధ్య విభజించడం జరుగుతుంది. 

బి.సి మరియు మైనారిటీలు - 29%, ఎస్‌.సి. - 15%, ఎస్‌.టి. - 06% 

O ఈ చట్టానికి లోబడి, నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులకు సంబందించి పంచాయితీ రాజ్‌ శాఖను (పంచాయితీ రాజ్‌ డిపార్టుమెంట్‌), నామినేటెడ్‌ సర్వీసు 
కాంట్రాక్టులకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ ) ను నోడల్‌ శాఖలుగా ప్రభుత్వం గుర్తించి, తగు అమలు 
బాధ్యతలను అప్పజెప్పడం జరిగినది. 

O ఈ చట్టానికి లోబడి, నామినేటెడ్‌ కాంట్రాక్ట్‌ పనులు పొందడానికి మరియు నామినేటెడ్‌ సర్వీస్‌ కాంట్రాక్ట్‌ పొందడానికి ఆయా వర్గాలకు చెందిన వారు 
రిజిస్ట్రేషన్‌ సంబంధిత అధికారుల వద్ద చేయించుకోవాలి. 

O రిజిస్ట్రేషన్‌ చేయించుకొనుట కొరకు, ఒక ప్రత్యేక BH (స్పెషల్‌ డ్రైవ్‌) చేపట్టడం జరుగుతుంది. ఈ వర్గాలకు చెందిన వారు రిజిస్ట్రేషన్‌ చేసుకొనుట కొరకు 
అవసరమైన సాల్వెన్సీ సర్టిఫికేటు మరియు ఎక్స్పీరియన్స్‌ సర్టిఫికేట్‌ విషయంలో మినహాయింపు ఇవ్వడమైనది. 

O ఈ చట్టాన్ని సక్రమంగా మరియు పారదర్శకంగా అమలు చేయుటకు ఒక ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను అభివృద్ధి పరచి అమలులోకి తీసుకురావడం 


జరుగుతుంది. ఇందు కొరకు ఒక ప్రత్యేక 100 పాయింట్ల రోస్టర్‌ను కూడా అభివృద్ధి చేయడం జరిగినది. సక 


బలహీన STO బలోపేతానికి మూడు నూతన చట్టాలు 


3) శాశ్వత ప్రాతిపదికన బి.సి. కమీషన్‌ ఏర్పాటు (యాకు నెం. 19 ఆఫ్‌ 2019): 


0 బి.సి. కమీషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయు నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగినది. అదియే 
యాక్టు నెం. 19 ఆఫ్‌ 2019. 
0 ఈ నూతన చట్టాన్ని జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 61, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేది. 19-08-2019 ద్వారా అమలులోకి తీసుకురావడం 
జరిగినది. 
0 ఈ నూతన చట్టాన్ని అమలు పరచుటకు అవసరమైన రూల్స్‌ (నియమములు) ను జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 66, వెనుకబడిన తరగతుల సంక్షేమ (ఎఫ్‌) శాఖ, 
తేది. 30-08-2019 ద్వారా జారీ చేయడం జరిగినది. 
0 గౌరవనీయులు రిటైర్డ్‌ జస్టిస్‌ శ్రీ ఎ. శంకర నారాయణ గారిని బి.సి. కమీషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 73, వెనుకబడిన తరగతుల 
సంక్షేమ (ఎఫ్‌) శాఖ, తేది. 12-09-2019 ద్వారా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయడం జరిగినది. 
బి.సి. కమీషన్‌ కార్యకలాపాలు : 
U వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చమని వివిధ కులాల వారు చేయు అభ్యర్థనలను పరిశీలించడం. 
O వెనుకబడిన తరగతుల జాబితాలో ఇదివరకే ఉన్న కులాల నుండి వచ్చు గ్రూపు మార్పిడి అభ్యర్థనలను పరిశీలించడం. 
U వెనుకబడిన తరగతుల జాబితాలో క్రొత్తగా కులాలను చేర్చుటపైన (అండర్‌ ఇంక్లూజన్‌) మరియు జాబితాలో ఇదివరకే ఉన్న కులాల తొలగింపు పైన 
(ఓవర్‌ ఇంక్తూజన్‌) వచ్చు ఫిర్యాదులను పరిశీలించడం. 


బలహీన వరాల బలోపేతానికి మూడు నూతన చట్టాలు 


క్‌ 


క్‌ 


E 


E 


ఓ 


విద్యా సంస్థల ప్రవేశాలలో మరియు ఉద్యోగ నియామకాలలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అమలు పరచడంలో వచ్చు ఫిర్యాదులను 
పరిశీలించడం. 

నిర్దేశించబడిన కాల వ్యవధి ప్రకారం వెనుకబడిన తరగతుల విద్య, సామాజిక మరియు ఆర్థిక ప్రగతిని తగు సర్వే ద్వారా పరిశీలించడం. 
వెనుకబడిన తరగతులు సాధించు పురోగతి మరియు అభివృద్ధి స్థాయిలను అంచనా వేయడం. 

వెనుకబడిన తరగతులకు చెందిన వివిధ కులాలు సాధించు పురోగతి మరియు అభివృద్ది న్థాయిలను పోల్చడం, ఏవైనా కులాలు 
తగినంతగా పురోగతి మరియ అభివృద్ధి సాదించలేక వెనుకబడి పోవడాన్ని గమనించిన ఎడల, అట్టి కులాలను వెనుకబడిన తరగతులలోనే 
ప్రత్యేకంగా గుర్తించి వారిని అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడానికి సిఫారసు చేయడం. 

వెనుకబడిన తరగతులకు చెందిన కులాలలో కొన్నింటిని అత్యంత వెనుకబడిన తరగతులుగా గుర్తించడం జరిగినది. మొత్తం 139 కులాలు 
వెనుకబడిన తరగతుల జాబితాలో ఉండగా, 32 కులాలు అత్యంత వెనుకబడిన జాబితాలో చేర్చబడి ఉన్నవి. పేరుకు తగ్గట్టుగా ఈ 32 
కులాలు అన్ని రంగాలలోనూ వెనుకబడిన తరగతులలోని ఇతర కులాల కంటే కూడా ఇంకా వెనుకబడి ఉన్నవన్నమాట. కనుక, వాటి 
అభివృద్దికి అవసరమైన రక్షణాత్మక చర్యలను చేపట్టుటకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం. 

వెనుకబడిన తరగతులకు చెందిన వారిపైన చోటు చేసుకునే అట్రాసిటీస్‌ మీద మరియు సామాజిక బహిష్కరణలపైన తగు విచారణ జరపడం. 

పైన తెలియజేసిన అంశములపై బి.సి. కమీషన్‌ తగు పరిశీలన / అధ్యయనం అనంతరం తన సూచనలు, సలహాలు మరియు సిఫారసులతో 
కూడిన నివేదికను ప్రభుత్వమునకు అందజేస్తుంది. ఆ నివేదికను పరిశీలించి, ప్రభుత్వం తగు చర్యలను చేపట్టడం జరుగుతుంది. 


27 


బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు (ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటి, ఇ.బి.సి. లకు) 


జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన 


పూర్తిఫీజు చెల్లింపు (రీయింబర్స్‌మెంట్‌): 
U కళాశాలలలో చదువుతున్న ప్రతి పేద విద్యార్థికి చదువుకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. పూర్తి ఫీజు చెల్లింపుతో పాటుగా ప్రతి విద్యార్థికి 
భోజన, వసతి సదుపాయము కొరకు సంవత్సరానికి రూ. 20,000/- ఇవ్వబడుతుంది. 
పై హమీకి అనుగుణముగా ప్రభుత్వము రెండు పథకాలను రూపొందించినది: 
1. జగనన్న విద్యాదీవెన (RTF) 2. జగనన్న వసతి దీవెన (MTF) 
పథకాలు వర్తించే తేది : 2019 - 20 విద్యా సంవత్సరము నుండి పై రెండు పథకాలు వర్తిస్తాయి. 


విద్యార్థుల అర్హత: 

O స్టేట్‌ యూనివర్సిటీ/బోర్డ్‌ లకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ/ఎయిడెడ్‌/పైవేట్‌ కాలేజీలలో పాలిటెక్నిక్‌, ఐ.టి.ఐ. మరియు డిర్రీ &ఆ పైస్థాయి కోర్సులు 
చదువుతున్న అందరు విద్యార్గులు. 

OG స్కాలర్‌, కాలేజీ అనుబంధ హాస్టళ్ళు, డిపార్టుమెంటు అనుబంధ హాస్టళ్ళ విద్యార్థులు అర్హులు 

0 స్కాలర్‌షిప్‌ విడుదలకు 75% హాజరు తప్పనిసరి 


విద్యార్థుల అనర్హత: 
0 పైవేట్‌/డిమ్డ్‌ యూనివర్శిటీ విద్యార్థులు కరెస్సాండెన్స్‌ / డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ చదివే విద్యార్థులు 
0 మేనేజ్మెంట్‌ / స్పాట్‌ అడ్మిషన్‌ పొందే విద్యార్థులు 


28 


బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు (ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటి, ఇ.బి.సి. లకు) 


జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన 


a నననని 
లూ 


రూ. 2.50 లక్షలకు సమానమైన లేదా తక్కువ 
10.00 ఎకరాలకన్నా తక్కువ మాగాణి (లేదా) 25.00 ఎకరాల కన్నా తక్కువ గల మెట్ట భూమి 
(లేదా) మాగాణి మరియు మెట్ట కలిపి 25.00 ఎకరాలలోపు 


కుటుంబ సంవత్సర ఆదాయం 
కుటుంబ యొక్క మొత్తం వ్యవసాయ భూమి 


కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కాని లేక ఫించనుదారుడు కాని అయి 
ప్రభుత్వ ఉద్యోగి / ఫించనుదారుడు ఉండకూడదు. (జీతము మరియు ఉద్యోగ భర్తీకి సంబంధం లేకుండా శానిటిరి వర్కుర్లు అందరు 
అరు లీ) 
యౌ 


కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు కూడా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. 


శ మ. (టాక్సీ/ట్రాక్టర్‌/ఆటోలకు మినహాయింపు గలదు.) 


ఆదాయ పన్ను కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ఆదాయ పన్ను చెల్లింపుదారు అయి ఉండరాదు. 


ఆస్థి లేకుండా లేదా 1500 sft కన్నా తక్కువ బిల్డప్‌ ఏరియా (Builtup Area) (నివాస లేదా వాణిజ్య 


పట్ల తం లోని ఆ? 
ల భవనము) కలిగి కుటుంబం అర్హులు. 


29 


బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు (ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటి, ఇ.బి.సి. లకు) 


జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన 


పంపిణీ విధానం 
జగనన్న విద్యా దీవెన 


LO పూర్తి ఫీజు విద్యార్థుల తరపున సంబంధిత కళాశాల ఖాతాలకు జమ అవుతుంది. 
జగనన్న వసతి దీవెన 
LI మెయింటెన్స్‌ (స్కాలర్‌షిప్‌) మొత్తం అర్హత గల విద్యార్థి తల్లి యొక్క సంబంధిత ఖాతాలో జమ అవుతుంది. 


O ఒక వేళ తల్లి మరణించిన యెడల, ఆ మొత్తం విద్యార్థి యొక్క సహజ సంరక్షకుడి (Natural Guardian) ఖాతాకు జమ చేయబడతుంది. 


ఎంటైటిల్మెంట్‌ (Entitlements) 
జగనన్న విద్యాదీవెన 


క్‌ సమర్థ అధికార సంస్థ (Competent Authority) నిర్ణయించిన ఫీజు, అర్హత గల విద్యార్థులందరికీ పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది. 

ü పూర్తి ఫీజు విద్యార్థుల తరపున సంబంధిత కళాశాల ఖాతాలకు జమ అవుతుంది. 

జగనన్న వసతి HSS 

0 ప్రతి విద్యార్ధికి సంవత్సరానికి రూ. 20,000/- చొప్పున రెండు విడతలుగా జూలై మరియు డిసెంబర్‌ నెలలో డే-స్కాలర్లకు, కాలేజి అనుబంధ హాస్టళ్ళు 
మరియు డిపార్టుమెంట్‌ అనుబంధ హాస్టళ్ళుకు అందజేయాలి. 


జగనన్న వసతి దీవెన కుటుంబలోని అర్హతగల పిల్లలందరికీ వర్తిస్తుంది. 
30 


బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు (ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిట, ఇ.బి.సి. లకు) 
జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన 


విద్యార్థుల కేటగిరి చెల్లింపు షెడ్యూల్‌ 


రూ. 10,000/- (2019-20 సం | |నికి డిసెంబర్‌లో చెల్లించబడును. 


డే స్కాలర్‌ విద్యార్లులు 
: రూ. 20,000/- (2020-21 నుండి) రెండు దఫాలుగా విడుదల చేయబడును. 
కాలేజి అనుబంధ హాస్టల్‌ విద్యార్దులు, రూ. 20,000/- (2019-20) నుండి రెండు దఫాలుగా చెల్లించబడును. 
0 నెలకు రూ. 1600/- (2019-20 నుండి) విద్యార్థి ఉన్న హస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (వార్డెన్‌) 
pers జమ కాబడును. 
డిపార్టుమెంటు అనుబంధ హాస్టల్‌ విద్యార్థులు ౬ బాలెన్స్‌ మొత్తము విద్యార్ది తల్లి ఖాతాకు రెండు దఫాలుగా అనగా జూలై మరియు డిసెంబర్‌ 
నెలలో సుర్దుబాటు చేయబడును. 


తల్లి బ్యాంకు ఖాతా వివరముల మ్యాపింగ్‌ (Mapping) 
వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పాత్ర 
0 తలి - విద్యార్ది మ్యాపింగ్‌ 
గా థ 
0 తల్లి బ్యాంకు ఖాతా వివరములు నమోదు మరియు డాక్యుమెంట్‌ అప్తోడు (Upload) 


O ఖాతా వివరాల యొక్క యదార్థతను ధృవీకరించుట 
31 


ప్రీ మెట్రిక్‌ మరియు పోస్ట్‌ మెట్రిక్‌ (కళాశాల) వసతి గృహాలు 


ఈ పధకం యొక్క లక్ష్యం : 
O ప్రాధమిక, సెకండరీ, కళాశాల స్థాయిలలో విద్యార్థులకు ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రీ మెట్రిక్‌, కళాశాల 
వసతి గృహాలను నిర్వహిస్తుంది. 


0 ఈ పధకము ఎస్‌.సి., ఎస్‌.టి. బి.సి. మైనారిటీ, ఇ.బి.సి, విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు వర్తిస్తుంది. అర్హత కలిగిన విద్యార్థులు హాస్టల్స్‌ లో ఉచిత 
భోజన, వసతులను పొందవచ్చును. 

అర్హత : 

0 తెల్ల రేషన్‌ కార్డు ఉండి ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలలో 3 నుండి 10 తరగతి వరకు చదువుచున్న విద్యార్థులు ప్రీ మెట్రిక్‌ హాస్టల్స్‌లోను మరియు అన్ని 
రకాల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కళాశాల వసతి గృహాల్లోను వసతి పొందడానికి అర్హులు. 

ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి గృహాల సంఖ్య : 

0 రాష్ట్రంలో సంక్షేమ శాఖలు 2171 ప్రీ మెట్రిక్‌ హాస్టల్స్‌ను మరియు 827 కళాశాల వసతి గృహాలను మూడు లక్షల మంది విద్యార్థులతో నిర్వహిస్తున్నవి. 

ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు : 

ప్రతి విద్యార్ధికి 4 జతల దుస్తులు, స్టేషనరీ సామాగ్రి , ప్లేట్స్‌ , గ్లాసులు దుప్పట్లు, కార్పెట్లు నిర్ణయించిన స్కేలు ప్రకారం ప్రీ-మెట్రిక్‌ విద్యార్థులకు 

అందచేయబడుచున్నవి. ఈ హాస్టల్స్‌ లో డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేయుటకు సంకల్పించబడినది. బయో మాట్రిక్‌ హాజరు అమలు 

చేయబడుచున్నది. వసతి గృహాలకు ట్యాబ్‌లు, లాప్‌ ట్యాబ్‌లు ఇవ్వబడినవి. ఆహార, కాస్మోటిక్‌ మరియు ఇతర ఖర్చుల బిల్లులు అన్‌ లైన్‌ నందు జ్ఞానభూమి 


ఆధారిత బయో మాట్రిక్‌ హాజరు సహితంగా చేయబడతాయి. కా 


ప్రీ మెట్రిక్‌ మరియు పోస్ట్‌ మెట్రిక్‌ (కళాశాల) వసతి గృహాలు 
0 సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఒక్కొక్క కళాశాల వసతి గృహంలోని విద్యార్దులకు నైపుణ్యాభివృద్ది శిక్షణ (స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ శిక్షణ) 
ఇచ్చుటకు 20 కంప్యూటర్లతో కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయబడినది. 
దరఖాస్తు చేయు విధానం : 
0 గామ/వార్డు వాలంటీరు ద్వారా/ గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు ను సమర్పించి వెంటనే హాస్టల్‌ లో ప్రవేశాన్ని పొందవచ్చు. 


డైట్‌ ఛార్జీల వివరాలు: 
తరగతులు విద్యాలయాల రకాలు ప్రస్తుతం పెంచిన డైట్‌ ఛార్జీలు (01-07-2018 
నుండి) 
III & IV ప్రీ-మెట్రిక్‌ వసతి గృహాలు/రెసిడెన్సియల్‌ రూ. 1000/- 
పాఠశాలలు 
V, VI & VII ప్రీ-మెట్రిక్‌ వసతి గృహాలు/రెసిడెన్సియల్‌ రూ. 1250/- 
పాఠశాలలు 
VIII, IX & X ప్రీ-మెట్రిక్‌ వసతి గృహాలు/రెసిడెన్సియల్‌ రూ. 1250/- 


పాఠశాలలు 


33 


ప్రి మెట్రిక్‌ మరియు పోస్ట్‌ మెట్రిక్‌ (కళాశాల) వసతి గృహాలు 


కాస్మోటిక్‌ మరియు ఇతర చార్జీల వివరాలు: 


(01-07-2018 నుండి) ఛార్జీలు 


3 నుండి 6వ తరగతుల విద్యార్థులకు 
7వ తరగతి విద్యార్థులకు 
1 కాస్మోటిక్‌ ధరలు 
8,9 మరియు 10వ తరగతి విద్యార్థులకు 
రెవ తరగతి, ఆపై 


కుట్టు ధరలు (బాలురు 
మరియు బాలికలకు) 


రూ.100 బాలురుల కోసం 
రూ.110 బాలికల కోసం 


రూ.125 బాలురుల కోసం 
రూ.160 బాలికల కోసం 


రూ.125 బాలురుల కోసం 
రూ.160 బాలికల కోసం 


రూ.30/- నెలకు 


రూ.80/- జతకు 


34 


ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనములు - 9, 10 వ తరగతులకు 


ఈ పధకం యొక్క లక్ష్యం : 

O సెకండరి స్థాయిలో డ్రాప్‌ జెట్స్‌ను నిరోధించి, OHH, రేటును పెంచే ఉద్దేశ్యంతో ఈ పధకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. 

అర్హత : 
లూ 

O ఈ పథకము ప్రభుత్వ, మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ మరియు ఎయిడెడ్‌ స్కూళ్లలో 9,10వ తరగతులు చదివే ఎస్‌.సి. ఎస్‌.టి., 
బి.సి., విభిన్న ప్రతిభావంతులైన డే స్కాలర్‌ మరియు సంక్షేమ హాస్టల్‌లో వుండే విద్యార్థులకు వర్తించును. 

0 ఎస్‌.సి., ఎస్‌.టి. విద్యార్థుల కుటుంబ సంవత్సరం ఆదాయం 2 లక్షలు లోపు మరియు బి.సి. విద్యార్థులకు రూ.44,500/- లోపు ఉండవలెను. 


[9,10 తరగతులు చదివే డే-స్కాలర్‌ విద్యార్థులకు సంవత్సరానికి రూ.2250/- మరియు హాస్టల్‌ విద్యార్థులకు సంవత్సరానికి రూ.4500/- 
చెల్లించబడును. 


దరఖాస్తు చేయు విధానం : 
a గ్రామ/వార్డు వాలంటీరు ద్వారా, గ్రామ/వార్డు సచివాలయం ద్వారా స్ట్‌ ూర//(యఅంఅంపష్టబఎఅి.0జూ.స్త్రశీజ.అఅ వెబ్‌ సైట్‌ నందు విద్యార్థులు 


తమ దరఖాస్తులను సమర్పించ వలెను. ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలు విద్యార్థుల బ్యాంకు అకౌంట్‌ లోనికి నేరుగా విడుదల చేయబడతాయి. 


35 


బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌- రెసిడెన్షియల్‌ & నాన్‌ రెసిడెన్షియల్‌ 


ఈ పధకం యొక్క లక్ష్యం : 
0 ఎంపిక చేసిన ఎస్‌.సి. ఎస్‌.టి. విద్యార్థులకు జిల్లాలలోని ఉత్తమ ప్రైవేటు పాఠశాలల్లో, ఆంగ్ల మాధ్యమములో నాణ్యమైన విద్యను, రెసిడెన్షియల్‌ 
(ఎస్‌.సి. ఎస్‌.టి) మరియు నాన్‌ రెసిడెన్షియల్‌ (ఎస్‌.సి) విధానంలో అందించే లక్ష్యం తో ఈ పధకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 


అర్హత : 

0 తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు చెందిన ఎస్‌.సి, ఎస్‌.టి. విద్యారులు అర్హులు. 

0 ఈ పధకము ద్వారా ఎస్‌.సి., విద్యార్థులు ఎంపిక చేసిన పాఠశాలలలో, రవ తరగతి నుండి 10వ తరగతి వరకు మరియు ఎస్‌.టి. విద్యార్ధులు1వ 
తరగతి నుండి 10 వ తరగతి వరకు రెసిడెన్షియల్‌ విధానంలోను మరియు ఎస్‌.సి, విద్యార్థులు, 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు నాన్‌- 


రెసిడెన్షియల్‌ విధానంలోనువిద్యను అభ్యసిస్తారు. 

ఉపకార వేతనాలు చెల్లింపు : 

O ఈ పధకం క్రింద రెసిడెన్షియల్‌ విధానంలో సంవత్సరానికి రూ.30 వేల రూపాయలు మరియు నాన్‌ రెసిడెన్షియల్‌ విధానంలో సంవత్సరానికి 
రూ.20 వేల రూపాయలను గరిష్టంగా, స్కూల్స్‌ యాజమాన్యానికి, విద్యార్దుల తరుపున ఆన్‌ లైన్‌ లో వజూంరర వెబ్‌ సైట్‌ ద్వారా చెల్లించబడును. 


0 విద్యార్థి నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబడదు. 

ధరఖాస్తు "చేయు విధానం: 

E గామ/వార్డు వాలంటీరు ద్వారా/ గ్రామ/వార్డు సచివాలయం ద్వారా లేదా https://epass.apcfss.in వెబ్‌ సైట్‌ నందు విద్యార్థులు తమ 
దరఖాస్తులను సమర్పించ వలెను. ప్రతి సంవత్సరం మే నెలలో 1, 35 తరగతులలోనికి విద్యార్థుల ఎంపిక ఆన్‌ రైన్‌ లాటరీ ద్వారా, మరియు 5, 8 


తరగుతులకు B.A.S.CET ద్వారా జిల్లాకు కేటాయించిన సీట్ల వరకు జరుగును. 


36 


కార్పోరేట్‌ కళాశాలలలో విద్యా పథకం 


నేపధ్యం i 


DO ఎస్సీ/ఎస్టీ/బి.సి/ఇ.బి.సి/మైనారిటీ వర్గాలకు చెందిన మెరిట్‌ విద్యార్థులు ఇంటర్‌మీడియట్‌లో పేరుగాంచిన కార్పోరేట్‌ కళాశాలలో 
రెసిడెన్సియల్‌ విధానంలో చేరి, నాణ్యత కల విద్యను పొంది ఐ.ఐ.టిలలో, పేరుగాంచిన/ఇంజనీరింగ్‌/మెడికల్‌ కళాశాలలో సీట్లు తెచ్చుకొనేందుకు 


ఆర్థిక సహాయం అందించటం ఈ పథకం లక్ష్యం. 3238 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈ పథకం క్రింద చేర్పించటం జరుగుతుంది. 
అర్హత: 
1. పదవ తరగతిలో కనీసం 7 జి.పి.ఎ తెచ్చుకున్నవారు. 


2. ఎస్సీ, DY, విద్యార్తులకు సంవత్సర ఆదాయం రెండు లక్షలు మించరాదు. 
3. బి.సి, ఇ.బి.సి, మైనారిటీ విద్యార్ధుల కుటుంబ సంవత్సర ఆదాయం ఒక లక్షకు మించరాదు. 
సీట్ల కేటాయింపు: 
ఎ) వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, KGBV లలో చదివిన విద్యార్థులకు - 50% సీట్లు కేటీయింపు. 
బి) ప్రభుత్వ/మున్సిపల్‌/2P/ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థులకు - 25% 
సి) ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యార్థులకు, నవోదయ విద్యార్థులకు - 20% 
డి) Best Available Schools లో చదివిన ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు - 5% 


ఇ) మొత్తం సీట్లలో 60% బాలికలకు, 3% వికలాంగులకు 
37 


కార్పోరేట్‌ కళాశాలలలో విద్యా పథకం 


ఎంపిక కాబడిన కళాశాలలో చేరిన తదుపరి, సంవత్సరమునకు రూ.35,000 మించకుండా కళాశాలకు ఫీజు చెల్లించబడును. విద్యార్థికి 
రూ.3000 Pocket Money గా చెల్లించబడును. 
దరఖాస్తుచేయు విధానం: 

ప్రతి సంవత్సరం మే నెలలో jnanabhumi.ap.gov.in ద్వారా దరఖాస్తు చేయవచ్చును. గ్రామ/వార్డు సచివాలయం ద్వారా కూడా 
దరఖాస్తు Online లో పంపవచ్చును. వచ్చిన దరఖాస్తులలో పై నిబంధనల మేరకు, 10వ తరగతి పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక 


జరుగును. 


38 


ఆరోగ్యానికి హానికరమయిన శభ్రంచేయు వృత్తులలో ఉన్నవారి పిల్లలకు ప్రీ-మెట్రిక్‌ 
ఉపకారవేతనములు 


నేపధ్యం: అత్యంత అణగారిన వర్గాలు అనాదిగా కొన్ని ఆరోగ్య హానికర శుభ్రపరచు వృత్తులలో పనిచేయుచున్నారు. అటువంటి వారి పిల్లలకు 
బడిలో చదువుకునేందుకు BOs సహాయం చేయటం ఈ పథకం లక్ష్యం. 

అర్హతలు: మతం, కులంతో సంబంధం లేకుండా, క్రింద పేర్కొన్న వారి పిల్లలు 1 నుంచి 10వ తరగతి వరకు ఉపకార వేతనమునకు అర్హులు. 
ఎ) 2013 మాన్యువల్‌ స్కావెంజర్‌ వృత్తి నిషేధ చట్టం క్రింద పేర్కొనబడిన మాన్యువల్‌ స్కావెంజర్‌లు 
బి) పశువుల చర్మాలు HOD వారు (Tanners & Flayers) 


సి) చెత్త ఏరేవారు (Rag-Pickers) 

డి) 2013 మాన్యువల్‌ స్మావెంజర్‌ వృత్తి నిషేధ చట్టం క్రింద పేర్కొనబడిన ఆరోగ్యానికి హానికరమయిన శుభ్రంచేయు వృత్తులలో 
ఉన్నవారు. 
సంబంధిత పంచాయతి/మున్సిపల్‌ అధికారి ధృవీకరణ సర్టిఫికేట్‌ అవసరం. 


హ 
తరగతి డేస్కాలర్‌ విద్యారి 
(A) 


1 నుండి 10వ నెలకు రూ. 225/- (10 నెలలకు) రూ. 700/- (10 నెలలకు) 


39 


ఈ పధకం యొక్క లక్ష్యం : 
నిరుపేద కుటుంబాలకు చెందిన ఎస్‌.సి. ఎస్‌.టి. బి.సి,ఈ.బి.సి. మైనారిటీ, కాపు, బ్రాహ్మణ విద్యార్థులను విదేశాలలో ఉన్నత చదువులు చదివించి 


బంగారు భవిష్యత్తును ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వము ఈ పధకం ను అమలు చేస్తున్నది. 
అర్హత: 
(] వార్షికాదాయము రూ. 6.00 లక్షల లోపు ఉన్న విద్యార్థులు ఈ పధకానికి అర్హులు 
ప్రభుత్వ సహాయం : 


O విదేశాలలో డిగ్రీ అనంతర మరియు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, పి.హెచ్‌.డి. పి.జి. డిప్లామా మొదలైన ఉన్నత విద్యనభ్యసించ కోరు విద్యార్థులకు ప్రభుత్వం 
ఎస్‌.సి., ఎస్‌.టి., మైనారిటీ విద్యార్థులకు రూ.15 లక్షల రూపాయలు మరియు మిగిలిన వారికి రూ.10 లక్షల రూపాయలు sos సహాయం 
అందచేయబడుతుంది. 

0 అమెరికా సంయుక్త రాష్ట్రాలు, గ్రేట్‌ బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జెర్మనీ, న్యూజిలాండ్‌, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, రష్యా, ఫిలిప్పీన్స్‌, 
కజికిస్తాన్‌ మరియు చైనా వంటి 15 దేశాలలో (ఫిలిప్పీన్స్‌, కజికిస్తాన్‌ మరియు చైనా లలో కేవలం మెడిసిన్‌ కోర్సులకు మాత్రమే) గుర్తింపు పొందిన ప్రముఖ 
విశ్వవిద్యాలయాలలో కోర్స్‌ లను అధ్యయనం చేయుటకు ఈ పధకం వర్తించును. 

O దీనితో పాటు ఒక వైపు విమాన చార్జీలు మరియు వీసా ఫీజు విద్యార్థికి చెల్లించబడును 


U నిర్ణీత వడ్డీతో జాతీయ బ్యాంకుల ద్వారా 5 లక్షల రూపాయిల బుణము లభించును. 

దరఖాస్తు చేయు విధానం : 

O ఈ పధకానికి ఈ-పాస్‌ వెబ్‌ సైట్‌ నందు దరఖాస్తు చేసుకొనవలెను. 

O దరఖాస్తు చేసుకున్న విద్యార్దులను రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తుంది. 40 


ఈ పధకం యొక్క లక్ష్యం : 


0 సివిల్‌ సర్వీసెస్‌ వంటి ఉన్నత స్థాయి పోటి పరీక్షలకు సమీకృత శిక్షణ ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ పధకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. 
అరత : 
యౌ 


0 రూ. 6.00 లక్షల లోపు వార్షికాదాయము గల, పట్ట SESS ఎస్‌.సి. ఎ 


on 
= 
8 


సి. ఈ.బిసి. BOO రిటీ, కాపు, బ్రా హ్మణ విద్యార్ధులకు ఈ 
పథకము వర్తించును; 

0 ఎంపికైన విధ్యార్ణులను భారత దేశంలోని ప్రతిష్టాత్మకమైన 19 కోచింగ్‌ సంస్థలకు పంపి యుఎపి.ఎస్‌.సి. నిర్వహించు సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమ్స్‌ 
మరియు మెయిన్స్‌ పరీక్షలకు 9 నెలల సమగ్ర శిక్షణ ఇప్పించ బడుతుంది. 

0 ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు నెలకు రూ.10,000 / రూ.12,000/-లు స్టెఫండ్‌ను 9 నెలల పాటు చెల్లిస్తూ, పూర్తి కోచింగ్‌ ఫీజును 
ప్రభుత్వం చెల్లిస్తుంది. 

దరఖాస్తు చేయు విధానం : 

O ఈ పధకానికి https://jnanabhumi.ap.gov.in వెబ్‌ సైట్‌ నందు నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకొనవలెను. 

విద్యార్థుల ఎంపిక విధానం : 

0 విద్యార్థుల ఎంపిక ప్రవేశ పరీక్ష ద్వారా జరుగును. 


41 


నేపధ్యం: ఆంధ్రప్రదేశ్‌ లో వెనుకబడిన తరగతుల యువతీ యువకులు పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు సాధించుటకు ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 


స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేసినారు. షెడ్యూల్డ్‌ కులముల కొరకు కూడా ప్రతి జిల్లాలో అంబేద్కల్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు త్వరలో చేయబడును. 
ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అంబేద్కర్‌ స్టడీ సర్కిల్స్‌ వున్నవి. మైనారిటీల కొరకు విశాఖపట్నం, గుంటూరు, 
కర్నూలులో ప్రత్యేక స్టడీ సర్కిల్స్‌ వున్నాయి. షెడ్యూల్డ్‌ తెగల కొరకు యూత్‌ శిక్షణ కేంద్రాలు నిర్వహించబడుచున్నాయి. 
ప్రయోజనం: నిరుద్యోగ యువతీ యువకులు స్టడీ సర్కిల్‌ ద్వారా శిక్షణ పొంది తద్వారా పోటీ పరీక్షలలో పాల్గొని ఉద్యోగావకాశాలు పొందడం. 
దరఖాస్తు విధానం: ఎపి.పి.ఎస్‌.సి. గ్రూప్‌ సర్వీసెస్‌, బ్యాంకింగ్‌, రైల్వేస్‌ వంటి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసకొని ఆ హల్‌ టిక్కెట్స్‌తో సంబంధిత 
జిల్లాలోని స్టడీ సర్కిల్‌ వారికి దరఖాస్తు చేసుకోవాలి. 


ఆర్థిక లబ్ది: 2 నుండి 3 నెలల పాటు ఉచిత కోచింగ్‌ ఇస్తారు. బుక్స్‌ కొనుగోలు కొరకు స్టెఫండ్‌ కూడా ఇవ్వడం జరుగుతుంది. 


42 


BSD జ్యోతి పధకం (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌) 


ఈ పధకం యొక్క లక్ష్యం: 
నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించు షెడ్యూల్డ్‌ కులముల, షెడ్యూల్డ్‌ తెగల కుటుంబాలకు ప్రభుత్వమే విద్యుత్‌ ఛార్జీలు చెల్లించును. 


24-07-2019 నుండి "జగ్జీవన్‌ జ్యోతి" పధకం ద్వారా మొదటగా ఉన్న నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పరిమితిని నెలకు 200 యూనిట్ల 
వరకు లోబడి పెంచబడింది. 


ఉదా: 200 యూనిట్ల లోపు వినియోగించే వినియోగదారులు విద్యుత్‌ ఛార్జీలు చెల్లించనవసరం లేదు. 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ 
వినియోగించేవారు పూర్తి యూనిట్లకు విద్యుత్‌ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. వీరు ఉచిత విద్యుత్‌ పరిధిలోకిరారు. 
దరఖాస్తు చేయు విధానం: 
L ఈ పధకం ద్వారా లబ్ది పొందుటకు వినియోగదారులు ఎటువంటి దరఖాస్తు ను చేయవలసిన అవసరం లేదు. ప్రభుత్వమే విద్యుత్‌ పంపిణి 
సంస్థల నుండి వివరాలను తెప్పించుకొని, వినియోగదారుల తరుపున విద్యుత్‌ చారీలను చెల్లిస్తుంది. 


43 


భీమా పథకములు 


YSR భీమా పేదవారికి రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న ప్రధాన భీమా పథకం దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇతర భీమా 
పెన్షన్‌ పథకాల వివిరాలు క్రింద ఇవ్వబడినవి. 


i ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకం: 
నేపథ్యం : రాష్ట్రానికి చెంది ఇతర దేశాలలో ఉద్యోగాలు చేసేవారికి, చదువుకునే వారి ప్రోత్సాహం కొరకు ఈ భీమా పథకం 
ప్రయోజనం : ఉద్యోగులు రూ. 180/-లు, విద్యార్థుల రూ. 75/- లు ప్రీమియం చెల్లించాలి. ఇందులో నమోదైన వారు 
ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైన రూ. 10 లక్షలు పరిహారంగా చెల్లన్తారు. 
అర్హతలు : ప్రవానాంద్రులందరూ అర్హులు. 
దరఖాస్తు : రాష్ట్ర మానవ వనరుల శాఖ వారి ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం. 
నిధుల లభ్యత రాష్ట్ర ప్రభత్వ బడ్జెట్‌ కేటాయింపు 
2. ప్రధాన మంత్రి జీవనజ్యోతి భీమా యోజన: 
నేపథ్యం 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా 
ఆదుకునే భీమా సదుపాయం. 
ప్రయోజనం 3 బ్యాంకు అకౌంట్‌ కలిగి, 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఏ కారణంతోనైనా మరణిస్తే 


రూ. 2 లక్షల భీమా మొత్తం బాధిత కుటుంబానికి చెల్లించడం జరుగుతుంది. ఈ పథకం క్రింద ప్రీమియంగా 


OAD ఖతా నుండి సంవత్సరానికి రూ.330/- ఖతాదారుని సమ్మతి మేరకు ఆటోమేటిక్‌గా తగ్గించడం 14 


భీమా పథకములు 


2. ప్రధాన మంత్రి జీవనజ్యోతి భీమా యోజన: 


నేపథ్యం 


ప్రయోజనం 


అర తలు 
లూ 


దరఖాస్తు 
నిధుల లభ్యత 


:18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా 


ఆదుకునే భీమా సదుపాయం. 


: బ్యాంకు అకౌంట్‌ కలిగి, 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఏ కారణంతోనైనా మరణిస్తే 


రూ. 2 లక్షల భీమా మొత్తం బాధిత కుటుంబానికి చెల్లించడం జరుగుతుంది. ఈ పథకం క్రింద ప్రీమియంగా 
లబ్దిదారుని ఖతా నుండి సంవత్సరానికి రూ.330/- ఖతాదారుని సమ్మతి మేరకు ఆటోమేటిక్‌గా తగ్గించడం 
జరుగుతుంది. అదేవిధంగా రెన్యువల్‌ కోసం లబ్దిదారుడు ప్రతి సంవత్సరం ఈ పథకం కొరకు బ్యాంకు 


వారికి ఆప్షన్‌ ఇవ్వవలసి ఉంటుంది. 


: బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి, 18 నుండి 50 సంవత్సరరాల మధ్య వయస్సు ఉన్నవారందరూ, పేదరికంతో 


సంబంధంలేకుండా అందరూ ఈ పథకానికి అర్హులు. 


: అన్ని జాతీయ బ్యాంకుల ద్వారా 


: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపు 


45 


భీమా పథకములు 


3. ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన 
నేపథ్యం 


ప్రయోజనం 


అర తలు 
ల్‌ 
దరఖాస్తు 


నిధుల లభ్యత 


: తక్కువ ప్రీమియంతో ప్రమాదభీమా కల్పించడం. 


: 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారందరూ బ్యాంక్‌ అకౌంట్‌ కలిగి ఉండాలి. ప్రీమియంగా 


సంవత్సరమునకు 12 రూపాయలు ఖతాదారుని సమ్మతి మేరకు తన బ్యాంక్‌ అకౌంట్‌ నుండి ఆటోమేటిక్‌గా 
జూన్‌ 1వ తేదీన లేదా అంతకుముందు తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా రిస్క్‌ కవరేజి కోసం 
లబ్దిదారుడు ప్రతి సంవత్సరం ఈ పథకం కొరకు బ్యాంకు వారికి ఆప్షన్‌ ఇవ్వవలసి ఉంటుంది. 

ఎ) ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2,00,000/-లు 

బి) ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం సంభవిస్తే రూ. 2,00,000/-లు 

భారతీయుడై 18 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలవారు. 

జాతీయ బ్యాంకుల ద్వారా 


కేంద్ర ప్రభత్వ బడ్జెట్‌ కేటాయింపు 


46 


భీమా పథకములు 


4. అటల్‌ పెన్షన్‌ యోజన 


నేపథ్యం 


ప్రయోజనం 


అర తలు 
యౌ 


దరఖాస్తు 


నిధుల లభ్యత 


: బ్యాంక్‌ అకౌంట్‌ కలిగి, అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న పేద కార్మికులకు ఆదాయ భద్రతను కల్పించడం 


ద్వారా వృద్దాప్యంలో జీవితాన్ని కొనసాగించడానికి కనీస పెన్షను అందించే పథకం. 
ఈ పథకం క్రింద లబ్దిదారులకు నెలకు కనీసం రూ.1000/- లు నుండి రూ.5,000/- లు ఫించనుగా 


చెల్లించబడుతుంది. 


: 18 ఏళ్ళ వయస్సు నుండి 40 సంవత్సరముల లోపు పేద కార్మికులు అసంఘటిత రంగానికి చెంది ఉండి బ్యాంక్‌ 


అకౌంట్‌ కలిగి ఉండాలి. DATO) ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ పథకం క్రింద చందా కట్టాలి. కేంద్ర ప్రభుత్వం 
కూడా సంవత్సరానికి రూ. 1000/- లేదా లబ్దిదారుడు చెల్లంచిన దానిలో 50% వరకు కడుతుంది. 


: జాతీయ బ్యాంకుల ద్వారా 
: కేంద్ర ప్రభత్వ బడ్జెట్‌ కేటాయింపు 


47 


భీమా పథకములు 
5. ప్రధానమంత్రి వయ వందన యోజన 


60 సంవత్సరాలు పైబడిన సీనియర్‌ సిటిజన్‌లకు లబ్ది చేకూరేలా ఈ పథకం క్రింద కనీసం రూ. 1,50,000/-ల నుండి 
రూ.15,00,000/-ల వరకు సింగిల్‌ ప్రీమియంగా చెల్లించినపుడు కనీస పెన్షన్‌ రూ.1000/- నుండి గరిష్ట పెన్షన్‌ రూ.10,000/- అ వరకు 


(ప్రతినెలా) అనగా ప్రీమియం మొత్తంపై కనీసం 8% సంవత్సరానికి ఫించనుగా చెల్లించబడుతుంది. ఈ పథకం నిర్వహణ భారతీయ జీవిత భీమా 


సంస్థలకు అప్పగించారు. 


నేపథ్యం : భారతీయ జీవిత భీమా సంస్థ ద్వారా 60 సం.లు దాటిన సీనియర్‌ సిటిజన్‌ లబ్దికొరకు అమలు చేయటం. 

ప్రయోజనం : 60 సంత్సరాలు పైబడిన సీనియర్‌ సిటిజన్‌ ఈ పథకం క్రింద కనీసం రూ. 1,50,000/- ల నుండి 
రూ.15,00,000/-ల వరకు సింగిల్‌ ప్రీమియంగా చెల్లించినపుడు, కనీస పెన్నన్‌ రూ.1000/- నుండి గరిష్ట 
పెన్షన్‌ రూ.10,000/- ల వరకు (ప్రతినెలా) అనగా ప్రీమియం మొత్తంపై కనీసం 8% సంవత్సరానికి ఫించనుగా 
చెల్లించబడుతుంది. పాలసీ 10 సంవత్సరాల పాటు వుంటుంది. ఆ లోపు చనిపోతే, ప్రీమియం మొత్తాన్ని 
చెల్లిస్తారు. 

అర్హతలు ; 60 సంవత్సరాలు పైబడిన వారు 

దరఖాస్తు > ఎల్‌.ఐ.సి. ద్వారా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ 


నిధుల లభ్యత కేంద్ర ప్రభత్వ బడ్జెట్‌ కేటాయింపు 48 


SC/ST/BC అడ్వకేట్లకు BOS సహాయం 


ఈ పథకం క్రింద న్యాయ పట్టభద్రులకు కోర్టులలో న్యాయ పాలన తగు తర్ఫీదు ఇచేందుకు ప్రతిజిల్లాలో ప్రతి సంవత్సరం అర్హత కలిగిన 


3909/2 30°20/Dea న్యాయశాస్త్ర పట్టభద్రులను ఎంపిక చేసి న్యాయ శాస్త్రంలో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. శిక్షణా కాల వ్యవధి మూడు 
సంవత్సరాలు ఎంపిక అయిన అభ్యర్థులను జిల్లా కోల్టులలోని న్యాయ అధికారులకు అనగా ప్రభుత్వ ప్లీడరు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, జిల్లా, అసిస్టెంట్‌ 
పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు అనుసంధానము చేస్తారు. సెలక్షను కమిటీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,000/- లు చొప్పున స్టేఫండు, 
మూడు సంవత్సరముల వరకు ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ. 585/- లా పుస్తకములు, ఫర్నీచరు కొనుగోలు నిమిత్తము కోర్సు మొత్తానికి రూ. 


6,000/- లు చెల్లించడం జరుగుతుంది. 


49 


వైఎస్‌ఆర్‌ చేయూత 


45 సంవత్సరాలు నిండిన ప్రతి పేద బి.సి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకు ఈ పథకం ద్వారా 2020 - 21 నుండి నాలుగేళ్ళలో 


రూ. 75000/- దశల వారిగా ఆయా కార్పోరేషన్‌ల ద్వారా ఉచితంగా ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా మహిళ బ్యాంక్‌ 


ఖాతాకు అందచేయబడుతుంది. దీనిపై త్వరలోనే ఆదేశములు, మార్గదర్శకాలు జారీ కానున్నాయి. 


50 


, నాయీబ్రాహ్మణులు, 


0 పేద రజకులకు, నాయీబ్రాహ్మణులు మరియు టైలర్లు (కులముతో నిమిత్తము లేకుండా) ఎవరైతే వారి వృత్తి మీద జీవనోపాధి కొనసాగిస్తున్నారో, 


వారి BOS అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది. అయితే, ఆ వృత్తి చేయువారు షాపు కలిగి 


ఉండాలి. దీని కొరకు వెనుకబడిన తరగతుల శాఖ జి.ఓ.ఎమ్‌.ఎస్‌.నెం.59, తేది: 25-07-2019 న విడుదల చేసింది. 


అర తలు: 
యౌ 
య) 


జ) 


వయస్సు 21 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల మధ్య వయస్సు కలవారై ఉండవలెను. 

కుటుంబ ఆదాయము నెలకు గ్రామీణ ప్రాంతాములవారైతే రూ. 10,000/- లకు లోబడి మరియు పట్టణ ప్రాంతములవారైతే రూ. 12,000/- 
లకు లోబడి ఉండవలెను. 

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము నుండి పెన్నన్‌ పొందువారు మరియు ఆదాయపు పన్ను చెల్లించువారు అనర్హులు. 

వృత్తి చేయు వారు షాపు గల వారై ఉండవలెను. 

ఆ కుటుంబములోని వారికెవరికైనా వ్యవసాయ భూమి ఉంటే అవి మాగాణి భూమి అయితే ౩ ఎకరముల లోపు లేదా మెట్ట భూమి అయితే 
9 ఎకరముల లోపు లేదా మాగాణి మరియు మెట్ట భూమి మొత్తం కలిపి 9 ఎకరముల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. 

ఆ కుటుంబమునకు నివాస పట్టణ ప్రాంతాములో సొంత నివాస గృహాము 750 చదరపు అడుగులకు లోబడి ఉండవలెను. 

షాపు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేటు ఉండవలెను. 


టైలరింగ్‌ వృత్తి చేయుచున్న అన్ని కులముల వారు ఈ పథకము క్రింద అర్హులు. అ 


సాంఘిక సంక్షేమ శాఖ - సామాజిక న్యాయం - చట్టాలు 


1. SC/ST లపై అత్యాచార నిరోధక చట్టం 1989 అమలు: 

SC/ST కులమునకు చెందిన వారిపై SC/ST లు కాని వారు ఏవరైనా భౌతికంగా సామాజికంగా, SOS పరమైన అత్యాచారాలకు పాల్పడితే 
వారు భారత పార్లమెంట్‌ ద్వారా ఆమోదించబడిన SC/ST అత్యాచార నిరోధక చట్టం 1989 క్రింద శిక్షార్హులవుతారు.సదరు అత్యాచార బాధితులైన 
SC/ST లకు కొంత నగదు పరిహారాన్ని (రూ.85000/-నుండి 8,25,000/-వరకు) చెల్లించడముతో పాటు ఇతర సదుపాయాలను కల్పించడం 
జరుగుతుంది. 

ఈ కేసుల విచారణ శీఘ్రముగా జరుగుటకు గానూరాష్ట్ర ప్రభుత్వముఒక్కొక్క జిల్లాకు ఒక ప్రత్యేక సెషన్సు న్యాయస్థానమును మరియు ఈ 
న్యాయస్థానములోని కేసులను నడుపుట కొరకు ఒక ప్రత్యేక పబ్లికు ప్రాసిక్యూటరును ఈ చట్టము క్రింద ఏర్పాటు చేయడమైనది 

SC/ST లు కాని వారి చేత భాదించబడిన SC/ST వారు వారిపై దాడి జరిగిన ప్రదేశమునకు చెందిన పోలీసు స్టేషన్‌ నందు రిపోర్టు చేసి 
సదరు విషయమును సంభందిత మండల రెవెన్యు అధికారి లేదా రెవెన్యు డివిజనల్‌ అధికారి వారికి తెలియ పరచవలయును. 

పోలీసు మరియు రెవెన్యు అధికారులు బాధించబడిన SC/ST తగిన రక్షణ కల్పించి సదరు విషయాని జిల్లా కలెక్టరు గారికి 
తెలియపరుస్తారు. జిల్లా కలెక్టరు గారు ప్రభుత్వ నిరేశముల ప్రకారము భాదితులకు BOS, న్యాయ మరియు ఇతర సహకారాలను మంజూరు చేసారు. 

కేంద్ర ప్రభుత్వము 2015 సం.లో ఈ చట్టమునకు కొన్ని సవరణలను చేస్తూ బాదితులకు చెల్లించే పరిహారములను పెంచడము జరిగింది. 
తదనుగునముగా ఆం.ప్ర. ప్రభుత్వము, సాంఘిక సంక్షేమ శాఖ, జి.ఓ. యం.ఎస్‌ సం.95. తేది.29-08-2016 ద్వారా బాదితులకు చెల్లించే 


పరిహారములను పెంచడము జరిగింది. వాటి వివరములు క్రింద తెలపడమైనది ల 


| SI. No. | Name of the offence Minimum amount of relief 


Putting any inedible or obnoxious substance [Section 3(1)(a) of the 
Act] 


Dumping excreta, sewage, carcasses or any other obnoxious 


aL 


One lakh Rupees to the victim. Payment to then 
substance 


{Section 3(1)(b) of the Act] 


Dumping excreta, waste matter, carcasses with intent to cause 


victim be made as follows: 

(i) 10% at First Information Report (FIR) stage 
for serial numbers (2) and (3) and 25% at FIR 
injury, stage for serial numbers (1), (4) and (5); 
insult or annoyance [Section 3(1)(c) of the Act] (ii) 50% when the charge sheet is sent to the 
Garlanding with footwear or parading naked or semi-naked [Section 


3(1)(d) of the Act] 


court; 
(iii) 40% when the accused are convicted by the 
lower court for serial numbers (2) and (3) and 


Forcibly committing acts such as removing clothes, fordable likewise 25% for serial numbers (1), (4) and 
tonsuring of head, (5) 

removing moustaches, painting face or body [Section 3(1)(e) of the | 

Act] 


53 


Name of the offence Minimum amount of relief 


Wrongful occupation or cultivation of land One lakh Rupees to the victim. The land or 
[Section 3(1)(f) of the Act] premises or water supply or irrigation facility 
shall be restored where necessary at 
Government cost by the concerned State 
Government or Union territory Administration. 
Wrongful dispossession of land or premises Payment to the victim be made as follows: 

or interfering with the rights, (i) 25%. at First Information Report (FIR) stage; 
including forest rights. [Section 3(1)(g) of 

the Act] (ii) 50% when the charge sheet is sent to the 


court; 


(iii) 25% when the accused are convicted by the 


lower court. 


54 


SI. No. Name of the offence Minimum amount of relief 


Begar or other forms of forced or bonded labour [Section 


3(1)(h) of the Act] One lakh Rupees to the victim. 


Payment to be made as follows: 


Compelling to dispose or carry human or animal 
carcasses, or to dig graves {Section 3(1)(i) of the Act} (i) Payment of 25% at First 


Information Report (FIR) stage; 
Making a member of the Scheduled Castes or the (ii) 50% when the charge sheet 
Scheduled Tribes to do manual scavenging or employing 
him for such purpose [Section 3(1)(j) of the Act] is sent to the court; 

(iii) 25% when the accused are 
Performing, or promoting dedication of a Scheduled Caste convicted by the lower court. 
or a Scheduled Tribe woman as a devadasi [Section 
3(1)(k) of the Act] 


55 


Sl.No. Name of the offence Minimum amount of relief 


12 


13 


14 


15 


Prevention from voting, filing nomination [Section 3(1)(1) Eighty-five thousand Rupees to 


of the Act] 
the victim. Payment to be made 


Forcing, intimidating or obstructing a holder of office of 
as follows: 
Panchayat or 


Municipality from performing duties [Section3(1)(m)of the (i) 25% at First Information 


Act] Report (FIR) stage; 


After poll violence and imposition of social and economic (ii) 50% when the charge sheet 


boycott [Section 3(1)(n) of the Act] fs to te the Conia: 


Committing any offence under this Act for having voted or (iii) 25% when the accused are 
not having voted for a particular candidate [Section 
3(1)(0) of the Act] 


convicted by the lower court. 


56 


SI. No. Name of the offence Minimum amount of relief 


Eighty-five thousand Rupees to the victim or reimbursement 


16 


17 


Instituting false, malicious or 
vexatious legal proceedings 


[Section3(1)(p) of the Act] 


Giving false and frivolous 
information to public servant 


[Section 3(1)(q) of the Act] 


of actual legal expenses and damages, whichever is less. 
Payment to be made as follows: 

(i) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 

(iii) 25% when the accused are convicted by the lower 
court. 

One lakh Rupees to the victim or reimbursement of actual 
legal expenses and damages, whichever is less. Payment to 
be made as follows: 

(I) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 

(iii) 25% when the accused are convicted by the lower 


court. 57 


Name of the offence Minimum amount of relief 


Intentional insult or intimidation to 


Pe : గర One lakh Rupees to the victim. Payment to be 
humiliate in any place within public view 


[Section 3(1)(r) of the Act] made as follows: 


Abusing by caste name in any place within (i) 25% at First Information Report (FIR) 


public view [Section 3(1)(s) of the stage; 


Destroying, damaging or defiling any object (ii) 50% when the charge sheet is sent to the 
held sacred or in high esteem 
[Section 3(1)(t} of the Act] 


court; 


(iii) 25% when the accused are convicted by 
Promoting feelings of enmity, hatred or ill- 


will [Section 3(1)(V) of the Act] the lower court. 


S. No Name of the offence Minimum amount of relief 


23 


24 


Intentionally touching a Scheduled 
Caste or a Scheduled Tribe woman 
without consent, using acts or 
gestures, as an act of sexual 
nature, 

[Section 3(1)(w) of the Act] 


Son 326B of the Indian Penal Code 
(45 of 1860)- Voluntarily throwing 
or attempting to throw acid. 
[Section 3(2)(va) read with 
schedule to the act) 


Two lakh Rupees to the victim. Payment to be made as follows: 
(i) 25% at First Information Report (FIR) stage; 
(ii) 50% when the charge sheet is sent to the court; 


(iii) 25% when the accused are convicted by the lower court. 


(a) Eight lakh and twenty-five thousand Rupees to the victim with burns 
exceeding and 2% and above burns on face or in case of functional 
impairment of eye, ear, nose and mouth and or burn injury on body 
exceeding 30% 

(b) four lakh and fifteen thousand Rupees to the victim with burns between 
10% to 30% on the body; 

(c) eighty-five thousand Rupees to the victim with burns less than 10% on 
the body other than on face. In addition, the State Government or Union 
territory Administration shall take full responsibility for the treatment of the 
victim of acid attack. The payment in terms of items (a) to (c) are to be 
made as follows: 

(I) 50% at First Information Report (FIR) stage; 

(ii) 50% after receipt of medical report. 


59 


S.No Name of the offence Minimum amount of relief 


Section 354 of the Indian Penal 
Code (45 of 1860) -- Assault or 
criminal force to woman with 
intent to outrage her modesty. 
[Section 3(2) (va) read with 
Schedule to the Act] 


25 


26 


27 


Section 354A of the Indian Penal 
Code (45 of 1860)--Sexual 
harassment and punishment for 
sexual harassment. [Section 32) 
(va) read with Schedule to the 
Act] 


Section 354 B of the Indian Penal 
Code (45 of 1860)— Assault or 
use of criminal force to woman 
with intent to disrobe [ Section 
3(2)(va) read with Schedule to 
the Act] 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(I) 50% at First Information Report (FIR) stage; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 50% at First Information Report (FIR) stage; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 50% at First Information Report (FIR) stage; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 


60 


51. No. | Name of the offence Minimum amount of relief 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(I) 10% at First Information Report (FIR) stage 

(ii) 50% when the charge sheet is sent to the court. 
(iii) 40% when the accused are convicted by the lower 
court. 


28 


29 


30 


Section 354 C of the Indian 
Penal Code (45 of 1860)— 
"voyeurism. [Section 3(2)(va) 
read with Schedule to the Act] 


Section 354 D of the Indian 
Penal Code (45 of 1860) — 
Stalking. [Section 3(2)(va) read 
with Schedule to the Act] 


Section 376B of the Indian 
Penal Code (45 of 1860)— 
Sexual intercourse by husband 
upon his wife during separation. 
[Section 3(2)(va) read with 
Schedule to the Act] 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 10% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 
(iii) 40% when the accused are convicted by the lower 
court. 


Two lakh Rupees to the victim. Payment to be made as 
follow, 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% when the accused are convicted by the lower 
court. 


61 


SI. No. Name of the offence Minimum amount of relief 


= Four lakh Rupees to the victim. Payment to be made as 
Section 376C of the Indian Penal 


Code (45 of 1860) -- Sexual 
intercourse by a person in 
authority. [Section 3(2)(va) read 
with Schedule to the Act] 


follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 25% when the charge sheet is sent to the court; 


(iii) 25% on conclusion of trial by the lower court. 


Section 509 of the Indian Penal Two lakh Rupees to the victim. Payment to be made as 
Code (45 of 1860)- Word, follows: 


gesture or act intended to insult (i) 25% at First Information Report (FIR) stage; 


the modesty of a woman. (ji) 50% when the charge sheet is sent to the court; 


Section 3(2)(va) read with (iii) 25% when the accused are convicted by the lower 
Schedule to the Act] court. 


62 


SI. No. | Name of the offence Minimum amount of relief 


Full cost of restoration of normal facility, including cleaning 


33 


34 


Fouling or corrupting of water 
[Section 3(1)(x)of the Act] 


Denial of customary right of 
passage to a place of public 
resort or obstruction 

from using or accessing public 
resort [Section 3(1)(y) of the 
Act] 


when the water is fouled, to be borne by the concerned 
State Government or Union territory Administration. In 
addition, an amount of eight lakh twenty-five thousand 
Rupees shall be deposited with the District Magistrate for 
creating community assets of the nature to be decided by 
the District Authority in consultation with the Local Body. 
Four lakh twenty-five thousand Rupees to the victim and 
cost of restoration of right of passage by the concerned 
State Government or Union territory Administration. 
Payment to be made as follows: 

(i) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 

(iii) 25% when the accused are convicted by the lower 


court. a 


S.No Name of the offence Minimum amount of relief 


Restoration of the site or right to stay in house, village or 
other place of residence by the concerned State Government 
Forcing of causing to leave or Union territory Administration and relief of one lakh Rupees 


house, village, residence to the victim and reconstruction of the house at Government 


desert place of residence cost, if destroyed. Payment to be made as follows: 


[Section 3(1)(z) of the Act] (I) 25% at First Information Report (FIR) stage; 
(ii) 50% when the charge sheet is sent to the court; 


(iii) 25% when the accused are convicted by the lower court. 


64 


SN Name of the offence Minimum amount of relief 


36 


Obstructing or preventing a member of a 
Scheduled Caste or a Scheduled Tribe in any 
manner with regard to— 

(A) using common property resources of an 
area, or burial or cremation ground equally 
with others or using any river, stream, spring, 
well, tank, cistern, water-tap or other 
watering place, or any bathing ghat, any 
public conveyance, any road, or passage 
[Section 3(1)(za)(A) of the Act] 

(B) mounting or riding bicycles or motor 
cycles or wearing footwear or new clothes in 
public places or taking out wedding 
procession, or mounting a horse or any other 


vehicle during wedding processions [Section 
3(1\(7a\( BY) af the Act] 


(A): Restoration of the right using common 
property resources of an area, or burial or 
cremation ground equally with others or using any 
river, stream, spring, well, tank, cistern, water-tap 
or other watering place, or any bathing ghat, any 
public conveyance, any road, or passage equally 
with others, by the concerned State Government 
or Union Territory Administration and relief of one 
lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 25% at First Information Report (FIR) stage; 
(ii) 50% when the charge sheet is sent to the 
court; 

(iii) 25% when the accused are convicted by the 


lower court. 65 


| S.No | Name of the offence Minimum amount of relief 


(B): Restoration of the right of mounting or 
riding bicycles or motor cycles or wearing 
footwear or new clothes in public places or 
taking out wedding procession, or mounting 
a horse or any other vehicle during wedding 
processions, equally with others by the 
concerned State Government or Union 
territory Administration and relief of one 
lakh Rupees to the victim. Payment to be 
made as follows: 

(i) Payment of 25% at First Information 
Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to 
the court; 

(iii) 25% when the accused are convicted 
by the lower court; 

(C): Restoration of the right of entering any 
ace of worship which is open to the public 
or other persons professing the same 
religion or 


(C) entering any place of worship which is open to 
the public or other persons professing the same 
religion or taking part in, or taking out, any 
religious, so or cultural processions including 
jatras [Section 3(1)(za)(C) of the Act] 
(D) entering any educational institution, hospital, 
dispensary, primary health center, shop or place of 
public entertainment or any other public place or 
36 using any utensils or articles meant for public use 
in any place open to the any public use in any 
place open to the any public[Section 3(1)(za)(D) 
of the Act} 
(E) practicing any profession or the carrying on of 
any occupation, trade or business or employment 
in any job which other members of the public, or 
any section thereof, have a right to use or have 
access to [Section 3(1)(za)(E) of the Act] 


66 


Ra Name of the offence Minimum amount of relief 


One lakh Rupees to the victim and also commensurate 
Causing physical harm or mental with the indignity, insult, injury and defamation suffered 
agony on the allegation of being 2 by the victim. Payment to be made as follows: 
witch or practicing witchcraft or (i) 25% at First Information Report (FIR) stage; 
being a witch (ii) 50% when the charge sheet is sent to the court; 
[Section 3(1)(zb) of the Act] (iii) 25% when the accused are convicted by the lower 
court. 


Restoration of provision of all economic and social 
Imposing or threatening a social services equally with other persons, by the concerned 
or economic boycott. [Section State Government or Union territory Administration and 
3(1)(zc) of the Act] r3lief of one lakh Rupees to the victim. To be paid in full 
when charge sheet is sent to the lower court. 


67 


గ Name of the offence Minimum amount of relief 


Four lakh fifteen thousand Rupees to the victim. Payment 
to be made as follows: 

(i) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 

(iii) 25% when the accused are convicted by the lower 
court. 


Giving or fabricating false 
evidence [Section 3(2)(i) and (ii) 
of the Act] 


Four lakh Rupees to the victim and or his dependents. 
The amount would vary, if specifically, otherwise provided 


Committing offences under the in this Schedule. Payment to be made as follows: 


Indian Penal Code (45 of 1860) 
punishable with imprisonment for 
a term of ten years or more 
[Section 3(2) of the Act] 


(I) 25% at First Information Report (FIR) stage; 

(ii) 50% when the charge sheet is sent to the court; 
(iii) 25% when the accused are convicted by the lower 
court. 


68 


rq Name of the offence Minimum amount of relief 


sm Two lakh Rupees to the victim and or his dependents. The 
Committing offences under the 


Indian Penal Code (45 of 1860) 
specified in the Schedule to the 


amount would vary if specifically, otherwise provided in 
this Schedule. 


Payment to be made as follows: 
Act punishable with such 


punishment as specified under the. | | 
(i) 25% at First Information Report (FIR) stage; 


(ii) 50% when the charge sheet is sent to the court; 


Indian Penal Code for such 
offences [Section 3(2)(va) read 
with the Scheduled to the Act) 


(iii) 25% when the accused are convicted by the lower 


court; 


Victimisation at the hands ora are 
Two lakh Rupees to the victim and or his dependents. 
public servant[ Section 3(2) (vii) 


Payment to be made as follows: 
of the Act] 


69 


క్‌ Name of the offence Minimum amount of relief 


Disability. Guidelines for 


43 


evaluation of various disabilities 
and procedure for certification as 
contained in the Ministry 

of Social Justice and 
Empowerment Notification No. 
16-18/97-NI, dated the 1 June, 
2001. A copy of the notification is 
at Annexure-Il. 

(a) 100 % incapacitation 

(b) where incapacitation is less 
than 100 % but more than 50 % 
(c) where incapacitation is less 
than 50 % 


Eight lakh and twenty-five thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 50% when the charge sheet is sent to the court; 


Four lakh and fifty thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 50% when the charge sheet is sent to the court; 


Two lakh and fifty thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 50% when the charge sheet is sent to the court. 


70 


Ea Name of the offence Minimum amount of relief 


44 


45 


Rape or Gang rape. 

(i) Rape[Section 375 of the Indian 
Penal Code(45 of 1860)] 

(ii) Gang rape [Section 376D of 
the Indian Penal Code( 45 of 
1860)] 


Murder or Death. 


Five lakh Rupees to the victim. Payment to be made as 
follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 
Eight lakh and twenty-five thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after medical examination and confirmatory 
medical report; 

(ii) 25% when the charge sheet is sent to the court; 
(iii) 25% on conclusion of trial by the lower court. 


Eight lakh and twenty-five thousand Rupees to the victim. 
Payment to be made as follows: 

(i) 50% after post mortem report; 

(ii) 50% when the charge sheet is sent to the court. 


71 


so Name of the offence Minimum amount of relief 


In addition to relief amounts paid under above items, relief may be 
arranged within three months of date of atrocity as follows:- 


46 


Additional relief to 
victims of murder, 
death, massacre, rape, 
gang rape, permanent 
incapacitation and 


dacoity. 


(i) Basic Pension to the widow or other dependents of deceased 
persons belonging to a Scheduled Caste or a Scheduled Tribe 
amounting to five thousand Rupees per month, as applicable to a 
Government servant of the concerned State Government or Union 
territory Administration, with admissible dearness allowance and 
employment to one member of the family of the deceased, and 
provision of agricultural land, an house, if necessary by outright 
purchase; 


(ii) Full cost of the education up to graduation level and 
maintenance of the children of the victims. Children may be 
admitted to Ashram schools or residential schools, fully funded by 
the Government; 


(iii) Provision of utensils, rice, wheat, daIs, pulses, etc., for a period 
of three months. 
72 


Name of the offence Minimum amount of relief 


Complete destruction or Brick or stone masonry house to be constructed or provided at 
47 
burnt houses. Government cost where it has been burnt or destroyed." 


73 


అంతరానితనం, అత్యాచారాలు, పౌరహక్కులపై ప్రభుత్వ 6.0 లు (ఆదేశాలు) 


1.) ప్రతివారం మండల బృందం గ్రామ సందర్శన:- 
Q 6.0. Ms.No.105,, తేది:31-10-2001. 
0 వారంలో ఒక OHS రోజున మండల బృందం ఒక గ్రామము సందర్శించవలెను. 
0 బృందంలో తహసీల్లారు, MPDO, Sub - Inspector of Police ఉంటారు. 
ఏమి చేయాలి? 
O గ్రామ దేవాలయంలోనికి SC లకు ప్రవేశం, గ్రామ నీటి వనరుల దగ్గర అవకాశం కల్పించటం, గ్రామ హోటల్‌లో రెండు గ్లాసుల పద్ధతి 
నిర్మాలన, Manual Scavenging, బాండెడ్‌ లేబర్‌ తదితర సామాజిక రుగ్మతలపై దృష్టి. 
క్‌ ప్రతి గ్రామంలో అంటరానితనం పూర్తిగా నిర్మూలన జరిగేంతవరకు ఈ గ్రామ సందర్శనలు జరవాలి. 


2) పౌరహక్కుల దినోత్సవం 

G.O. Ms.No.128, తేది:21-11-2001 

ప్రతి నెల 305 తారీఖున జరపాలి. (ఫిబ్రవరి నెలలో 28న) 

తహసీల్లారు, మీణూ, సాంఘిక సంక్షేమ శాఖ, జుఅసశీషఎవల్శాఖ అధికారులు, ఇతర మండల అధికారులు పాల్గొనాలి. 
ఒక గ్రామంలో గ్రామ సభ జరపాలి. 

అంటరానితనం అమానుషాలపై ప్రజలను చైతన్యపరచి, అందరినీ సమానంగా చూడవలసిన ఆవశ్యకతను వివరించాలి. 
మొదటి మూడు వారాలలో జరిగిన గ్రామ సందర్శన వివరాలుపై సమీక్షించాలి. 

అ సామాజిక ఘర్షణలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


ఓఓ 6 6౯ కుట ఓ 


74 


అంతరానితనం, అత్యాచారాలు, పౌరహక్కులపై ప్రభుత్వ 6.0 లు (ఆదేశాలు) 


3) అత్యాచారాలు జరిగే అవకాశం గల ప్రాంతాల గుర్తింపు 
Q G.O. Ms.No.107/108, తేది: 31-10-2001 
ఇది అత్యాచారాల నిరోధక ముందస్తు చర్య. 
అత్యాచారాలు జరిగే అవకాశం వున్న ప్రదేశాలను గుర్తించి, ఆ గ్రామాలలో అధికారులు తరుచుగా సందర్శించాలి. 


ఆ ప్రాంతాలలో శాంతి కమిటీలను ఏర్పరచాలి. 


0D OD OU O 


RDO, తహసీల్లారు, MPDO లు శాంతి కమిటీ సమావేశాలు జరిపించి, శాంతి స్థాపనకు చర్యలు చేపట్టాలి. 


75 


2. ఆ.ప్ర.దేవదాసి/జోగిని వ్యవస్థ నిరోధక చట్టం 1988 


పేద ప్రజల అవిద్య,అమాయకత్వము, అభద్రతల కారణంగా ఏర్పడిన ఒక సాంఘిక దురాచారము ఈ దేవదాసి/జోగినిమాతమ్మ వ్యవస్థ. తమ కుటుంబానికి 


లేదా గ్రామానికి మేలు జరగాలనీ తమ సంతానములో ఒక ఆడపిల్లను గ్రామ దేవతకు అర్పించడము/గ్రామదేవతతో వివాహము జరిపించడము చేస్తారు. 
అప్పటినుండి ఆ అమ్మాయి గ్రామ సమిష్టి వ్యక్తిగా పరిగానిన్నృబడుతుంది. ఆమె ఇతరుల మాదిరిగా వివాహము చేసుకొనడానికి వీలు లేదు. గ్రామ దేవత ఉత్సవాలలో 
మరియు గ్రామస్తుల ఇతర ఉత్సవాలలో నాట్యము చేయడము, గుడిని శుబ్రము చేయడము వీరి పని. గ్రామములో బిక్షాటన ద్వారా జీవిస్తారు. సాధారణంగా వీరు 
ప్రాయములో ఉన్నపుడు గ్రామములోని మోతుబరి / ఇతరుల సెక్సు కోరికలను తీర్చే సాదనముగా ఉపయోగా పదతారు. వయసు మళ్ళిన తరువాత వీరు చాలా 
దుర్చరమైన ఏ మాత్రం గౌరవం లేని జీవితాన్ని గడుపుతారు. ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపుటకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 1988 వ సంవత్సరములో ఈ 
చట్టాన్ని చేసింది, ఈ చట్టం ప్రకారం ఎవరైనా అమ్మాయిని ఆమె ఇష్టంతో గాని లేక ఇష్టం లేకుండా కాని దేవదాసి/జోగినిగా మార్చడం ఈ చట్టం క్రింద నేరం. అట్లు 
చేసిన వారు, ప్రోత్సాహించిన వారు, సహకరించిన వారు ఈ చట్టం క్రింద శిక్షార్హులు. దేవదాసి/జోగిని ఆవృత్తి నుండి బయటకు వచ్చిన వారికి ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు 
కులముల BOS సహకార సంస్థ ద్వారా GOS సహాయము పునరావాసము కల్పించడము జరుగుతుంది మరియు వారి పిల్లలను సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల 
పాటశాలలందు చేర్పించి చదివించడము జరుగుతుంది 

ఎవరైనా అమ్మాయిని ఆమె ఇష్టంతో గాని లేక ఇష్టం లేకుండా కాని దేవదాసి/జోగినిగా చేస్తున్నట్లు లేదా చేయబోతున్నట్టు తెలిస్తే ఎవరైనా దగ్గరలోని పోలీసు 
స్టేషను నందుగానీ, మహిళా శిశు సంక్షేమ అధికారులకు గానీ సాంఘిక సంక్షేమ అధికారులకు తెలియపరిస్తే వారు తదుపరి చర్యలు తీసుకొంటారు. 

దేవదాసి/జోగిని ఆవృత్తి నుండి బయటకు వచ్చిన వారు ఆంద్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థ ద్వారా ఆర్థిక సహాయము పొందుటకు 
దరఖాస్తులను ఆన్‌ లైన్‌ లో OBMS ద్వారా సమర్చ్పించవలయును. ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థ నిధుల లభ్యతను బట్టి వారికి ఆర్దిక 


సహాయము మజురుచేస్తుంది. 76 


3.మాన్యువల్‌ స్కావెంజర్‌ నిరోధక చట్టం 2013: 


దేశంలోని పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ ప్రదమైన జీవితాన్ని ఏర్పాటుచేసి వారితో చేయిస్తున్న అసహ్యకరమైన పనులనుండి వారిని రక్షించుటకు భారత ప్రభుత్వము 
అంతకుముందు ఇదేవిశయము పై ఉన్న చట్టాల స్థానములో 2013 వ సంవత్సరములో ఈ చట్టమును చేయడము జరిగింది. 

ఈ చట్టము ప్రకారము వాటర్‌ సీల్‌ లేని లేదా ఆధునికంకాని పాయాఖానాలు (Insanitary Latrines) కట్టడము /నిర్వహించడం, వాటిని శుభ్రం 
చేయుటకు మనుష్యులను వినియోగించడం మరియు పూర్తిగా డికంపోజ్‌ చేయకుండా వదలిన మానవ మలాన్ని కలిగిన మురుగు కాలువలను అవసరమైన యంత్ర 
సామాగ్రి, రక్షక కవచములు మరియు ముందు జాగ్రత్తలు లేకుండా మనుష్యులతో శుభ్రము చేయించటం ఈ చట్టం క్రింద నేరము. 

భూగర్భములోని మురుగు కాలువలు మరియు సెప్టిక్‌ ట్యాంకులను యంత్రములతో మాత్రమే శుబ్రము చేయించాలి. అత్యవసర పరిసితితులలో 
మనుష్యులను ఉపయోగించవలసివస్తే ఈ చట్టం క్రింద చేసిన నియమావళిలో తెలిపిన రక్షక కవచములు, అవసరమైన వైద్య సామార్రి, పనివారికి జీవిత భీమా, 
అవసరమైన గాలి-వెలుతురు మొదలుగునవి ఏర్పాటు చేసిన తరువాతనే వినియోగించాలి. మురుగు కాలువలు మరియు సెప్టిక్‌ ట్యాంకులను శుబ్రము చేస్తున్నపుడు 
ప్రమాద వశాత్తు ఎవరైనా పనివారు మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు రు.10.00 లక్షల పరిహారాన్ని చెల్లించడము జరుగుతుంది, మరియు వారిని సదరు 
పనికి మనుష్యులను ఉపయోగించిన సంస్థపై పోలీసు కేసు నమోదు చేయడము జరుగుతుంది. 

గుర్తించబడిన మాన్యువల్‌ స్కావెంజర్లు మరియు పారిశుధ్య పనివారలకు జీవనోపాధికొరకు 40% నుండి 60% వరకు సబ్సిడీతో జాతీయ సఫాయి 
కర్మచారి అభివృద్ది పథకము క్రింద వివిధ ఉపాది పథకములను ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ పథకముల క్రింద లబ్ద 
పొందదలచినవారు ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల GOS సహకార సంస్థకు దరఖాస్తులను ఆన్‌ లైన్‌ లో OBMS ద్వారా సమర్పించవలయును. ఆంద్ర ప్రదేశ్‌ 


షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థ నిధుల లభ్యతను బట్టి వారికి GOS సహాయము మజురుచేస్తుంది. 


77 


4. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1976 


భూస్వాములు వ్యాపారులు అమాయకులైన కొంత మందికి వారి అవసరాలకు కొంత ధనాన్ని అప్పగా యిచ్చి దానికి బదులుగా వారి 
కుటుంబములోని అందరు లేదా కొందరు లేదా ఒకరిని సదరు భూస్వామి తన వద్ద సదరు అప్పు తీరే వరకు తన యిష్టమొచ్చిన పనికి 
వినియోగించుకొంటాడు. ఈ విదముగా పనిలో కుదిరిన వారికి ఏవిదమైన హక్కులు - సౌకర్యా - వేతనములు వుండవు. 

అమాయక ప్రజల అసహాయత పై ఎర్పడిన ఈ నిరంకుశ విదానాన్ని రూపు మాపి వెట్టి చాకిరీ గురి అవుతున్న పేదలను రక్షించుటకు 
భారత ప్రభుత్వము 1976 లో ఈ చట్టమును చేసింది. ఈ చట్టము ఎఅమలులోనికి వచ్చిన తేది 09-02-1976 నాటి నుండి (i) బాండెడ్‌ లేబర్‌ / 
DIOS కార్మిక విదానము / వెట్టి చాకిరీ రద్దు చేయబడింది మరియు బాండెడ్‌ లేబరర్స్‌ గా పనిచేస్తున్న వారందరూ సదరు బాండ్ల నుండి విడుదల 
అయినట్లే మరియు వారు వారి పాత యజమానికి ఎవిదముగాను బద్దులుగా వుండనవసరము లేదు. (ii) బాండెడ్‌ పనికోరకు ఎవరుకుడా 
ముందుగా సొమ్మును ఇవ్వరాదు నిర్భందముగా ఎవరిని పనిలో పెట్టుకో నరాదు. మరియు (iii) యజమానులు పనివారితో వ్రాయించుకొన్న బాండ్లు 
/ అంగీకారపత్రములు అన్నీ రద్దు చేయబడినాయి. గుర్తించబడిన పెట్టి కార్మికులకు జీవనోపాధికొరకు 40% నుండి 60% వరకు సబ్బిడీతో వివిధ 
ఉపాది పథకములను ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల sO సహకార సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ పథకముల క్రింద లబ్ది పొందదలచినవారు 
ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు కులముల ఆర్థిక సహకార సంస్థకు దరఖాస్తులను ఆన్‌ లైన్‌ లో OBMS ద్వారా సమర్పించవలయును. ఆంధ్ర ప్రదేశ్‌ షెడుల్లు 
కులముల BOS సహకార సంస్థ నిధుల లభ్యతను బట్టి వారికి ఆర్ధిక సహాయము మజురుచేస్తుంది. 


78 


5. పేదలకు ఇళ్ళ DODO ఏర్పాటు 


స్వంత ఇల్లు గానీ ఇంటి స్థలము గానీ లేని పేదలకు స్వంత గృహములు నిర్మించుకొనుటకు అవసరమైన నివాసస్థలములను ఉచితముగా 


పంపిణీ చేయడము ప్రభుత్వ ప్రాధాన్యతా సంక్షేమ పతకములలో ఒకటిగా వున్నది. స్వంత ఇంటి స్థలములేని పేదలు నివసిస్తున్న గ్రామములో 
నివాసస్తలములకు అనువైన ప్రభుత్వ భూమి లభ్యముగా వుంటే అందులోగానీ లేకుంటే ప్రయివేటు భూములను ఖరీదు చేసి గానీ ఆగ్రామములోని 
పేదలందరికీ ఉచితముగా పంపిణీ చేయడము జరుగుతుంది. ఏదైనా గ్రామములో నివాస స్థలములకో రకు సేకరించిన భూమిలో 40% ఎస్సీలకు, 10% 
యస్టీలకు, 30% బీసీలకు 10% మైనారిటీలకు ఇతరులకు 10% వినియోగించవలయును. మరియు ఇంటి స్థలములను కూడా వలయ పద్దతిలో అన్ని 
కులాలవారు కలిసి వుండేవిదముగా పంపిణీ చేయవలసి వుంటుంది. మరియు ఈ విదముగా పంపిణీ చేసిన ప్రాంతములో అవసరమైన రోడ్లు, త్రాగు 
నీరు, విద్యుత్తు, పార్కు మొ. మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆవాస యోగ్యముగా చేయడము జరుగుతుంది. 

నివాస స్థలములకు అవసరమైన ప్రయివేటు భూమిని కొనుగోలుచేయుటకు అవసరమైన నిధులను సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు 
చేస్తుంది. స్వంత ఇల్లు గానీ ఇంటి స్థలము గానీ లేని పేదలను గుర్తించడము, అవసరమైన భూమిని గుర్తించడము, కొనుగోలుచేయడము మరియు 
పేదలకు పంపిణీ చేయడము రెవెన్యు శాఖ నిర్వహిస్తుంది. 

నూతనముగా ఏర్పడిన ప్రభుత్వము స్వంత ఇల్లు గానీ ఇంటి స్థలము గానీ లేని పేదలందరినీ గుర్తించి రాబోయే రెండు సంవత్సరాలలో 25 
లక్షల కుటుంబాలకు అవసరమైన నివాసస్థలములను ఏర్పాటుచేయడముతో ఉచితముగా గృహములను కుడా నిర్మించి ఇచ్చుటకు నిర్ణయించి వాటు 
ఉచితముగా పంపిణీ చేయడము స్వంత ఇల్లు గానీ ఇంటి స్థలము గానీ లేని పేదలు స్వంత గృహములు నిర్మించుకొనుటకు అవసరమైన 


నివాసస్థలములను ఉచితముగా పొందుటకు వారి గ్రామములోని రెవిన్యూ సహాయకుని / వారి మండల రెవిన్యూ అధికారిని సంప్రదింవలయును 
79 


6. స్మశానముల కొరకు స్టలముల ఎర్పాటు 


స్మశానములకు సరయిన స్థలములు లేక పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ప్రభుత్వము, ఏదైనా ఆవాసప్రాంతమునకు 
అవసరమైన స్మశానభూమి అందుబాటులో లేకుంటే సదరు ఆవాస ప్రాంతమునకు దగ్గరలో అనువైన ప్రభుత్వ భూమి లభ్యముగా వుంటే 
అందులోగానీ లేకుంటే ప్రయివేటు భూములను ఖరీదు చేసి గానీ ఆగ్రామములోని పేదలందరికీ స్మశానము కొరకు అందుబాటులో ఉంచడము 
జరుగుతుంది. అవసరమైన ప్రయివేటు భూమిని కొనుగోలుచేయుటకు అవసరమైన నిధులను సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తుంది. 


అవసరమైన భూమిని గుర్తించడము, కొనుగోలుచేసి సశానమునకు కేతాయించడము రెవెన్యు శాఖ నిర్వహిస్తుంది. 


80 


7. ఆం.ప్ర. షెడ్యుల్‌ కులములు మరియు షెడ్యుల్‌ తెగల కమీషన్‌ 


ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర QMS కులములు మరియు షెడ్యుల్త్‌ తెగల కమీషన్‌ చట్టం 2003 క్రింద రాష్ట్రములో షెడ్యుల్‌ కులములు 
మరియు షెడ్యుల్‌ తెగల కొరకు ఒక శాశ్వత కమీషన్‌ ను ఏర్పాటు చేయడమైనది. ఈ కమీషన్‌ రాష్ట్రములో షెడ్యుల్డ్‌ కులములు మరియు 
GS తెగల వారికి రాజ్యాంగము మరియు వివిధ చట్టములు కల్పించిన హక్కు మరియు సౌకర్యములు అమలు చేయుటలో ప్రభుత్వ 
అధికారుల అలక్ష్యములు ఆరోపణలపైనా యస్సీ యస్టీలు వారికి కల్పించబడిన హక్కులను రాయితీలను పొందడములో ఇతరుల ద్వారా ఏర్పడే 
అవరోదముల విషయములపైన విచారణ జరిపి ప్రభుత్వ అధికారులకు తగు ఆదేశములను జారీ చేస్తుంది. మరియు సివిల్‌ రైట్స్‌ సంరక్షణ 
చట్టం 1955 మరియు యస్సీ ఎస్టీ ల పై అత్యాచారముల నిరోధక చట్టము 1989 లలో యస్సీలు యస్టీలకు కల్పించబడిన హక్కుల అమలుపైన 
సమీక్షలు నిర్వహించి ఈ చట్టములు సమర్థవంతముగా అమలు జరుపుటకు ప్రభుత్వమునకు తగు సిపార్పులు చేస్తుంది. యస్సీలు యస్టీలు 
వారికి రాజ్యాంగము ద్వారా మరియు వివిధ చట్టముల ద్వారా దకలు పరచబడిన హక్కులను రక్షణలను పొందడములో ఏర్పడే అవరోదములపై 
భాదితులు ఎవరైనా సమర్పించిన విజ్ఞాపనపైన గానీ లేదా కమీషన్‌ వారి దృష్టికి వచ్చిన అంశముపై గానీ విచారణ జరిపే అధికారము ఈ 


కమీషన్‌ కలిగి వుంది. 
81 


షెడ్యూల్స్‌ కులముల కాంపోనెంట్‌ మరియు షెడ్యూల్‌ తెగల కాంపోనెంట్‌ 


LI షెడ్యూల్డ్‌ కులములు, షెడ్యూల్డ్‌ తెగల వారి త్వరితగతిన అభివృద్ధికి మరియు వారి అభ్యున్నతి సూచికలలోని అంతరములను పూరించుటకు 
ఎస్‌.సి. ఎస్‌.పి చట్టము మరియు టి.ఎస్‌.పి. చట్టము ఏర్పాటుచేయబడి ఆంధ్రప్రదేశ్‌ నందు అమలు పరచబడుచున్నది. 

O వచ్చే పది సంవత్సరాలలో సమానత్వం సాధించాలనేది ప్రధాన లక్ష్యం. ఎస్‌.సి. ఎస్‌.పి మరియు టి.ఎస్‌.పి.క్రింద షెడ్యూల్డ్‌ కులముల, తెగల 
ఆర్టిక న్వావలంబనకు, సాంఘిక విద్యాభివృద్ధి సాధించుటకు వివిధ పధకములు వివిధ శాఖల ద్వారా అమలుచేయ బడుచున్నవి. రాష్ట్రంలో 
షెడ్యూల్డ్‌ కులముల మరియు తెగల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు జరుగుచున్నది. 

షెడ్యూల్డ్‌ కులాల కాంపోనెంట్‌ పర్యవేక్షణకు శాసనాత్మక విభాగాలు 

ఎస్‌.సి, ఎస్‌.టిల అభివృద్ధికి రాష్ట్ర కౌన్సిల్‌: 

జీ.ఓ.యం.యస్‌.నెం.10, ప్లానింగ్‌ డిపార్టుమెంటు, తేది: 22-02-2013 ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షులుగా (సెక్షన్‌16(1) 
యాక్ట్‌ -1/2013) ఎస్‌.సి, ఎస్‌.టిల అభివృద్ధికి రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటు చేయబడింది. 

యస్‌సియస్‌పి నోడల్‌ ఏజన్సీ: 

జీ.ఓ.యం.యస్‌.నెం.8, ప్లానింగ్‌ డిపార్టుమెంటు, తేది: 23-02-2013 ప్రకారము సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షులుగా 
(సెక్షన్‌18(1) యాక్ట్‌ -1/2013) యస్‌సియస్‌పి నోడల్‌ ఏజన్సీ ఏర్పాటు చేయబడింది. 


82 


షెడ్యూల్స్‌ కులముల కాంపోనెంట్‌ మరియు షెడ్యూల్‌ తెగల కాంపోనెంట్‌ 


యస్‌సియస్‌పి మరియు టి.యస్‌.పి.జిల్లా పర్యవేక్షణ కమిటీ: 

జీ.ఓ.యం.యస్‌.నెం.10, ప్లానింగ్‌ డిపార్టుమెంటు, తేది: 01-11-2013 ప్రకారము జిల్లా కలెక్టర్‌ అధ్యక్షులుగా సెక్షన్‌22(1) యాక్ట్‌ - 
1/2013) యస్‌సియస్‌పి మరియు టి.యస్‌.పి.జిల్లా పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయబడింది. 

షెడ్యూల్డ్‌ కులాల ప్రజలకు మరియు వారి ఆవాస వ్రాంతాలకు ప్రత్యక్ష, పరిమాణాత్మకమైన ప్రయోజనాలను కల్పించి వివిధ పథకాల 
అమలు నిమిత్తం మరియు ఇతరులకు మరియు షెడ్యూల్డ్‌ కులముల మధ్య అంతరాలను తగ్గించుటకు ఎస్‌.సి ఉప ప్రణాళిక 2019-20 


సంత్సరానికి 46 డిపార్టుమెంట్లకు రూ.15000 కోట్లు బడ్జెట్‌ కేటాయించబడింది. 


83 


డప్పు కళాకారులకు పెన్నన్లి పథకం 


లక్ష్యం : షెడ్యూల్‌ కులములలోని డప్పు కళాకారులకు ఆర్థిక చేయూత మరియు డప్పు వాయింపు కళను ప్రోత్సహించడము 


అర్హతలు: 
యౌ 
కులము : షెడ్యూల్డు కులము, 2) వుత్తి : డప్పు వాయించడము (డప్పు కళాకారులు) 
3) వయస్సు : 50 సం. పై బడి ఉండవలెను, 4) ఆర్థిక స్థితి: తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండవలెను. 
5) ఇతరములు: ఏ ఇతర పెన్ననును కలిగి ఉండరాదు. 


దరఖాస్తు చేయు విధానం: మీ సేవా కేంద్రంలో ఆన్‌ లైన్‌ పోర్టల్‌ ద్వారా ధరఖాస్తు చేయవలెను. 
జతపరచవలసినపత్రములు: 

1) కుల ధృవీకరణ పత్రం (మీ సేవ ద్వారా జారీ చేయబడిన ఇంటి గ్రేటెట్‌ సర్టిఫికేట్‌ ), 2). డప్ప కళాకారునిగా స్వయం ధృవీకరణ పత్రం. 

3) వయస్సు ధృవీకరణ కొరకు SSC సర్టిఫికేట్‌ లేదా ఆధార్‌ లోని వయస్సు. 4) తెల్ల రేషన్‌ కార్డు 5) ఆధార్‌ కార్డు 
ఎంపిక : 
మీ సేవా కేంద్రంలో రిజిస్టరు కాబడిన దరఖాస్తులను గ్రామీణ ప్రాంతమైతే సంబిందిత గ్రామ పంచాయితీ కార్యదర్శి గారు పట్టణ ప్రాంతమైతే ఆ ప్రాంత బిల్‌ కలెక్టరు 
గారు సదరు దరఖాస్తు దారులు నివసిస్తున్న ప్రాంతములో విచారన జరిపి దరఖాస్తుదారులు సమర్పించిన వివరములు సరియైనవి అని ధృవీకరించుకొన్న 
తరువాత సదరు దరఖాస్తులను గ్రామీణ ప్రాంతమైతే సంబిందిత మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగారికి పట్టణ ప్రాంతమైతే సంబంధిత మునిసిపల్‌ కమీషనర్‌ 
గారికి ఆన్‌ లైన్‌ లో పంపిస్తారు. వారు సదరు దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తారు. ప్రబుత్వము వారు కొత్త పెన్నన్లను మంజూరు చేసినప్పుడు పైవిదముగా 
అమోదించబడిన దరఖాస్తుదారులకు గ్రామీణాభివృద్ధి శాఖ వారు పెన్నన్‌ ను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు 
చేయూత: (1) నెలకు రూ.3000/- ల చొప్పున పెన్నను, (2) సుమారు రు.3500/- ల విలువ కలిగిన డప్పు, గజ్జలు, దుస్తులు. లః 


నాంప్రదాయ చర్మకారులకు DÝ Ý పథకం 


లక్ష్యం: షెడ్యూల్‌ కులములలోని సాంప్రదాయ చర్మకారులకు ఆర్థిక చేయూత 


అర్హతలు: 
1) కులము: షెడ్యూల్లు కులము 
2) వుత్తి: సాంప్రదాయ చర్మకారులు 
3) వయస్సు: 40 సం. పై బడి ఉండవలెను 
4) ఆర్థిక స్థితి: తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండవలెను. 
5) ఇతరములు: ఏ ఇతర పెన్ననును కలిగి ఉండరాదు. 
దరఖాస్తు చేయు విధానం: మీ సేవా కేంద్రంలో ఆన్‌ లైన్‌ పోర్టల్‌ ద్వారా ధరఖాస్తు చేయవలెను. 
జతపరచవలసిన పత్రములు: 
1) కుల ధృవీకరణ పత్రం (మీ సేవ ద్వారా జారీ చేయబడిన ఇంటి గ్రేటెట్‌ సర్టిఫికేట్‌) 
2) డప్పు కళాకారునిగా స్వయం ధృవీకరణ పత్రం. 
3) వయస్సు ధృవీకరణ కొరకు SSC సర్టిఫికేట్‌ లేదా ఆధార్‌ లోని వయస్సు. 
4) తెల్ల రేషన్‌ కార్డు 5) ఆధార్‌ కార్డు 


85 


సాంప్రదాయ చర్మకారులకు పెన్నన్ల పథకం 


ఎంపిక : మీ సేవా కేంద్రంలో రిజిస్టరు కాబడిన దరఖాస్తులను గ్రామీణ ప్రాంతమైతే సంబిందిత గ్రామ పంచాయితీ కార్యదర్శి గారు పట్టణ 
ప్రాంతమైతే ఆ ప్రాంత బిల్‌ కలెక్టరు గారు సదరు దరఖాస్తు దారులు నివసిస్తున్న ప్రాంతములో విచారణ జరిపి దరఖాస్తుదారులు సమర్పించిన 
వివరములు సరియైనవి అని ధృవీకరించుకొన్న తరువాత సదరు దరఖాస్తులను గ్రామీణ ప్రాంతమైతే సంబిందిత మండల పరిషత్‌ అభివృద్ది 
అధికారిగారికి పట్టణ ప్రాంతమైతే సంబంధిత మునిసిపల్‌ కమీషనర్‌ గారికి ఆన్‌ లైన్‌ లో పంపిస్తారు. వారు సదరు దరఖాస్తులను పరిశీలించి 
ఆమోదిస్తారు. ప్రభుత్వము వారు కొత్త పెన్నన్లను మంజూరు చేసినప్పుడు పైవిదముగా అమోదించబడిన దద్దరఖాస్తుదారులకు గ్రామీణాబివృద్ది 
శాఖ వారు పెన్షన్‌ ను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు 


చేయూత: నెలకు రూ. 2250/- ల చొప్పున పెన్షను 


86 


విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ 


విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమ పథకాలు 


ఎ) ఉపకార వేతనము 

నేపధ్యం : రాష్ట్రంలోని 1వ తరగతి నుండి పి.హెచ్‌.డి. ఆ పై తరగతు వరకు చదువుతున్న విభిన్న ప్రతిభావంతు, హిజ్రా విద్యార్థుందరికీ వారి 

విద్యాప్రామాణాలు, జీవన ప్రామాణాు మెరుగుపరుచుట కొరకు వివిధ దశలో ఉపకారవేతనము అందించుట. 

ప్రయోజనం : 

1. ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనము:-1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకొనుచున్న విభిన్న ప్రతిభావంతు, హిజ్రా విద్యార్థుకు సంవత్సరానికి 
ఈ ఉపకారవేతనము మంజూరు చేయబడుచున్నది: 


క్ర.సం. తరగతి ఉపకార వేతనము 
1 Ito V 1000/- 

2 VI to VIII 1500/- 

3 IX to X 2250/- 


అర్హతలు : విభిన్న ప్రతిభావంతు, హిజ్రా కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1,00 లోపు ఉండాలి. 


దరఖాస్తు విధానం: విభిన్న ప్రతిభావంతు, హిజ్రాలు మరియు వయోవృద్దు సంక్షేమ శాఖ వారి OBMMS ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా 
87 


విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ 


సి) విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థును ఆశ్రమ పాఠశా మరియు వసతి గృహంలో చేర్చుట 


నేపథ్యం : పేద విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థు యొక్క జీవన ప్రమాణాలు మరియు విద్య పెంపొందించేందుకు 
ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్థితు, భోజన సదుపాయాలు మరియు విద్య కల్పించుట 
అర్హతలు : వారి కుటుంబ వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు కలిగి ఉండాలి 


దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాకుల కార్యాయము నందు దరఖాస్తు చేసుకోవలెను 


డి) హిజ్రా సంక్షేమం నేపధ్యం : రాష్ట్రంలో నివసిస్తున్న హిజ్రా కొరకు ఒకేషనల్‌ టైనింగ్‌ లు నిర్వహించబడును 
ప్రయోజనం : ఒకేషనల్‌ టైనింగ్‌ నిమిత్తము ఒక్కొక్కరికి రూ.25,000/- మంజూరు చేయబడును 
అర్హతు : హిజ్రా సర్టిఫికేట్‌ మరియు వారి వార్షిక ఆదాయం రూ. 1.00 లక్ష లోపు ఉండాలి 


దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాకు కార్యాయము నందు దరఖాస్తు చేసుకోవలెను 
88 


విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ 


ఇ) AE ఆశ్రయం కల్పించుట 

నేపధ్యం : 60 సంవత్సరా వయస్సు పైబడిన వృద్దుకు నివాసం కల్పించుట 

ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్థితు, భోజన మరియు వైద్య సదుపాయము కల్పించుట 
అర్హతలు : 60 సంవత్సరాల వయస్సు మరియు వారి వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు ఉండాలి 

దరకాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాకు కార్యాయము నందు దరఖాస్తు చేసుకోవలెను 
నిధు లభ్యత : స్వచ్చంద సంస్థకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 


ఎఫ్‌) మాదకద్రవ్యాకు బానిసుగా మారిన వ్యక్తును వ్యసన విముక్తి కేంద్రంలో (Drug de-addiction Center) చేర్చుట 
నేపధ్యం : మాదకద్రవ్యాలకు, మద్యపానానికి బానిసలుగా మారిన వారిని మళ్ళీ మమూలు వ్యక్తుగా మార్చుట 
ప్రయోజనం : కౌన్సిలింగ్‌ మరియు మందు ఇవ్వడం వన వారు మాదకద్రవ్యాలను విడిచిపెడతారు 

అర్హతలు : మాదకద్రవ్యాలకు బానిసలు అయినవారు అందరు అర్హులు 

దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సపోయి సంచాకు కార్యాయమును సంప్రదించవలెను 


నిధులభ్యత : స్వచ్చంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 
89 


విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ 


ఇ) AE ఆశ్రయం కల్పించుట 

నేపధ్యం : 60 సంవత్సరా వయస్సు పైబడిన వృద్దుకు నివాసం కల్పించుట 

ప్రయోజనం : వారికి నివాస యోగ్యమయిన పరిస్థితు, భోజన మరియు వైద్య సదుపాయము కల్పించుట 
అర్హతలు : 60 సంవత్సరాల వయస్సు మరియు వారి వార్షిక ఆదాయం 1.00 లక్ష లోపు ఉండాలి 

దరకాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సహాయ సంచాకు కార్యాయము నందు దరఖాస్తు చేసుకోవలెను 
నిధు లభ్యత : స్వచ్చంద సంస్థకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 


ఎఫ్‌) మాదకద్రవ్యాకు బానిసుగా మారిన వ్యక్తును వ్యసన విముక్తి కేంద్రంలో (Drug de-addiction Center) చేర్చుట 
నేపధ్యం : మాదకద్రవ్యాలకు, మద్యపానానికి బానిసలుగా మారిన వారిని మళ్ళీ మమూలు వ్యక్తుగా మార్చుట 
ప్రయోజనం : కౌన్సిలింగ్‌ మరియు మందు ఇవ్వడం వన వారు మాదకద్రవ్యాలను విడిచిపెడతారు 

అర్హతలు : మాదకద్రవ్యాలకు బానిసలు అయినవారు అందరు అర్హులు 

దరఖాస్తు విధానం : సంబంధిత జిల్లాలోని సపోయి సంచాకు కార్యాయమును సంప్రదించవలెను 


నిధులభ్యత : స్వచ్చంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా 
90 


తల్లిదండ్రుల, వయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 మరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, వయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ నిబంధనలు, 2011. 


ఈ చట్టము యొక్క ఆశయాలు 
1. నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులు మరియు వృద్దుకు పోషణ నివ్వటం. 
2. పోషణ మరియు అప్పీలు ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయుట. 
3. వృద్ధాశ్రమాలు ఏర్పాటు మరియు నియంత్రణ. 
4. వయో వృద్దుకి వైద్య సదుపాయం. 


5. వయో వృద్దు ఆస్తు మరియు ప్రాణ రక్షణ. 


91 


తల్లిదండ్రుల, వయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 మరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ నిబంధనలు, 2011. 


జిల్లాలో పోషణ మరియు wi) ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయుట: 

క్‌ చాఫ్టర్‌ 2 (7) ప్రకారం ప్రతి రెవిన్యూ డివిజన్‌ నందు రెవిన్యూ డివిజనల్‌ అధికారి / సబ్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా పోషణ ట్రిబ్యునల్స్‌ ఎర్పాటు చేయుట. 

0 చాప్టర్‌ 2 (15) ప్రకారం పోషణ ట్రిబ్యునల్స్‌ తీర్పుపై తల్లిదండ్రులు మాత్రమే అప్పీలు చేసుకునేందుకు మీగా అప్పిలేటు ట్రిబ్యునల్‌ జిల్లా కలెక్టర్‌ 
చైర్మన్‌గా ఏర్పాటు చేయుట. 

O చాప్టర్‌ 2 (17) ఈ చట్టము అములో పిర్యాదు దారు కాని భాద్యులు కేసు విషయమై ట్రిబ్యునల్‌లో కాని అప్పిలేటు ట్రిబ్యునల్‌లో గానీ 
లాయర్లును నియమించరాదు. 

LI చాప్టర్‌ 2 (18) సహాయ సంచాకు, విభిన్న ప్రతిభావంతు మరియు వయో Hcy సంక్షేమ శాఖ వారు పోషణ మరియు అప్పిలేటు ట్రిబ్యునల్‌ 


నందు కన్వీనర్‌ గాను మరియు పోషణాదికారిగా వ్యవహరించెదరు. 


92 


తల్లిదండ్రుల, వయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 మరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ నిబంధనలు, 2011. 


పోషణ ట్రిబ్యునల్స్‌ యొక్క పని విధానం: 

నిర్లక్షానికి గురైన తల్లిదండ్రులు మరియు వృద్దుల, వారిచే అధీకరించిన వ్యక్తి / సంస్థ నుండి పిర్యాదు స్వీకరించుట. 
సమన్వయ అధికారు ద్వార విచారణ చేపట్టటం. 

చాష్టర్‌ 2 (9) (2) ప్రకారం రూ. 10000/- మించకుండా పోషణ ఉత్తర్వులను ఇచ్చుట. 

ఈ యొక్క పోషణ ట్రిబ్యునల్స్‌ ఉత్తర్వులపై సంతృప్తి చెందని వయో వృద్దు అప్పిలేటు ట్రిబ్యునల్‌కి అప్పీలు చేసుకోవచ్చు. 
కేసు తీవ్రతను బట్టి విచారణ పూర్తి అయ్యేలోపు తాత్కాలిక బృతిని నిర్ణయించు అధికారము ట్రిబ్యునల్‌కు కలవు. 


ట్రిబ్యునల్‌ లో నమోదు అయి నోటీసు జారీచేసిన 9౦ రోజుల లోపు ఉత్తర్వులు అందజేయాలి. 


Do O U UO O0 O 


ట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై సమంజసమైన కారణం లేకుండా నిర్లక్ష్యం చేసిన యెడ జరిమానా విధిస్తూ లేదా జరిమానా మరియు ఒకనెల వరకు 


జైలు శిక్ష విధించుటకు వారెంట్‌ జారిచేయు అధికారము ట్రిబ్యునల్‌కు కలదు. 
93 


తల్లిదండ్రుల, వయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 మరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ నిబంధనలు, 2011. 


వృద్ధాశ్రమాలు ఏర్పాటు, నిర్వహణ మరియు నియంత్రణ: 


క్‌ చాప్టర్‌ 3 (1) ప్రకారం ప్రతి జిల్లాలోను 150 మందికి తక్కువ కాకుండా వయో వృద్దుకి ఆశ్రయం కల్పిస్తూ వృద్దాశ్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు 
చేయాలి. 
0 ప్రతి జిల్లాలోని వృద్దాశ్రమాలు నడుపుతున్న సంస్థలు / వ్యక్తు విధిగా సహాయ సంచాకుల విభిన్న ప్రతిభావంతు మరియు వయో వృద్దు సంక్షేమ శాఖ 
వారి కార్యాయము నందు నమోదు చేసుకుని లైసెన్సు పొందాలి. 
UL) అట్లు నమోదు చేయని సంస్థలు / వ్యక్తుకి జిల్లా కమిటీ ఆమోదంతో 25000/- వరకు జరిమానా విధిస్తారు. 
వయో వృద్దుకి వైద్య సదుపాయం: 
1. చాప్టర్‌ 4 (1) ప్రకారం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి. 
2. చాఫ్టర్‌ 4 (2) ప్రకారం ప్రత్యేక క్యులైన్లను ప్రతి ఆసుపత్రి నందు వృద్దుల కొరకు ఏర్పాటు చేయాలి. 
3. చాప్టర్‌ 4 (3) ప్రకారం దీర్ణకాలిక వ్యాధుతో బాధపడుచున్న వయో వృద్ధుకు ఆధునిక వైద్యం అందచేయడం. 
4. చాప్టర్‌ 4 (4) ప్రకారం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు వృద్దు వైద్యం (గేరియాట్రిక్‌) చేయు నిపుణును మరియు వార్డును ఏర్పాటు చేయడం. 


94 


తల్లిదండ్రుల, వయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 మరియు ఆంధ్ర ప్రదేశ్‌ 


తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ నిబంధనలు, 2011. 


వయో వృద్దు ఆస్తులు మరియు వ్రాణ రక్షణ: 

O జిల్లా కలెక్టర్‌ మరియు మేజిస్టేట్‌ చట్టములోని అన్ని అంశాలను సరిగా అమలు చేయుటకు మరియు వయో వృద్దు ఆస్థి మరియు ప్రాణ రక్షణకు 
కావసిన చర్యలు చేపడుతూ వయో వృద్ధు గౌరవంగా సురక్షితంగా జీవించటానికి దోహదం కల్పిస్తారు. 

ప్రమాదాలు మరియు విపత్తు సంభవించినపుడు వారికి సరైన సమయంలో సహాయము మరియు సహకారం అందించుట. 

చాప్టర్‌ 4 (3) ప్రకారం వివిధ డిపార్టుమెంటు అధికారులకు వయో వృద్దు అవసరాలు మరియు చట్టంలోని అంశాపై అవగాహనా కల్పించుట. 
చాప్టర్‌ 4 (2) ప్రకారం విచారణ లో ఉన్న కేసు ప్రగతి పై సమీక్ష చేయుట. 

స్థానిక సంస్థల / విద్య సంస్థల నిపుణలు, స్వచ్చంద సేవ సంస్థలు, వృద్ధు సంక్షేమము కై పనిచేయుటకుగాను ప్రోత్సాహించుట. 


హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేయుట. 


0D O0 0 0 O OU 


చాప్టర్‌ 5 (1) ప్రకారం వృద్ద సంక్షేమ కార్యక్రమాల పైన చట్టంలోని అంశాలపైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించుట. 


95 


తల్లిదండ్రుల, వయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 మరియు ఆంధ్ర ప్రదేశ్‌ తల్లిదండ్రుల, 


వయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ నిబంధనలు, 2011. 


జిల్లా పోలీస్‌ శాఖ నిర్వహించాల్సిన అంశాలు: 

0 ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఒంటరి వయో వృద్దు కొరకు విధిగా ఒక రిజిస్టర్‌ ఏర్పాటుచేసి వారిని వాలంటరీ కమిటీ సహాయంతో 
పర్యవేక్షిస్తూ ఉండాలి. 

0 కమ్యూనిటీ పోలీసింగ్‌ వ్యవస్థని ఏర్పాటు చేయుట. 

D వయో వృద్దు పిర్యాదును / సమస్యపై వెంటనే స్పందించుట. 

O ఒంటరి వయో వృద్దు ఇండ్లలో పనిచేయు పనివాండ్ల వివరాలను విచారించుట. 


0 ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని, వృద్ధు పై గతములో జరిగిన దాడులు / నేరాలు / హింసకి ప్పాడిన నేరస్తు వివరాలు నమోదు చేస్తూ రిజిస్టర్‌ 


ఏర్పాటు చేయాలి. 


96 


దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 ముఖ్యాంశాలు 


దివ్యాంగుల - వైకల్యాల వారీగా 
1. అంధత్వం 

2. పాక్షిక అంధత్వం 

3. నయమయిన కుష్టువ్యాధి 

4. బధిరత్వం 

5. కదలిక వైకల్యం 

6. బుద్ది మాంద్యత / మంద బుద్ది 
7. మానసిక రుగ్మతలు 

8. మెదడుకి పక్షవాతం 

9. ఆటిజం 

10. కండరాల వ్యాధి 

11. బధిరత్వం మరియు అంధత్వం 


12. నేర్వటంలో వైకల్యం 
= 97 


దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 ముఖ్యాంశాలు 


దివ్యాంగుల - వైకల్యాల వారీగా 

13. హీమోఫీలియా (రక్తం అవసరానికి మేర గడ్డ కట్టగల సామర్ధ్యం లోపించుట) - తల్లి నుంచి మగ సంతానానికి మాత్రమే వచ్చు 
అనువంశిక వ్యాధి. 

14. తలస్సెమియా (అనువంశిక వ్యాధి) 

15. సికిల్‌ సెల్‌ వ్యాధి HISHOS రక్త హీనత వ్యాధి) 

16. మరుగుజ్జు 

17. యాసిడ్‌ దాడి 

18. బహుళ వైకల్యం 

19. పార్మిన్‌సన్‌ వ్యాధి 

20. మల్టిపుల్‌ స్కేరేసిస్‌ [మెదడు మరియు నాడిమండల వాపు వ్యాధి) 

21. మాట మరియు భాష వైకల్యం 


98 


దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 ముఖ్యాంశాలు 


విద్యాపరమైన హక్కు: 

0 ప్రభుత్వము లేదా స్థానిక సంస్థల నుండి నిధులు మరియు అనుమతి పొందిన అన్ని విద్యా సంస్థలో వైకల్యం కల పిల్లలకు మిళిత విద్య వివక్షత 
లేకుండా అందించాలి. 

0 ఆటలు మరియు వినోద మరియు సంస్కకృతిక పోటీలో సమాన అవకాశాలు కల్పించాలి. 

O ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే భోదన చేయాలి. 

0 విద్య ఉపకరణాలు, బ్రెయిలీ, సైగ బాష, లేఖకుడు సహాయం అవసరానికి తగ్గటుగా అందించాలి. 


O ప్రతి విద్యా సంస్థలోనూ 5% సీట్లను కేటాయించాలి. 


99 


దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 ముఖ్యాంశాలు 


నైపుణ్యం అభివృద్ధి మరియ ఉపాధి : 

0 ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని శిక్షణ సంస్థలోను నిర్దిష్ట శిక్షణను అందించాలి. 
0 బుణ సదుపాయాలు, వడ్డీ రాయితీలు కల్పించాలి. 

O తయారు చేసిన ఉత్పత్తులకి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి. 

LI వైకల్యం కారణంగా వారికి రావసిన ఎట్టి పదోన్నతిని కూడా తిరస్కరించరాదు. 


0 ప్రభుత్వ ఉద్యోగాలో 4% ప్రతి కేడర్‌లోను కేటాయించాలి. 


ఓ 
Pe 


వేటు సంస్థలో 5% ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించిన సంస్థకు ప్రోత్సాహకాలు కల్పించాలి. 


O పేదరిక నిర్మూన పథకాలు, భూ పంపిణి, ఇంటి స్థలం, గృహనిర్మాణం లో 5% రిజర్వేషన్‌ కల్పించాలి. 


100 


దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 ముఖ్యాంశాలు 


సామాజిక భద్రత, ఆరోగ్యం, పునరావాసం, వినోదం : 


సాధారణ వ్యక్తులకి అందించే పధకాలో ఇచ్చే సహాయంలో 25% అదనంగా వీరికి అందజేయాలి. 
ప్రత్యేక ఉపాధి కార్యాలయం ఏర్పాటు చేసి నమోదు చేసుకొని 2 సం. మించిన ఉద్యోగము రాని వ్యక్తులకు నిరుద్యోగ భృతి. 
తీవ్ర వైకల్యం కల వారికి ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలి. 


వైకల్యం కల మహిళకు లైంగిక పరమైన, పునరుత్పత్తిపరమైన ఆరోగ్య సేవలు ప్రత్యేకంగా అందించాలి. 


క్‌ 
క్‌ 
క్‌ 
O ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు మరియు ఇతర ఆరోగ్య సంస్థలు కట్టడ అవరోధ రహితముగా ఉండాలి. 
క్‌ 
0 వైకల్యం కలిగిన రచయితలు, నృత్యం, సాహస కృత్యాలు, క్రీడలు కలవారికి ప్రత్యేక ప్రోతా హం. 

క్‌ 


కనీసం ఏడాదికి ఒకసారి పిల్లల అందరిని వైద్యపరంగా పరిశీలించి వైకల్యం పొందే వారిని గుర్తించాలి. 


రవాణా: 
O బస్‌ స్టాపు, రైల్వే స్టేషన్‌, విమానాశ్రయాలో ప్రత్యేక పార్కింగ్‌, టాయిలెట్స్‌, టికెట్‌ కౌంటర్లు, టిక్కెటింగ్‌ మిషన్‌ యాత్రాలు అందుబాటులో ఉండాలి. 
U రాయితీలు, ప్రోత్సాహకాలు 


O వాహన నిర్మాణంలో మార్పులు 101 


దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 ముఖ్యాంశాలు 


కోర్టు / జరిమానాలు/ శిక్షలు : 

0 సెక్షన్‌ 84 ప్రకారం ప్రతి జిల్లా లోను ఈ చట్టం క్రింద వచ్చే Sor సత్వర విచారణ కొరకు ఒక సెషన్‌ SEM ప్రత్యేకంగా ఏర్పాటు. 

O ఒక ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లేదా ఏడు సం. న్యాయ వృత్తిలో కొనసాగిన ఒక న్యాయవాదిని కానీ నియమించుట. 

0 సెక్షన్‌ 89 ఈ చట్టం నిర్దేశించిన ఆదేశాను ఆ చట్టం క్రింద రూపొందించబడిన నిబంధన ఏ వ్యక్తి అయిన జ్లఘించిన పక్షంలో మొదటి సారి 
రూ. 10000/- మరల ఉ్లఘించిన పక్షంలో కనీసం రూ.50000/- గరిష్టం రూ. 500000/- జరిమానా. 

0 సెక్షన్‌ 91 ప్రకారం వైకల్యం గల వ్యక్తుకు చెందవసిన / WHS ఏ లబ్దినైన మోసపూరితంగా పొందటము లేదా పొందటానికి ప్రయత్నం చేస్తే 
రెండు సం. జైలు శిక్ష లేదా రూ.100000/- జరిమానా లేదా రెండు విధించవచ్చును. 

0 సెక్షన్‌ 92 ప్రకారం వైకల్యం గల ఏ వ్యక్తినైన అగౌరవ పరిచే ఉద్దేశ్యంతో దాడి లేదా బల ప్రయోగం లేదా వైకల్యం గల మహిళ మాన మర్యాదను 
భంగ పరచిన, లైంగిక దాడి చేసిన, గర్భం తొగించే వైద్య కార్యక్రమాలు చేసిన, చేయమని అడిగిన వారికి కనీసం 6 నెల నుంచి 5 సం. వరకు 


జైలు శిక్ష విధించబడును. 
102 


జాతీయ ట్రస్ట్‌ యాక్ట్‌ - 1999 (ఆటిజం, సెరిబ్రల్‌పాల్సి, బుద్ధి మాంద్యం మరియు బహుళ వైకల్యం) 


ఈ చట్టం ద్వార ఆటిజం, సెరిబ్రల్‌ DD) భుద్ధిమాంద్యం మరియు బహుళ వైకల్యం కల వారు స్వతంత్రముగా జీవించుటకు. 

వీరికి ప్రత్యేక సహాయము మరియు సౌకర్యము మెరుగుపరచి కుటుంబముతో కలిసి జీవించుటకు. 

వీరి (పైవైకల్యం గల వారు) కుటుంబము కష్టసమయములో ఉన్నప్పుడు వీరికి అండగా ఈచట్టం క్రింద నమోదు చేసుకున్న సంస్థ ద్వార సహాయం. 
కుటుంబము యొక్క సహాయము లేని వారికి ప్రత్యేక ఏర్పాటు. 


DO (పై వైకల్యం గల వారు) తల్లిదండ్రు లేదా సంరక్షకులు మరణించిన సమయములో వారికి రక్షణ ఏర్పాటు. 


0D O0 0 U O UO 


స్థానిక జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నమోదు చేసుకున్న ఒక స్వచ్చంద సంస్థ మరియు ఒక వైకల్యం గల సామాజిక స్పృహ / సేవతత్వం కలిగిన వ్యక్తి 
మరియు అవసరం మేరకు న్యాయవాది, డాక్టర్‌ సభ్యులుగా ఉంటారు. 

O ఈ కమిటీ ద్వార అర్హులైన కుటుంబ సభ్యులను కానీ, బందువు కానీ (లేదా) వారు కోరిన వ్యక్తిని కానీ సంరక్షకులుగ నియమించబడును. వీరి (పై 
వైకల్యం గల వారు) రక్షణ మరియు ఆస్తుల రక్షణ నియమించిన గార్జియన్‌ ద్వార జరుగును. 


] ఈ గార్జియన్‌కి తన పేరుమీద గాని, తనకు నచ్చిన వారి పేరున గాని వీరి (పై వైకల్యం గల వారు) ఆస్థి బదలాయింపు జరుగుటకు వీలు కాదు. 
103 


ఆం.ప్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సహకార సంస్థ 


విభిన్న ప్రతిభావంతులకు మరియు వయోవృద్ధులకు ఉపకరణముల ఉచిత పంపిణి 

1) శారీరక విభిన్న ప్రతిభావంతులకు: మూడు చక్రముల సైకిళ్ళు, వీల్‌ చైర్స్‌, కాలిపర్స్‌, చంక కర్రలు, కృత్రిమ అవయవములు, లాప్‌ టాప్‌. 
2) అంధు : అంధుల ఊతకర్రలు, డైజిప్లేయర్‌, లాప్‌ టాప్‌ 

3) బధిరులు: శ్రవణ యంత్రము, స్మార్ట్‌ ఫోన్‌. 

4) బుద్ధిమాంధ్యులు : వీల్‌ చైర్స్‌ మరియు విజ్ఞాన సంబంధిత పరికరము 

5) వయోవృద్దు : వృద్దు చేతికర్ర యం.సి.ఆర్‌ చెప్పు, Hea యంత్రము, వీల్‌ చైర్స్‌ 

అనుబంధ ఉప ప్రక్రియ (ఆసోసియేటడ్‌ సబ్‌ ప్రోసెస్‌) 

మంజూరు అధికారి జిల్లా స్థాయిలో : సహాయ సంచాలకులు/ జిల్లా మేనేజరు 

రాష్ట్ర స్థాయిలో : మేనేజింగ్‌ డైరెక్టర్‌ 


అప్పిలేట్‌ అధికారి జిల్లా స్థాయిలో : జాయింట్‌ కలెక్టర్‌ / ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (పునః విచారణాధికారి) 


104 


ఆం.ప్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సహకార సంస్థ 


అర్హతలు - వివిధ ఉపకరణము కొరకు : 

మూడుచక్రము సైకిళ్ళు, వీల్‌ చైర్స్‌, కాలిపర్స్‌, చంక కర్రు, కృతిమ అవయవములు, అంధుల ఊతకర్రలు, డైజిప్లేయర్‌, శ్రవణ యంత్రము, స్మార్ట్‌ ఫోన్‌, 
వృద్దు చేతికర్ర, యం.సి.ఆర్‌ చెప్పులు. 

కావసిన అర్హతలు : 

సదరం మెడికల్‌ ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము (లేదా) తెల్ల రేషన్‌ కార్ట్‌, ఆధార్‌ కార్డ్‌ మరియు విద్యాసంబంధిత ఉపకరణములకు 
సంబంధిత విద్యాసంస్థ నుండి బోనాఫైడ్‌ సర్టిఫికేట్‌. 

లాప్‌ టాప్‌ మంజూరుకు అర్హతలు : 


పి.జి/ ప్రొఫెషనల్‌ కోర్స్‌/ డిర్రీ/ ఐ.టి.ఐ / పాలిటెక్నిక్‌ మరియు ఉన్నతవిద్యను అభ్యసించుచున్న విద్యార్థులు. 


105 


ఆం.ప్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సహకార సంస్థ 


జతపరచవసినవి: 
1) సదరం మెడికల్‌ ధృవీకరణ పత్రము 
2) ఆధార్‌ కార్డ్‌ 
3) నివాస ధృవీకరణ పత్రము 
4) ఆదాయ ధృవీకరణ పత్రము (లేదా) తెల్ల రేషన్‌ కార్డ్‌ 
5) పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు -3 
6) బోనా పైడ్‌ సర్టిఫికేట్‌ (విద్యాసంబంధిత ఉపకరణము కొరకు) 
7) నిర్దేశిత దరఖాస్తు 
దరఖాస్తు : ఆన్‌ లైన్‌ దరఖాస్తు వెబ్‌ సైట్‌ (www.apdascac.ap.gov.in) / 


ఆఫ్‌ లైన్‌ నిర్దేశిత మూల్యము : ఉచితము 
106 


ఆం.ప్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సహకార సంస్థ 


దరఖాస్తు మంజూరీ విధానము 


1) జిల్లా స్థాయిలో సహాయ సంచాకులు/ జిల్లా మేనేజరు వారిచే నిర్వహించబడు బహుళ ప్రయోజన శిబిరముకు హాజరై దరఖాస్తుచేసుకొనవలెను 

2) సహాయ సంచాకులు, జిల్లా మేనేజరు వారు దరఖాస్తును పరిశీలించి అర్హత మేరకు మంజూరు చేయుదురు. 

మేజర్‌ ప్రోసెస్‌ (భవిష్యత్‌ లో) 

1) గ్రామ/ వార్డు వాంటిర్‌ దివ్యాంగుల నుండి దరఖాస్తు సేకరించి గ్రామ/ వార్డు సచివాయములో అందజేయుదురు. 

2) సంక్షేమ సహాయకుడు దరఖాస్తును మరియు సంబందిత ధృవీకరణమును పరిశీలించి, మంజూరుచేయు అధికారి కార్యాయమునకు తదుపరి 
పరిశీన నిమిత్తము పంపెదరు. 


3) దరఖాస్తును పరిశీలించి ఉపకరణమును సంబంధిత అధికారి మంజూరుచేయుదురు. 
అ) గ్రామ సచివాయ సిబ్బంది సంబంధిత కార్యాలయము నుండి మంజూరైన ఉపకరణమును తీసుకుని వెళ్ళి గ్రామ/ వార్డు వాలింటిర్‌ ద్వారా 
లబ్దిదారులకు ఇంటివద్దనే అందజేయుదురు. 
4) గ్రామ/ వార్డు వాలింటిర్‌ వారు గ్రామ సచివాలయ సిబ్బంది నుండి మంజూరైన ఉపకరణమును తీసుకుని వెళ్ళి లబ్దిదారుకు ఇంటివద్దనే 


అందజేయుదురు. 107 


వివిధ సంక్షేమ ఆర్థిక సంస్థల ద్వారా బహీనవర్గాల ఆర్థిక అభివృద్ధి పథకాలు - వైఎస్‌ఆర్‌ చేయూత 


45 సంవత్సరాలు నిండిన ప్రతి పేద బి.సి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకు ఈ పథకం ద్వారా 2020 - 21 నుండి నాలుగేళ్ళలో 
రూ. 75000/- దశల వారిగా ఆయా కార్పోరేషన్‌ ద్వారా ఉచితంగా ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా మహిళల బ్యాంక్‌ ఖాతాలకు 


అందచేయబడుతుంది. దీనిపై త్వరలోనే ఆదేశము, మార్గదర్శకాలు జారీ కానున్నాయి. 


108 


వివిధ సంక్షేమ ఆర్దిక సంస్థల ద్వారా బహీనవర్గాల ఆర్థిక అభివృద్ధి పథకాలు — 


రజకులకు, నాయీబ్రాహ్మణులు, టైర్లలకు SOS సహాయం 


లక్ష్యం: 

పేద రజకులకు, నాయీబ్రాహ్మణలకు మరియు టైలర్లు (కులముతో నిమిత్తము లేకుండా) ఎవరైతే వారి వృత్తి మీద జీవనోపాధి కొనసాగిస్తున్నారో, వారి 

ఆర్థిక అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి పది వేల రూపాయు ఆర్థిక సహాయం చేస్తుంది. అయితే, ఆ వృత్తి చేయువారు షాపు కలిగి ఉండాలి. 

దీని కొరకు వెనుకబడిన తరగతుల శాఖ జి.ఓ.ఎమ్‌.ఎస్‌.నెం.59, తేది: 25-07-2019 న విడుదల చేసింది. 

అర్హతలు: 

ఎ) వయస్సు 21 సంవత్సరము నుండి 60 సంవత్సరము మధ్య వయస్సు కలవారై ఉండవలెను. 

బి) కుటుంబ ఆదాయము నెలకు గ్రామీణ ప్రాంతామువారైతే రూ. 10,000/- లకు లోబడి మరియు పట్టణ ప్రాంతమువారైతే రూ. 12,000/- లకు 
లోబడి ఉండవలెను. 

సి) ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము నుండి పెన్షన్‌ పొందువారు మరియు ఆదాయపు పన్ను చెల్లించువారు అనర్హులు. 

డి) వృత్తి చేయు వారు షాపు గల వారై ఉండవలెను. 

ఇ) ఆ కుటుంబములోని వారికెవరికైనా వ్యవసాయ భూమి ఉంటే అవి మాగాణి భూమి అయితే 3 ఎకరము లోపు లేదా మెట్ట భూమి అయితే 9 
ఎకరము లోపు లేదా మాగాణి మరియు మెట్ట భూమి మొత్తం కలిపి 9 ఎకరము లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. 109 


వివిధ సంక్షేమ ఆర్దిక సంస్థల ద్వారా బహీనవర్గాల ఆర్థిక అభివృద్ధి పథకాలు — 


రజకులకు, నాయీబ్రాహ్మణులు, టైర్లలకు SOS సహాయం 


అర తలు: 
యౌ 


ఎఫ్‌) ఆ కుటుంబమునకు నివాస పట్టణ ప్రాంతాములో సొంత నివాస గృహాము 750 చదరపు అడుగులకు లోబడి ఉండవలెను. 
జి) షాపు రిజిస్టేషన్‌ సర్టిఫికేటు ఉండవలెను. 

ఎచ్‌) టైలరింగ్‌ వృత్తి చేయుచున్న అన్ని కులము వారు ఈ పథకము క్రింద అర్హులు. 

ఐ) కుటుంబములో నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. 


(టాక్సీ, ఆటో, ట్రాక్టరు, మినహాయించడ మైనది) 


110 


0D OD O0 0 U UO U O 


సంక్షేమ సహకార సంస్థలకు సంబందించి సంక్షేమ & విద్యా సహాయకుల ఉద్యోగ బాధ్యతలు 


బ్దిదారుకు “ఆన్‌ లైన్‌” లో దరఖాస్తు నమోదు చేసుకోవడం మొదలు, పధకము పూర్తిగా అమలు అయ్యేవరకు చేయూతనివ్వడం. 

కార్పొరేషన్‌ ద్వారా మరియు ఇతర అనుబంధ సంస్థల ద్వారా అమలు కాబడుతున్న వివిధ పధకాల పై అవగాహన కల్పించడం. 

కార్పొరేషన్‌ ద్వారా అమలు చేస్తున్న అన్ని పధకములకు అర్హులైన బ్దిదారులను గుర్తించడం. 

ఎంపికైన బ్దిదారుల డాక్యుమెంట్లు పూర్తి చేయుటలో మండల అభివృద్ధి అధికారులకు సహకరించడం. 

బ్యాంకులకు, మండల అభివృద్ది అధికారులకు మరియు వివిధ కార్పొరేషన్లకు మధ్య అనుసంధానంగా ఉండటం. 

బ్యాంకు ఖాతాలు తెరవడంలో బ్ధిదారులకు, బ్యాంకుతో సమన్వయం చేయడం. 

వినియోగ ధృవపత్రము మరియు పధకము ఫోటోలను OBMMS PORTAL (uploading) లో చేర్చడం. 

పధకము అమలుకు ముందు జెత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ (EDP) ఇచ్చుటకు ఏర్పాట్లు చేయడం, అమలు అయిన పధకములను భౌతిక 
ధృవీకరణ (Physical Verification) చేయడం. 


111 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


ఎస్సీ కార్పొరేషన్‌ తన ప్రణాళికను రెండు విధముగా అము చేయుచున్నది. 
1. బ్యాంకు బుణ సహకారముతో 
2. బ్యాంకు బుణ సహకారం లేకుండా 
బ్యాంకు బుణ సహకారముతో అముచేయు పధకాలు 
O ఈ పధకం 60% సబ్సిడీ తో (రూ. లక్షకి మించకుండా) మిగిలినవి బ్యాంక్‌ బుణము ద్వారా అందించబడుతుంది. ఈ క్రింద చూపబడినట్లు 
రెండు విధములుగా విభజించబడింది. 
0 స్వయం ఉపాధి పధకాలు: రూ. 1,00,000/- నుండి రూ. 10,00,000/- లక్షల వరకు చిన్న, మద్య తరహా మరియు పెద్ద పధకములకు అమలు 
చేయబడుతుంది. 
O పాడి పరిశ్రమ పధకాలు: 60% సబ్సిడీతో (రూ.లక్షకు మించకుండా) మిగిలినది బ్యాంక్‌ anes సహాయముతో అందించగలగు పధకము. 


2 పాడి పశువు - సంకర జాతి ఆవు - గొర్రెలు (20+1) మరియు మినీ డైరీ 5 పాడి పశువుతో అము చేయబడుతుంది. 
112 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


బ్యాంక్‌ బుణముతో సంబంధం లేని పధకాలు 


L} Vulnerable Groups 


0 చిన్ననీటి పారుదల పధకములు 
O భూమి కొనుగోలు పధకము - భూమి అభివృద్ధి 
Q NSFDC మరియు NSKFDC eas సహాయ పధకాలు 
D నిరుద్యోగ యువతకు నైపుణ్యభివృద్ది కార్యక్రమాలు 
వ్నర్చుల్‌ గ్రూప్స్‌ 
O (ఇతరుల నుండి హాని పొందే అవకాశమున్న వారు) అనగా జోగినీలు/వెట్టిచాకిరి/చర్మకారవృత్తిలో ఉన్నవారు/పారిశుధ్య కార్మికులు 
మొదగువారికి ఆర్థిక సహాయం. 
బుణ విధానం: యూనిట్‌ విలువ = రూ. 1,00,000/- 


సబ్బిడీ = రూ. 100% 


113 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


చిన్ననీటి పారుద పధకాలు 
గ్రామాలోని సన్న, చిన్నకారు ఎస్సీ రైతుల, పట్టా భూములలో, అసైన్‌ భూములలో, భూమి కొనుగోలు పధకము కింద మంజూరు చేసిన 
భూములకు బోరు బావుల ద్వారా, సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్‌ ద్వారా 90% సబ్సిడీతో మరియు 10% లబ్దిదారుని వాటాతో నీటిపారుదల సౌకర్యం 


కలిగించి గణనీయమైన పంట దిగుబడి పొందేటట్లు చేయడం ఈ పధకం ముఖ్య ఉద్దేశం. 
బోరుబావి మరియు సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్‌ 


యూనిట్‌ విలువ = tor, 1.20 అక్ష 
సబ్బిడీ = 90% 
బ్దిదారుని వాటా = 10% 
సబ్‌ మెర్సిబుల్‌ సెట్‌ = (5 H.P) 
యూనిట్‌ మివ క రూ. 75,000/- 
సబ్బిడీ = 90% 
బ్దిదారుని వాటా = 10% 

సబ్‌ మెర్సిబుల్‌ పంప్‌ సెట్‌ (8.5 H.P.) 
యూనిట్‌ మివ = రూ. 88000/- 
సబ్బిడీ = 90% 


బ్దిదారుని వాటా 10% 


114 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


భూమి కొనుగోలు పథకం 


లబ్దిదారుకు కేవం ఆర్దిక స్తోమత కోసమే కాకుండా సాంఘిక పరమైన హోదా కల్పించే ఉద్దేశంతో మరియు విలువ కలిగిన HoH” 

అందివ్వడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. గ్రామీణ భూమి లేని మహిళా వ్యవసాయ కూలీలకు ఈ పధకం అమలు చేయబడుతుంది. 
ఈ పధకం మూడు విధాలుగా అమలు చేయబడుతుంది. 

1. 3 ఎకరా మెట్ట భూమి - రూ. 9.00 లక్ష వరకు 

2. 2 ఎకరా మాగాణి (బంక మట్టి - రూ. 12 లక్ష వరకు 

3. 2 ఎకరా మాగాణి (బంక మట్టి- రూ. 15 లక్ష వరకు 
బుణ విధానం : 

m సబ్బిడీ -75% 


m ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి బుణం - 25% 
115 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


భూమి కొనుగోలు పథకం 
అర్హత:- 


O భూమి లేని వ్యవసాయ స్త్రీలు మాత్రమే అర్హులు. 

] బిపిఎల్‌ మహిళా లబ్ధిదారులులలో నిరుపేద (HEB) వర్గానికి చెందిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 

] లబ్దిదారుడు 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 50 ఏళ్లు పైబడి ఉండకూడదు. 

O వివాహితలు మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించబడతారు మరియు కొనుగోలు చేసిన భూమి వారి పేర్లతో నమోదు చేయబడుతుంది. 
యూనిట్‌ విలువ:- 

0 3.00 ఎకరాలు - పొడి (Dry Land) - R. 9.00 లక్షలు 

0 2.00 ఎకరాలు - ఒక పంట పండు తడి భూమి (Wet Land) - R. 12.00 లక్షలు 


ఆ 1.00 ఎకర - తడి భూమి (Wet Land) సం.నకు రెండు పంటలు R. 15.00 లక్షలు 


116 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


భూమి కొనుగోలు పథకం 
జిల్లా స్థాయి కమిటీ :- 
జిల్లా స్ధాయి కమిటీ ప్రతివాదన మరియు పత్రాలను పరిశీలిస్తుంది మరియు తరువాత అర్హతగల బ్దిదారులందరి ఎంపిక మరియు 


ఆమోదం కోసం జిల్లా 50 సొసైటీకి పంపబడుతుంది. 


జిల్లాస్థాయి కమిటీ:- జిల్లా స్థాయి కమిటీ యొక్క ఈ క్రింది విధంగా ఉంటుంది. 


జాయింట్‌ కలెక్టర్‌ - ఛైర్మన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ - సభ్యుడు/కన్వీనర్‌ 
జాయింట్‌ డైరెక్టర్‌, అగ్రిక్చర్‌ - సభ్యుడు 

డి.డి. (గ్రౌండ్‌ వాటర్‌) - సభ్యుడు 
ఆర్‌డి.ఓ. అ సభ్యుడు 


ఈ కమిటీ అన్ని అవసరమైన ధృవపత్రాలను వివిధ విభాగాల నుండి సేకరిస్తుంది. 
117 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


భూమి కొనుగోలు పథకం 

భూముల ఉమ్మడి తనిఖీ: 

ఈ పథకం కింద కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన భూమిని మండల స్థాయి కమిటీ మరియు గుర్తించిన లబ్ధిదారులు 
సంయుక్తంగా పరిశీలించాలి. భూమి గురించి లబ్దిదారుడికి సంతృప్తి, నమ్మకం ఉంటే తప్ప, అటువంటి ప్రతిపాదనను కొనసాగించలేరు. 
లబ్దిదారుడి నుండి జిల్లా ఎస్సీ సొసైటీ లిమిటెడ్‌ ద్వారా ప్రతి లబ్దిదారుడి నుండి సమ్మతి యొక్క అఫిడవిట్‌ పొందాలి. 
మండల రెవెన్యూ కార్యాలయం నుండి ధృవీకరణ పత్రం పొందాలి: 

యాజమాన్యం, స్వాధీనం మరియు Enjoyment యొక్క ధృవీకరణ మరియు అవసరమైన చోట మ్యుటేషన్‌ సర్టిఫికెట్‌తో పాటు 
కొనుగోలు కోసం ప్రతిపాదిత భూమిపై పట్టాదారూ యొక్క హక్కు ధృవీకరణ పొందాలి. 
పొడి భూములు భూగర్భ BO సామర్ధ్యాన్ని ధృవీకరించడానికి భూగర్భ జలశాఖ: 
భూ కొనుగోలు కోసం ప్రతిపాదించిన అన్ని పొడి భూములు భూగర్భ జల శాఖ భూగర్భ జల సామర్థ్యాన్ని అన్వేషించాలి. 
భూమి ధర నిర్ణయించడం: 
ధరను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. 


జిల్లా కలెక్టర్‌ / జిల్లా ఎస్సీ సొసైటీ చైర్మన్‌ పరిపానా అనుమతి ఇవ్వాలి / ఆమోదించాలి. 
118 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి (NSFDC) పథకాలు: 
చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న ఎస్పీ యువతకు సుభంగా మరియు తక్కువ వడ్డీకి బుణ సదుపాయం కల్లించి వారి పారిశ్రామిక 
సామర్ధ్యతను గుర్తించి వాటికి అనువగు స్వయం ఉపాధి పధకాలను అమలు చేయడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. 


BEd విధానం 

క్‌ సబ్బిడీ - 35% 

a లబ్దిదారుని వాటా - 2% 

L) ఎన్‌. ఎస్‌ .ఎఫ్‌ .డి .సి బుణం - మిగిలినది 
ప్రధానమైన పధకములు: 


క్‌ రవాణా వాహనములు / కార్లు. 


క్‌ వ్యర్థ పదార్దాలు /చెత్త రవాణా వాహనము /ఆటోలు /ట్రాక్టర్‌ మరియు టైలర్‌. 

O మురుగు కాలువలు శుభ్రపరిచే యంత్రాలు. 

LL ప్రాజెక్టు మదింపుతో పథకము, అనగా సూపర్‌ బజార్‌, టీ టిఫన్‌ సెంటర్స్‌, హోటల్స్‌, టెంట్‌ హౌస్‌, రైస్‌ మిల్లులు చులవరాయి 
సానబట్టే యంత్రాలు 

LL ఎలక్ట్రానిక్‌ ఆటో రిక్షాలు. 


119 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


ఎన్‌.ఎస్‌.కె.ఎఫ్‌డి.సి (NSKFDC) పథకాలు: 
సులభంగా మరియు తక్కువ వడ్డీకి నిరుద్యోగులైన పారిశుధ్య కార్మికులకు వారి పారిశ్రామిక సామర్ధ్యతను గుర్తించివాటి అనువగు స్వయం 
ఉపాధి పధకాలను అమలు చేయడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. 


బుణ విధానం : 
సబ్బిడీ - 35% 
లబ్దిదారుని వాటా - 2% 
ఎన్‌.ఎస్‌.కె.ఎఫ్‌.డి.సి బుణం - మిగిలినది. 
ప్రధానమైన పధకములు : 


క్‌ ఇన్నోవా కార్లు 

E రవాణా వాహనాలు / కార్లు 

క్‌ ఎలక్ష్రానిక్‌ ఆటోలు (చెత్త తొగించడానికి) 
a మురుగు కాల్వలు శుభ్రపరిచే యంత్రాలు 


120 


ఎస్సీ కార్పొరేషన్‌ - పథకాల వివరాలు 


శిక్షణా కార్యక్రమాలు 

ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ కులాల సహకార ఆర్థిక సంస్థ ద్వారా వృత్తి విద్యా /వేతన ఉపాధి లేదా స్వయం ఉపాధి కోసం యువత నైపుణ్యా 
అభివృద్ధి నిమిత్తం 2019-20 సం. లో 15000 చదువుకున్న ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో శిక్షణ ఇవ్వబడును. నిరుద్యోగ యువత 
యూత్‌-వే పోర్టల్‌ (www.youthwayportal.ap.gov.in) ద్వారా నమోదు చేసుకొనవలెను. యూత్‌ వే పోర్టల్‌ లో నమోదు ద్వారా చదువుకున్న SC 
యువతకు ఉపాది చూపబడును. 

శిక్షణా సంస్థ ద్వారా ఈ క్రింది కోర్సులో శిక్షణ ఇవ్వబడుతుంది. 

1. అత్యధిక విలువ తో కూడిన ఉద్యోగ ఆధారిత శిక్షణా కార్యక్రమం 

2. ప్లేస్‌మెంట్‌ ఆధారిత శిక్షణా కార్యక్రమం 

3. స్వయం war శిక్షణా కార్యక్రమం 

4. సాఫ్ట్‌ స్కిల్స్‌ (మృదువైన నైపుణ్యాలు) మరియు ఆంగ్ల భాషలో ప్రావీణ్యత పెంపొందించుట. 

5. సెంట్రల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ & టెక్నాజీ, హైదరాబాద్‌, విజయవాడ (CIPEN). 


6. BHA టెక్‌ సిస్టమ్స్‌ సంస్థ (పై) ద్వారా డ్రోన్‌ శిక్షణా కార్యాక్రమము. 


121 


చర్మకారులకు ఉపకరణ సామాగ్రి (Too! Kits) 


చర్మకారులకు చర్మముతో తయారు చేసే బ్యాగు, బెల్ట్‌, పర్సు మరియు చర్మ వస్తువులు తయారుచేయుటకు టూల్‌ కిట్స్‌ 
కొరకు రూ. 10,000/- మంజూరు చేయబడును. మరియు ముడి సరుకు కొనుగోలు వర్కింగ్‌ క్యాపిటల్‌ కొరకు రూ. 20,000/- 


మంజూరు చేయబడును. 


122 


షెడ్యూల్డ్‌ తెగ ఆర్థిక అభివృద్ధి 


సంఘంలోని అట్టడుగు వర్గాల జీవనోపాధి మరియు ఉపాధి అవకాశాల కల్పనపైన అభివృద్ది ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కనీస 
అవసరాలు తీర్చుకునేందుకు గాను సరిపోవునంత స్థిరమైన అదనపు ఆదాయం పొందే విధంగా గిరిజనులకు ఆసరా కల్పించడం జరిగింది. 
ఆర్థికాభివృద్ధిని సాధించే దృష్టితో ఆదాయభద్రత సాధనకు స్థిరమైన అభివృద్ది గమ్యం, సమ్మిళిత మరియు స్థిరమైన ఆర్థిక పెరుగుద, ఉపాధి మరియు 
అందరికి పని ఆధారంగా కింది పథకాలు చేపట్టడం జరిగింది. 
1) ట్రైకార్‌ - ఆంధ్రప్రదేశ్‌ గిరిజన ఆర్థిక సహకార సంస్థ (ట్రెకార్‌) 1976లో ఆవిర్భవించింది. ఈ సంస్థ కార్యక్రమాలు రాష్ట్రమంతా విస్తరించాయి. 
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న గిరిజనుల ఆర్థిక అభివృద్దికి వివిధ రాష్ట్ర స్థాయి ప్రణా కను మరియు కేంద్ర ప్రయోజిత పథకాలను అమలు చేస్తుంది. 
మరింత బహీనంగా ఉన్న గిరిజన తెగ (పివిటీజి) కోసం కేంద్ర ప్రభుత్వం అందించే సిసిడిపి పథకాన్ని అమలు చేయడంతోపాటు, గ్రామీణాభివృద్ధి, 
వ్యవనాయం, ఉద్యానవనం, పశుసంవర్థక శాఖ, పరిశ్రమలు తదితర శాఖ కార్యక్రమాలను కూడా సమన్వయం చేసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న 
కొత్త విధానం మేరకు ట్రైకార్‌ ఒక రుణ ప్రధాన సంస్థగా కాక, గిరిజన లబ్ధిదారులకు వివిధ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు ఫెసిలిటేటర్‌ పాత్ర 


నిర్వహించుచున్నది. అంతే కాకుండా స్కిల్‌ డెవప్మెంట్‌ కార్యక్రమాలు కూడా BSH పర్యవేక్షిస్తుంది. 
123 


షెడ్యూల్డ్‌ తెగ ఆర్థిక అభివృద్ధి 


BSG ద్వారా ఆర్థికాభివృద్ధి పథకాలు :- 
ఆంధ్రప్రదేశ్‌ పుర్విభజన తరువాత (ఆ.పు.చట్టం 2014) ఈ సంస్థను కూడా రెండుగా విభజించడమైనది. తేది. 27-06-2016 నుండి 
BSH OOD ప్రధాన కార్యాలయం విజయవాడలో స్థాపించి గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. (టైకార్‌) 


థి 
సంస్థ కార్యక్రమాలు రాష్ట్రమంతటా 13 జిల్లాలో విస్తరించియున్నది. 


గిరిజనులలో మరింత బహీనంగా ఉన్న గిరిజన తెగలు (పివిటిజ) కోసం పరిరక్షణ మరియు అభివృద్ధి ప్రణాళిక పథకం (CCDP), గిరిజన 
ఉపప్రణాళిక క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయంతో అభివృద్ధి పథకాలను (SCA to TSS), ఆర్థిక సహాయ పథకాను (ESS), జాతీయ షెడ్యూల్‌ 
ట్రైబల్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NSTFDC) వారి సహాయంతో తక్కువ వడ్డీ, ఎక్కువ రాయితీతో రుణాలు మరియు భారత రాజ్యాంగములో 
అధికరణ (ఆర్టికల్‌) 275 (1) క్రింద షెడ్యూల్డ్‌ తెగల లేదా షెడ్యూల్డ్‌ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో మేలైన సదుపాయాలు 
కల్పించడంలో, కీలకమైన అంతరాలను భర్తి చేయడానికి కావలసిన నిధులను విడుదల చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది. గిరిజనులు 
సేకరించిన చిన్న తరహ ఆహార ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించి వారి జీవనోపాధులు మెరుగు పరచడానికి ఏర్పాటు చేసిన గిరిజన 
కార్పోరేషన్‌ కూడా ఆర్థిక సహాయం అందించి, గిరిజనుల ఉత్పత్తును సేకరించి అమ్మేవారికి పండించే వారికి సహాయ సహాకారాలను పరోక్షంగా 


అందిస్తుంది. ii 


షెడ్యూల్డ్‌ తెగ ఆర్థిక అభివృద్ధి 


ట్రైకార్‌ ద్వారా ఆర్థికాభివృద్ధి పథకాలు :- 

ప్రభుత్వం విధానం మేరకు ట్రైకార్‌ as రుణ ప్రధాన సంస్థగా కాక, గిరిజన లబ్దిదారుకు వివిధ ఆదాయ అభివృద్ధి కార్యక్రమా పై 
అవగాహన సదస్సును నిర్వహిస్తున్నది. ఇంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు (Placements) 
యువత శిక్షణ కేంద్రాల ద్వారా (VIC) జెత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణా కార్యాక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) తో యువ 


శిక్షణా కేంద్రాల ద్వారా మరియు డిక్కీ అనే సంస్థ ద్వారాను గిరిజన యువతకు వివిధ రకా శిక్షణలు ఇవ్వబడుతున్నవి. 


125 


షెడ్యూల్డ్‌ తెగ GOS అభివృద్ధి 


అ) ఆర్థిక సహాయ పథకం (Economic Support Schemes) :- 


దారిద్రరేఖకు దిగువున ఉన్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకం కింద ఆర్టిక సహాయం మంజూరు చేయబడుతుంది. 
ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను మేనేజింగ్‌ డైరెక్టర్‌ వారు చేపడతారు. జి.ఓ.ఎం.ఎస్‌.101, తేది: 31-12-2013 ఆదేశాల మేరకు 
సజ్బడీని యూనిట్‌ కాస్ట్‌లో 60 శాతం రూ. లక్ష మించకుండా పెంపుద చేయడం జరిగింది. అంతేకాక ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 31, తేది: 01-06- 
2015 ప్రకారం పివిటిజి ఇతర బలహీన గిరిజన తెగలకు ఇచ్చే సబ్బిడీని 60 శాతం నుంచి 9౦ శాతం వరకు పెంచుతూ రూ. లక్ష రూపాయలు 
మించకుండా ఈ కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయటం కోసం సమగ్ర ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది. ఈ పథకాలను 
ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్‌ సంస్థ అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ బెనిఫిషరీ మానిటరింగ్‌ సిస్టం (ఓబిఎంఎంఎస్‌) ద్వారా అమలు చేయటం 
జరుగుతున్నది. దారిద్రరేఖకు దిగువున ఉన్న గిరిజన కుటుంబాలకు (ప్రాథమిక అవసరాలైన ఆహారం, దుస్తులు మరియు ఇళ్లు కొనుగోలుకు తగిన 
ఆదాయం లేనివారు) వ్యవసాయం, పాడి పశువులు, ISB, ఫిషరీష్‌ మరియు రవాణా విభాగాలో స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. 


ఆ) గిరిజన ఉపప్రణాళిక కింద కేంద్ర ప్రత్యేక సహాయం (SCA to TSS):- 


గిరిజనుల యొక్క జీవన స్థితిగతులు, ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి మరియు మౌళిక సదుపాయాలలో గల క్లిష్టమైన తేడాలను మెరుగు 
పరుచుటకు గాను ఈ పథకం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయబడుచున్నవి. 


126 


మైనారిటిల సంక్షేమం 


ఎ) ఇమామ్‌లు, మౌజామ్‌లకు గౌరవ వేతనం, హజ్‌ మరియు హోలీ లాండ్‌ యాత్రకు వెళ్ళేవారికి ఆర్థిక సహాయం: 

నేపథ్యం : రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలకు చెందిన వారి సంక్షేమం కొరకు మసీదు మరియు దర్గాలలో ఉండే ఇమామ్‌లు, 
మౌజామ్‌లకు గౌరవ వేతనాలు మరియు పవిత్ర యాత్రలకు వెళ్ళే ముస్లిం సోదరులకు wos సహాయం అందించుట 
కొరకు. 

ప్రయాజనం : మసీదు మరియు దర్గాలలో ఉండే ఇమామ్‌లు, మౌజామ్‌లకు గౌరవ వేతనాలు ఇచ్చేందుకు వినూత్న పథకం 
తెచ్చారు. నెలకు ఇమామ్‌కు రూ. 5 వేలు, మౌజామ్‌లకు రూ. 3 వేల ఇస్తున్నారు. 

అర్హతలు : మసీదు మరియు దర్గాలలో ఉండే ఇమామ్‌లు, మౌజామ్‌లుగా గుర్తింపు పొందుయుండాలి. 

దరఖాస్తు విధానం : ముస్లిం HE) బోర్డుకు దరఖాస్తు చేయడం ద్వారా 

ఆర్థిక లబ్ది : రాష్ట్ర మైనారిటీ శాఖ ద్వారా నిధుల కేటాయింపు 


నిధుల లభ్యత : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు. 
= 127 


మైనారిటిల సంక్షేమం 


బి) పాస్టర్ల గౌరవ వేతనాలు, జీతాలు వగైరా: 
నేపథ్యం 
ప్రయాజనం 
అర్హతలు 


దరఖాస్తు విధానం 


ఆరిక లజ 
@ Q 


నిధుల లభ్యత 


రాష్ట్రంలోని చర్చి పాస్టర్లకు, వారి నిర్వహణ ఖర్చులకు గాను BOS సహాయం అందించుట కొరకు 
గుర్తించబడిన చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం రూ. 5 వేలు చొప్పున ఆర్థిక సహాయం. 
గుర్తించబడిన SO పాస్టర్లు అయి ఉండాలి. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కారో షన్‌ (చూయూఘూోజవీఖీజు కు దరఖాస్తు 


రాష్ట్ర మైనారిటీ శాఖ ద్వారా నిధుల కేటాయింపు 


రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు. 


128 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


అమలు చేస్తున్న పథకాల సంక్షిప్త సమాచారం 2019-20 


1) వేదవ్యాస వేద విద్యా పథకం 
ఆశయం : వేదాభ్యాసం చేసి విద్యార్థులకు Vos సహాయం అందించడం. 
అర్హతలు :1. తల్లిదండ్రులు/ సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. 
2. వేదవిద్య (స్మార్తం / యజుర్వేదం / బుగ్వేదం / సామవేదం /అధర్వణ వేదం) తిరుమల తిరుపతి దేవస్థానం / ఆం.ప్ర. 
దేవదాయశాఖ గుర్తించిన లేదా ఆం.ప్ర. బ్రాహ్మణ సంక్షేమ సంస్థ జాబితాలో వున్న ఏదేని ప్రైవేటు వేదపాఠశాలలో 
పూర్తికాలపు కోర్సుగా అభ్యసిస్తూ వుండాలి. 


అందించే ఆర్థిక సహాయం : W250 Go°.12,000/- roa, dor. 12,000/- పదం రూ.24,000/- 


క్రమం రూ. 30,000/- æð రూ. 36,000/- ఘనం రూ.36,000/- 


129 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


2) గాయత్రి విద్యా పథకం 


ఆశయం :ఎస్‌.ఎస్‌.సి./ ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం / గ్రాడ్యుయే షను / వృత్తి విద్యా కోర్సులు మొదలైన కోర్సులలో 2018- 
2019 విద్యా సంవత్సరానికి విద్యా సంస్థలలో సర్వప్రథము లుగా వచ్చిన విద్యార్థులను గుర్తించుట. 
అర్హతలు :1. తల్లిదండ్రులు/ సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. 
2. 2018-19 విద్యా సంవత్సరానికి విద్యాసంస్థలో తాను చదువు తున్న కోర్సుల సర్వప్రథముడు/ ప్రథమురాలు అయి 
వుండాలి. 
3. ఎస్‌.ఎస్‌.సి. / ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం / గ్రాడ్యుయే షను కోర్సులు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిచేసి వుండాలి. కాని వృత్తి 
విద్యా కోర్సులలో సర్వ ప్రథములు (10+2 తర్వాత ఏదేని 4 సంవత్సరాల వృత్తివిద్యా కోర్సు) భారతదేశంలో ఎక్కడినుంచైనా 
కోర్సు పూర్తి చేయవచ్చును. 
అందించే BOS సహాయం : ఎస్‌ఎస్‌సి రూ. 7,500/- ఇంటర్మీడియట్‌ రూ. 10,000/- 
గ్రాడ్యుయేషన్‌ రూ. 15,000/- వృత్తివిద్యా కోర్సులు రూ. 20,000/- 


130 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


3) భారతి విద్యా పథకం : పేద బ్రాహ్మణ విద్యార్థులకు BOS సహాయం అందించడం ద్వారా విద్యను కొనసాగించడానికి ప్రోత్సహించడం 


కోసం ఈ పథకం ప్రవేశ పెట్టబడింది 

అర్హతలు :1. తల్లిదండ్రులు/సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ తారతో నివసిస్తూ వుండాలి. 
2. తల్లిదండ్రుల/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించరాదు. 
3. విద్యార్థి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గుర్తింపు పొంది, ప్రఖ్యాతి వహించిన ఏదేని కాలేజీలో 2019-20 విద్యా సంవత్సరంలో 

చదువుతూ వుండాలి. 

4. వెనుకటి సంవత్సరము (ల) అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించి వుండాలి. 

తరగతి :1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 

అందించే ఆర్థిక సహాయం : రూ. 5,000/- 

తరగతి 160 తరగతి నుండి 10వ తరగతి వరకు 

అందించే ఆర్థిక సహాయం : రూ. 7,000/- 

ఆశయం : ఇంటర్మీడియట్‌ Sar తత్సమానం 


(ITI, D.Ed., Polytechnic, TTC, D. Pharmacy) 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


అందించే ఆర్థిక సహాయం: రూ. 10,000/- 


ఆశయం : గ్రాడ్యుయేషను (10+12 తర్వాత 3 సంవత్సరాల కాల వ్యవధి గల కోర్సులను ఈ విభాగంలో పరిగణిస్తారు.) అనగా, B.A., 
B.Com., B.Sc., మొదలైనవి. దీ.జుస.,ని కూడ కలుపుకుని. 
అందించే ఆర్థిక సహాయం : రూ. 15,000/- 
ఆశయం : వృత్తివిద్యా కోర్సులు. 
(10+12 తర్వాత 4 సంవత్సరాల కాల వ్యవధి గల కోర్సులను ఈ విభాగంలో పరిగణిస్తారు.) 


అందించే ఆర్థిక సహాయం రూ. 20,000/- 

ఆశయం : వృత్తివిద్యా కోర్సులు. TSS) ఎకౌంటెన్సీ ఇంటరు IPCC) 

అర్హతలు : 2018 లో CPT /గ్రాడ్యుయేషను లో ఉత్తీర్ణత సాధించి వుండాలి. మే 2019 లేక నవంబరు 2019 లో జరిగే ఇంటర్‌ 
(IPCC) కోర్సు పరీక్షకు రిజిస్టరు చేయించుకొని, ఫీజు చెల్లించి వుండాలి. 

అందించే ఆర్థిక సహాయం : రూ. 20,000/- 

ఆశయం : వృత్తి విద్యా కోర్సు - HSH అకౌంటెంట్‌ ఫైనల్‌ 

అర్హతలు : ఇంటర్‌ (IPCC) కోర్సుకు చెందిన రెండు గ్రూపులనూ 2014 తర్వాత ఉత్తీర్ణుడై మే 2019, లేక నవంబరు 2019 లో 


జరిగే C.A ఫైనల్‌ పరీక్షకై రిజిస్టర్‌ చేయించుకొని ఫీజు చెల్లించి వుండాలి. 132 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


అందించే ఆర్థిక సహాయం : రూ. 20,000/- 


ఆశయం : పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ళిగ్రాడ్యుయేషన్‌ (10:02:03) తర్వాత 2సం.లు లేక అంతకు మించిన వ్యవధి గల ఏ 


కోర్సు అయినా ఈ విభాగంలో వస్తుంది. అంటే (M.Sc., M.A., M.Com., M.Tech., M.D., M.Pharm., 


M.B.A.) మొ.. 
అందించే ఆర్థిక సహాయం : రూ. 20,000/- 
ఆశయం : విదేశాలలో మాస్టర్సు డిగ్రీ. (12 కాల పరిమితికి తక్కువ కాని ఏదైనా విదేశీ మాస్టర్సు డిగ్రీ) 
అర్హతలు : తల్లిదండ్రులు / సంరక్షకుడు ఆంధ్ర ప్రదేశ్‌ లో నివసిస్తూ వుండాలి. 


తల్లిదండ్రుల / సంరక్షకుని వార్షికాదాయం రూ.6 లక్షల లోపు వుండాలి. 
విదేశాలలో 2019-20 సంవత్సరానికి ఏదేని మాస్టర్సు డిగ్రీ ప్రోగ్రాం చదవడానికి ప్రవేశం పొంది వుండాలి. 
అందించే SOS సహాయం :రూ. 10,00,000/- 18 నెలల కనీస కాల పరిమితి గల కోర్సులకు) 


రూ. 5,00,000/- (12 నుంచి 18 నెలల కనీస కాల పరిమితి గల కోర్సులకు) 
133 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


4) 


వశిష్ట పోటీ పరీక్షల శిక్షణ పథకం 
ఆశయం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (రైల్వే, బ్యాంకులు, సివిలు సర్వీసులు, పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ వంటి 
ఉద్యోగాల కొరకై) నిర్వహించే పోటీ పరీక్షల కు శిక్షణ ఇప్పించే పథకం. 

అర్హతలు : 1. తల్లిదండ్రులు/ సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. 

2. తల్లిదండ్రుల / సంరక్షకుని వార్షికాదాయం రూ.6 లక్షల లోపు వుండాలి. 

3. సంబంధిత పోటీ పరీక్ష వ్రాయడానికి అర్హులై వుండాలి. 

4. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇటువంటి పథకం క్రింద ఇప్పటికే ప్రయోజనం పొంది ఉండరాదు. 
అందించే GOS సహాయం : శిక్షణ రుసుము విద్యార్ది/శిక్షణ సంస్థకు నేరుగా అందించ బడుతుంది. బయట వేరే వూళ్ళ 

నుండి శిక్షణకు వచ్చే విద్యార్దులకు లాడ్జింగ్‌ మరియు బోర్డింగ్‌ చార్జీల కొరకు రోజుకు రూ. 


200/- చెల్లించ బడుతుంది. 134 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


5) 


ద్రోణాచార్య నైపుణ్యాభివృద్ధి పథకం 
ఆశయం : ఉపాధి లేదా ఉద్యోగాలకు అవసరమైన వృత్తి నైపుణ్యం సాధించడానికి ఈ పథకం క్రింద యువతీ యువకులకు గుర్తించిన 
శిక్షణ సంస్థలలో శిక్షణను ఇప్పిస్తారు. 
అర్హతలు :1. తల్లిదండ్రులు/ సంరక్షకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. 
2. తల్లిదండ్రుల / సంరక్షకుని వార్షికాదాయం రూ.6 లక్షల లోపు వుండాలి. 
3. సంబంధిత పోటీ పరీక్ష వ్రాయడానికి అర్హులై వుండాలి. 
4. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇటువంటి పథకం క్రింద ఇప్పటికే ప్రయోజనం పొంది ఉండరాదు. 
అందించే GOS సహాయం : శిక్షణ రుసుము విద్యార్ది/శిక్షణ సంస్థకు నేరుగా అందించ బడుతుంది. బయట వేరే వూళ్ళ నుండి శిక్షణకు 


వచ్చే విద్యార్థులకు లాడ్డింగ్‌ మరియు బోర్డింగ్‌ చార్జీల కొరకు రోజుకు రూ. 200/- చెల్లించ బడుతుంది. 


135 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


6) క్రశ్యప ఆహార మరియు ఆశ్రయ పథకం 


ఆశయం : ఈ పథకం క్రింద పేద, అనాధ పిల్లలకు (14 సంవత్సరాల లోపు),దివ్యాంగులకు, వితంతువులకు మరియు 60 ఏళ్ళు 
పైబడిన వృద్దులకు, 50 ఏళ్ళు దాగిన వివాహం కాని లేదా భర్త వదిలి వేసిన, పేద బ్రాహ్మణ మహిళలకు వారి ఆశ్రయం 


మరియు ఆహారం కోసం నెలనెలా was సహాయం అందించే పథకం. 


అర్హతలు :1. అర్జీదారు వార్షికాదాయం రూ. 75,000/- మించరాదు. 
2. అర్జీదారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ వుండాలి. 
3. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే ఇటువంటి పథకాల క్రింద (YSR పెన్షన్‌ కానుక మొ.) 
ప్రయోజనం పొందుతూ వుండకూడదు. 


అందించే GOS సహాయం : రూ. 2000/- (అనాధలు, దివ్యాన్లులు, వితంతువులు, భర్త వదిలివేసిన మహిళలు, స్వతంత్రంగా నివసిస్తున్న వృద్దులు.) 
రూ. 4000/- (ఏదైనా వృద్దాశ్రమంలో నివసిస్తున్న వృద్దులు.) 


రూ.2000/- (YSR పెన్షన్‌ తీసుకుంటూ వృద్దాశ్రమాలలో నివసిస్తున్న వృద్దులు.) 
136 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


7) గరుడ అంత్యక్రియల సహాయ పథకం 


ఆశయం : బ్రాహ్మణ కుటుంబాలలో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియల ఖర్చు కోసం ధనం లేనప్పుడు ఆర్థిక సహాయం 


అందించే పథకం. 
అర్హతలు :1. అర్జీదారు వార్షికాదాయం రూ. 75,000/- మించరాదు. 
2. మరణించిన వారి కుటుంబ సభ్యులు/దగ్గరి బంధువులు (భార్య లేదా 
3. భర్తకొడుకు,కుమారుడు,కుమార్తె తల్లిదండ్రులు, మనుమడు) వ్యక్తి మరణించిన తేదీనుండి 45 రోజులలోగా సంబంధిత 
పత్రాలతో(మరణ ధ్రువ పత్రం) దరఖాస్తు చేయాలి. 
4. దరఖాస్తుదారు తాన మరణించిన వ్యక్తికి న్యాయబద్ధమైన వారసుడిని/వారసురాలిని అని స్వీయ ధ్రువ పత్రాన్ని 
పొందుపరచాలి. 


అందించే ఆర్థిక సహాయం : రూ. 10,000/- 137 


ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 


8) కళ్యాణమస్తు పథకం 
ఆశయం : పూర్తి కాలపు పురోహితులు/అర్బకులు/వేదపండితులను వివాహం చేసుకునే పేద బ్రాహ్మణ యువతులకు 
ప్రోత్సాహకంగా ఆర్ధిక సహాయాన్ని అందించే పథకం. 


అర్హతలు 31, పెండ్లి కుమార్తె (దరఖాస్తుదారుకు వివాహ సమయానికి 18 సంవత్సరములు మరియు పెండ్లి కుమారునికి 21 


సంవత్సరాల వయసు నిండి వుండాలి. 

. పెండ్లి కుమార్తె మరియు ఆమె తల్లిదండ్రులు బ్రాహ్మణ కులములకు చెందిన వారై వుండాలి. 

. పెండ్లికుమారుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తూ పౌరోహిత్యం/అర్చకత్వం/ వేదపారాయణం వృత్తుల ద్వారా 
జీవనోపాధి పొందుతూ వుండాలి. 


4. పెండ్లి కుమారుడు వేరే ఇతర సంస్థలో పూర్తికాలపు ఉద్యోగి అయి వుండకూడదు. వేరే వృత్తుల ద్వారా ఉపాధి 


పొందకూడదు. పూర్తికాలపు వ్యాపారవేత్త పారిశ్రామికవేత్త అయి వుండకూడదు. 


అందించే ఆర్థిక సహాయం : రూ. 75,000/- 138 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సజ్బడీ సక ఆ 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


అన్ని సంక్షేమ కార్పొరేషన్‌ లను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి ఆదే విధంగా అన్ని సంక్షేమ సంస్థలు ఉపయోగించే విధంగా OBMMS ను అభివృద్ది 
చేయాలని, దీనిని ముఖ్యమంత్రి గారి డాష్‌ బోర్డుకు సమకాలీకరించాలని నిర్ణయించడమైనది. OBMMS Portal లో గణనీయంగా పునః రూపకల్పన 


చేసి ఈ క్రింద మార్పులు, చేర్పులు చేయడమైనది. 


0 బ్యాంకర్లకు క్రొత్త లాగిన్‌ ఇవ్వడం, దానిలో వారు నూతనంగా తెరిచే ఖాతాల వివరాలు పొందుపర్పటం, పధకాల అమలుకు సంబంధించిన 
వివరాను అప్లోడ్‌ చేయటం మొదలైనవి. 

ఇ జియోటాగింగ్‌ విధానం 

0 బయోమెట్రిక్‌ విధానం అమలు 

O గుర్తించబడిన సంస్థలచే యూనిట్ల పర్యవేక్షణ మరియు మూల్యాంకములు 

0 బ్యాక్‌ ఎండ్‌ సబ్బిడీ విధానం అమలు 

| రికవరీ మాడ్యూల్‌ తయారీ 


139 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్బిడీ పథకాలు - 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


సవరించిన OBMMS క్రింది విధంగా పనిచేయుచున్నది. 

1. దరఖాస్తు నమోదు : 

అన్నీ కార్పొరేషన్‌లు వారి బడ్జెట్‌ కేటాయింపు ప్రకారం కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి అమోదిస్తాయి. 

ఎ. మొత్తం లక్ష్యాన్ని సంబంధిత సంక్షేమ సంస్థలచే మండలాల వారీగా మరియు బ్రాంచ్‌ వారీగా విభజించబడతాయి. 

బి. మండలాల వారీగా / బ్రాంచ్‌ వారీగా ఉన్న లక్ష్యాల ప్రకారం, అన్ని సంక్షేమ సంస్థలచే మండల స్థాయి లో ఒక సాధారణ గుర్తింపు కార్యక్రమం 
ఉంటుంది. 

సి. 0.8.6.6 రిజిస్టర్డ్‌ అభ్యర్థులందరికీ స్కీనింగ్‌-కమ్‌-సెక్షన్‌ కమిటీ ముందు హాజరుకావాలని సమాచారం పంపిస్తారు. 


డి. అభ్యర్థులకు తేదీని మరియు వేదిక (స్థలం), ఎం.పి.డి.ఓ తెలియ చేయునప్పుడు కమిటీ సభ్యులకు కూడా సమాచారము పంపబడును. 


140 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్బిడీ పథకాలు - 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


సవరించిన OBMMS క్రింది విధంగా పనిచేయుచున్నది. 
2. మండ స్థాయి ఎంపిక కమిటీ : 

మండల స్థాయి / మునిసిపాలిటీ/ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిటీలు ప్రభుత్వ శెలవుదినాలను మినహాయించి ఎంపిక ప్రక్రియ 
ప్రారంభమైన 72 గంటలలోపు జాబితాను ఖరారు చేయాలి. ఎంపిక ప్రక్రియకు హాజరైన సభ్యుల వివరాలను సాఫ్ట్‌వేర్‌ లో పొందుపర్చబడును. 
ఎంపిడిఓ / కమిషనర్లు / మునిసిపల్‌ కమిషనర్‌ సభ్యుల సంతకాలను నమోదు చేయాలి. మరియు ఎంపిక జాబితాలో సంతకం చేయడానికి 
నిరాకరించిన అధికారికేతర సభ్యుల పేర్లను కూడా నమోదు చేయాలి. 
3. బయోమెట్రిక్‌ ప్రామాణీకరణ : 

ఎంపిక పూర్తయిన తరువాత, ఎంపికైన అభ్యర్థుల బయో మెట్రిక్‌ ప్రామాణీకరణ, సంబంధిత ఎంపిడిఓలు / మునిసిపల్‌ కమిషనర్‌ 


కార్యాయంలో, అందుబాటులో ఉన్న ట్యాబ్‌ ల ద్వారా తీసుకోబడును. 
141 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్బిడీ పథకాలు - 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


సవరించిన OBMMS క్రింది విధంగా పనిచేయుచున్నది. 
4. MPDO / మునిసిపల్‌ Commissioner లాగిన్‌ : 
సంబంధిత MPDO / మునిసిపాలిటీ కమిషనర్లు / మునిసిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు ఎంచుకున్న జాబితాను ఫార్వార్డ్‌ చేస్తున్నప్పుడు 
అతను / ఆమె నాన్‌ ఆపరేటివ్‌ SB ఖాతాను మరియు సున్నా (Zero Balance) ఖాతాను OBMMS పోర్టల్‌ ద్వారా తెరవడానికి బ్రాంచ్‌ మేనేజర్‌ 
(ఫైనాన్సింగ్‌ బ్యాంక్‌) కు ఒక లేఖను వ్రాయవలెను. 
5. బ్యాంకర్లు లాగిన్‌/ సమ్మతి లేఖ జారీ : 
ఎ. OAD SdH బ్యాంక్‌ కు డిపాల్టర్‌ కాదు అని grow మేనేజర్‌ ధృవీకరిస్తారు. 
బి. లబ్దిదారుని ధృవీకరించిన తరువాత, బ్రాంచ్‌ మేనేజర్‌ నాన్‌-ఆపరేటివ్‌ ఎస్సి ఖాతా మరియు ‘0’ బ్యాలెన్స్‌ లోన్‌ అకౌంట్‌ నంబర్లను తెరి , 


బ్యాంకర్స్‌ లాగిన్‌లో OBMMS పోర్టల్‌లో రెండు ఖాతా నంబర్లను నమోదు చేస్తాడు. 
142 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్బిడీ పథకాలు - 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


సవరించిన OBMMS క్రింది విధంగా పనిచేయుచున్నది. 
సి. బిదారుడు బ్యాంకులకు డిపాల్టర్‌ గా కనబడితే, అతను ఎగవేత వివరాలను పంపి లబ్దిదారుని ఎంపికను తిరస్కరిస్తాడు. 
డి. ఎం.పి.డి.ఓ. (MPDO) ద్వారా బ్యాంక్‌ వివరాలను వెంటనే సంక్షేమ సంస్థల సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు సమర్పించబడుతుంది. 
ఇ. బ్రాంచ్‌ మేనేజర్‌ జాబితాతో పాటు రెండు ఖాతా నంబర్లను MPDO లాగిన్‌కు పంపబడును. MPDO క్రమంగా సీనియర్‌ అసిస్టెంట్‌ లాగిన్‌ కు 
పంపుతారు. సంబంధిత వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ లోని సీనియర్‌ అసిస్టెంట్‌ చెక్‌-లిస్ట్‌ ప్రకారం వివరాలను ద్రువీకరిస్తారు. మరియు అతని వ్యాఖ్యను నోట్‌ 
ఫైల్‌, ప్రొసీడింగ్స్‌ మరియు అనుసంధానంతో EO / AEO లాగిన్‌కు పంపబడతాయి. 
6. EDerda: 
ప్రతిపాధనను EO / AEO అదే చెక్‌-జాబితాను మరోసారి ధృవీకరిస్తారు. మరియు అతని వ్యాఖ్యలతో పాటు ED లాగిన్‌కు ఫార్వార్డ్‌ 


చేయబడును. 
143 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడీ పథకాలు - 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


7. జిల్లా కలెక్టర్ల లాగిన్‌ : 

ఎ. వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ యొక్క ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నోట్‌ ఫైల్‌, బ్యాంక్‌ బ్రాంచ్‌ వారీగా ప్రాసీడింగ్స్‌ మరియు అనుబంధ జాబితాను జిల్లా కలెక్టర్‌ కు 
పోర్టల్‌ ద్వారా సమర్పించి అనుమతి పొందవచ్చును. డిజిటల్‌ సంతకం ద్వారా జిల్లా కలెక్టర్‌ ఫైల్‌ను ఆమోదిస్తారు. 

బి. జిల్లా కలెక్టర్‌ యొక్క పరిపాలనా అనుమతి పొందిన తరువాత, వాటిని సంబంధిత బ్యాంకు శాఖలకు పంపబడుతుంది మరియు సబ్బిడీ విడుదల 
కోసం సంబంధిత సంస్థ యొక్క వైస్‌ ఛైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ (VC & Managing Director) ఆమోదం కొరకు సమర్పించబడును. 

8. లబ్దిదారునికి ఖాతా కి సబ్సిడీ బదిలీ : 

ఎ. నిధు బదిలీ కోసం ఖాతా నెంబర్లను CFMS కు పంపబడును. 


బి. CFMS ద్వారా ఈ మొత్తాన్ని సంబంధిత Bard నాన్‌-ఆపరేటివ్‌ సేవింగ్‌ ఖాతా బదిలీ చేయబడును. 


144 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడీ పథకాలు - 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


9. బ్యాక్‌ ఎండ్‌ సబ్సిడీ విధానం ప్రకారం యూనిట్ల గ్రౌండింగ్‌ : 

ఎ. బ్యాక్‌ ఎండ్‌ సబ్సిడీ మార్గదర్శకాల ప్రకారం, బ్రాంచ్‌ మేనేజర్‌ సబ్బిడీ మొత్తాన్ని టర్మ్‌ డిపాజిట్‌ రసీదు (టిడిఆర్‌) లో రెండు సంవత్సరాల లాకింగ్‌ 
పీరియడ్‌ లో ఉంచుతారు. 

బి. మంజూరు క్రమంలో సూచించిన మొత్తం యూనిట్‌ వ్యయాన్ని విడుదల చేయడం ద్వారా బ్రాంచ్‌ మేనేజర్‌ ఈ పథకాన్ని గ్రౌండ్‌ చేస్తారు. 

సి. ఎంపిడిఓ, బ్రాంచ్‌ మేనేజర్‌, లబ్దిదారుడు మరియు సంబంధిత కార్పొరేషన్‌ ప్రతినిధితో కూడిన గ్రౌండింగ్‌ కమిటీ ఈయూనిట్‌ను గ్రౌండ్‌ 
చేస్తుంది. 


డి. బ్రాంచ్‌ మేనేజర్‌ యూనిట్‌ యొక్క ఫోటో ను యు.సి. తో పాటు పోర్టల్‌లో గ్రౌండింగ్‌ వివరాలను అప్‌లోడ్‌ చేయవలెను. 


145 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడీ పథకాలు - 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


10. యూనిట్ల జియో-ట్యాగింగ్‌: 

ప్రతి ఆరునెలల తరువాత, ఎంచుకున్న ఏజెన్సీ యూనిట్‌ యొక్క జియోట్యాగింగ్‌ ఫోటో తీసుకుంటుంది మరియు పోర్టల్‌లో అప్‌లోడ్‌ 
చేయడానికి సంబంధిత ED కి సమర్పిస్తుంది. 
11. మూడవ పార్టీ ధృవీకరణ / యూనిట్ల ఆడిట్‌ : 

ఎంపిక చేయబడిన మూడవ పార్టీ ధృవీకరణ కూడా ఎంచుకున్న ఏజెన్సీ ద్వారా చేయబడుతుంది. దీనిని రెండు దశల్లో, అనగా ప్రతి 6 
నెలలకు మరియు 15వ నెల తరువాత పర్యవేక్షించి OBMMS పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడానికి నిర్దేశిత ప్రాఫార్మాలోని ధృవీకరణ వివరాలను 


సంబంధిత ED కి సమర్పిస్తారు. 


146 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడీ పథకాలు - 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


12. బ్ధిదారు రుణ ఖాతాకు సబ్సిడీ సర్దుబాటు: 

ఎ. రెండేళ్లు పూర్తయిన తరువాత, గ్రౌండింగ్‌ కమిటీ మరోసారి భౌతికంగా యూనిట్‌ పర్యవేక్షించి ధృవీకరిస్తారు మరియు రికవరీ వివరాలను 
గమనించి, సబ్సిడీ మొత్తాన్ని లబ్దిదారుడి రుణ ఖాతాకు సర్దుబాటు చేసేందుకు సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వారికి సమర్పిస్తారు. సంబంధిత 
ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంబంధిత బ్రాంచ్‌ మేనేజర్‌కు టిడిఆర్‌ ఉపసంహరణకు అనుమతి ఇస్తారు మరియు లబ్ధిదారుడి రుణ ఖాతాకు Hay ని 
సర్దుబాటు చేస్తారు. 

బి. బ్యాక్‌ - ఎండ్‌ సబ్సిడీ మార్గదర్శకాల ప్రకారం, బ్రాంచ్‌ మేనేజర్‌ TDR పై వడ్డీని చెలించరు మరియు సబ్సిడీ మొత్తం పరిమాణంపై వడ్డీని వసూలు 


చేయరు. 


147 


బ్యాంకు రుణం ఆధారిత స్వయం ఉవాధి సబ్సిడీ పథకాలు - 


ఆన్‌లైన్‌ లబ్దిదారు నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) 


13. యుసిలు మరియు యూనిట్‌ ఫోటో అప్‌లోడ్‌: 

ED యూనిట్ల గ్రౌండిరగ్‌ను పర్యవేక్షిస్తారు మరియు సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌ పజ డ వీణ కి వినియోగ ధృవీకరణ పత్రాన్ని పంపుతారు. 

14. మండల స్థాయిలో జెఎమ్‌ఎల్‌బిసి సమావేశాలలో, గ్రౌండ్‌ చేసిన యూనిట్ల స్థితి మరియు బ్యాంకులు తిరస్కరించిన యూనిట్లు మరియు 
కారణాలు సమీక్షించబడతాయి. 

15. రవాణా పథకాలకు సంబంధించి, యూనిట్ల హైపోథెకేషన్‌ బ్యాంకులకు అనుకూలంగా జరుగుతుంది. 


16. బ్యాంకు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించిన తరువాత ఫైనాన్సింగ్‌ బ్యాంక్‌ యూని యొక్క హైపోథెకేషన్‌ను విడుద చేస్తారు. 


148 


THANK YOU 


User Guide v1.0.0 


MOBILE APPLICATION 


INTEGRATED MONITORING 
SYSTEM FOR MIDDAY MEALS 
AND SANITATION 


DEPARTMENT OF SCHOOL EDUCATION 


GOVERNMENT OF ANDHRA PRADESH 


TATA CONSULTANCY SERVICES 


Experience certainty. IT Services 
Business Solutions 
Outsourcing 


ON AN A ANT AN TN TN TN TC AN ANETTA TN TN ON A A 
నుగ! i 


[| A TATA AA 
PATATA ARAKATU స 


TIANLIAN N Ji 


IMMS 


Contents 


1. Introduction 
2. Modules 


2.1 Jagananna Gorumudda (MDM) 
2.2 Sanitation Monitoring system (SMS) 


Confidential 


ii 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Introduction 


1. Overview of Mobile/Tab Application 


The Mobile/Tab Application facilitates the users to capture the attendance details, stock 
details, midday meals monitoring information and present scenario of school Information, 
future development of schools and for monitoring the schools maintenance. 


2. Hardware, Software & Network Requirements 


Department of School education recommends the use of following specifications for the best 
view of Mobile/Tab Application. 


o Smart Phone with minimum 500MB storage space 

o Android Version 4.0.3 or more. 

o Mobile Internet connectivity (or) Wi-Fi with 3G or 4G Speed. 
o Sufficient Mobile Data for Uploading Photos and videos. 


3. How to download the Application 


Mobile application can be downloaded through the following ways 


e Access the URL: http://Jaganannagorumudda.ap.gov.in/ on your mobile. 


e Click on the “Download APK” link inside the "Menu" options. 


e After downloading the APP file (IMMS.APK), go to downloaded location and click to install. 


Confidential iii 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Modules: 


There are Two modules in this application. They are: 
1. Jagananna Gorumudda (MDM) 


2. Sanitation Monitoring System (SMS) 


Download URL: http://Jaganannagorumudda.ap. gov.in/ 


Sri Y.S Jagan Mohan Reddy 
Hon'ble Chief Minister 
Government of Andhra Pradesh 


Directorate Of Midday Meals & School Sanitation 
స్‌ Department of School Education 
Government of Andhra Pradesh 


Login 
Usemame 
Password 


మ అ 


Enter Captcha here 


SIGN IN 


To download the application, click on ‘Download APK’ shown above. 


After installing the application the home page will be as shown in the figure. 


Jagananna Gorumudda & p 
ation nite 3 Sycten 


& 11073310 


Confidential 1 
TATA CONSULTANCY SERVICES 


IMMS 


For login enter the user ID and password which is provided by the department and click on Login 
button On successful login a new below Screen will be displayed with the 2 modules 


Jagananna Gorumudda 
(MDM) 


anitation Monitoring System 
(SMS) 


1. Jagananna Gorumudda (MDM) 


User has to click on the First module to enter into MDM module. 


í [| HM Services A 
[ PA Inspection Form A 


A 
ATR HM Module 


‘ea ATR Reports 


After entering into the module the above screen displayed with sub modules based on user as below 
shown in below table. 


Confidential 2 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Parent 
HM Committee EWA/WEA vo All Officers 
HM Services ea Inspection Module as Inspection Module 
Inspection Module | ATR Reports ATR Reports ATR Reports ATR Reports 
ATR HM Module 
ATR Reports 


i. HM Services 


User has to click HM Services module to enter into HM Services module. 


| School Name MPPS KAMBARA 


Services 


DAILY ATTENDANCE 


ఠి 
MONTHLY RICE INDENT 


EGG INDENT 


Reports 


DAILY WISE ATTENDANCE REPORT 


STOCK REPORT 


SCHOOL INFORMATION 


w 
FPS STOCK REPORT 


In HM Services two Sections are available as shown above image. 


Services 
a. Daily Attendance 
b. Monthly Rice indent 
c. EGG Indent 


a. Day Wise Attendance Report 
b. FPS stock Details 

c. Stock report 

d. School Information 


Confidential 3 
TATA CONSULTANCY SERVICES 


IMMS 


Services 
a. Daily Attendance 


User has to click Daily Attendance to enter into Daily Attendance data entry screen. 


© 


| School Name MPPS KADAKELLA 


Daily Attendance 


Attenda Meals Eggs  Chikki 
nee 


Coss Enrol Opted Opted Opted 


I-V 100 100 95 93 95 
౪1౪11 120 115 115 113 115 


IX-X 90 90 90 90 90 


Total 310 305 300 296 300 


On clicking the Daily attendance, the screen will appear as above where user has to enter 
attendance details and click submit button. 


IMMS 


Do you want to submit? 


On click of Submit button, an alert is displayed as "Successfully Submitted" if the data is submitted 


successfully. 


Confidential 4 
TATA CONSULTANCY SERVICES 


IMMS 


Daily Attendance 


| School Name MPPS KADAKELLA ) 


I Attenda Meals Eggs Chikki 


Class Enrol nce Opted Opted Opted 


l-V 100 100 95 93 95 
Vi-vill 120 15 115 113 115 


IX-X 90 90 90 90 90 


Total 310 305 300 296 300 


If data is already present, the data is pre populated as shown above. 


b. Monthly Rice indent 


User has to click Monthly rice indent to enter Monthly rice indent entry screen. 


Monthly Rice Indent for the month 


Oct-2020 
School Name MPPS KADAKELLA 
Month Oct-2020 


Closing Balance (Kgs) 300 


Rice Allocation for 312 
classes 1-5 (In Kgs) 


Rice Allocation for 


classes 6-8 (In Kgs) ang) 


Rice Allocation for 624 
classes 9-10 (In Kgs) 


Gross Allocation (In Kgs) 1326.0 


Net Allocation (Kgs) 1026.0 


The screen will appear as above where user has to enter last month closing balance of rice. 


Confidential 5 
TATA CONSULTANCY SERVICES 


IMMS 


IMMS 


Do you want to submit? 


On clicking submit button, the screen will appear as above to confirm the details. 


IMMS 


Rice indent saved successfully 


After confirmation rice indent will be submitted as shown above. 


c. EGG Indent 
User has to click EGG Indent to enter Weekly EGG indent entry screen. 


Confidential 6 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Egg Indent 


School Name MPPS KAMBARA 


Supplier Name Heritage Egg suppliers Itmd 
Last Week 
Alloted Quantity 500 


Consumption Quantity 247 


Closing Balance 253 
Current Week 

Working Days 6 

Enrollment 104 


Total eggs required 624 


Current week 


requirement 37 


Supplied Quantity 


The screen will appear as above last week details and present week eggs requirement 


Total eggs required 624 


Current week 


requirement 31 


Supplied Quantity 37 


Egg Indent 
( School Name MPPS KAMBARA ) 
Closing Balance 253 
Current Week 
Working Days 6 
Enrollment 104 


User has to enter Supplied Quantity and capture the photo and click on submit. 


Confidential 


7 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


IMMS 


Do you want to submit? 


On clicking submit button, the screen will appear as above to confirm the details after confirmation 
EGG receipt will be submitted. 


Reports 


a. Day Wise Attendance Report 
User has to click Day wise attendance report to enter Day wise attendance report screen. 


© 


Daily wise Attendance Report 


| School Name MPPS KAMBARA | 


ETT TEN 
Month | sep-2020 గ్రో ట్ర 


11-560-2 
020 40 40 40 40 


14-Sep-2 

020 155 145 130 165 
15-Sep-2 

జ్‌ 20 20 20 20 
19-Sep-2 

020 9 


97 9 9 


22-Sep-2 
020 94 94 94 94 


Here user can select the month which month attendance want to show, after selection of month click 
on GO button day wise attendance details will be shown as shown above. 


b. FPS Stock Details 
User has to click FPS Stock Details to enter FPS Stock Details report screen. 


Confidential 8 
TATA CONSULTANCY SERVICES 


IMMS 


FPS Stock Report 
School Name MPPS KAMBARA 
Ae. 
a 
Shop Number 1102020 
Dealer Name Srinivas 
District SRIKAKULAM 
Mandal VEERAGHATTAM 
Contact Number 9874561231 
Ree [లో on 1020 J 


The screen will appear as shown above with tagged FPS shop stock details. 


c. Stock details 
User has to click Stock Details to enter Stock Details screen. 


Stock Report as on 24-09-2020 


( School Name MPPS KAMBARA ) 
Alloted Quantity 0 
Balance Quantity 0 
Closing Balance 266 
Commodity Name Egg 
Consumed % 0 
Consumed Quantity 0 
Opening Balance 350 
Recieved Quantity 10 


The screen will appear as shown above with stock details of eggs and rice. 


d. School Information 
User has to click School information to enter School information screen. 


Confidential 9 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


School ID 


School Name 
School Type 
District 
Mandal 

FPS 
Enrollment 
HM Name 


Aadhaar ID 


28110100203 


MPPS KAMBARA 


Co-educational 


SRIKAKULAM 


VEERAGHATTAM 


1102020 


54 


Mr. Satyanarayana 


The screen will appear as shown above with school basic information. 


ii. Inspection Module 


User has to click Inspection module to enter into Inspection module module. 


Confidential 


10 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Inspection Form 


Screen will appear as above where user has to enter inspection parameters with photos. 


Confidential 11 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Inspection Form 


Screen will appear as above where user has to enter all the details and click on submit button. 


Confidential 12 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


IMMS 


Details saved successfully 


Success count4 


After click on submit button all the information will be submitted as shown above. 


iii. ATR Module 


In MEO and DEO login this module will be there, this module is used to raise the ATR 
against the bad performance parameters and track the resolutions. 


A ATR Module 
A ATR Reports | 


User has to click on ATR Module to enter into ATR module 


Confidential 13 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


On clicking of ATR module it will be redirected to mandal list or schools list based on 
designation. On clicking of mandal list user will be redirected to schools list as shown. 


Mandal 16 281101 
Mandal Name VEERAGHATTAM 
Total No of Schools v 


Total No of Bad Schools 65 


Mandal id 281118 
Mandal Name AMADALAVALASA 
Total No of Schools 1 


Total No of Bad Schools 97 


= © a 


School Id 


School Name 


School id 


School Nome 


School id 


School Nome 


School id 


School Name 


School id 


School Name 


School id 


School Name 


School Id 


School Name 


School Id 


28110100101 


MPPS KADAKELLA 


28110100201 


CBMAPS KAMBARA 


28110100203 


MPPS KAMBARA 


28110100204 


ZPHS KAMBARA VALASA 


28110100403 


ZPHS NARSIPURAM GORA 


28110100501 


MPPS CHINAGORA 


28110100502 


MPUPS CHINAGORA 
COLONY 


28110100601 


అ 


< 


On clicking of school name, user will be redirected to a screen which contains list of bad 
parameters to raise a ATR. 


School Name “MPPS KAMBARA 


=z 


Category Name Storage area 


Supervisor Comments bad 


User has to enter the remarks / observation against the bad parameters to raise a ATR 


Confidential 


14 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Reviewer Remarks 


keep clean the storage area 


After entering the remarks user has to click on proceed button to raise ATR. 


104045 


Ticket No: 281101002030020 has been raised 


successfully 


After click on proceed a ticket will be logged as shown above. 


vi. ATR HM Module 


In HM login this module will be there, this module is used to enter the resolution which was 
raised by MEO/DEO. 


User has to click on the ATR HM module to enter into ATR HM module. 


Confidential 15 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


-SchoolName __:MPPS KAMBARA 
Ticket Number 281101002030020 
Category Name Storage area 


Supervisor Comments keep clean the storage 


area 

MEO/DEO Comments 

Ticket Number 281101002030010 

Category Name Students hygiene(Hand 
Cleanliness 


Supervisor Comments maintain the student 
Higenic 


MEO/DEO Comments NULL 


Ticket Number 281101002030017 
Category Name Utensils Cleanliness 


Supervisor Comments hm Garu. pls take 
necessary action on 
cleanliness of utensils 


MEO/DEO Comments 
Ticket Number 281101002030016 
= © శ 


All the raised tickets will be displayed as shown above. 


Ticket Number 281101002030020 


Reviewer Comments 


MEO/DEO Comments keep dean the storage 


HM Resolution 


When click on the ticket provision will be given to enter the resolution as shown above. 


Confidential 16 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Ticket Number 281101002030020 


Reviewer Comments 


MEO/DEO Comments been! clean the storage 


IMMS 


HM Resolution Details saved successfully 


As per instructions we are 
maintaining the clean storage 


Cancel 


After entering the resolution user has to click on proceed to close the ticket. 


v. ATR Final Ticket Closing Module. 


In DEO login this module will be there, this module is used to close the tickets which was 
resolved by HM. 


User has to click on the ATR Final Ticket Closing module to enter into ATR Final Ticket 
Closing module. 


© 


ana 
A Inspection Form 


A ATR Module 
EA ATR Final Ticket Closing 


ATR Reports 
E 


a 0 < 


On clicking of ATR final closing module it will be redirected to mandal list or schools list 
based on designation. On clicking of mandal list user will be redirected to schools list as 
shown. 


Confidential 17 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


© 


Mandal id 


Mandal Name 


Mandal id 


Mandal Name 


Mandal id 


Mandal Name 


Mandal id 


Mandal Name 


Mandal 16 


Mandal Name 


Mandal id 


Mandal Name 


Mandal id 


Mandal Name 


Mandal id 


Mandal Name 


281101 School Id 
VEERAGHATTAM School Name 
281102 

School Id 
VANGARA 

School Name 
281103 

School Id 
RAMADALAVALASA 

School Name 
281104 

School Id 
RAJAM 

School Name 
281105 
GSIGADAM School id 

School Name 
281106 
LAVERU School Id 

School Name 
281107 
RANASTHALAM 
281108 
ETCHERLA 

త్రి < ణా 


28111800001 


Bhavitha Center, 1526 
AMADALAVALASA 


28110100101 


MPPS KADAKELLA 


28110100203 


MPPS KAMBARA 


28110100301 


MPUPS 
DASUMANTHAPURAM 


28110100401 


MPPS NARSIPURAM 


28110101101 


MPPS VIKRAMPURAM 


© < 


On clicking of school name, user will be redirected to a screen which contains list of 
closed tickets by HM. 


School ID 128110100203 

School Name 14005 KAMBARA 

Ticket Number :281101002030011 

District Name “SRIKAKULAM 

Mandal Name :VEERAGHATTAM 

Category Name ‘Storage area 

MEO/DEO Comments :keep clean the storage area 

HM Comments swe are font the 

area cleanly 

e-OpeningC. 

omments న 


= © < 


When click on the ticket provision will be given to enter the closing remarks as shown above. 


Confidential 


18 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


School ID £28110100203 

School Name 44005 KAMBARA 

Ticket Number :281101002030011 

District Name :SRIKAKULAM 

Mandal Name :VEERAGHATTAM 

Category Name ‘Storage area 

MEO/DEO Comments :keep clean the storage area 

HM Comments swe are maintaining the 
storage area cleanly 

stots cise a 


| Closing/Re-OpeningC : Ok maintain the same in 
comments future} 


IMMS 
Ticket Details has been updated successfully 


After entering the final closing remarks user has to click on proceed to close the ticket. 
Otherwise select reopen and enter the remarks to reopen the ticket then it will go to HM to 
resolve the ticket again. 


vi. ATR Report Module. 


User has to click on the ATR Report module to enter into ATR Report module. 


z 
Zz Ca -) = 

From Date To Date sand శ All |) 
Cc» తాకా... ramowe 


Search ) 


a | 


ad HM Resolved 


Search Closed ) 
Ticket Number 281101002030001 Cne 
Ticket Number 281101002030001 


MEO/DEO Comments Improve quality of food 


HM Resolution Issue Resolved 


Final Verification 


Maintain the food quality 
Comments 


Status Closed 


Ticket Number 281101002030002 


MEO/DEO Comments maintain the food tast 


HM Resolution Issue Resolved 


MEO/DEO Comments Improve quality of food 


HM Resolution Issue Resolved 


Final Verification 


Maintain the food quality 
Comments 


Stotus Closed 


Ticket Number 281101002030002 


MEO/DEO Comments maintain the food tast 


HM Resolution Issue Resolved 


Final Verification NULL 

ee Final verification NULL 

Status HM Resolved Status HM Resolved 

Ticket Number ariman anans Ticket Number 2211౧1౧౧7౧౩౧౧౧౯ 
a © < . @ <4 


Confidential 


From Date To Date 


Go క 


(Search 


Ticket Number 


281101002030001 
MEO/DEO Comments Improve quality of food 
HM Resolution Issue Resolved 


Final Verification 


Maintain the food quality 
Comments 


Status Closed 


Ticket Number 281101002030002 


MEO/DEO Comments maintain the food tast 


HM Resolution Issue Resolved 


Final Verification NULL 
Comments 
Status HM Resolved 


Tirket Numher 2211010౧౧7౧౩౧౧౧|. 


a © < 


User can select the status of ticket and from to date to show the tickets as shown above. 


19 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


2. Sanitation Monitoring System: 


User has to click on the second module to enter into Sanitation Monitoring System module. 


Data Capture 


Image Capture 


Inspection Form 


ATR HM Module 


EN 


After entering into the module the above screen displayed with sub modules based on user as below 
shown in below table. 


HM Sanitary worker EWA/WEA All Officers 

Data Capture Image Capture Inspection Form Inspection Module 
Image Capture Inspection Form ATR Reports ATR Module 
Image Verification ATR Reports ATR Reports 
Inspection Form 

ATR HM module 

ATR Report 


i. Data Capturing : 


User has to click on the data capture to enter into data capture module 


Confidential 20 
TATA CONSULTANCY SERVICES 


IMMS 


[4005 KADAKELLA 


No of boys blocks 


No of girls blocks 


Screen will appear as above where user has to enter 'No of boy’s blocks' and 'No of girl’s 
blocks' and click on Next button. 


User has to enter No of Toilets, No of Urinals, No of Wash Basins for every block and click on add. 


Confidential 21 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


IMMS 


SSMS Data has been saved successfully 


User will be navigated to the above screen. User can submit all the saved data by clicking on Submit. 


ii. Image Capturing 
User has to click on the Image capture to enter into Image capture module 


School Id 28110100101 
School Name MPPS KADAKELLA 
క్‌ © < 


After entering into the module, user has to enter the school ID to get the school details. 


Confidential 22 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


m © < 


The screen will appear as above indicating no of boy’s blocks and no of girl’s blocks and click on any 
of the button. 


BoysBlocks 


810010 


810010 


a @ < 


On clicking any of the buttons, the above screen is displayed and click on any of the block. 


Confidential 23 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


a © < 
On clicking any of the block, the above screen is displayed and click on any of the button. 


Toilet1 


Toilet2 


On selecting Toilet module or Urinal module or Wash Basins module or floor photo module , the user 
will be navigated to the above screen. User can select the any of the toilet/urinal/washbasin/floor. 


Confidential 24 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


UDISE Code 28110100101 


Student Type Boys 
Block Number 810010 


Type Of Toilet Toiletl 


Latitude 17.3015408 
Longitude 78.6131086 


Select Condition Good X 


a © < 


User has to capture the image and select the condition. For Floor photo module, on click of the 
module, user will be navigated to the above screen directly. 


UDISE Code 28110100101 


Student Type Boys 
Block Number 810010 


Type Of Toilet Toiletl 


Latitude 17.3015408 
Longitude 78.6131086 


Select Condition Good ళా 


User has to click on Save button to save the data and Submit button to submit the data. 


If data is already present, the data is pre populated as shown above. User can click on Delete button to 
delete the data and Submit button to submit the data. 


Confidential 25 
TATA CONSULTANCY SERVICES 


IMMS 


IMMS 


Successfully Submitted 


On click of Submit button, an alert is displayed as "Successfully Submitted" if the data is submitted 
successfully. 


iii. Image verification Module 

On clicking image verification module it will be redirected to mandal list or schools list 
based on designation. On clicking of mandal list user will be redirected to schools list as 
shown. 


Schools List 
Bhavitha Center, ERC VEERAGHATTAM 
MPPS KADAKELLA 
CBMAPS KAMBARA 
MPPS KAMBARA 
ZPHS KAMBARA VALASA 
MPUPS DASUMANTHAPURAM 
MPPS NARSIPURAM 
MPPS MULALANKA 
ZPHS NARSIPURAM GORA 
14005 CHINAGORA 
MPUPS CHINAGORA COLONY 
GPs[TW] PEDDURU 
MPPS MAHADEVIVALASA 
MPPS TSALIVENDRI 


s ® < 


On clicking of school name, user will be redirected to a screen which contains list of 
block, school type and toilet type as shown in figure. 


Confidential 26 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


‘School Name “Bhavitha Center, ERC 
\VEERAGHATTAM 
UDISE Code °28110100001 
District eSRIKAKULAM 
Mandal VEERAGHATTAM 
Village :VEERAGHATTAM 
Designation "MEO 
tudent Tug 
k Num 
న. 
aden 
kN 
dent 
ack N 
T | 
= © < 


On clicking on any item user will be redirected to a screen as shown in the figure. If there 
is saved data then it’ll be pre populated. If designation is MEO/DEO then user has to enter 
remarks and capture the image. If the designation is HM then user has to select the rectified 
status then enter remarks. If the rectified status is yes then user has to capture the image and. 


User can save or submit the data. Saved data can be submitted or deleted. 


‘School Name 


UDISE Code 
District 
Mandal 
Village 
Designation 
Student Type 
Block Number 
Toilet Type 


Received image 


Bhavitha Center, IERC 
VEERAGHATTAM 


28110100001 
SRIKAKULAM 
VEERAGHATTAM 
VEERAGHATTAM 
MEO 
BoysBlocks 
Block] 

Toilet 


IMMS 


Submitted Successfully 


keep clean toilets 


iv. Inspection Module 


User has to click Inspection module to enter into Inspection module module. 


Confidential 


27 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Inspection Form 
50000110 :28110100100 
SchoolName  :MPPSKADAKELLA — 


Raghavendra 


a © < 


Screen will appear as above where user has to enter inspection parameters with photos. 


Inspection Form 
School ID :2810100101 
School Name | :MPPSKADAKELLA — 


a © < 
Screen will appear as above where user has to enter all the details and click on submit button. 


Confidential 28 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


IMMS 


Details saved successfully 


After click on submit button all the information will be submitted as shown above. 


v. ATR Module 


In MEO and DEO login this module will be there, this module is used to raise the ATR 
against the bad performance parameters and track the resolutions. 


25 Image Verification 4 


క Inspection Form i 
A ATR Module 


e ATR Reports 


User has to click on ATR Module to enter into ATR module 


Confidential 29 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


On clicking of ATR module it will be redirected to mandal list or schools list based on 
designation. On clicking of mandal list user will be redirected to schools list as shown. 


© 

Mandal id 281101 

Mandal Name VEERAGHATTAM 
Total No of Schools 1 


Total No of Bad Schools 65 


Mandal id 281118 
Mandal Nome AMADALAVALASA 
Total No of Schools 1 


Total No of Bad Schools 97 


© 


School id 


School Name 


School id 


School Name 


School id 


School Name 


School id 


School Name 


School id 


School Name 


School Id 


School Nome 


28111800001 


Bhavitha Center, IERC 
AMADALAVALASA 


28110100101 


MPPS KADAKELLA 


28110100203 


MPPS KAMBARA 
28110100301 

MPUPS 
DASUMANTHAPURAM 
28110100401 

MPPS NARSIPURAM 


28110101101 


MPPS VIKRAMPURAM 


On clicking of school name, user will be redirected to a screen which contains list of bad 
parameters to raise a ATR. 


| School Name 


Category Name 


Supervisor Comments 


Category Name 
Supervisor Comments 
Category Name 
Supervisor Comments 
Category Name 
Supervisor Comments 
Category Name 


Supervisor Comments 


=MPPS KAMBARA 


Availability of Sanitary 


hsjshshs 
Cleanliness of toilets 
hsjshshs 

Cleanliness of wash basin 
hsjshshs 

Cleanliness of premises 
hsjshshs 

Student hugiene 


hsishshs 


Reviewer Remarks 


mark 


User has to enter the remarks / observation against the bad parameters to raise a ATR 


Confidential 


30 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Ticket Number 281101002030005 
Reviewer Comments 


keep maintain the clean 


MEO/DEO Comments UAR. 


HM Resolution 


maintain the the clean urinals 


Cancel 


After entering the remarks user has to click on proceed button to raise ATR. 


IMMS 


Ticket No: 281101002030005 has been rai: 
successfully 


After click on proceed a ticket will be logged as shown above. 


vi. ATR HM Module 


In HM login this module will be there, this module is used to enter the resolution which was 
raised by MEO/DEO. 


User has to click on the ATR HM module to enter into ATR HM module. 


Confidential 31 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


| school Name 14005 KAMBARA 
Ticket Number 281101002030005 
Category Name Cleanliness of urinals 


Supervisor Comments keep maintain the clean 


MEO/DEO Comments 


a © < 


All the raised tickets will be displayed as shown above. 


Ticket Number : 281101002030020 


Reviewer Comments 
MEO/DEO Comments  ; Keep clean the storage 


HM Resolution 


HM Resolution 


Cancel 


When click on the ticket provision will be given to enter the resolution as shown above. 


Confidential 32 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Ticket Number 281101002030005 
Reviewer Comments 


keep maintain the clean 
urinlas. 


MEO/DEO Comments IMMS 


HM Resolution i 
Details saved successfully 


maintain the the clean urinals 


Cancel 


After entering the resolution user has to click on proceed to close the ticket. 


vii. ATR Final Ticket Closing Module. 


In DEO login this module will be there, this module is used to close the tickets which was 
resolved by HM. 


User has to click on the ATR Final Ticket Closing module to enter into ATR Final Ticket 
Closing module. 


25 Image Verification | 
(=) Inspection Form a 
ATR Module 

x -, 


ATR Final Ticket Closing 


(=) ATR Reports 


a @ శ 


On clicking of ATR final closing module it will be redirected to mandal list or schools list 
based on designation. On clicking of mandal list user will be redirected to schools list as 
shown. 


Confidential 33 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


Mandal id 281101 School Id 28111800001 
Mandal Name VEERAGHATTAM School Name Bhavitha Center, IERC 
AMADALAVALASA, 
Mandal id 281102 
School id 28110100101 
Mandal Name VANGARA 
School Name MPPS KADAKELLA 
Mandal id 281103 
School id 28110100203 
Mandal Name RAMADALAVALASA 
School Name MPPS KAMBARA 
Mandal id 281104 
School Id 28110100301 
Mandal Name RAJAM 
School Name MPUPS 
DASUMANTHAPURAM 
Mandal id 281105 
Mandal Name GSIGADAM cota eae 
School Name MPPS NARSIPURAM 
Mandal id 281106 
వాలా నా School Id 28110101101 
School Name MPPS VIKRAMPURAM 
Mandal id 261107 
Mandal Name RANASTHALAM 
Mandal id 281108 
Mandal Name ETCHERLA 
C] © < n ® < 


On clicking of school name, user will be redirected to a screen which contains list of 
closed tickets by HM. 


School ID 28110100203 


School Name :MPPS KAMBARA 
Ticket Number 1281101002030003 
District Name ISRIKAKULAM 
Mandal Name :VEERAGHATTAM 


Category Name -Availability of Cleaning 
agents 


MEO/DEO Comments :maintain the cleaning 
agents 
HM Comments ‘Issue Resolved 


wa lone -]) 


లన. maintain same in future 


a © < 
When click on the ticket provision will be given to enter the closing remarks as shown above. 


Confidential 34 


TATA CONSULTANCY SERVICES 


IMMS 


© 


School ID £28110100203 | 

School Name :MPPS KAMBARA 

Ticket Number 1281101002030003 

District Name ISRIKAKULAM 

Mandal Name :VEERAGHATTAM 

Category Name ‘Availability of Cleaning 
agents 


MEO/DEO Comments :maintain the cleaning 
agents 


HM Comments 
Status 


Closing/Re-OpeningC . 
అణా 1 maintain same in future} 


“Issue Resolved 
A Close X || 
“| IMMS 


Ticket Details has been updated successfully 


© 
a 


After entering the final closing remarks user has to click on proceed to close the ticket. 


Otherwise select reopen and enter the remarks to reopen the ticket then it will go to HM to 
resolve the ticket again. 


vi. ATR Report Module. 


User has to click on the ATR Report module to enter into ATR Report module. 


Search 


281101002030003 


Ticket Number 


MEO/DEO Comments 


HM Resolution 


Final Verification 
Comments 


Status 


Ticket Number 


MEO/DEO Comments 


HM Resolution 


Final Verification 
Comments 


Status 


maintain the cleaning 
agents 


Issue Resolved 


maintain same in future 


Closed 


281101002030001 
Improve quality of food 


took action accordingly 


NULL 
HM Resolved 
@ < 


Status 


From Date 


All X 


To Date 


01-09-2020 గ. (27-09-2020 al 


Search 


Ticket Number 


MEO/DEO Comments 


HM Resolution 


Final Verification 
Comments 


Status 


Ticket Number 


MEO/DEO Comments 


HM Resolution 


Final Verification 
Comments 


Status 


281101002030003 


maintain the cleaning 
agents 


Issue Resolved 


NULL 


HM Resolved 


281101002030001 
Improve quality of food 


took action accordingly 


NULL 
HM Resolved 
© < 


User can select the status of ticket and from to date to show the tickets as shown above. 


Confidential 


35 


TATA CONSULTANCY SERVICES 


TNU T AT Ih NUNT WA 1/1 NVA T TATT) NI ATAT క |. L PATATAS క NTUN TAT AT IN (1 TANT | 
NNT ANNTVANNT YANNI AN టలు. IN ar | 


SAIN ASN NNN NN ARA స... ATATA NI 


win Y pai raf pa 


NUZNUZA MUA UZAALZAN UZ NUNIT ip 


TATA CONSULTANCY SERVICES 


www.tcs.com 


File No.ESE02-27021/164/2020-MDM -CSE 


GOVERNMENT OF ANDHRA PRADESH 
SCHOOL EDUCATION DEPARTMENT 


Memo. Rc.No. ESE0O2-27021/164/2020-MDM Dt.31/10/2020. 


Sub:- AP-School Education- Amaravati - Standard Operation 
Procedure/ Guidelines for serving Mid -Day Meal & School Sanitation in 


the Schools Instructions issued - Communicated - Regarding. 


Ref:- Standard Operation Procedure/Guidelines for serving Mid -Day 
Meal & School Sanitation in the Schools issued by Government of India 
& Government of AP. 


@@@ 


The attention of the District Educational Officers is invited that, the reopening 
of the schools is scheduled from November 2nd onwards. In this regard, it is 
informed that the Mid Day Meal is to be provided to the children and school sanitation 


should be properly ensured. 


In this regard, The District Educational Officers shall take all necessary 
actions to provide mid day meals to the students and necessary actions regarding 
School sanitation in the schools duly following the general as well as COVID specific 
guidelines/ instructions issued by Government of India, Government of AP, Director 


of School Education and Directorate of MDM from time to time. 


Further, the AP State Standard Operating Procedure ( SOP) for MDM and 
school sanitation is enclosed herewith for necessary action to ensure the 
implementation of the same. They are further instructed to involve the district 
authorities, community organisations, parents committees, local representatives, 
stakeholders in the 4 tier monitoring system and other stakeholders for smooth and 
successful implementation of the SOP in the interest of students nutrition, hygiene 


and safety 


Therefore, the District Educational Officers are instructed to follow the above 


instructions scrupulously. 


File No.ESE02-27021/164/2020-MDM -CSE 


Encl: AP State SOP of MDM & School Sanitation 


B Mohamed 
Diwan Mydeen Ifs 


DIRECTOR 
MID-DAY MEAL & 
SCHOOL SANITATION 
To, 


All the District Educational Officers in the State. 
Copy to all the Regional Joint Director of School Education in the State. 


Copy to Director, School Education for favor of information 


Digitally 
MOHAMED D 
IFS 


Date: 2020.1 16:08:50 IST 


SOP FOR MID DAY MEALS AND SCHOOL SANITATION 


I. MID DAY MEALS 


Entry of Cook-cum-Helpers (CCH) in schools: 


ALL CCH should be properly educated about the dangers about COVID and 
precaution measures to be taken for COVID by the Head Masters and Parents 
Committee. 


All CCH to also give a self-declaration with regard to the wellness of self and family 
members before starting their work in school. 


Thermal scanning of the CCH may be carried out at the entry of the school tocheck 
the temperature. The temperature may be recorded on daily basis. 


The CCH must sanitize/ wash their hands for minimum 40 seconds upon entering in 
the school following the prescribed methods 


Wearing face cover/mask will be mandatory during cleaning, washing cutting, 
cooking and serving of meals. If handmade face covers are used, it should be 
ensured they are washed daily. 


Nail polish should not be worn because they can become foreign bodies and may 
compromise on food safety. 


No watches, rings, jewelry and bangles should be worn during cooking, serving and 
distribution as there is a danger of contamination of product. 


Spitting and nose blowing should be strictly prohibited within the premises by CCH 
or any other person during school hours and especially while handling food. 


The CCHs should be asked to wear adequate and suitable clean protective apron, 
and head gear for covering hair and gloves. It must be ensured that the CCHs at 
work wear only clean protective apron and head covering. 


The CCHs should wash their hands at least each time work is resumed andwhenever 
contamination of their hands has occurred; e.g. after coughing / sneezing, visiting 
toilet, using telephone. Hand washing time should be a minimum of 40 seconds. 


CCH must be cautious to avoid certain hand habits - e.g. scratching nose, running 
finger through hair, rubbing eyes, ears and mouth, scratching beard, 
scratchingpartsofbodiesetc.-thatarepotentiallyhazardouswhenassociated 


18 


b) 


c) 


with handling food products, and might lead to food contamination through the 
transfer of microbes. When unavoidable, hands should be effectively washed 
before resuming work after such actions. Soap must be available at all times at the 
wash basin/hand pump/tap water for frequent hand cleaning by CCH. 


Capacity building of CCH and teachers through digital mode can be used to 
update them on hygiene, safety and physical/social distancing in schools. 


Cleaning Kitchen cum Store or the place of cooking: 


The kitchen cum store/place of cooking must be deep cleaned and sanitized before 
24 hours of actual cooking after reopening of schools. 


The kitchen should be cleaned before the actual preparation and cooking of MDM 
on daily basis. 


The floors of kitchen and the cooking top should be cleaned every day before and 
after the food is cooked. 


Special attention should be paid to the cleaning of difficult to reach areas 
including cooking areas and at the junction of floors and walls. 


It is important that surfaces in direct contact with food must be both clean and dry 
before use. 


Cracks, rough surfaces, open joints etc. must be repaired as soon as possible. 


There should be efficient drainage system with adequate provisions for disposal of 
refuse. Potential sources of contamination like rubbish, waste water, toilet facilities, 
open drains and stray animals should be kept away from kitchen. 


Ventilation systems natural and /or mechanical including windows, exhaust fans etc. 
wherever required, should be designed and constructed so that air does not flow 
from contaminated areas to clean areas. 


Cleaning of utensils for cooking and serving of MDM: 


0 


Cleaning accessories such as cloths, mops and brushes carry a very high riskof cross 
contamination. They must therefore be thoroughly washed, cleaned and dried after 
use. 


Cleaning accessories used in the cooking area should not be used in other parts of 
the kitchen. 


Sun drying of the cleaning accessories in a clean and tidy place should be done. 


Tables, benches and boxes, cupboards, glass cases, etc. should be clean andtidy. 
Cooking utensils and crockery should be clean and in good condition. These should 
not be broken/ chipped. 


All kitchen utensils and devices should be washed and sun-dried before using. 
Preferably use hot water (above 60 degrees Celsius) for washing and sanitizing. 


19 


0 


Clean cloths should be used for wiping utensils, wiping hands and for clearing 
surfaces. Cloth used for floor cleaning should not be used for cleaning surfaces of 
tables and working areas and for wiping utensils. 


Leftovers or crumbs from plates or utensils should be removed into dustbin byusing 
cloth or wiper. Every utensil or container containing any food or ingredient of food 
should at all times be either provided with a properly fitted cover/lid or with a clean 
gauze net or other material of texture sufficiently fine to protect the food completely 
from dust, dirt and flies and other insects. 


d) Checking of old stock of food grains, oil & fat and condiments before use: 


0 


Use of left out food grains, oil & fat and condiments should only be done after careful 
inspection of quality and shelf life if any, as they are left in schools for the last few 
months due to closure of schools. 


Use of ingredients should be subject to FEFO (First Expire First Out) or FIFO (First 
in, First Out) stock rotation system as applicable. 


e) Washing & cutting of vegetables and cleaning of food-grains and pulses etc. 


f) 


Vegetable, fruits and perishable food commodities should be procured fresh and 
storing for long time/duration should be avoided. 


The vegetables once procured should be thoroughly cleaned with water before use. 
Vegetables may be washed thoroughly with a combination of salt and haldi 
(turmeric) / 50 ppm chlorine (or equivalent solution) and clean potable water to 
remove the dirt and other contaminants. 


The food grains, pulses need to be washed properly before using. 


Outer sealed package /cover of condiments, pulses etc., should be thoroughly 
washed with soap solution and sun dried before transferring the material to the 
jars followed by washing of hands with soap for a minimum of 40 seconds. 


No raw material or ingredient should be accepted if it is known to contain vermin, 
undesirable micro-organisms, pesticides, veterinary drugs or toxic items, 
decomposed or extraneous substances, in other words, material which cannot be 
reduced to an acceptable level by normal sorting and/or processing. 


Cooking of the Mid-Day Meals: 


0 


Wherever possible, kitchen activities may be performed maintaining appropriate 
distance between activities e.g., there should be defined separations for raw 
material procurement area, cutting of vegetables and cleaning of grains/ pulses, 
cooking area, cooked food area. 

The cooks cum helpers may work with their faces in the opposite direction to 
maintain physical distance. 

CCHs should be asked to avoid unnecessary talk during the cooking processes and 


while in serving of meals. 
20 


g) 


h) 


Serving of Mid-Day Meals: 


0 The serving and dining area should also be well sanitized before and after food 
consumption. 


0 The serving of MDM to the school children may be done in a spread-out manner in 
batches to follow physical/ social distancing norms. The distance between each 
student should be of minimum 5 feet 


0 Students should be asked to sit only in single line. 


0 Teachers should be asked to handle a section of students during meals time and 
interfere whenever the students try to deviate from social distancing norms 


O Staggering of the mid day meal distribution is to be followed to minimize physical 
contacts and maximize social distancing. 


0 Students in small groups may be allowed to sit in their classes with appropriate 
social distance. 


0 However, in case the meals are served in school verandah/dining halls, clear 
markings should guide the children to the seating arrangement. 


0 Students may be encouraged to bring their own plates and tumblers and 
interchanging of the plates and tumblers and food items should be avoided. 


0 If students want to take away their mid day meal to home in their own vessels , 
that may be allowed 


0 The CCH, while distributing the food should wear personal protective equipment 
such as hand gloves, face mask, head cover and shall maintain appropriate distance 
from the schoolchildren. 


0 The school children should also wear face cloth/ masks while the food isbeing 
served and at all times in the dining area except while eating/drinking. 


O Students should be advised by the teachers not to speak while taking foods as a 
precautionary method 


0 Temperature of the mid-day meal when served should be maintained at least at 
65°C. Therefore, food should be served to children immediately after being cooked. 


Hand washing by School Children before and after having MDM: 


0 Hand wash with soap for a minimum of 40 seconds before and after eating MDM 
should be vigorously promoted. 


0 The schools should define an area for hand washing where children can wash their 
hands while maintaining physical/social distancing. For this purpose, empty plastic 
bottles can be filled with liquid soap and diluted with water. 


O Children should wash their hands for minimum 40seconds. 
0 The teachers need to monitor the process of hand washing carefully. 


0 Wherever proper hand washing facilities are either not available or inadequate for 
all children, buckets and mugs can be used to supplement the available facilities. 


21 


i) Drinking Water supply: 


O Continuous supply of potable water should be ensured in the school premises. In 
case of intermittent water supply, adequate storage arrangement for water used in 
food or washing should be made. Water used for cleaning, washing and preparing 
food should be potable in nature. 


0 Water storage tanks, if available, should be thoroughly cleaned before thereopening 
of schools and further periodical cleaning should be done. 


0 Non potable water pipes should be clearly distinguished from those in use forpotable 
water. 


j) Management of waste: 


0 Adequate waste disposal systems and facilities should be provided and they should 
be designed and constructed in such manner that the risk of contaminating food or 
the potable water supply is eliminated. 


0 Waste storage/tanks should be located in such manner that it does not contaminate 
the food process, storage areas, the environment inside and outside the kitchen and 
waste should be kept in covered containers and removed at regular intervals. 


O Periodic disposal of the refuse/waste may be made compulsory. 
k) Involving stakeholders: 


O Under the prevailing circumstances, active positive involvement of parents, 
community, SMC members and teachers is of crucial importance in providing 
nutritious meals to children in a safe and hygienic manner. 


IL.SANITATION 
a) Entry of Sanitary Workers: 


e All Sanitary Workers should be properly educated about the dangers 
about COVID and precaution measures to be taken for COVID by the 
Head Masters. 


e All Sanitary Workers to also give a self-declaration with regard to the 
wellness of self andfamily members before starting their work in school. 


e Thermal scanning of the Sanitary Workers may be carried out at the 
entry of the school tocheck the temperature. The temperature may be 
recorded on daily basis. 


e The Sanitary Workers must sanitize/ wash their hands for minimum 
40 seconds uponentering in the school following the prescribed methods 


e Wearing face cover/mask will be mandatory Sanitary Workers while in 
the schools. If handmade face covers are used, it should be ensured they 
are washed daily. 


22 


e Spitting and nose blowing should be strictly prohibited within the 
premises bySanitary Workers during school hours. 


e The Sanitary Workers should be asked to wear suitable clean 
protective gear 


e The Sanitary Workers should wash their hands at least each time work 
is resumed andwhenever contamination of their hands has occurred; e.g. 
after coughing / sneezing, visiting toilet, using telephone. Hand 
washing time should be a minimum of 40 seconds. 


e Sanitary Workers must be educated and to be cautious to avoid certain 
hand habits - e.g. scratching nose, running finger through hair, rubbing 
eyes, ears and mouth, scratching beard, scratching parts of bodies etc.- 
. When unavoidable, hands should be effectively washed. Soap must be 
available at all times at the wash basin/ hand pump/tap water for frequent 
hand cleaning. 


b) Cleaning toilets, urinals, wash basins and change rooms: 


e The toilets, urinals, wash basins and change rooms must be cleaned 
and sanitized before reopening of schools and on daily basis. 


The toilets, urinals, wash basins and change rooms should be cleaned 
frequently, after every interval given for a batch of students in the 
proposed staggered intervals. This will ensure the spread of virus 
through these places. 


Care must be taken to clean the places and points which are prone for 
frequent touching like door handles, latches, buckets, mugs, water 
taps, faucet handles, health faucets, flush tank levers, etc 


Special attention should be paid to the cleaning of difficult to reach 
areas including the junction of floors and walls, cracks, rough 
surfaces, open joints etc.. 


There should be efficient drainage system with adequate provisions for 
disposal of waste. Potential sources of contamination like rubbish, 
waste water, open drains and stray animals should be kept away. 


Ventilation systems with natural and /or mechanical including 
windows, exhaust fans etc. should be facilitated 


Teachers should be made in charge for each of the staggered intervals 
to monitor the students and to intervene, if the students try to flout the 
social distancing norms 


In charge teachers and head masters shall check the toilets frequently 
and personally to check whether the sanitary workers clean and 
maintain the toilets and take precautionary measures as above. 


c) Hand washing by School Children after using toilets: 


e Students should be allowed to use toilets in staggered manner. 
23 


e Students should be asked to follow Queue with a distance of 3 to 5 feet 
between each student, while going to toilets. 

e Hand wash with soap for a minimum of 40 seconds after utilizing the 
toilets should be vigorously promoted. 


e The schools should arrange for hand washing where children can wash 
their hands while maintaining physical/social distancing. For this 
purpose, empty plastic bottles can be filled with liquid soap and diluted 
with water. 


e Children should be asked to wash their hands for minimum 40seconds. 
e The teachers need to monitor the process of hand washing carefully. 


e Wherever proper hand washing facilities are either not available or 
inadequate for all children, buckets and mugs can be used to supplement 
the available facilities. 


d) Involving Stakeholders: 


Under the prevailing circumstances, active involvement of parents, community, parents 
committee members and teachers is of crucial importance in maintaining the sanitation 
in schools and taking precautionary methods as the toilets, urinals and wash basins are 
the places frequented by people/ students 


e) Cleaning materials: 
Cleaning Materials may be purchased from the available funds under media and 
community mobilization grants, youth and eco- club grants and school composite 


grants available in schools but not more than 10% of grants duly maintaining the 
procedure and proper records. 


24 


GOVERNMENT OF ANDHRA PRADESH 
ABSTRACT 


School Education - COVID-19 pandemic - Re-opening of Schools and Learning with 
Physical/Social Distancing - Standard Operating Procedure(SOP) for Health and Safety 
protocols to be followed in all schools functioning under all managements for the 
academic year 2020-21 - Certain Instructions - Issued. 


SCHOOL EDUCATION (PROG.II) DEPARTMENT 


G.O.Rt.No.216 Dated:01.11.2020 
Read the following: 


1) D.O.Lr.No.40-3/2020-DM-I(A), | Dated:30.09.2020 of the Union Home 
Secretary, Chairman, NEC, Gol, New Delhi. 

2) G.O.Rt.No.433, Health, Medical & Family Welfare (B2) Dept., 
Dated:05.10.2020. 

3) F.No.11-16/2020-Sch.4, Dated:05.10.2020 of the Deputy Secretary to 
Govt., MHRD, Gol, with regard to Standard Operating Procedure (SOP) 
guidelines for reopening of schools. 

4) D.O.Lr.No.40-3/2020-DM-I(A), Dated:27.10.2020 of the Union Home 
Secretary and Chairman, NEC, Gol, New Delhi. 

5) File No. ESE02-30/94/2020-A& l- CSE dated 30-10-2020 of the Director 
of School Education, A.P 


--000-- 
ORDER: 


The Ministry of Home Affairs, Government of India vide ref 1* read above, has 
issued guidelines for re-opening of Schools and coaching institutions, after 15% October, 
2020 in a graded manner for which the State may take a decision in consultation with the 
respective school/ institution management, based on their assessment of the situation, 
and subject to the given conditions. Accordingly, the Ministry of Education, DoSEL, New 
Delhi has issued a detailed Standard Operating Procedure (SOP)/guidelines for reopening 
of schools after COVID-19 lockdown. 


Zs In pursuance of the instructions issued by the Gol, and the circumstances reported 
by the Director of School Education, A.P., vide Letter 5t" read above, the Government 
hereby orders the following protocol for reopening of schools in the state of Andhra 
Pradesh: 


Day of reopening 


3. Schools shall be reopened on 2% November, 2020 in a graded manner. The graded 
manner for reopening of schools under all managements is as follows: 


eer November, 2020 All Managements 


1 
2 rd November - 23" Nov 2020 Residential Schools 9th to 12th 
3 


and hostels 


3p November, 2020 All Managements 
[aa December, 2020 All Managements 


Note: The present scenario of conducting of online classes may be continued until 
resuming the regular classes for respective grades. 


(PTO) 


Graded manner 


4. Schools will function for half a day (09 A.M to 01.30 P.M) for the month of 
November, 2020 and students will be sent home after Mid-Day Meal. 


5. Not more than 16 students may be accommodated in a classroom ensuring at least 
6 feet distance between students in the seating plan. The students will attend classes on 
alternative days. For eg., Class IX on one day and Class X on another day. After 23'4 
November, classes 6", 8 will attend on one day and classes 7" and 9 on another day. 
After 140 December, classes 15 3, 5th, 7th , 9th will be run on one day and classes 2%, 
4th, 6th, 8th will be run on the second day. However class X will be run every day. In case 
the student strength is more than 750, the students will be grouped into 3 batches and 
each batch will attend the school once in 3 days. The detailed schedule has to be 
prepared by each headmaster based on the total strength, availability of space duly 
following the principle of 16 students for an average classroom size. 


6. If available, temporary space or outdoor spaces (in case of pleasant weather) may 
be utilized for conducting classes, keeping in view of the safety and security of the 
children and physical distance protocol. 


7. Teachers should attend to the schools every day (i.e., Morning session - classroom 
instruction: Afternoon session - Online classes. 


8. All schools under all managements will conduct classes as per the schedule 
proposed and guidelines prescribed in the Academic Calendar and they have to provide 
Mid-Day Meal to the students attending. 


9. The school timings for the month of December will be taken based on the 
assessment of the situation in November. 


Hostels and Residential Schools 


10. 9 to 12 class students will be permitted in hostels/ Residential schools based on 
the availability of accommodation from 2"4 November, 2020. In case the institutions are 
not ready with accommodation and other facilities, they may open them up by 23 
November, 2020. Meanwhile, the inmates may be suggested to attend the classes at their 
nearest Government Schools/online sessions. 


11. Instructions with regard to hostel facility for students from Class III to VIII will be 
issued subsequently. Those students may also attend the nearest Government schools as 
day scholars and take mid day meal. The respective Government Departments may take 
up detailed student-institution mapping and advise the students accordingly. 


Standard Operating Procedure (SoP) for opening and running of schools 


12. | The standard Operating Procedure for opening and running of schools as directed 
by Government of India is enclosed to this order. The Director, School Education, Andhra 
Pradesh shall communicate a Telugu translation of the SoP to the Regional Joint Directors 
of School Education and District Education Officers for wide dissemination and to create 
awareness among the heads of the institutions, teachers, parents, students and the 
general public on the SoP. 


State Level responsibilities: 


13. While adhering to the SoP communicated by Government of India the following 
responsibilities which are state specific, shall be attended to immediately. 


a. School Academic Calendar: SCERT, Andhra Pradesh has prepared the school 
academic calendar focusing on learning outcomes and encouraged pedagogies that 
promote socio - emotional and foundational learning skills among children. For this 
purpose, the school academic year 2020-21 shall be from 2-11-2020 to 30-4-2021 
with 180 days. All the days shall be treated as learning days. However on those 


(Contd...) 


S 


days such as Sundays and Public holidays when the schools do not function, the 
children have to carry learning at home. For this purpose, the entire syllabus has 
been graded into the core syllabus which is taught in the schools, the chapters 
that the student can learn at home and those chapters that can be left out this 
year. Director, School Education shall communicate the academic calendar with 
class wise, subject wise syllabus with the above classification and also the 
assessment schedule on the lines suggested by Government of India. 


b. Time-table: School Timetable (annexure-l) and student timetable at home 
(annexure-ll) for the month of November for model is placed. 

c. District Level Task Force: Constitution of District Level Taskforce involving 
identified stake holders for random visits to schools for observing their 
preparedness and safe operations (Checklists enclosed at annexure - Ill). The 
taskforce may be constituted consisting of following officers: 


3 Project Officer, ITDA [Member 


Samagra Shiksha 
|6 [Deputy Director, Social Welfare [Member | 
|8 District Tribal Welfare Officer (Member | 
|9 RIo/DVE0 Member | 


unaided schools 


a. Capacity building of teachers for digital education: Director of School Education, 
A.P & S.P.D. Samagra Shiksha shall made arrangements for online/digital 
education capacity building through television channel, radio and other online and 
social media tools, on COVID-19 infection, preventive measures, tackling students 
and parents in this situation, teaching - learning with new perspectives limitations 
of physical distance etc., with modules and videos. 

b. Hassle free admissions to children of migrant labourers: In view of the lockdown 
due to COVID-19 a large number of migrant labourers are returning to their homes 
and are likely to stay there for varying periods. Along with the migrant workers, 
their families and children are also returning to their homes. For these children 
this will lead to a disruption in their studies and learning. Hence the Director, 
School Education shall issue instructions to the field level functionaries to give 
automatic admission to the children of migrant labourers in order to ensure that 
there is no loss of learning or academic year for all such children. 

c. Ensuring safe transport: All institutions under all managements to ensure safe 
transport and follow the COVID-19 Protocol. 

1. Ensure sanitization of school transport before they start plying. 

2. Since students may be coming from different locations by using public 
transports such as buses, trains, etc., it is important that they should 
minimize their contact and interaction with others on arrival at hostel, and 
effectively, maintain quarantine as per State/UT requirement. Their health 
status should be monitored during the period. 


(PTO) 


a 


3. Sanitization of school transportation on regular basis at least twice a day - 
once before children board the transport and once after. 

4. As far as possible, parents may be encouraged to use their personal 
transport to drop their children to school. 

5. All commuters to wear face cover/masks in the bus/cab. School transport 
should not permit children without masks to board buses. 

6. Students commuting through public transport should be adequately guided 
by schools to take all precautions such as - physical/social distancing, 
covering nose and mouth with up face cloth/masks, sanitizing hands when 
touching any surface etc. 


School Specific Standard Operating Procedure (SoP) 


14. Institutions/schools shall prepare their own institution/school level SOPs in 
consultation with the Parents Committees (PCs) for all activities which include use of 
playground, library and laboratory, break time, regular cleaning and disinfection of 
school infrastructure, use of school transport, private pick up and drop off facility, 
monitor and plan for absenteeism of both staff and students, information sharing system 
with partners, dealing with emergency situation, visit of service providers, parents and 
other visitors to school etc., by involving the Parents Committees, keeping in view the 
safety and physical/social distancing norms, and ensuring that the notices/posters 
/messages/ communication to parents in this regard are prominently displayed/ 
disseminated. 


Mid Day Meals (Jagananna Gorumudda) Scheme: 


15. To meet the nutritional requirements of children and safeguard their immunity 
during the COVID-19 outbreak, providing hot cooked Mid-day Meal to eligible children is 
mandatory and essential. Accordingly, the detailed Standard Operating Procedures (SOPs) 
were issued with respect of all activities related to providing of Mid-day Meal to children. 


1. Withregard to safe distribution of Mid Day Meal by the schools adopt 
various mechanisms/methods which may include staggered distribution. 


2. Physical/social distancing norms may be observed in the kitchen as well. While 
taking midday meal children should not sit facing each other. The normal practice 
of all children sitting in a line with physical distancing, facing one direction only 
shall be continued. 


3. No other person may be allowed in the kitchen except minimum essential staff. 
4. Cleanliness of kitchen and its staff must be ensured. 


5. Further, suggested that, to ensure staggered timing for having midday meals 
to avoid crowding. 


6. The Director, Midday Meal and Sanitation shall communicate detailed guidelines 
for serving Mid-day meal in schools immediately. 


Constructing a social bubble 


16. While running the schools and classes, it is important to construct a social bubble 
to ensure that the spread of virus is prevented/controlled. The bubble shall ensure that 
necessary physical distance is maintained, everybody wears a mask, and the social 
interaction is limited to the members within the bubble and all the members agree upon 
the rules of interaction . They shall move as a bubble either in the classroom or in the 
laboratory, library or at the midday meal and should not intermingle with other bubbles. 


(Contd...) 


Checklists: 


17. Checklists for safe school environment for Schools (i.e., School Administrators, 
Teachers and other Staff), Parents and Students to contain the spread of COVID-19 
adopted from UNICEF guidelines and the schools can contextualize them as per their 
needs/plans/procedures. 


SoP from Medical and Health Department 


18. The Commissioner, Health and Family Welfare shall issue a Standard Operating 
Procedure (SoP) from the Medical and Health perspective immediately. 


SoP from Transportation Department 


19. The Commissioner, Transport, Andhra Pradesh shall issue a detailed Standard 
Operating Procedure (SOPs) along with IEC/BCC Protocols while ferrying school going 
children using school buses / auto rickshaws immediately. 


20. The Director of School Education, A.P, the State Project Director, Samagra 
Shiksha, the Secretary, APREIS/APSWREIS/APTWREIS/APBCWREIS, etc., Commissioner and 
Director, Municipal Administration and Urban Development, Director of Government 
Examinations, District Collectors and RJDSEs and DEOs shall take further necessary action 
in the matter accordingly. Standard Operating Procedure is appended to the G.O. at 
Annexure -/ to Ill. 


(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH) 


B.RAJSEKHAR 
PRINCIPAL SECRETARY TO GOVERNMENT 


To 

The Director of School Education, A.P, Ibrahimpatnam. 

The State Project Director, Samagra Shiksha, Vijayawada. 

The Director, Midday Meal and Sanitation, AP, Ibrahimpatnam 

The Commissioner and Director, Municipal Administration and Urban Development, AP, 
Amaravathi 

The Commissioner, Health and Family Welfare, AP, Amaravathi 

The Commissioner, Transport, AP, Amaravathi 

The Director, Social Welfare/BC Welfare/Tribal Welfare, AP, Amaravathi 
The Commissioner, Minorities Welfare, AP, Amaravathi 

The Secretary, APREIS/APSWREIS/APTWREIS/APBCWREIS, Amaravathi 
The Secretary, KGBVs, Vijayawada. 

All the Collectors & District Magistrates. 

All the Joint Collectors (Development) in the state. 

All the Regional Joint Directors of School Education in the state. 

All the District Educational Officers 

Copy to: 

The PS to Hon’ble Minister for Education 

The Addl.PS to Spl. CS to CM 

The PS to Prl.Secy (SE) 

SF/SC. 


// FORWARDED BY ORDER// 


SECTION OFFICER 


Annexure -1 to G.O.Rt.No School Education (Prog.Il) Dept., dt:01.11.2020 


Time table for the High Schools for Class IX and X for the month of November 
09.00 am 09.15 am Prayer and Oath on COVID - 19 (In classrooms only, 
there shall not be any common assembly) 


10.00 am 10.15 am Anandavedika / Walk in school premises by 
maintaining physical distance / Break for 1/3 
Students / Hand wash 


11.00 am 11.15 am Anandavedika (Story telling / Painting/ Role 
play related to subject)/ Break for 1/3 Students / 
Hand wash 

11.15 am 12.00 Noon Bra Period Bra Period 

12.00 noon 12.15 pm Breathing exercise / Break for 1/3 Students / Hand 

ash befor TT Te meal 

12.15 pm 01.00 pm Lunch Lunch break for First batch (lower classes) | for First batch (lower classes) 

12.15 pm 01.00 pm 4th period for higher classes 

01.00 pm 01.45 pm Lunch Break for Second Batch (higher classes) 


01.00 pm 01.45 pm 4th o J for lower classes 
Eo 01.45 pm Students Students disperse for home. for home. 


2.00 PM 02.15 PM eachers will meet, distribute work among 
themselves for online classes. 

02.15 pm 04.00 pm Conducting / Monitoring Online classes through 
hatsapp / DD / Diksha / Group calls / Phone In, 
ou - tube lessons) 

04.00 pm 04.15 pm eachers will meet, draw up the plan of action for 

net day and disperse, 


Note: 


1. During break period care must be taken by maintaining physical distance. 

2. Each break should be given for 1/3 of the students however the needy students 
can be allowed for the break. 

3. COVID - 19 norms should be followed while serving of MDM to the students. 


B.RAJSEKHAR 
PRINCIPAL SECRETARY TO GOVERNMENT 


A 


nnexure-ll to G.O.Rt.No School Education (Prog.Il) Dept., dt:01.11.2020 


Model Timetable for the students for self learning at home 


06.00 am 
06.00 am 
07.00 am 
07.30 am 
08.30 am 
09.00 am 
10.00 am 
11.30 am 
01.00 pm 
02.00 pm 
03.00 pm 
04.00 pm 
05.00 pm 
06.00 pm 
07.00 pm 
08.00 pm 


09.00 pm 


| 11.30am 00 Classes / Online Classes / Reading / Play 
| 01.00pm pD Classes / Online Classes / Reading / Play 
| 02.00pm Lunch Break 

| 03.00pm 00 Classes / Online Classes / Rest 

| 04.00pm 00 / Worksheets / Home assignment 

| 05.00 pm Snacks / Tea 

| 06.00 pm Evening walk 

| 07.00pm — House hold works 

atching TV / Any recreation 


B.RAJSEKHAR 
PRINCIPAL SECRETARY TO GOVERNMENT 


Annexure-lll to G.O.Rt.No School Education (Prog.II) Dept., dt:01.11.2020 


CHECKLIST FOR SAFE SCHOOL ENVIRONMENT 


1. Checklist for School Administrators, Teachers and other Staff 


Healthy Hygiene Practices are promoted and ensured 


Students and Staff have been sensitized on good personal 
hygiene practices and proper hand washing technique ( 
minimum 40 seconds ) 


Laas 
Signage’s on Healthy Hygiene Practices have been displayed at 
prominent places in the school like classrooms, corridors, 
washrooms, reception area, etc. 
e Stop handshaking - use other noncontact methods of 
greeting 
Wash hands at regular intervals (wash for at least 40 
Pose 


seconds) 
e Avoid touching face cover coughs and sneezes 


Adequate, clean and separate toilets for girls and boys 


Soap and safe water are available at age appropriate hand 
Washing Stations 


5 Key supplies like thermometers ( calibrated contact-less 
infrared digital thermometer), disinfectants, soaps, hand 
Sanitizers, masks, etc., are available in adequate quantity in 
the school 

Health and hygiene lessons are integrated in every day 


A 
1 
2 
3 
4 

teaching 
7 


Adequate cleaning staff is available in the school 


here is enough air flow and ventilation in the school premises 
and that all windows are kept open during the school time 


Regular health screening of all staff and students in the school 


10 
11 rash is removed daily and disposed of safely 
12 here is full time nurse or doctor and counsellor available in 
the school. 
3 


1 he school has tie up with the nearby hospital for dealing with 
emergency. 


im / Social distancing Measures have been implemented 
be arrangements have been adjusted to avoid crowded 


conditions. 


2 Enough space has been created between the desks of the 
Students. 


La 
a 
School building, classrooms, kitchen, water and sanitation 
facilities, school transport facilities, surfaces that are touched 
by many people (desks, railings, door handles, switches, lunch 
tables, sports equipment, window handles, toys, teaching 
learning material etc. are cleaned and disinfected at least once 
a day 
ee = 
| 10 | o 
n = 


(PTO) 


2. Checklist for Parents 


1 {Regular monitoring of child’s health. 


2  |Keeping of child at home if s/he is ill or has any specific medical 
condition that may make them more at risk. 


3 {Teach and model good hygiene practices at home. 

e Wash your hands with soap and water frequently or use 
an alcohol-based hand sanitizer with at least 
70%alcohol. 

Ensure availability of safe drinking water 

Ensure clean and safe toilets at home 

Ensure safe collection, storage and disposal of waste 
Cough and sneeze into a tissue or your elbow and avoid 
touching your face, eyes, mouth, nose 


4 Ensure emotional safety of your child through different means. 

5 Prevent stigma by using facts and teach your children to be 
considerate of one another. 
Coordinate with school to receive information. 


7 Offer support to the school to strengthen school safety efforts. 


3. Checklist for Students 


ou avoid stressful situation by talking and sharing with others 
and help keep yourself and your school safe and healthy. 


ou protect yourself and others by: 
e Washing hands frequently, always with soap and safe 
water for at least 40 seconds 


Not touching face by 
Not sharing cups, eating utensils, food or drinks with 
others 


a leader in keeping yourself, your school, family and 
community healthy by: 

e Sharing what you have learnt about preventing disease 
with your family and friends, especially with younger 
children 
Model good practices such as sneezing or coughing into 
your elbow and washing your hands, especially for 
younger family members. 


stigmatize your peers or tease anyone about being 


ou tell your parents, another family member, or a caregiver, if 
ou feel sick, and ask to stay home. 


B.RAJSEKHAR 
PRINCIPAL SECRETARY TO GOVERNMENT 


నన గకీరుముధ 
ro” ద్‌ 
ఆచరణ విధానాలు 


ఐరాల విద్యాశాఖ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


Technical Support 


Dr. Lakshmi Jagarlamudi 
Professor & Univ. Head, Dept. of Food Science Nutrition 
Acharya N.G. Ranga Agricultural University 


Dr. Laskhmi K. 
Asst. Professor 


సందేశం 


ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం 
చిత్తశుద్ధిగా కృషి చేస్తోంది. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు 
మొగ్గు చూపేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ఈ దిశగా చేసే ప్రయత్నమే 
“జగనన్న అమ్మఒడి, “మన బడి:నాడు-నేడు? పథకాలకు శ్రీకారం చుట్టడం 
జరిగింది. 


పిల్లలు ఆసక్తిగా చదువుకోవాలంటే వారికి ఆకలి బాధ తెలియకూడదు. 
'నేటి బాలలే రేపటి పౌరులు ... ఈనాటి వారి ఆరోగ్యమే రేపటి దేశానికి 
బలం” అన్నది నా ప్రగాఢ నమ్మకం. అందుకే బడి పిల్లలకు అందించే మధ్యాహ్న 
భోజన పథకంలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ నాణ్యమైన కమ్మని వంటకాలతో 
పుష్టికర భోజనంతో కడుపు నింపాలన్నదే నా ఉద్దేశం. ఈ మధ్యాహ్న భోజన 
పథకానికి “జగనన్న గోరుముద్దగా నామకరణం చేయడం జరిగింది. 


ప్రతి రోజూ ఒకే రకమైన భోజనం కాకుండా పిల్లలకు ఆసక్తి కలిగించే 
విధంగానూ, రుచికరంగానూ, పుష్టికరంగానూ కొత్త మెనూ రూపొందించాం. 
దీనిని 21 జనవరి 2020 నుండి అమలు చేస్తున్నాం. ఈ కొత్త మెనూలో 
పులిహోర, వెజిటేబుల్‌ రైస్‌, కిచిడీ, బెల్లం పొంగలి, చిక్కీ ఐదు కోడిగుడ్లు 
ప్రతి విద్యార్థికి అందాలని నిర్ణయం తీసుకున్నాం. నాణ్యమైన, ఆరోగ్యకరమైన 
ఆహారం అందించడం ద్వారా పిల్లల్లో శారీరక, మానసిక వికాసాన్ని మరింత 
మెరుగుపరచవచ్చు. దీనివలన రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ బడులలో చదివే 


36 లక్షలకు పైగా పిల్లలకు లబ్ది చేకూరుతుంది. మంచి పోషకాలు కలిగిన 
ఆహారాన్ని అందించే క్రమంలో దాదాపు రెండు వందల కోట్లు అదనంగా 
ఖర్చు అవుతున్నా సంతోషంగా ఆ భారాన్ని భరిస్తూ ఉన్నాం. ఆయాలకు 
చాలీచాలని జీతాలు, అదీ నెలల తరబడి వేచిచూడడం ఉండకూడదని గతంలో 
ఇచ్చే వేయి రూపాయల గౌరవవేతనాన్ని మూడువేలకు పెంచాం. ఇందుకోసం 
అదనంగా నూట డెబ్బై ఏడు కోట్లు ఖర్చవుతుంది. 


“జగనన్న గోరుముద్ద లో భాగంగా అందించే భోజన నాణ్యత విషయంలో 
ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంటుంది. ఈ పథకాన్ని సక్రమంగా అమలు 
చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ 
బాధ్యతగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో 
చేపట్టిన మార్పులను వారికి వివరించి వారిని మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే 
చేసేటట్లు ప్రోత్సహించే బాధ్యత కూడా మీ అందరిపైనే ఉంచుతున్నాను. 


అందుకే ఈ 'కరదీపికొను మీ ముందుకు తెస్తున్నాం. ఇందులో GB 
DÍA ఎంతెంత వాడాలో, తయారీ విధానం వివరణతో సహా ఉంది. ఈ 
కరదీపిక ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ పథకాన్ని 
సక్రమంగా అమలు చేయడంలో ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాను. 


మీ 


వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి, 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి 


సందేశం 


గౌ॥ డా. ఆదిమూలపు సురేష్‌ 
విద్యాశాఖామాత్యులు 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
అమరావతి. 


“జగనన్న గోరుముద్దాను సక్రమంగా అమలు బేద్దాం 


“జగనన్న అమ్మఒడి”, “మన బడి:నాడు-నేడు వంటి వినూత్న పథకాలతో మన 
రాష్ట్రం స్వర్ణయుగం దిశగా పరుగులు పెడుతోంది. దీంతోపాటు మధ్యాహ్న 
భోజన పథకం ద్వారా బడి పిల్లలకు రోజుకో ప్రత్యేక వంటకంతో నాణ్యమైన, 
పౌష్టికాహారాన్ని అందించడానికి “జగనన్న గోరుముద్ద” పేరిట కొత్త పథకానికి 
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై. ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిగారు శ్రీకారం చుట్టడం 
శుభపరిణామం. అమ్మఒడితో పాటు అమ్మలాంటి కమ్మనైన భోజనం 
అందించడానికి సీఎంగారు తీసుకున్న నిర్ణయానికి అటు ఉపాధ్యాయ, 
విద్యార్థిలోకం ఇటు తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం 
సంతోషదాయకం. 


మన రాష్ట్రంలో 'జగనన్న గోరుముద్ద పథకం 45,484 ప్రభుత్వ మరియు 
ఎయిడెడ్‌ పాఠశాలల్లో అమలు జరుగుతోంది. ఈ పథకం ద్వారా 36,88,610 
మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. తరగతి గదిలో పిల్లలు ఆకలితో 
లేకుండా చేసి వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించి, తద్వారా విద్యార్థుల 
నమోదు / హాజరు శాతం పెంచడం, విద్యా ప్రమాణాలను పెంపొందించడం 
ఈ పథకం ముఖ్యోద్దేశం. దీనిని 21 జనవరి 2020 నుండి కొత్త ఆహార 
పట్టిక(మెనూ)ను అమలు చేయడం జరిగింది. కొత్త మెనూలో భాగంగా ప్రతి 
విద్యార్థికి వారానికి పులిహోర, వెజిటేబుల్‌ రైస్‌, కిచిడీ, బెల్లం పొంగలి, 3 
చిక్కీలు, ఐదు కోడిగుడ్లు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. 


ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దాదాపు 200 కోట్ల రూపాయలు 
ఖర్చు చేస్తుంది. 

“జగనన్న గోరుముద్ద సక్రమంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల 
విద్యాశాఖ ఈ కరదీపికను రూపొందించింది. ఇందులో పిల్లలకు అందించే 
ఆహారంలో బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, మసాలా దినుసులు, 
వేరు శెనగలు, బెల్లం ఎంతెంత ఉండాలో వివరించారు. అలానే పప్పుచారు, 
గుడ్డు కూర, పులిహోర, టమాట పప్పు, వెజిటేబుల్‌ బిర్యానీ, కుర్మా, కిచిడీ, 
టమాట పచ్చడి, ఆకుకూర పప్పు, సాంబారు, బెల్లం పొంగలి వంటి ఒక్కో 
వంటకానికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం కూడా సచిత్ర వివరణ 
ఇవ్వడం జరిగింది. 


“అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన నాణ్యత ఉండాలని, ఎక్కడ తిన్నా రుచి 
ఒకేలా ఉండాల్సిందే అని, పులివెందులలో తిన్నా అమరావతిలో తిన్నా రుచి 
మారకూడదని” అధికారులను ఉద్దేశిస్తూ సీఎం పలికిన పలుకులు ఆయన 
అకుంఠిత కార్యదీక్షను గుర్తు చేస్తున్నాయి. ఆ మాటలు నిజం కావడానికి ఈ 
కరదీపిక తోడవుతుందనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థులకు, 
ఉపాధ్యాయులకు, పాఠశాల వంట కార్మికులకు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి 
ఈ కరదీపిక తప్పకుండా ఉపయోగపడుతుంది. 


పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించి దేశంలో 
ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన సీఎం గారు కొత్త చరిత్రను సృష్టించారు. 

“తిండి కలిగితే కండ కలదోయ్‌ ... కండ కలవాడేను మనిషోయ్‌” అని 
గురజాడ వారు నాడు అన్నట్లు 'నేటి బాలలే రేపటి పౌరులు ... ఈనాటి వారి 
ఆరోగ్యమే రేపటి దేశానికి బలం” అంటూ నేడు మన ముఖ్యమంత్రి వర్యులు 
శ్రీ వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి గారు చాటి చెప్పిన గట్టి నమ్మకాన్ని నిలబెడతారని 
ఆశిస్తున్నాను. 


మీ 


విషయ సూచిక 


1. జగనన్న గోరుముద్ద పథకం ప్రామాణిక ఆచరణ విధానాలు 


(స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ - ఎస్‌ఓపీ) 10-11 
2. పాత్రలు, బాధ్యతలు 12-18 
3. పరిశుభ్రత 19-20 
4. ముడిపదార్థాల సరఫరా మరియు వాటి నిల్వ 21-23 
ర్‌. ఉత్పత్తుల నాణ్యత 23-29 
6. వంటశాల నిర్వహణ 29-34 
7. ఆహార భద్రతా చర్యలు 34-38 
8. భోజనం నాణ్యత 38 
9. బడితోట (కిచెన్‌ / న్యూట్రి గార్డెన్‌) 39-40 
10. బిల్లులు సకాలంలో సమర్పణ మరియు చెల్లింపులు 40-41 
11. పర్యవేక్షణ మరియు సామాజిక తనిఖీ 42-54 
12,. స్కూలు ఆరోగ్య కార్యక్రమం 55 
12. సవరించిన ఆహారపట్టిక - తయారీ విధానం 56 
13. పప్పుచారు తయారు చేయు విధానం 59-62 
14 గుడ్డు కూర తయారు చేయు విధానం 63-67 


పులిహోర తయారు చేయు విధానం 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


టమాటా పప్పు తయారు చేయు విధానం 
వెజిటబుల్‌ బిర్యాని తయారు చేయు విధానం 
కూర్మ తయారు చేయు విధానం 

కిచిడీ తయారు చేయు విధానం 

టమాటా పచ్చడి తయారు చేయు విధానం 
ఆకుకూర పప్పు తయారు చేయు విధానం 
సాంబారు తయారు చేయు విధానం 

తీపి బెల్లం పొంగలి తయారు చేయు విధానం 


వేరుశనగ చిక్కిలు తయారు చేయు విధానం 


పాఠశాలలో ఆరోగ్య రక్షణ విధానంలో నిర్ధిష్టమైన 
(ప్రామాణికమైన) నిర్వహణ పద్ధతి 
లక్ష్యాలు మరియు పాత్రలు, బాధ్యతలు 


విద్యార్థులు మరియు వ్యక్తి గత పరిశుభ్రత 
విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు - అవగాహన 
విలేజ్‌ / వార్డు ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, వార్డు / 

విలేజ్‌ సెక్రటరీ, హెల్త్‌ అసిస్టెంట్‌, శానిటరీ అసిస్టెంట్లు 
శుభ్రపరచు సిబ్బంది 


పర్యవేక్షణ సిబ్బంది 
శుభ్రత కొరకు అవసరమౌన వస్తువులు 
రికార్డులు భద్రపరచుట. 


72-75 


76-80 


81-84 


85-88 


89-92 


93-96 


97-101 


102-105 


106-107 


108 


108-109 


110 


110 


111 


111 


111 
112 


తరగతులు 


ప్రాథమిక 
Us") 


ప్రాథమికోన్నత 
(VI -X) 


ఉన్నత 
పాఠశాలలు 
Be 


కవరేజి 


విద్యార్థులు 


35,201 18,16,355 


4,550 11,45,459 


7,26,796 


3688610 


ప్రామాణిక ఆచరణ విధానాలు 
(స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ - ఎస్‌ఓపీ) 


పరిచయం 


“జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) అనేది భారత ప్రభుత్వం 
ద్వారా అందించబడ్డ ప్రధాన కార్యక్రమం. ఇది ప్రభుత్వ, స్థానిక సంస్థలు 
మరియు ప్రభుత్వ ఎయిడెడ్‌ ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 
చదివే పిల్లల్లో పోషకాహార స్థాయిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 
ఎడ్యుకేషన్‌ గ్యారెంటీ స్కీం (EGS) /ఆల్డర్నేటివ్‌ & ఇన్నోవేటివ్‌ ఎడ్యుకేషన్‌ 
(ALE) మరియు జాతీయ బాలకార్మికుల పథకం (విన్‌ BAS పి) స్మూళ్లలో 
ప్రస్తుతం వీటిని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు 
(STC) అని పిలవబడుతున్నాయి. 


పథకం యొక్క లక్ష్యాలు 

అ తరగతి గది విద్యార్థుల ఆకలిని నివారించడం కొరకు, 

° పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడానికి, 

అ పాఠశాల హాజరు శాతం పెంచడానికి, 

° పోషకాహార లోపాన్ని నివారించడం, మహిళా సాధికారత 


గౌరవ ముఖ్యమంత్రి పిల్లలలో పోషకాహార లోపం యొక్క స్థితిని 
సమీక్షించి, ప్రస్తుతం ఉన్న భోజన పట్టికలో సమూలమైన మార్పులు 
తీసుకురావాలని మరియు పిల్లలకు అదనపు పౌష్టిక ఆహారం అందించాలని 
ఆదేశించారు. ఈ మేరకు భోజన పట్టికను సవరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు 
జారీ చేసింది. 


సవరించిన రోజువారీ ఆహార పట్టిక 


మెను అంశాలు 


అన్నం, పప్పు-చారూ, గుడ్డు కూర మరియు 
వేరుశనగ-బెల్లం చిక్కి 


మంగళవారం చింతవ౦డు/నిమ్మకాయ/మామిడి -అన్నం 
(పులిహోర), టమాటోపప్ప మరియు ఉడికించిన 


కూరగాయలన్నం, ఆలూ- కుర్మా, ఉడికించిన 


గుడ్డు మరియు వేరుశనగ-బెల్లం చిక్కి 


కిచిడి, టమాట పచ్చడి మరియు ఉడికించిన 
గుద్దు. 


అన్నం, ఆకుకూర -పప్పు, ఉడికించిన గుడ్డు 
మరియు వేరుశనగ-బెల్లం చిక్కి 


అన్నం, సాంబారు మరియు తీపి పొంగలి. 


సవరించిన ఆహార పట్టిక 2020 జనవరి 21 నుంచి అమల్లోకి వచ్చింది. 


[1 


I. పాత్రలు మరియు బాధ్యతలు 


అ) సహాయ సంచాలకులు (మధ్యాహ్న భోజనం మరియు 
పారిశుద్ధ్యం) 


1. మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షణ చేయడం 
కొరకు జిల్లాలోని పాఠశాలలను సందర్శించడం. 


2. మధ్యాహ్న భోజన పథకంపై జిల్లా కలెక్టర్‌ గారి oss” 
కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై రోజువారీ విచారణ, 
ఫిర్యాదుదారులకు, కలెక్టర్‌ మరియు జిల్లా DERD 
ప్రత్యుత్తరాలను మరియు నివేదికలను పంపడం. 


3. ప్రతి సంవత్సరం వార్షిక పని ప్రణాళిక మరియు బడ్జెట్‌ 
తయారు చేయడం. 


4. మధ్యాహ్న భోజన పథక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంచాలకులు 
వారు కోరినప్పుడు బడ్జెట్‌ కు సంబంధించిన ఖర్చు మరియు 
అంచనాలను సమర్పించడం. 


Di పర్యవేక్షణ మరియు పర్యవేక్షణ 4/5 అంచెల నిర్మాణం 
కింద మధ్యాహ్న భోజనం పథకం కొరకు కేటాయించిన 
చరవాణి యాప్‌ లో వివరాలను నమోదు చేయడం. 


6. మధ్యాహ్న భోజన పథక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంచాలకులు 
వారి ద్వారా కేటాయించబడ్డ పాఠశాలలను ఆకస్మిక 
సందర్శనలు చేయడం. 


7. మండల విద్యాశాఖాధికారుల నుంచి అందుకున్న వంట 
ఖర్చులకు సంబంధించిన అన్ని బిల్లులను పరిశీలించి, 
ధృవీకరించి మరియు ఉత్పత్తి చేసి లబ్ధిదారులకు చెల్లించడం 


10. 


11. 


కొరకు (ప్రతినెలా జిల్లా ఖజానా అధికారికి బిల్లులను 
సమర్పించడం. 


పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఆహార ధాన్యాల 
బిల్లులు మరియు ఆహార ధాన్యాల రవాణా ఖర్చుల 
బిల్లులను పరిశీలించి, దృవీకరించి సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌ 
ద్వారా బిల్లులు జిల్లా ఖజానా అధికారికి సమర్పించి వారి 


ద్వారా బిల్లులను చెల్లించడం. 


వంట సహాయకుల గౌరవ వేతనం చెల్లించడం కొరకు 
మండల విద్యాశాఖాధికారుల ద్వారా బిల్లులను స్వీకరించి, 
పరిశీలించి, దృవీకరించి సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా జిల్లా 
ఖజనా అధికారికి వంట సహాయకుల గౌరవ వేతన 
బిల్లులను సమర్పించడం. 


మధ్యాహ్న భోజన పథక కార్యక్రమంపై దాఖలు చేయబడ్డ 
కోర్టు కేసులను న్యాయ పర్యవేక్షణ కేంద్రం (LMC), 
కమిషనర్‌ పాఠశాల విద్యాశాఖ కార్యాలయం మరియు 
హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్‌ తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ 
చేయడం. 


ప్రతి రోజు వార్తాపత్రికలలో మధ్యాహ్న భోజన పథక 
కార్యక్రమంపై వస్తున్న అనుకూల మరియు ప్రతికూల 
వార్తలను ఒక ప్రత్యేక పట్టికలో నమోదు చేసి మరియు 
ప్రతికూల వార్తలపై విచారణ నివేదికలను జిల్లా కలెక్టర్‌ 
మరియు మేజిస్ట్రేట్‌ గారికి, మధ్యాహ్న భోజన పథక 
సంచాలకులు వారికి మరియు గౌరవ ఛైర్మన్‌ ఆంధ్రప్రదేశ్‌ 
ఆహార సంఘం వారికి సమర్పించడం. 


ఆ) 


12. 


13. 


14. 


మధ్యాహ్న భోజన పథకంపై అందిన ఫిర్యాదులపై జిల్లా 
విద్యాశాఖాధికారి గారు, సంయుక్త కలెక్టర్‌ (అభివృద్ధి) గారు, 
జిల్లా కలెక్టర్‌ మరియు మేజిస్టేట్‌ వారు, మధ్యాహ్న భోజన 
పథక సంచాలకులు వారు, ప్రధాన కార్యదర్శి పాఠశాల 
విద్యాశాఖ వారు మరియు ముఖ్యమంత్రి కార్యాలయం 
వారు ఆదేశించిన వెంటనే విచారణ చేసి నివేదికలను 
సమర్పించడం. 

ప్రతి సంవత్సరం ఈ-(ప్రొక్యూర్‌ మెంట్‌ పద్ధతి ద్వారా 
టెండర్లను పిలిచి గుడ్లు కొనుగోలు చేయడం మరియు 
సరఫరా చేయడంలో జిల్లా విద్యాశాఖాధికారికి తోడ్పాటు 
అందించడం. 


మధ్యాహ్న భోజన పథకం సంచాలకులు వారు ఆదేశించిన 


వెంటనే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన 
సమాచారాన్ని సమర్పించడం. 


ప్రధానోపాధ్యాయులు 


1. 


విద్యార్థులను సక్రమంగా పాఠశాలకు హాజరు కావాలని 
ఆదేశించడం మరియు పాఠశాలలోనే మధ్యాహ్న భోజన 
పథకం చేసేలా ప్రోత్సహించడం. 


మధ్యాహ్న భోజన పథకం తయారీలో వాడుతున్న పదార్థాల 
పరిమాణాన్ని విద్యార్థుల ద్వారా తనిఖీ చేయించడం. 


వంట చేసే సహాయకులకు వ్యక్తిగత పరిశుభ్రతను 
పాటించేటట్లు సూచనలు చేయడం. 


నిబంధనల ప్రకారం పోషక విలువలు గల, రుచికరమైన, 
శుభ్రమైన మరియు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తయారు 


చేసేటట్లు పాఠశాల ప్రమాణాల్ని పాటించడం. దీనిని 
విద్యార్దులందరూ చూసి, నేర్చుకుని మరియు స్వీకరించడం. 
@ 


మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏవైనా 
తప్పొప్పులను కనుగొన్నట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి 
తీసుకెల్లి వాటిని సవరించడం మరియు మధ్యాహ్న భోజన 
పథకం మెరుగుదల కొరకు సూచనలు చేయడం. 


మధ్యాహ్న భోజన పథకం కొరకు కేటాయించబడ్డ చరవాణి 
యాప్‌ నందు (ప్రతిరోజు విద్యార్థుల హాజరు వివరాలు, 
భోజనం చేసిన విద్యార్థుల సంఖ్య, గుడ్లు మరియు చిక్కిలు 
పొందిన విద్యార్థుల వివరాలను రిజిస్టరులో, చరవాణి 
యాప్‌లో నమోదు చేయాలి. 


వంట వండే కార్యక్రమాన్ని మరియు భోజనం విద్యార్థులకు 
వడ్డిస్తున్న సందర్భంలో పర్యవేక్షించడానికి ఉపాధ్యాయులకు 
రోజువారిగా విధులు కేటాయించడం. 


పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక రుచి పట్టికను ఏర్పాటు 
చేసి ప్రతిరోజు అందులో ఉపాధ్యాయుల ద్వారా మధ్యాహ్న 
భోజనాన్ని రుచి చూసి రుచిపట్టికలో నమోదు చేయడం, 
మరియు రుచిలో ఏవైనా తేడాలు కనుగొన్నట్లయితే వెంటనే 
ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకుని వచ్చి వంట చేసే 
సహాయకులకు ఆదేశాలు ఇచ్చి సవరించడం. 


పాఠశాలను సందర్శించే మండల స్థాయి అధికారుల నుంచి 
రాష్ట్ర స్థాయి అధికారుల కొరకు ఒక ప్రత్యేక పట్టిక 
(రిజిస్టరు)ను ఏర్పాటు చేసి అధికారులు సందర్శించినప్పడు 
వారి అభిప్రాయాలను మరియు సూచనలు రిజిస్టరులో 
నమోదు చేయించడం. 


10. 


lab 


పాఠశాలలో నీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత 
సంరక్షణా విధానాలను పిల్లలు పాటించేలా వారిని 
ప్రోత్సహించడం. 


పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి ఎప్పటికప్పుడు మధ్యాహ్న 
భోజన పథకం నాణ్యత, పరిమాణం మరియు పాఠశాల 
పరిశుభ్రత గురించి తెలియజేయడం వాటికి సంబంధించి 
సూచనలు పొందడం. 


ఇ) పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు 


1. 


తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, తల్లిదండ్రుల -ఉపాధ్యాయ 
సంఘాలు మరియు అటువంటి సంస్థలు మధ్యాహ్న భోజన 
పథకం అమలు పరచడంలోను, పారిశుద్ధ్యం మరియు 
పరిశుభ్రమైన తాగునీరు అందించడం వంటి విషయాలలో 
చురుగ్గా పాల్గొనడం, మరింత అభివృద్ధి కోసం నిత్యం 
అభిప్రాయాలు పంచుకోవడం. 


మధ్యాహ్న భోజనం అమలులో పిల్లలకు అందించే భోజన 
నాణ్యత, వంటచేసే స్థలం శుభ్రత మరియు పథకం 
అమలులో లోపాలు లేకుండా పర్యవేక్షించాలి. 

భోజనం, గుడ్డు మరియు Dw నాణ్యతను తనిఖీ 
చేయాలి. 

పాఠశాల సంపూర్ణ అభివృద్ధి కోసం అవసరమైన సూచనల 
కొరకు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో నెలవారీ 
సమావేశం నిర్వహించాలి. 

మధ్యాహ్న Sas పథకం యొక్క పర్యవేక్షణ మెరుగు 
పరచడం మరియు సమస్యలను ముందస్తుగా గుర్తించడం 


మరియు వేగంగా సరిచేసే విధంగా చూడటం కొరకు 

తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సంఘాల సమావేశాలు మరియు 

పౌర సమాజం సూచనలు, సలహాలు స్వీకరించడం. 
ఈ) (గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ మరియు విద్యా సహాయకుడు 

(WEA)/ పట్టణ ప్రాంతాల్లో వార్డు సంక్షేమ అభివృద్ధి 

కార్యదర్శి (WWDS) 

1. గ్రామ సచివాలయం/వార్డు సచివాలయం పరిధిలోని అన్ని 
స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షణ 
చేయడం. 

2. ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల 
లను సందర్శించడం మరియు హాజరుపట్టీల కచ్చితత్వాన్ని 
తనిఖీ చేయడం, మధ్యాహ్న భోజన పథకం వినియోగం 
మరియు డేటా నమోదులో తప్పొప్పులను గమనించడం. 


3. _ వీరు వారంలో కనీసం 3 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన 
పథకాన్ని తనిఖీ చేయాలి. 


4. _ మధ్యాహ్నభోజన పథకం ఆహారపట్టి అమలును తనిఖీ 
చేయడం. మరియు తనిఖీ సమయంలో ఇంతకుముందు 
చేసిన తనిఖీలలో బయటపడిన తప్పొప్పుల సవరించడం 
జరిగిందా? లేదా? అన్నది పరిశీలించాలి. 


ర. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత మరియు పరిమాణం, 
పాఠశాల శుభ్రత - పరిశుభ్రత మెరుగుపరచడానికి తక్షణ 
చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించాలి. 
మధ్యాహ్న భోజన పథకం కొరకు నిర్వహిస్తున్న పట్టిక 
(రిజిస్టరు)లో నమోదు చేయాలి, మరియు సంబంధిత 
అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్మారించాలి. 


6. మధ్యాహ్న భోజన పథకంపై వస్తున్న సమస్యలను 
తల్లిదండ్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్లి పథకం మెరుగుదల 
కొరకు వారి సహాయ సహకారాలు తీసుకోవడం. 


ఉ) గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్‌ ఆర్గనైజేషన్‌ (S.H.Gs)/ పట్టణ 
ప్రాంతాల్లో మురికివాడల స్థాయి సమాఖ్య (511419) 


Lo RE సదుపాయం: పారిశుద్ధ్యం మరియు పాఠశాలల 
పరిసరాల పరిశుభ్రత పర్యవేక్షణ చేయడం. 


2. పాఠశాల యాజమాన్యానికి నాణ్యమైన వంట తయారు 
చేయడంలోను, వడ్డించడంలోను మరియు శుభ్రత వంటి 
కార్యకలాపాలలో గ్రామ పంచాయితీలు/ తల్లిదండ్రుల 
కమిటీలు అంచెలు వారీగా పాఠశాలలను తనిఖీలు చేసి 
వారికి తగు సూచనలు సలహాలు ఇవ్వటం. 


3. పండుగలు, వివాహాలు, పుట్టినరోజులు సందర్భంగా గామ 


సమాజాన్ని ప్రోత్సహిస్తూ విరాళాలు స్వీకరించి పాఠశాల 
విద్యార్థులకు తిథి (పంక్తి) భోజనాలు ఏర్పాటు చేయడం. 


4. మధ్యాహ్న భోజన పథక కార్యక్రమంలో తల్లులను 
ప్రోత్సహించడం ద్వారా “తల్లుల గమనికితో పిల్లల 
పోషణను పర్యవేక్షించడానికి, తల్లులు మాట్లాడం ద్వారా 
వారి పాత్ర మరియు వారి యాజమాన్యత హక్కును 
మధ్యాహ్న భోజన పథకంపై తెలియజేయడం. 


5. (ప్రతి 15 రోజులకు ఒకసారి పాఠశాలను సందర్శన 
చేయడం. 


Il. పరిశుభ్రత 
అ) వంట చేసే సహాయకుల వ్యక్తిగత పరిశుభ్రత 


1. వంటచేసేవారు మరియు వడ్డించేవారు వ్యక్తిగత పరిశు 
(భ్రతను పాటించాలి. 


2. వంటచేసే సహాయకులు వంట చేసేటప్పుడు మరియు 
వడ్డించేటప్పడు పరిశుభ్రమైన దుస్తులు, చేతులకు గ్లౌజులు 
మరియు తలకు టోపీ, శరీరం మీద ఆఫ్రాన్‌ (వంట గౌను) 
ధరించాలి. . 


8. వంట చేసే సహాయకులు dade గోళ్లను ఎప్పటికప్పుడు 
శుభ్రంగా కత్తిరించుకోవాలి. పని ప్రారంభించడానికి 
ముందు మరియు పని పూర్తయిన తర్వాత నబ్బు/ 
డిటర్జెంటుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. మరుగుదొడ్లకు 
వెళ్లిన ప్రతిసారి చేతులు, కాళ్లు సబ్బు/డిటర్జెంటుతో శుభ్రం 
చేసుకోవాలి. 


4. నమలడం, పొగతాగడం, ఉమ్మివేయడం మరియు ముక్కు 
చీదడం వంటి పనులు ఆహారాన్ని వండేటప్పడు గాని, 
వడ్డించేటప్పడు గాని చేయరాదు. 


5. వంట గది ఆవరణలోకి వంట చేసేవారు, సహాయకులు 
చెప్పులు వేసుకుని వెళ్లకూడదు. 


6. వంట చేసే సహాయకులు వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతల 
తోపాటు ఆహార పరిశుభ్రత మరియు ఆహార భద్రతా 
విషయాల్లో శిక్షణ పొందేలా చూడాలి. శిక్షణా కార్యక్రమా 
లను సక్రమంగా సమీక్షించాలి. 


వంట చేసే సహాయకులు వంట గది లోపల ఉండే వ్యర్థ 
పదార్థాలను జాగ్రత్తగా చెత్తబుట్టల్లో వేయాలి. 


వంట చేసే సహాయకులకు సంవత్సరానికి రెండు సార్లు 
ఆరోగ్య పరీక్షలు చేయించాలి. 


ఆ) పిల్లలు చేతులను శుభ్రం చేసుకోవడం 


1. 


భోజనం తినడానికి ముందు మరియు భోజనం తిన్న 
తరువాత సబ్బుతో చేతులను శుభ్రం చేసుకునేటట్లు 
అవగాహన కల్పించాలి, ఉపాధ్యాయుల ద్వారా వర్య 
వేక్షించాలి. 


పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే 
మూడు లేక నాలుగు ప్రాంతాలలో చేతులను శుభ్రం 
చేసుకునే విధంగా సదుపాయాలను ప్రధానోపాధ్యాయులు 
వారు కల్పించాలి. 


మరుగుదొడ్లకు వెళ్లిన ప్రతిసారి తప్పనిసరిగా చేతులను 
సబ్బు/ శానిటైజర్‌తో శుభం చేసుకోనేటట్లు వారికి 
అవగాహన కల్పించాలి. 


విద్యార్థులను తమ చెప్పులను బయటే ఉంచాలని వారిలో 
చైతన్యం కలిగించాలి. 


విద్యార్థులు పరిశుభ్రతను పాటించే సామాజిక ప్రవర్తనను 
అభ్యసించడానికి మరియు ఉమ్మివేయడం, దగ్గు తం 
ఇతర పరిశుభ్రత లేని కార్యకలాపాలను నివారించడం 
కొరకు విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వాలి. 


Ill) మధ్యాహ్న భోజన పథకంలో ఉపయోగించే ముడి 
పదార్థాల సరఫరా మరియు వాటి నిల్వ 


1. ఆహార ధాన్యాలు, ముడి పదార్థాలు, సబ్బులు మరియు చేతులు 
శుభ్రం చేసుకునే వస్తువులు సరఫరా చేయబడినప్పుడు, ప్రధానో 
పాధ్యాయులు మరియు వంట చేసే సహాయకులు జాగ్రత్తగా 
తీసుకోవాలి. అలానే గుడ్లు పగలకుండా గుడ్లు ఉన్న ట్రేలను 
జాగ్రత్తగా తీసుకుని అన్ని పదార్థాలు సక్రమంగా ఉన్నది లేనిది 
ధృవీకరించుకోవాలి. 


2. అందుకున్న పదార్థాల యొక్క పరిమాణం మరియు నాణ్యతను 
ప్రధానోపాధ్యాయులు తనిఖీ చేయాలి. మరియు కచ్చితమైన తేదీ 
మరియు రళీదుతో నిల్వ పట్టిక (స్టాక్‌ రిజిస్టర్‌)లో నమోదు 
చేయాలి. 


8. _ అందుకున్న పదార్థాల యొక్క పరిమాణంలో లోటును, నాణ్యతలో 
లోటును గమనించినట్లయితే ఆ లోటును పట్టికలో నమోదు 
చేయాలి. మరియు రశీదుతో సరఫరాదారునికి వెనకకు తిరిగి 
ఇవ్వాలి. పరిమాణం మరియు నాణ్యత ఉన్న పదార్థాలను 
సరఫరాదారుడు తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలి. 


4, పరిమాణం మరియు నాణ్యతను తనిఖీ చేసిన తరువాత, 
పదార్థాలను వంటశాల మరియు నిల్వ చేసే గదిలో సురక్షితంగా 
ఒక క్రమంలో అమర్చాలి. పదార్థాలను నిల్వ చేసేటప్పుడు 
క్రిమికీటకాలు, ఎలుకల నుండి మరియు తేమ నుండి పదార్థాలకు 
నష్టం వాటిల్లకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గోడల 
నుండి తేమ నిల్వ చేసిన పదార్థాలను చేరకుండా పదార్థాలను 
ఒక అడుగు దూరంలో సంచులల్లో నిల్వ ఉంచి, 8నుంచి 12 


సెంటీమీటర్ల ఎత్తు ఉన్న చెక్క పలకలను ఉపయోగించి ఆ చెక్క 
పలకలమీద ఆహార ధాన్యాలను గాలి చొరబడని డబ్బాలలో గానీ, 
గోనె సంచిల్లో గానీ నిల్వ చేయాలి. ఆహార ధాన్యాలను మరియు 
ముడి పదార్థాలను పొడిగా, గాలి వెలుతురు వచ్చే విధంగా 
భద్రపరచాలి. అలాగే విషతుల్యం కాకుండా, రసాయనాలకు, 
క్రిమిసంహారక మందులకు దూరంగా మరియు నష్టం జరగకుండా 
ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. 


పప్పు ధాన్యాలు, నూనెలు, ఉప్పు, మసాలాలు మొదలైన 
పదార్దాలను గాలి చోరబడని డబ్బాలలో నిల్వ చేయాలి. 
Q 


ఆహార ధాన్యాలను మరియు ఇతర ముడి పదార్థాలను నిల్వ 
నా డబ్బాలను గానీ, గోనె సంచులను ఎప్పటికప్పుడు శుభ్రం 
చేసి సూర్యరశ్మి తగిలేలా ఉంచి మరియు వాటిని ఉపయోగించాలి. 


ప్రధానోపాధ్యాయులు మరియు వంట చేసే సహాయకులు 
వంటశాల మరియు నిల్వగదిలో అన్ని పదార్థాలకు సక్రమంగా 
ముద్ర (లేబుల్‌) అంటించేలా చూడాలి. తద్వారా ప్రతి పదార్థాలను 
కూడా నిర్ధిష్ట ప్రదేశంలో ఉంచవచ్చు. మరియు పదార్థాలను 
సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. అదేవిధంగా నిల్వపట్టిక 
(స్టాక్‌ రిజిస్టర్‌) మరియు నిల్వగది(స్టోర్లును సులభంగా తనిఖీ 
చేయడానికి ఉపయోగించబడుతుంది. 

గుడ్లు మరియు చిక్కిలను నిల్వ చేయడం వల్ల తేమ మరియు 


కీటకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక వాటిని 
సక్రమంగా నిల్వ చేయాలి. 


ఆహార ధాన్యాలు, ఇతర పదార్థాలు మరియు నూనెలు నేల మీద 
పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా వంటశాల మరియు 


నిల్వగదిలోకి క్రిమికీటకాలు మరియు ఎలుకలు రాకుండా 
నివారించవచ్చు. 


10. వంటచేసేవారు నిల్వ ఉంచిన వస్తువులపైన ఏవైనా క్రిమికీటకాలు 
మరియు ఎలుకలు వంటివి రాకుండా రోజూ తనిఖీ చేయాలి. 


IV) ఉత్పత్తుల నాణ్యత 
అ) పప్పు, నూనె మరియు కూరగాయలు 


1. wae కూరగాయలు, పప్పు ధాన్యాలు మరియు నూనెలు 
ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా తాజాగా 
వినియోగించాలి. 


2. సిఫారసు చేయబడ్డ పరిమాణంలో పప్పు ధాన్యాలు మరియు 
నూనెలను మధ్యాహ్న భోజన పథకంలో వినియోగించేలా 
ప్రధానోపాధ్యాయులు వారు గానీ/ బాధ్యతను అప్పజెప్పిన 
ఉపాధ్యాయులు తనిఖీ చేయాలి. 


ఆ) ముడి పదార్థాల సరఫరా బాహ్య సంస్థల ద్వారా అయితే 
1. సరఫరాదారుల ద్వారా సరఫరా చేయబడుతున్న కందిపప్పు 
మరియు వంట నూనెలు 0S సమయానికి సరఫరా 
చేసే విధంగా ప్రధానోపాధ్యాయులు సరఫరాదారులతో 
ఉత్తర ప్రత్యుత్తరాలు జరపవలెను. అలాగే ఆ పదార్థాలు 
సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా చేశారా 

లేదా అనేది ప్రధానోపాధ్యాయులు నిర్ధారించుకోవాలి. 


2. సరథరాదారులు పప్పు ధాన్యాలు 5/10/25 కేజీల 
ప్యాకెట్లలో, నూనె ఒక లీటర్‌ ప్యాకెటల్లో మాత్రమే సరఫరా 
చేయాలి. ఆ ప్వ్యాకెట్లలోకి గాలి, తేమ చొరబడకుండా, 


పాడవకుండా, ఒలికిపోకుండా ఉండేలా సురక్షితమైన 
ప్యాకెట్లు సరఫరా చేయాలి. 


15 రోజులకు ఒకసారి సరఫరాదారులు పాఠశాలకు 
సరిపడ సరుకులను / ఆహార పదార్థాలను ప్రధానో 
పాధ్యాయులు ఇచ్చిన జాబితా (ఇండెంట్‌) ఆధారంగా 
సరఫరా చేయాలి. 


ప్యాకింగ్‌ తేదీ, గడువు ముగిసే తేది వివరాలను ప్యాకెట్‌/ 
సంచిపై ముద్రించాలి. అలాగే పాఠశాలకు సరఫరా చేసిన 
తేది, వస్తువులు గడువు ముగిసే తేదీకంటే 90 రోజులు 
ముందు సరఫరా చేయాలి. 


కందిపప్పులో గానీ, నూనె పదార్థంలో గానీ కొంత భాగం 
లేదా మొత్తం పదార్థం యొక్క నాణ్యతలో లోటు లేదా 
పాడైపోయినట్లు ప్రధానోపాధ్యాయులు వారు గుర్తించిన 
యెడల ఆ పదార్థం మొత్తం తిరస్కరించాలి. 


సరఫరా సంస్థ ప్రతి నెలా 20వ తేదీనాటికి పాఠశాలకు 
మరుసటి నెలలో అవసరమైన జాబితా (ఇండెంట్‌)ను 
పాఠశాలల ద్వారా సేకరించి, మరుసటి నెల 1వ తేదీ 
నాటికి కందిపప్పు మరియు నూనెలను సరఫరా చేయాలి. 


సరఫరాదారు యొక్క వివరాలు మరియు చరవాణీ 
నంబరును అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల దగ్గర 
ఉత్తరప్రత్యుత్తరాల కోసం ఉంచుకోవాలి మరియు 
ఆహారపట్టిక బోర్డులో కూడా చరవాణి నంబరును నమోదు 
చేయాలి. 


ఇ) కుకింగ్‌ ఏజెన్సీల ద్వారా సేకరించినట్లయితే 


1. “అగ్‌మార్క్‌ క్వాలిటీ” చిహ్నంతో ప్యాక్‌ చేయబడ్డ కందిపప్పు, 
నూనెలు, ఉప్పు మరియు మసాలా దినుసులు మాత్రమే 
కొనుగోలు చేయాలి, వొదులుగా విక్రయించబడే ఏదైనా 
పదార్థం ఎన్నడూ కొనుగోలు చేయరాదు. వ్యాకింగ్‌ మరియు 
పదార్థాల యొక్క గడువు తేదీని తనిఖీ చేయాలి. 


2. మధ్యాహ్న భోజనం వండటానికి “బలవర్థకమైన అయోడిన్‌ 
ఉన్న ఉప్పు”ను మాత్రమే వాడాలి. ఆహార ధాన్యాలను 
డబ్బాలలో గానీ, సంచుల్లో గానీ నిల్వ చేయాలి. కందిపప్పు 
మరియు మసాలాలు ప్లాస్టిక్‌ డబ్బాలలో నిల్వ చేయడం 
మంచిది. 


3. కూరగాయలు మరియు తక్కువ సనుయుం నిల్వ ఉండే 
పదార్థాలను తాజాగా కొనుగోలు చేసి వాడుకోవాలి. వీటిని 
ఎక్కువ కాలం నిల్వ చేయకూడదు. 


4. పాడైపోయిన వస్తువులను ప్లాస్టిక్‌ బ్యాగుల్లో నిల్వ చేయరాదు, 
ఎందుకంటే ఇవి బాష్పోత్సేకం (ట్రాన్స్‌ పిరేషన్‌) లేకపోవడం 
వల్ల త్వరగా పాడైపోతాయి. అటువంటి వస్తువులను చల్లని 
ప్రదేశంలో సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచాలి. 


by, ముడిపదార్దాలు, ఇతర పదార్ధాలను సురక్షితంగా నిల్వ 
చేయడం మరియు మొదట గడువు ముగిసేవాటిని మొదట 
వాడటం (FEFO ఫస్ట్‌ ఎక్స్‌ పైరడ్‌ ఫస్ట్‌ అవుట్‌) లేదా 
ముందుగా వచ్చిన వస్తువులను ముందుగా వాడటం (FIFO 
ఫస్ట్‌ ఇన్‌, ఫస్ట్‌ అవుట్‌) స్టాక్‌ రొటేషన్‌ సిస్టమ్‌కు లోబడి 
ఉండాలి. 


ముడిపదార్థాలను భౌతికంగా తనిఖీ చేయాలి మరియు 
క్షుణ్నంగా శుభ్రం చేయాలి. నిల్వ చేసే/ నిల్వ చేసే సామర్థ్యం 
కలిగిన పరిమాణంలో ముడిపదార్థాలను కొనుగోలు 
చేయాలి. ప్యాకేజ్డ్‌ ముడిపదార్ధాన్ని గడువు ముగిసే తేదీ/ 
BQ బిఫోర్‌ యూజ్‌ తేది” ప్యాకేజింగ్‌ సమగ్రత మరియు 
నిల్వపరిస్థితుల కొరకు విధిగా తనిఖీ చేయాలి. 


ఈ) తాగునీరు 


1. 


ప్రధానోపాధ్యాయులు మరియు సంబంధిత ఉపాధ్యాయుడు/ 
ఉపాధ్యాయురాలు విద్యార్థులకు స్వచ్చమైన తాగునీటిని 
అందించే విధంగా నీటియొక్క రంగు, రుచి, వాసన 
మరియు నాణ్యతను తనిఖీ చేయాలి. 


నీటిని నిల్వ చేయడానికి ముందు పాత్రలను ప్రతిరోజూ/ 
క్రమం తప్పకుండా శుభ్రం చేసేవిధంగా చూడాలి. నీటిని 
ఎక్కువ కాలం నిల్వ చేయరాదు మరియు నీటిని కలుషితం 
PLE బురితలు అంటువ్యాధులు రాకుండా 
నివారించడం కొరకు ప్రతి ప్రత్యామ్నాయ రోజుశుభ్రం 
చేయాలి. 


నీటిని తాగడానికి ఉపయోగించే గ్లాసులను మరియు 
మగ్గులను శుభ్రంగా ఉంచాలి. 


తాగునీరు కలుషితమైనట్లు గుర్తించిన వెంటనే/ సందేహం 
వచ్చిన వెంటనే ఆ నీటిని వెంటనే పారవేసి, సురక్షితమైన 
తాగునీటిని అందుబాటులో ఉంచాలి. 


విద్యార్థులు తాగునీటి పైపులు లేదా నిల్వ ఉన్న (స్టోరేజీ) 
ప్రదేశాల్లోని గల నీటి లోపల చేతులు లేదా వేళ్లు ఉంచక 


పోవడం, దగ్గడం, ఉమ్మివేయడం మొదలైన వాటి గురించి 
పిల్లలకు అవగాహన కలిగించాలి. తద్వారా తాగునీరు 
శుభ్రంగా మరియు రక్షితంగా ఉంటుంది. దీనివల్ల 
విద్యార్థులను అంటువ్యాధుల నుంచి సంరక్షణ చేయవచ్చు. 


&) గుడ్లు 


1. గుడ్లు అందుకున్న సమయంలో, ప్రధానోపాధ్యాయులు/ 
ఉపాధ్యాయులు గుద్దు పెంకు పగిలిపోలేదని, జారిపోవడం 
లేదని తనిఖీ చేయాల్సి ఉంటుంది. పగుళ్లు ఉండటం వల్ల 
బ్యాక్టీరియా ఉనికిని తెలియజేస్తుంది. 


2. _ ప్రధానోపాధ్యాయుని సమక్షంలో సరఫరాదారుడు గుడ్లను 
రోజువారీ నిర్దేశించిన రంగు సంకేతంతో నాణ్యత, 
పరిమాణంతో సరఫరా చేసి ప్రధానోపాధ్యాయునితో 
ధృవీకరించుకుని సంబంధిత రశీదును పొందవలసి 
ఉంటుంది. 


3. _ సరఫరాదారుడు గుడ్లను పాఠశాలలకు సరఫరా చేసే 
సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన గుడ్డ బరువును 
లెక్కించడం కొరకు ఒక భారయంత్రం (అప్లయన్స్‌)ను 
తీసుకెళ్లే విధంగా సూచన చేయాలి. 


4. సరఫరా చేసిన తర్వాత పాడైపోయిన/పగిలిన/కక్కువ బరువు 
ఉన్న గుడ్లను అక్కడికక్కడే నాణ్యమైన గుడ్లతో సరఫరా 
దారుడు భర్తీ చేయాలి. 

5. _ గుడ్లను ముందుగా శుభ్రం చేయాలి మరియు గది ఉష్ణోగ్రత 


వద్ద లేదా ఫ్రిజ్‌ లో బాగా వెలుతురు ఉండే చోట నిల్వ 
చేయాలి. గుడ్లను మూసిఉన్న (గాలి టైట్‌) అల్మారా లేదా 


పాత్రల్లో లేదా స్టవ్‌ లేదా వంట ప్రాంతంలో నిల్వ 
చేయరాదు. 


సరఫరాలో ఏవైనా తేడాలుంటే వెంటనే ఉన్నతాధికారులకు 
ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవాలి. 

గుడ్లు సరఫరా చేసిన తేదీ నుంచి వారంలోగా విద్యార్థులకు 
గుడ్లు అందించాలి. ఉడికించే ముందుగా గుడ్లను ఒక 
నీటి పాత్రలో వేసి వాటి నాణ్యతను పరిశీలించవలెను, 
చెడిపోయిన గుడ్లను ఎటువంటి పరిస్థితుల్లో వాడరాదు. 


పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు క్రమం 
తప్పకుండా నిర్వహించి, అందులో మధ్యాహ్న భోజన 
పథకం అమలు మరియు గుర్ల సరఫరా వంటి విషయాలు 
వారి దృష్టికి తీసుకుని వచ్చి వారిలో మధ్యాహ్న భోజన 


పథకంపై ఆసక్తిని పెంచాలి. 


ఉ) వేరుశనగ-బెల్లం చిక్కి 


il 


పదార్థాలు: వేరుశనగలు మరియు బెల్లం 2:1 నిష్పత్తిలో 
ఉందాలి. 


ప్రతి చిక్కి చతురస్రం లేదా దీర్హవతురస్రాకారంలో ఉండాలి. 
ఒక్కో చిక్కి 25 గ్రాముల బరువుతో కూడి ఒకదానికొకటి 
అతుక్కోకుండా ఉండాలి. 


ప్రమాణాల (ప్రకారం మాత్రమే స్వచ్చమైన బెల్లం 
ఉపయోగించి చిక్కిలను తయారు చేయాలి. చిక్కి తయారీలో 
ఏ రకమైన కృత్రిమ రసాయనాలను ఉపయోగించరాదు. 


వేరు శనగపప్పులో మట్టి, రాళ్లు లేకుండా మరియు 
క్రిమికీటకాలు మరియు ఎలుకల విసర్జక పదార్థాలు 


లేకుండా, కుళ్లిన వాసన లేకుండా నాణ్యమైన మరియు 
భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా మొదటిరకపు వేరు 
శనగపప్పును వాడాలి. 


5. ఆహార కల్తీ నిరోధక చట్టం, 1954 మరియు దానికింద 
రూపొందించబడ్డ నిబంధనల కింద ఉన్న పదార్థాలు 
మినహా ఇతర అదనపు రంగులు, రంగుల కారకాలు 
మరియు సంరక్షణ కారకాలను వాడరాదు. 


6. DBO భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల 
నియంత్రణ సంస్థ (FSSAI) నెంబరుతో పాటు పోషక 
విలువలు ఉండాలి. 


7. ప్యాకింగ్‌ : ప్రభుత్వం నిర్ధేశించిన ప్రదేశాలకు సరఫరా 
చేసేటప్పుడు 25 [గ్రాములు ఉన్న 40 చిక్కిలను ఒక 
కిలోగ్రాము ప్యాకింగ్‌ చేసి పథకం పేరు, లోగో మరియు 
కంటెంటుతో ప్యాకింగ్‌ చేయాలి. మరియు ప్రతి కిలోగ్రాము 
ప్యాకెట్‌ని 10/20 కి.గ్రాల కార్టున్‌ పెట్టె (అట్ట పెట్టెల్లో 
ప్యాక్‌ చేయాలి. ప్రతి నిర్దేశిత ప్రాంతానికి సరఫరా చేయబడ్డ 
అన్ని SHS బాక్సులు తప్పనిసరిగా బార్‌కోడింగ్‌ చేయాలి. 


V) వంటశాలల నిర్వహణ 
అ) కేంద్రీకృత వంటశాలలు (సెంట్రలైజ్డ్‌ కిచెన్స్‌) 


1. 20000- 30000 మంది విద్యార్థులకు వంట చేయడానికి 
సెమి ఆటోమేటిక్‌ వంటశాల నిర్మించడానికి 1500- 
1750 చదరపు గజాల స్థలం అవసరం. 


2. వంటశాల పరిశుభ్రమైన మరియు బహిరంగ ప్రదేశాల్లో 
ఉండాలి మరియు మురికి పరిసరాలను లేకుండా చూడాలి 


మరియు మొత్తం మాద పరిశుభ్రమైన వాతావరణాన్ని 
నిర్వహించాలి. ఆవరణ శుభ్రంగా, తగినంత వెలుతురు 
మరియు గాలి వెలుతురు ఉండేవిధంగా ఉండాలి మరియు 
తిరగడానికి తగినంత ఖాళీ స్థలం ఉండాలి. 


వంటశాల అన్ని పాఠశాలలకు సమాన దూరంలో ఉండాలి. 
అలాగే చివరి పాఠశాలకు 20 కి.మీ. వ్యాసార్థంలో ఉండాలి 
మరియు మధ్యాహ్న భోజనం కేంద్రీకృత వంటశాల నుండి 
చివరి పాఠశాలకు చేరే ప్రయాణ సమయం 1 గంట కంటే 
తక్కువగా ఉండాలి. 


వంట మరియు వినియోగానికి మధ్య ఉందే సమయం 
ఎల్లప్పుడూ 4 గంటల కంటే తక్కువగా ఉండాలి మరియు 
వడ్డించే సమయంలో ఆహారం యొక్క ఉష్ణోగ్రత 65౮ 
వద్ద లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. 


వండిన భోజనాన్ని స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ పాత్రలలో సరఫరా 
చేయాలి. 
వంట చేసే సమయంలో మరియు ఆహారం వడ్డించే 


సమయంలో మనుషుల ద్వారా వచ్చే అంటువ్యాధులను 
నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 


కూరగాయలు, పండ్లు మరియు ఎక్కువ కాలం నిల్వలేని 
ఆహార పదార్థాలు తాజాగా ఉండాలి మరియు ఎక్కువ 
కాలం పాటు నిల్వ చేయరాదు. 


డబ్బాలు, బల్లలు, యంత్రాల యొక్క భాగాలు మొదలైన 
వాటిని శుభ్రం చేసే ఏర్పాట్లు చేయాలి. 


10. 


Lal. 


12. 


13. 


14. 


వంట చేసే సహాయకుల వ్యక్తిగత శుభ్రత, పరిశుభ్రత 
408 oo ఆరోగ్య S68 oo నియుతానుసారంగా 
నిర్వహించాలి. 


సమర్థవంతమైన మురుగువ్యవస్థ ఉండాలి మరియు వ్యర్థ 
పదార్థాలను బయటికి పంపించడం కొరకు తగిన ఏర్పాట్లు 
ఉందాలి. 


సురక్షిత నీటి సదుపాయం ఉండాలి మరియు నీటిని నేరుగా 
మానవ సంబంధం లేకుండా వంట చేసే బాయిలర్లకు 
వెళ్లే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి. 


వాహనాల వివరాలు, వాహనచోదకుల చరవాణి నంబర్లు 
మరియు మార్గ పటం (రూట్‌ మ్యాప్‌) ప్రతి ప్రధానో 
పాధ్యాయుని వద్ద, మండల విద్యాశాఖాధికారి వద్ద ఉండాలి. 
అలాగే పాఠశాలలో అంటించిన ఆహారపట్టికలో కూడా 
ఈ వివరాలు నమోదు చేయాలి. 


ప్రతినెలా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నుంచి 
మధ్యాహ్న భోజన పథకం మీద అభిప్రాయ సేకరణ 
చేయాలి. మరియు స్థానిక ప్రాధాన్యతలకు అనుగుణంగా 
కూరల్లో అవసరమైన మార్పులు చేయాలి. 


అన్ని రకాల ఉత్తరప్రత్యుత్తరాలు జరపడానికి కేంద్రీకృత 
వంటశాలలకు సంబంధించిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి 
సంవత్సరం పొడవునా జిల్లా విద్యాశాఖాధికారికి మరియు 
ఇతర క్షేతస్థాయి అధికారులందరికీ అందుబాటులో 
ఉండాలి మరియు ప్రధానోపాధ్యాయుల దగ్గర ఆ వ్యక్తి 
చరవాణి నంబరు ఉండాలి. 


ఆ) పాఠశాల వంటశాల 


1. 


వంటగది మరియు నిల్వగది మురికిగా ఉండే పరిసరాల్లో 
లేకుండా, తగినంత గాలి, వెలుతురు ఉండేటట్లుగా 
మరియు తిరగడానికి తగినంత ఖాళీస్థలం ఉండాలి. 


వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలి. ఒలికిపోయిన నూనె, 
ఇతర వ్యర్థాలను తొలగించడం కొరకు వంటగదిని 
ప్రతిరోజూ సరైన రీతిలో శుభం చేయాలి, తద్వారా 
కీటకాలు, ఎలుకలు, ఫంగస్‌, ధూళి మరియు సంక్రమించే 
వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 


బియ్యం, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఇతర పదార్థాలు 
శుభ్రం చేస్తున్నప్పుడు మరియు నీటితో కడుగుతున్నప్పుడు 
సరైన జాగ్రత్తలు తీసుకుని కలుషితం కాకుండా చూడాలి. 


సమర్థవంతమైన మురుగు నీటి వ్యవస్థ ఉండాలి మరియు 
వ్యర్థాలను బయటికి పంపడం కొరకు తగిన ఏర్పాట్లు 
ఉందాలి. 


వంటశాల తరగతి గదుల నుంచి వేరుగా ఉండాలి మరియు 
అందరికి అందుబాటులో ఉండాలి. 


ప్రతి ఒక్కరి అవగాహన కొరకు ప్రాంతీయ భాషలో 
పాఠశాల ఆవరణంలో ఒక ముఖ్యమైన (ప్రదేశంలో వంట 
చేసే సహాయకులు (CCH) చేయవలసిన పనులు మరియు 
చేయకూడని పనులు ప్రదర్శన పటం (డిస్‌ప్లే బోర్డుులోపల 
ఉంచాలి. 


మధ్యాహ్న భోజనం చేసే సమయంలో పిచికారీ చేయరాదు, 
అయితే, దానికి బదులుగా ఆవరణలోకి ఈగలు, కీటకాలు 


10. 


dele 


12. 


13. 


14. 


రాకుండా కిటికీలకు, తలుపులకు జాలిని BS (మెష్‌) తో 
విగించాలి. 


వంటశాలలోని నేలను, పైకప్పులను మరియు గోడలను 
ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ చక్కటి స్థితిలో ఉండేటట్లుగా 
నిర్వహణ చేయాలి. 

వ్యర్థ పదార్థాలను మరియు మురుగునీటిని సులభంగా 
బయటికి పంపేందుకు వంటశాలలోని నేల ఏటవాలుగా 
ఉండాలి మరియు ఆహారం తయారు చేసే దిశకు వ్యతిరేక 
దిశలో వ్యర్థాలు ప్రవహించాలి. మురుగుకాలువల నుంచి 
ప్రాసెసింగ్‌ ప్రాంతంలోకి కీటకాలు (ప్రవేశించకుండా 
నిరోధించడం కొరకు తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. 


వంటగదిలో గాలి Hot, ఎగ్జాస్ట్‌ ఫ్యానులతో సహా 
వెంటిలేషన్‌ వ్యవస్థను అవసరమైనచోట నిర్మించాలి. 
తద్వారా కలుషితమైన గాలి వంటగదిలోకి ప్రవేశించదు. 


వంటగది ఆవరణలో నిరంతరం తాగునీటిని సరఫరా 
చేయాలి. ఒకవేళ నీటి సరఫరా మధ్యలో ఆగిపోయినట్లయితే 
ఆహారం లేదా శుభ్రతకు ఉపయోగించడానికి తగినంత 
నీటిని నిల్వ చేయడం కొరకు ఏర్పాట్లు చేయాలి. 


అన్ని పాత్రలను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. 
దీనిద్వారా క్రిమికీటకాదులను నిరోధించవచ్చు. 


తనిఖీ చేయడం కొరకు అన్ని పాత్రలను క్రమంలో ఉంచాలి. 


ఆహార ధాన్యాలపై చేరిన చెత్త వంటి వ్యర్థ పదార్థాలను 
ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బయట పదేయాలి. 


15. 


16. 


17. 


20. 


1. 


విష రసాయనాలను మరియు శుభ్రం BH కారకాలను 
వంటగదిలో భద్రపరచకుండా వేరే గదిలో భద్రపరచాలి. 


వంట చేసేవారు, వంటగదిని తనిఖీచేసే వారు 
వంటగదిలోపల ఎలాంటి అపరిశుభ్రమైన పనులు 
చేయరాదు మరియు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా 
పరిశుభ్రత నిర్వహణ కొరకు మాస్క్‌/ ఇతర బట్ట ద్వారా 
ముక్కు మరియు నోటిని కప్పుకోవాలి. 


వంటగది లోపలకి, భోజనం చేసే ప్రదేశంలోకి పాదరక్షలతో 
రాకూడదు. పాదరక్షలు వంటగది వెలుపల ఉంచాలి. 


నీటి నిల్వ ట్యాంకులను ఎప్పటికప్పుడు తగిన రసాయనా 
లతో శుభ్రం చేయాలి మరియు దానికి సంబంధించిన 
రికార్డులను నిర్వహణ చేయాలి. 


VI. ఆహార భద్రతా చర్యలు 


అ) తయారు చేసే సమయంలో 


వంట చేయడానికి ముందు పప్పు ధాన్యాలు, కూరగాయలు, 
ఇతర ముడిపదార్థాలలో ఉన్న మట్టి, రాళ్లు వంటి 
పదార్థాలను వంట చేసే సహాయకులు వాటిని ఏరివేయాలి. 


కూరగాయలను మరియు ఆకుకూరలను ముందుగానే 
వేడినీటితో శుభ్రం చేసి వంట చేయడానికి అనుకూలంగా 
కూరగాయలు, ఆకుకూరలను శుభ్రమైన చాపింగ్‌ బోర్లు 
లేదా శుభం చేయబడిన నేల మీద ముక్కలుగా 
కోసుకోవాలి. 


అ) వంట చేసేటప్పుడు 


1. పోషకాలు కలుషితం కాకుండా ఉండాలంటే మూతపెట్టి 
ఉడికించాలి. 


2. (ప్రతిరోజు వంటచేయడానికి ముందు మరియు తరువాత 
పాత్రలను శుభ్రం చేయాలి. 


ఇ) ప్రధానోపాధ్యాయులు/ ఉపాధ్యాయులు మధ్యాహ్న 
భోజనాన్ని రుచిచూడటం 


i. కేంద్రీకృత వంటగదిలో/ పాఠశాల ఆవరణలో వండిన 
ఆహారాన్ని వడ్డించడానికి ముందు ప్రధానోపాధ్యాయులు/ 
ఉపాధ్యాయులు రుచిచూడటం తప్పనిసరి. 

2. _ ప్రధానోపాధ్యాయుడు/ ఉపాధ్యాయుడు రుచి చూసి రుచి 
నమోదు పట్టిక (టేస్ట్‌ రిజిస్టర్‌లో ఆ రుచి వివరాలను 
నమోదు చేయాలి. 


3. _ తల్లిదండ్రుల కమిటీకి సంబంధించిన ఒక తల్లి/తండ్రి 
విద్యార్థులకు వడ్డించడానికి ముందు రొటేషన్‌ ప్రాతిపదికన 
ఆహారాన్ని రుచి చూడాలి. 


ఉ) మురుగునీరు మరియు వ్యర్థపదార్థాలను బయటికి పంపడం 


1. మురుగునీటిని, వ్యర్థాలను బయటికి పంపే సదుపాయాలను 
కల్పించాలి మరియు తద్వారా ఆహారం, నీరు కలుషితం 
కాకుండా నిరోధించవచ్చు. 


2. ఘన వ్యర్థాలను చెత్తబుట్టలో వేసి వంటగది వెలుపల 
ఉంచాలి. ఆ వ్యర్థాలను రోజూ తప్పనిసరిగా దూరంగా 
ఉంచి బడితోట (కిచెన్‌ గార్డెన్‌)కు ఎరువుగా విని 


యోగించాలి. బడితోటకు ఇది ఉపయోగపడనట్లయితే, 
దానిని జాగ్రత్తగా బయట దూరంగా పారవేయాలి మరియు 
స్మూలు ఆవరణలో లేదా రోడ్డు మిద వేయరాదు. 


విద్యార్థులు భోజనం పూర్తి చేసిన తరువాత కిచెన్‌ వ్యర్థాలతో 
పాటు ఆహార వ్యర్థాలను పారవేయడం కొరకు స్కూళ్లలో 
చెత్తబుట్టలను ఉంచాలి. 


సరైన వ్యర్థాలను పారవేయడం వల్ల స్కూలు ఆవరణలోనికి 
ఎలుకలు, కీటకాలు వీధి కుక్కలు మొదలైనవి రాకుండా 
ఉంటాయి మరియు అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా 
ఉండటానికి ఇది సహాయపడుతుంది. 


గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయం/ గ్రామ 
పంచాయితీ పారిశుద్ధ కార్మికుల ద్వారా పట్టణ ప్రాంతాల్లో 
అయితే art) సచివాలయం/ మున్నిపాలిటి పారిశుద్ధ్య 
కార్మికుల ద్వారా పాఠశాలలోని వ్యర్థ పదార్థాలను 
ఎప్పటికప్పుడు శుభం చేసే విధంగా తగిన చర్యలు 
తీసుకోవాలి. 


ఊ) ఆహారం వడ్డించే ప్రాంతం 


1. 


ఆహారం వడ్డించే ప్రాంతం తగినంత విశాలంగా, గాలి 
వెలుతురు వచ్చేవిధంగా మరియు జాలి (వైర్‌ మెష్‌ కిటికీలు 
ఉండాలి. 


భోజనానికి ముందు, తర్వాత ప్రతిరోజూ ఆహారం వడ్డించే 
ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. 

ప్రతి పరిశుభ్రతా అంశంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు 
మార్గదర్శనం చేయాలి. 


విద్యార్థులు మరియు భోజనం వడ్డించేవారు భోజనానికి 
ముందు, భోజనం తర్వాత చేతులను మరియు ప్లేట్లను, 
గ్లాసులను/ భోజనం వడ్డించే పాత్రలు సబ్బుతో | హ్యాండ్‌ 
వాష్‌ లిక్విడ్‌తో శుభ్రం చేసుకోవాలి. మరియు వడ్డించేవారు 
చేతికి గౌజులు ధరించాలి, ముక్కు మరియు నోటిని మాస్క్‌ 
లేదా ఇతర బట్టతో కప్పుకోవాలి. వంటవారు, ఆహారం 
వడ్డించే వారు ముక్కు చీదడం, కళ్లను నలపడం, దగ్గడం, 
ఉమ్మడం, తుమ్మడం, తాకడం చేయరాదు. పరిశుభ్రతకు 
సంబంధించిన ఆదేశాలు ప్రధానోపాధ్యాయులు వంట 
వారికి, విద్యార్థులకు జారీ చేయాలి. దీనిద్వారా అంటు 
వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. 


విద్యార్థులు వరుసగా(క్యూలో నిలబడేటట్లు/ కూర్చోనేటట్లు 
వారికి సూచనలు చేయాలి మరియు పర్యవేక్షణ చేయాలి. 
మరియు వంట చేసే సహాయకుల ద్వారా భోజనం 
అందించాలి. పాఠశాలలో ఎక్కువమంది విద్యార్థులు 
ఉన్నట్లయితే విద్యార్థుల సంఖ్యను బట్టి తగినన్ని అన్నం 
వడ్డించే కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలి. 


వాష్‌ బేసిన్లను రోజూ శుభ్రం చేయాలి మరియు వాటిని 
పరిశుభ్రంగా ఉంచాలి. 


విద్యార్థులు మరియు వంటవారు చేతులు కడుక్కోవడానికి 
నీటిని ఏర్పాటు చేయాలి. 


మరుగుదొడ్లకు దూరంగా మరియు చెడు వాసనలు 
లేకుండా చూసుకోవాలి. 


ఆహారాన్ని వేడిగా/తగిన ఉష్ణోగ్రతలో అందించాలి. 


10. ప్రధానోపాధ్యాయుడు మరియు వంటవారు ఆహారం 
వడ్డించేటప్పుడు బాలబాలికల పట్ల సున్నితంగా వ్యవహ 
రించాలి. 


11. (68 విద్యార్థికి ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో 


ఆహారం అందించాలి. 


VIII. భోజనం నాణ్యత 


దిగువ పేర్మొన్న వాటిని బట్టి భోజనం యొక్క నాణ్యత లెక్నించబడుతుంది: 


భోజనం వడ్డించే సమయంలో ఉష్ణోగ్రత. 
భోజనం రుచి. 


భోజనం తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యత మరియు 
పరిమాణం. 


ఇందులో బాహ్య కారకాలు రూపం, నిర్మాణం, మరియు రంగులు 
వంటి అంశాలు ఇమిడి ఉంటాయి. 


సురక్షితమైన ఆహారాన్ని వండేందుకు, వంట చేసే ప్రాంతాన్ని 
మరియు వాతావరణంను పరిశుభ్రంగా ఉండాలి. 


నాణ్యమైన కోడిగుడ్లు, వేరు శనగ-బెల్లం చిక్కిలను క్రమం 
తప్పకుండా ప్రభుత్వం WBNS రోజులలో అందించాలి. 


పిల్లల సంతృప్తి/ అభిప్రాయ సేకరణ. 


వంటకు, తాగడానికి ఉపయోగించే నీరు నాణ్యమైనదిగానూ, 
శుభ్రమైనదిగానూ ఉండాలి. 


IX. 08858 (కిచెన్‌/ న్యూట్రి గార్డెన్‌) 


బడిఈడు పిల్లలు బాగా ఎదగడానికి, వారి భవిష్యత్తు కొరకు, వ్యాధుల 
నుంచి సంరక్షించుకోవడానికి మరియు రోజంతా శక్తిని పొందడానికి 
మంచి ఆహారం అవసరం అవుతుంది. వారు మంచిగా తినడమే 
కాకుండా, మరియు అవసరమైతే స్వతహాగా తమ ఆహారాన్ని ఎలా 
తయారు చేసుకోవాలన్న విషయాలను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. 
బడితోట వల్ల విద్యార్థులకు ప్రకృతి, పర్యావరణంపట్ల పిల్లల వైఖరులను 
మెరుగుపరచడానికి, మరీ ముఖ్యంగా సేంద్రియ విధానాలతో, 
పర్యావరణం మరియు దాని ఆవరణ వ్యవస్థలపై వాస్తవిక అవగాహన 
కల్పించే విధంగా బడితోట కార్యకలాపాలను అలవాటు చేసుకునేలా 
చూడాలి. 


స్థాపన ప్రక్రియ 


© పాఠశాల ఆవరణలో విద్యార్థుల ఆటస్థలానికి అంతరాయం 
లేకుండా బడితోట కొరకు స్థలాన్ని ఏర్పాటు చేయాలి. 


e మంచి చైతన్యం కలిగిన స్థానిక రైతును గుర్తించడం, అతని 
సహకారంతో బడితోట స్థల రూపకల్పన చేయాలి. 


అ పాఠశాలలో బడితోటను పెంచే స్థలం యొక్క భూసారాన్ని 
తెలుసుకునేందుకు ఆ మట్టిని మండల వ్యవసాయ అధికారి ద్వారా 
భూసార పరీక్ష కేంద్రాలకు పంపించడం. 


అ వ్యవసాయం కొరకు స్థానికంగా లభ్యం అయ్యే వనరుల 
వినియోగం. 


e కృత్రిమ విత్తనాలకు బదులు స్థానికంగా లభించే విత్తనాలను 
ఎంచుకోవడం. 


బడితోట అభివృద్ధి కొరకు స్థానిక రైతులను మరియు తల్లిదండ్రుల 
కమిటీ సభ్యులను ఇందులో భాగస్వామ్యం చేయడం. 


బడితోట అభివృద్ధి కొరకు వ్యవసాయ శాఖ నుంచి స్థానిక జీరో 
బేస్ట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ యొక్క రిసోర్స్‌ పర్సన్‌ను భాగస్వామ్యం 
చేయడం. 


బడితోటలో ఉత్పత్తి అయ్యే కూరగాయలను మధ్యాహ్న భోజన 
పథకంలో భాగంగా మాత్రమే ఉపయోగించవలెను. 


మధ్యాహ్న భోజన పథకం బిల్లులు సకాలంలో చెల్లించ 


డానికి బిల్లులను జిల్లా ఖజనాధికారికి సకాలంలో 


సమర్పించడం 


ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ 
(AP-CFSS) మధ్యాహ్న భోజన పథకం కొరకు ఉద్దేశించిన మొబైల్‌ 
అప్లికేషన్‌ లో ప్రధానోపాధ్యాయులు అందించిన డేటా ప్రకారం 
జిల్లా విద్యాశాఖాధికారి పేరిట బిల్లు ఉత్పత్తి చేయబడుతుంది. 
అలా ఉత్పత్తి చేయబడ్డ బిల్లు ప్రతి నెలా రవ తేదీ నాటికి జిల్లా 
విద్యాశాఖాధికారికి పంపబడుతుంది. 


జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వారు లబ్టిదారుల ఖాతా 
సంఖ్యలను తనిఖీ చేయాలి. అవసరమైతే బిల్లుల్లో మార్పులు 
చేయాలి (అకౌంట్‌ నంబర్లలో మాత్రమే, ప్రొసీడింగ్స్‌ Re.No.144/ 
MDM/2017, తేదీ : 24-11-2018లో నిర్వచించబడ్డ 
అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే. 


పాఠశాలలో విద్యార్థుల సమాచారం (వైల్డ్‌ ఇన్ఫో)కు, విద్యార్థుల 
నమోదుకు తేడా ఉన్నట్లయితే ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల 


సమాచారాన్ని వెంటనే అప్‌డేట్‌ చేయాలి మరియు నమోదులో 
ఎలాంటి తేడాలు లేవని ధృవీకరించుకోవాలి. 


జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వారు బిల్లులను తనిఖీ 

చేసిన తరువాత, అందులో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది ఎలాంటి 
ఆలస్యం లేకుండా ఆ నెల 10వ తేదీ లోపు బిల్లులను జిల్లా 
ఖజనా కార్యాలయానికి సమర్పించాలి. 


మొత్తంలో ఏవైనా మార్పులు చోటు చేసుకోవడం కొరకు, ఆ 
మేరకు ప్రత్యేక బిల్లును జనరేట్‌ చేయడం కొరకు సమాచారాన్ని 
మధ్యాహ్న భోజన పథక సంచాలకుల వారికి సమర్పించాలి. 


బిల్లుల చెల్లించడం కొరకు జిల్లా విద్యాశాఖాధికారి నియంత్రణలో 
అవసరమైన బడ్జెట్‌ను కూడా ఉంచాలి. బిల్లులు చెల్లించిన ప్రతిసారి 
ఆ సమాచారాన్ని (డేటా)ను మధ్యాహ్న భోజన పథక వెబ్‌ పోర్టల్‌లో 
అప్‌డేట్‌ చేయాలి. 


లబ్దిదారుల ఆధార్‌ సంఖ్యకు జతచేయబడ్డ బ్యాంకు ఖాతా 
సంఖ్యలకు మాత్రమే వంటకు అయిన ఖర్చు (కుకింగ్‌ కాస్ట్‌) 
మరియు వంట చేసే సహాయకుల గౌరవ వేతనం జమ అవుతుంది. 
వంటచేసే సహాయకులు వారి బంధువుల బ్యాంకు ఖాతా 
సంఖ్యలను నమోదు చేయరాదు. వంట చేసే సహాయకులను 
తొలగించిన సందర్భాలలో తప్ప బ్యాంకు ఖాతా సంఖ్యలలో 
ఎలాంటి మార్పు ఉండరాదు. 


ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకం కొరకు 
నిర్దేశించబడిన యాప్‌లో రోజువారీగా విద్యార్థుల హాజరు 
వివరాలను నమోదు చేసే విధంగా ప్రధానోపాధ్యాయులకు 
ఆదేశాలు జారీ చేయబడతాయి. హాజరు వివరాలను తరచుగా 
దిద్దుబాటు చేయకూడదు. 


XI. సామాజక తనిఖ మరియు పర్యవేక్షణ 


విద్యార్థుల ఆకలి నివారించడానికి, విద్యార్థుల శారీరక, మానసిక 
ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వీలుగా సకాలంలో, రుచికరమైన 
ఆహార పదార్థాలతో సమతుల్యమైన పోషకాహారాన్ని అందించాలని 
“జగనన్న గోరుముద్ద? పథకం ముఖ్యోద్దేశం. 


పర్యవేక్షించవలసిన విధానం 


I. 


Il. 


అ) 


కార్యక్రమ కొలబద్ద అంటే విద్యార్థులందరు క్రమం తప్పకుండా 

సంతృప్తికరమైన, నాణ్యమైన భోజనం చేసేలా ఈ కార్యక్రమాన్ని 

పర్యవేక్షించాలి. 

విద్యార్థుల్లో పెరుగుదల స్థితిని మెరుగుపరుస్తూ, విద్యార్థుల హాజరు 

యొక్క క్రమబద్ధత మరియు ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు 

మాధ్యమిక విద్యలో నమోదు, హాజరు, నాణ్యమైన విద్య (క్వాలిటీ 

ఎడ్యుకేషన్‌) మరియు పూర్తి చేయడం(కంప్లీషన్‌)పై ప్రభావం 

చూపిస్తుంది. 

పర్యవేక్షణ పద్దతులు 

1. అన్ని క్షేత్రస్థాయి అధికారులకు సంబంధించి పాఠశాలల్లో 
మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయడం కొరకు నెలవారీ 
లక్ష్యాలను నిర్దేశించడం. (గామ/ పట్టణ సచివాలయ 
పరిపాలన శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి 
శాఖ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మొదలైన 
విభాగాలవారిని భాగస్వామ్యం చేయడం. 


2. (వతి ఖైమానికంలో నగటున 25% నర్మూళ్లను 
సందర్శించాలి, మరియు ప్రతి సంవత్సరం కనీసం 
ఒక్కసారైన అన్ని స్కూళ్లను సందర్శించాలి. 


తనిఖీ అధికారులు క్షేత సందర్శన సమయంలో అధికారులు 
నింపవలసిన ప్రొఫార్మాలో వారి పరిశీలనలను నమోదు 
చేయవలసి ఉంటుంది. 


చాలా సందర్భాల్లో సందర్శించే పాఠశాలను ముందే 
ప్రకటించకుండా సందర్శించాలి. విమర్శనాత్మక పరిశీలన 
మరియు విసృత శ్రేణి వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం 
కొరకు సందర్శన ఉపయోగపడుతుంది. 


సమాచారం నింపే ప్రాఫార్మాలలో ప్రధానోపాధ్యాయలు, 
వంటసహాయకులు, సంస్థ నిర్వాకులు, విద్యార్థులు, 
తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, స్థానిక 
(ప్రజాప్రతినిధులు మరియు స్థానిక సంస్థలు వారి 
అభిప్రాయాలను నమోదు చేయాలి. 

తనిఖీ నివేదికలను గత నివేదికలతో లోతుగా విశ్లేషించాలి 
మరియు ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే పరిష్కార 
మార్గాలను సూచించాలి. 


సందర్శన నివేదికలలో కనుగొన్న విషయాలను లిఖిత 
పూర్వకంగా ఉంచాలి, మరియు తల్లిదండ్రుల కమిటీ 
సమావేశాలలో మండలస్థాయి, జిల్లా స్థాయి అధికారిక 
సమావేశాల్లో చర్చించి, సమస్యలకు పరిష్మారమార్గాలను 
చూపాలి. 

పాఠశాల తనిఖీ అధికారులు క్షేత్ర సందర్శనలకు వెళ్లినప్పుడు 
మధ్యాహ్న భోజన పథకానిక సంబంధించిన సూచనలు, 
సలహాలను లిఖితపూర్వక సమాచారాన్ని తల్లిదండ్రులకు, 
సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు. 


10. 


Ial 


సమాచార నిర్వహణ వ్యవస్థ (మేనేజ్‌ మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ 
సిస్టమ్‌) ద్వారా పాఠశాల స్థాయి నుంచి సమాచారాన్ని 
సేకరించి, ఇతర OES అందించాలి. 


మధ్యాహ్న భోజన పథకం పై అవగాహన స్థితిని నియమి 
తానుసారం సమీక్షలు జరపాలి. 


ఆహార ధాన్యాలను DERE పాయింట్‌ ఆఫ్‌ స్కేల్‌ 
(ఈ-పివోఎస్‌) సిస్టమ్‌ ద్వారా మాత్రమే సేకరించాలి. 
ఆహార ధాన్యాల కొరకు ఇండెంట్‌ని సకాలంలో ప్రధానో 
పాధ్యాయులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి మరియు 
నిర్ధిష్ట కాల పట్టిక ప్రకారంగా ఆహార ధాన్యాలను చౌకధరల 
దుకాణాల (ఎఫ్‌పీ షాపు) నుంచి సేకరించాలి. 


ఆ) రికార్డుల నిర్వహణ 


1. 


సరఫరాదారు నుంచి సరఫరా చేయబడ్డ ఆహార ధాన్యాలు, 
ముడిపదార్థాలు, గుడ్లు మరియు చిక్కిలు అందుకుని 
నమోదు చేసిన రికార్డులు. 


మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించిన ముడి 
పదార్థాల వినియోగం యొక్క రికార్డులు. 


పాఠశాల నమోదు, రోజువారీ హాజరు మరియు మధ్యాహ్న 
బోజనం తీనుకున్న విద్యార్థులకు Sonmohods 
రిజిస్టరులు. 

దాతల నుంచి అందుకున్న విరాళాలు మరియు వాటి 
వినియోగం యొక్క రిజిస్టర్లు. 

రుచి నమోదు పట్టిక, ఇందులో తల్లిదండ్రుల కమిటీ 
సభ్యులు, ప్రధానోపాధ్యాయులు/ ఉపాధ్యాయులు భోజనం 
రుచి చూసి, వారి అభిప్రాయాలను నమోదు చేస్తారు. 


పాఠశాల తల్లిదండ్రుల కమిటీల సమావేశాలు మరియు 
దాని యొక్క తీర్మానాల రిజిస్టరు, తీర్మానాలపై తీసుకున్న 
చర్యలు నియతానుసారంగా రిజిన్టరులో అప్‌ డేట్‌ 
చేయవలెను. 


తనిఖీ అధికారుల పరిశీలనను మరియు వారి పరిశీలనలపై 
తీసుకున్న చర్యలు మరియు పరిష్కార మార్గాల నమోదు 
యొక్క రిజిస్టరు. 


ఇ) వివిధ స్థాయి అధికారుల ద్వారా తనిఖీలు 


1. 


జిల్లా విద్యాశాఖాధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్లు, 
సహాయ సంచాలకులు(ఎండీఎం), ఎంఈవోలు పాఠశాల 
లను తనిఖీ చేయాలి. 


ఒక నెలలో వివిధ స్థాయి అధికారులు తనిఖీ చేయవలసిన/ 
సందర్శన చేయవలసిన పాఠశాలల సంఖ్య దిగువ 
పేర్మొన్నవిధంగా ఉంటుంది: 


1. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్య 


2 జిల్లా విద్యా అధికారి - 7 
3. డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ - 10 


4. సహాయ సంచాలకులు 
(మధ్యాహ్న భోజన పథకం) - 12 


ర. మండల విద్యాశాఖాధికారి - 15 


క్రమంగా షెడ్యూల్‌ తనిఖీలకు అదనంగా క్షేత్రస్థాయి 
అధికారులు ఎంఈవో/ డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ 


10. 


als 


12. 


13. 


స్కూలుకు ఆకస్మిక తనిఖీలు చేయాల్సి ఉంటుంది. 
అకస్మికంగా సందర్శనలు చేయవలసిన పాఠశాలలను 
రాష్ట్రస్థాయి నుంచి కంప్యూటర్‌ ద్వారా ఆటోమేటిక్‌గా 
జనరేట్‌ చేసిన పాఠశాలలను తనిఖీ అధికారులకు ఆన్‌లైన్‌ 
ద్వారా తెలియజేయబడుతుంది. 


క్షేత్రస్థాయి అధికారులు సందర్భన/తనిఖీ తరువాత సిఫారసు 
చేయబడ్డ ప్రొఫార్మాలో /చెక్‌లిస్ట్‌ లో తనిఖీ నివేదికను 
నమోదు చేయాలి. 


క్షేత్రస్థాయి అధికారుల సందర్శనల సమయంలో 
అనుసరించాల్సిన చెక్‌లిస్ట్‌ లేదా ప్రశ్నావళిఈ మార్గదర్శ 
కాలకు జత చేయబడింది. 


JIO స్థాయిల ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని 
పర్యవేక్షించడం, స్కూళ్లను తనిఖీ చేయడం వల్ల కార్యక్రమం 
విజయవంతంగా అమలు చేయడానికి మరియు 
కార్యక్రమం యొక్క లక్ష్యాలను సాకారం చేయడానికి 
ఉపయోగపడుతుంది. 


ప్రభుత్వం ద్వారా నిర్దేశించిన 4/5 అంచెల తనిఖీ వ్యవస్థ 
ప్రకారంగా తనిఖీలు నిర్వహించబడతాయి. 


ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కమిటీ 
సభ్యులు ప్రతిరోజు వంటగది, పదార్థాల నిల్వ గది, డైనింగ్‌ 
ఏరియా మరియు వాష్‌ బేషిన్‌ వంటి వాటిని ప్రతిరోజూ 
తనిఖీ చేయాలి మరియు మధ్యాహ్న భోజన పథకానికి 
సంబంధించిన వివరాలన్నీ రిజిస్టర్‌లను తనిఖీ చేయాలి 
మరియు ఎంట్రీలు చేయాలి. 


14. సంక్షేమ మరియు విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ 
అభివృద్ధి కార్యదర్శి వారానికి కనీసం మూడు సార్లు 
పాఠశాలలను సందర్శించాలి మరియు కిచెన్‌ కమ్‌ స్టోర్‌, 
డైనింగ్‌ ఏరియా, వాష్‌ బేసిన్‌ని తనిఖీ చేయాలి మరియు 
పైన పేర్కొన్న రిజిస్టర్లలో తమ పరిశీలనలను నమోదు 
చేయాలి. 


15. (గామ సంస్థ సభ్యులు/ మురికివాడల సమాఖ్య సభ్యులు 
వారి పరిధిలో ఉన్న పాఠశాలలను నెలలో రెండుసార్లు 
తనిఖీ చేసి వారి పరిశీలనలను మధ్యాహ్న భోజన పథక 
రిజిస్టరులో నమోదు చేయాలి. 


16. గ్రామ సర్పంచ్‌లు, ఎంపిపిలు, జడ్‌ పిటిసిలు, వార్డు 
మెంబర్లు, మున్సిపల్‌ కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్సు, 
జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్లు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ 
ఎమ్మెల్సీలు, గౌరవ మంత్రులు, గౌరవ పార్లమెంట్‌ సభ్యులు 
తదితర ప్రజా ప్రతినిధులకు ఈ కార్యక్రమం గురించి 
వివరించాలి మరియు వారు పాఠశాలను తనిఖీ చేసే 
విధంగా ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఈ తనిఖీలు 
కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి 
దోహదపడుతుంది. 


e వంటగదిలో సదుపాయాలు, ఆహార పట్టిక మధ్యాహ్న భోజన 
పథకంలో వాడుతున్న ముడిపదార్థాల బరువు నిబంధనలు. 


e గోదాము/ నిల్వగది యొక్క నిర్వహణ. 


హాజరు మరియు నిల్వ రిజిస్టర్ల నిర్వహణ. 


e పాఠశాలల్లో ఆహార పదార్థాల మిగులు నిల్వ. 
e వంటగది, ఆహార భద్రతా చర్యల పరిశీలన. 
e ఉపయోగించే పదార్థాల మరియు కూరగాయల నాణ్యత. 


© పిల్లలకు నాణ్యమైన మరియు ఖచ్చితమైన పరిమాణంలో భోజనం 
అందించబడుతుందా లేదా అని విద్యార్థులు, ఉపాధ్యాయుల నుండి 
అభిప్రాయ సేకరణ చేయాలి. 


e _ కేంద్రీకృత వంటశాలల ద్వారా భోజనసరఫరా మరియు భోజనాన్ని 
అందించే సమయం. 


* వివిధ స్థాయి అధికారులు మరియు వివిధ వ్యక్తుల తనిఖీల 
సమయంలో చేయవలసిన పరిశీలనలు కింద పేర్శున్న 
ప్రొఫార్మాలో నింపవలెను. 


a తాత్యా O 
weve OO 
లాకు [| 


4 హాజరుపట్టీల ప్రకారం పాఠశాల నందు మొత్తం 
విద్యార్థుల సంఖ్య 


6 కిచెన్‌ కమ్‌ స్టోర్‌ లభ్యం అవుతున్నదా లేదా 


7 గ్యాస్‌ సిలిండర్‌/ వంటచెరకు/ ఇతరాలతో 
భోజనం తయారు 


5 మధ్యాహ్న భోజనం తీసుకున్న విద్యార్థుల 
సంఖ్య 


వంటను వంటగదిలో చేస్తున్నారా? బయట 
చేస్తున్నారా? 


వంట చేసే సహాయకుల సంఖ్య? 


10 వంట చెసే సహాయకుల (CCH) గారవ 
వేతనం ఏ నెల వరకు చెల్లించబడింది? 


11 వంట ఖర్చుల బిల్లులు (కుకింగ్‌ కాస్ట్‌) వు నత 
వరకు చెల్లించబడింది? 


12 వంట పాత్రల స్థితి 


13 వంటపాత్రలు అవసరం ఉన్నట్లయితే వాటిని 
పేర్ళొానండి. 


14 బడితోట (కిచెన్‌ గార్డెన్‌) అందుబాటులో 
ఉందా? లేదా? 


బాలబాలికలకు వేరువేరు మరుగుదొడ్లు 
ఉన్నాయా? లేవా? 

16 పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారా? లేదా? 
పనిచేస్తున్నట్లయితే వారి సంఖ్య? 
పారిశుద్ధ్య కార్మికులు ప్రధానోపాధ్యాయుని 
ద్వారా నియమించబడ్డారా? లేదా బయటి 


A 


సంస్థ ద్వారా నియమించబడారా? 
Q G 


పారిశుద్ధ్య కార్మికులకు ఏ నెల వరకు గౌరవ 
వేతనం చెల్లించబడింది? 


19 గుడ్ల సరఫరా తనిఖీ 


20 చిక్కిల సరఫరా తనిఖీ 


21 రంత ఆహారపట్టిక ముఖ్యమైన ప్రదేశంలో 
ప్రదర్శించబడిందా? లేదా? 


22 పాఠశాల ద్వారా నిర్వహించబడే మధ్యాహ్న 
భోజన పథక రికార్డులను తనిఖీ 


23 నీటి సదుపాయాల తనిఖీ 


25 మధ్యాహ్న భోజన పథకం కొరకు నిర్దేశించిన 
చరవాణి యాప్‌ పరిశీలించడం, Sars? 
పాధ్యాయులు సమాచారాన్ని యాప్‌లో 
అప్‌లోడ్‌ చేసే విధానం పరిశీలించడం 


26 పారిశుద్ధ్య చరవాణి యాప్‌ పరిశీలన 


27 ఏవైనా ఇతరాలు 


ఈ) గ్రామసభ/ వార్డు సభల ద్వారా సామాజిక తనిఖీ 


24 విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే 
సదుపాయాల తనిఖీ 


1. మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణకు నాలుగు/ ఐదు 
స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థ ఉంది. దీనితోపాటుగా ప్రతి 
సంవత్సరం గ్రామసభ/ వార్డు సభ నిర్వహించాలి మరియు 

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సామాజిక 

తనిఖీ నిర్వహించాలి. సంబంధిత పాఠశాల SPS 
పాధ్యాయులు, సంక్షేమ మరియు విద్యా సహాయకుడు/ 
వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి గత విద్యా సంవత్సరం 


మధ్యాహ్న భోజన పథకం యొక్క విజయాలను జూన్‌ 
నెల చివరిలోగా గ్రామ/ వార్డు సభ ముందు ఉంచాలి. 


గ్రామ/వార్డు సభలో సభ్యులు ఇచ్చిన అభిప్రాయాలు, 
ఫిర్యాదులను ప్రత్యేక రిజిస్టరులో నమోదు చేయాలి. ఈ 
సామాజిక తనిఖీ ద్వారా మధ్యాహ్న భోజన పథకం 
విజయవంతంగా అమలు చేయడానికి గ్రామస్ఫుల్లో 
అవగాహన కల్పించాలి. 


3. _ఆహార పట్టిక వివరాలు, ఆహారం తీసుకున్న విద్యార్థుల 
సంఖ్య, ఇతర సంబంధిత సమాచారాన్ని (గామ/ వార్డు 
సచివాలయాల్లో, పంచాయతీ/ మున్సిపల్‌ కార్యాలయాల్లో 
కూడా ప్రదర్శించాలి. 

ఉ) సమావేశాలు 


1. 


ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు టైమ్‌ ప్రోటోకాల్‌ ప్రకారంగా 
పాఠశాల స్థాయి, మండలస్థాయి, జిల్లా మరియు రాష్ట్ర 
స్థాయిలో స్టీరింగ్‌ కమ్‌ మానిటరింగ్‌ కమిటీలు 
నిర్వహించాలి. తద్వారా మధ్యాహ్న భోజన పథకం యొక్క 
పర్యవేక్షణ విజయవంతంగా అమలు చేయడం మరియు 
లక్ష్యాలను సాధించడం కొరకు ఉపయోగపడుతుంది. 


మధ్యాహ్న భోజన పథకం పురోగతిని సమీక్షించడానికి, 
వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు లక్ష్యాలను 
సాకారం చేయడానికి జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) వారు 
ప్రతి నెలా సంబంధిత అధికారులతో సమావేశాలు 
నిర్వహించాలి. 


ఊ) పాఠశాల తల్లిదండ్రుల కమిటీ (PC) 


1. 


ఉచిత మరియు నిర్భంధ విద్యా హక్కు చట్టం, 2009 
కింద తప్పనిసరి చేయబడ్డ తల్లిదండ్రుల కమిటీ మధ్యాహ్న 
భోజన పథకం అమలును కూడా పర్యవేక్షణ చేయాలి. 


మధ్యాహ్న భోజన పథకం అమలులో పిల్లలకు అందించే 
భోజనం నాణ్యత, వంట చేసే ప్రదేశం యొక్క పరిశుభ్రత 
మరియు పాఠశాల పరిశుభ్రతను తల్లిదండ్రుల కమిటీ 
పర్యవేక్షించాలి. 


పాఠశాల యొక్క సంపూర్ణ అభివృద్ధిపై అవసరమైన 
సూచనల కొరకు తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో నెలవారీ 
సమావేశాలు నిర్వహించాలి. 


మధ్యాహ్న భోజన పథకం యొక్క పర్యవేక్షణ మురుగు 
పరచడం. బురియు సమస్యలను ముందుగా గుర్తించి, 
వేగంగా సరిచేసేవిధంగా పరిష్కారాల కొరకు పేరెంట్‌- 
టీచర్‌ అసోసియేషన్‌ సమావేశాలు నిర్వహించడం వల్ల 
పాఠశాల సంపూర్ణ అభివృద్ధి చెందుతుంది. 


(గామ పంచాయితీ/ మున్సిపాలిటీ సభ్యులు మరియు 
తల్లిదండ్రుల కమిటీ సభ్యులు క్రమంగా పాఠశాలను 
సందర్శన చేయడం వల్ల వారిని పాఠశాల అభివృద్ధిలో 
భాగస్వామ్యం చేసినట్లవుతుంది. పాఠశాల నిర్వహణకు 
చక్కటి సూచనలు కొరకు, నాణ్యమైన వంట, భోజనం 
వడ్డించడం మరియు శుభ్రత కార్యకలాపాలలో 
సాయపడటం కొరకు వారిని సంప్రదించవచ్చు. 


ఎ) తల్లుల ప్రమేయం 


1. తల్లులకు ఆహారం యొక్క నాణ్యత మరియు క్రమబద్ధత 
ఉండేలా చూడటం కొరకు వంతుల వారీగా ప్రోత్స 
హించాలి. ఈ “తల్లుల వాచి యొక్క ఈ సరళమైన జోక్యం, 
వారికి ఒక వాయిస్‌ మరియు ఒక పాత్ర మరియు 
కార్యక్రమం యొక్క అధిక యాజమాన్యత ఇస్తుంది. 


2. తల్లుల ప్రమేయం వల్ల వంటలో మెరుగుదల, పరిశుభ్రతలో 
గణనీయమైన మెరుగుదలకు దోహదపడుతుంది. అలాగే 
ఉపాధ్యాయుల గైర్హాజరీలో తగ్గుముఖం పట్టి వారి వైఖరిలో 
మార్చు కూడా చోటు చేసుకుంటుంది. 

3. మధ్యాహ్న భోజన పథకంలో తల్లులను భాగస్వామ్యం 
చేయడం వల్ల సామాజిక చైతన్యం మరియు ADS ప్రచారం 
చేసినట్లవుతుంది. 


4. తల్లులు సమర్థవంతమైన భాగస్వామ్యం ద్వారా 


e శల్లులు తమవంతు పాత్రను పోషించి, వంటల 
తయారీని, భోజనం చేసే ప్రదేశాన్ని పర్యవేక్షణ 
మరియు పాఠశాల పరిశుభ్రత మెరుగుపడటం. 


© తల్లుల ప్రమేయం ద్వారా భోజనంలో క్రమబద్దత, 
నాణ్యతలో గణనీయంగా అభివృద్ధి జరుగుతుందనే 
వాస్తవాన్ని తెలియజేయడం. 


° ఈ కార్యక్రమం యొక్క కీలక మైన భావనల గురించి 
తల్లులకు అవగాహన కలిగించడం, వారు పర్య 
వేక్షించాల్సిన విషయాల మీద అవగావాన 
కలిగించడం. 


e సంవత్సరంలో ప్రత్యేక రోజులలో వారు పాఠశాల 
కార్యక్రమాల్లో సమర్థవంతంగా పాల్గొనేందుకు 
దోహదపడుతుంది. 


° కార్యక్రమ వ్యూహాలను బలోపేతం చేయడం కొరకు, 
కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంపొందించడం 
కొరకు, భోజనం నాణ్యత మరుగుపరచదం కొరకు 
తల్లుల యొక్క సూచనలు పొందడం. 


ఏ) అభిప్రాయ సేకరణ 


1. 


మధ్యాహ్న భోజన పథకం నాణ్యత మరియు పరిమాణం 
మీద అవగాహన కల్పించడం, అభిప్రాయ సేకరణ మరియు 
ఫిర్యాదులు వంటివి స్వీకరించడం కోసం విద్యార్థుల తల్లి 
దండ్రుల చరవాణులకు నిత్యం సందేశాలు (ఎస్‌ఎమ్‌ఎస్‌) 


పంపుతూ ఉందాలి. 


తల్లిదండ్రుల నుంచి ఏదైనా ఫిర్యాదు లేదా అభిప్రాయాన్ని 
తెలపడానికి రికార్ట్‌ చేయబడేవిధంగా టోల్‌ఫ్రీ నెంబరు 
ఇవ్వాలి మరియు ఫిర్యాదును పరిష్కరించాలి. 


మధ్యాహ్న భోజన పథకంలో భోజన శాల, భోజనం తినే 
ప్రాంతం, ఆహార పాత్రలు, వాష్‌ బేసిన్‌, ప్లేట్లు, గ్లాసులు, 
తాగునీటి సరఫరా వంటి అన్ని అంశాల దగ్గర పిల్లలు 
స్నేహపూర్వకంగా ఉండాలి, తద్వారా పిల్లలకు మధ్యాహ్న 
భోజనం సక్రమంగా, సురక్షితంగా మరియు హుందాగా 
ఉండే విధంగా పొందడంలో ఎలాంటి అసౌకర్యం ఉండదు. 


XII) స్కూలు ఆరోగ్య కార్యక్రమం 


1. 


జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ విభాగాలను సంప్రదించి, పాఠశాల 
ఆరోగ్య కార్యక్రమాన్ని (స్కూలు హెల్త్‌ ప్రోగ్రామ్‌) మరింత మెరుగ్గా 
నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి చొరవ తీసుకోవాలి. 


పిల్లల యొక్క సరైన ఆరోగ్య నిర్వహణ కొరకు అన్ని పాఠశాలల్లో 
“రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బిఎస్‌కె, (పాఠశాల ఆరోగ్య 
కార్యక్రమం)” అమలు చేయబడుతుంది. 


క్షేత్రస్థాయి అధికారులు/ ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో వైద్య 
తనిఖీ క్యాంపులు, వైద్య మరియు ఆరోగ్యశాఖ ద్వారా పిల్లలకు 
అవసరమైన డీవార్మింగ్‌ మాత్రలు, విటమిన్‌-ఎ, ఐరన్‌ మరియు 
ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు మొదలైన వాటిని సరఫరా చేసేలా 
చూడాలి. 


మండల విద్యాశాఖాధికారులు/ ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా 
“వైఎస్సార్‌ కంటి వెలుగు” పథకం ద్వారా పిల్లల కంటి చూపును 
తనిఖీ చేయించి, అవసరమైన వారికి కళ్లజోళ్లు అందేలా చూడాలి. 
మరియు శస్త్రచికిత్సలు అవసరమైనవారికి పై అధికారులను 
సంప్రదించి శస్త్ర చికిత్సలు చేయించాలి. 


ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (సీడబ్యూఎస్‌ఎన్‌) అవసరమైన 
ఉపకరణాలు సమగ్రశిక్షా ద్వారా అందేటట్లు చూడాలి. 

వైద్య ఆరోగ్యశాఖ వారి సహాయంతో పిల్లలకు అవసరమైన శరీర 
(ఆంధ్రోపోమెట్రిక్‌) కొలతలు చేపట్టాలి. 


జిల్లా విద్యాశాఖాధికారి ఆరోగ్య శాఖతో సంప్రదించి విద్యార్థులకు 
సంబంధించి ఒక ఆరోగ్య ప్రణాళికను తయారు చేయాలి. 


గువరించిన ఆహారపట్టిక 


సోమవారం వండిన అన్నం, పప్పుచారు, గుడ్డు కూర 
మరియు చిక్కి 

మంగళవారం | చింతపండు / నిమ్మకాయ / మామిడికాయ 
అన్నం (పులిహోర), టమోటా పప్పు మరియు 
ఉడికించిన గుద్దు 

బుధవారం కూరగాయల అన్నం, బంగాళదుంప కుర్మా, 
ఉడికించిన గుద్దు మరియు చిక్కి 

గురువారం కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటా పచ్చడి 
మరియు ఉడికించిన గుద్దు 


శుక్రవారం వండిన అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన 
గుద్దు మరియు చిక్కి 
6 
శనివారం వండిన అన్నం, సాంబారు మరియు తీపి 
పొంగలి 


esee | 909 | o œ 


w 


(8RR) 
KIÇOURAR 


aes / PETHE 


CRES / CRE COV HOLE QP 


(౪౫52002 Reps (gaecmoe ‘Agog ORRO) 
ROLUR QOLUR RONUE RONUE ORRY Roge 


| eet | omor | moga oos | wads 


akka ౧29౦8 she ARL ౧౨౧౦౩ RER 


Qo Pe `I 


DAD, HOH కావలసిన పదార్థాలు 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్ధాలు 
* కందిపప్పును రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. 


ఆ శుభం చేసిన కందిపప్పును మంచినీటిలో కడిగి, నీళ్ళుపోసి 
నాన బెట్టుకోవాలి. 


e చింతపండును నానబెట్టి, గుజ్జును తీసుకోవాలి. 


e ఉల్లిపాయలు, టమాటాలను ఉప్పునీటిలో వేసి బాగా కడిగి, 
పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. 


© తాలింపు దినుసులు (జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 
ఎండుమిర్చి, వెల్లుల్లి;ను పక్కన పెట్టుకోవాలి. 


తయారీ విధానం 


* ముందుగా శుభ్రం చేసిన కందిపప్పును తీసుకొని, సరిపడా 
నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. 


e 6888 పప్పును బాగా మెదిపి ముందు తగినంత రసం, 
SANSA) ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, 
పసుపు వేసి మరిగించుకోవాలి (ఉడికించాలి). 


బాగా మరిగిన పప్పుచారులో పోపువేసి కలుపుకోవాలి. 


62 


+x 
SYEL ARORO “910020 “BERD y 


CRW OG), 
a OGL, 
RW 009 


గుడ్డు కూర చేయటానికి 


కావలసిన పదార్థాలు 


64 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
e ముందుగా గుద్దును మంచినీళ్ళలో ఉడకబెట్టి, పెంకుతీసి పక్కన 
పెట్టుకోవాలి. 


6 అల్లాన్ని నీటిలో నానబెట్టి, బాగా కడిగి పై పొట్టు తీసి ముక్కలుగా 
కోసుకోవాలి. 


© వెల్లుల్లి రెబ్బల పొట్టును తీసి, ముందుగా శుభ్రం చేసిన అల్లం 
ముక్కలతో కలిపి ముద్దగా రుబ్బుకోవాలి / మిక్సీ పట్టుకోవాలి. 


ఆ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి మరియు ఇతర 
కూరగాయలు (దోనకాయ, ఆనవకాయ, Sos, 
బంగాళదుంపలు) ఉప్పు నీటిలో కడిగి ముక్కలుగా కోసుకోవాలి. 


ఆ కొత్తిమీర / పుదీనా, కరివేపాకు మంచినీటిలో కడిగి తరగాలి. 
తయారీ విధానం 


e ఒక కడాయి తీసుకొని ముందు చెప్పినంత నూనెను పోసి 
వేడి చెయ్యాలి. 


ఆ వేడి అయిన నూనెలో తాలింపు గింజలు వేసి, తాలింపు సిద్ధం 
అయిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 
కరివేపాకుతో పాటు తరిగిన పచ్చిమిర్చి మరియు కూరగాయ 
ముక్కలు (దోసకాయ, ఆనపకాయ, వంకాయ, బంగాళదుంపలు) 
వేసి వేయించుకోవాలి. 


e ఇది వేగేటప్పుడు అల్లం, వెల్లులి ముద్దను వేసి, చక్కగా 
మాడిపోకుండా వేయించుకోవాలి. 


ఆ ఇందులో ముందు చెప్పినంత పరిమాణంలో ఉప్పు, కారం, 
పసుపు వేసి మూత పెట్టుకోవాలి. 


ఆ కూర గుజ్జుగా వచ్చిన తరువాత ముందు ఉడికించిన కోడిగుడ్లకు 
గాట్లు పెట్టి కూరలో వేసి బాగా కలుపుకోవాలి. 


‘CRE Repos ‘eee Geo Agag ‘nee y 


goon nos | sope | svom లంకా 


వులిపోూర బేయటానికి 


కావలసిన పదార్థాలు 


69 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
e బియ్యంలో రాళ్ళు, పురుగులు లేకుండా శుభ్రం చేసుకోవాలి. 
e బియ్యాన్ని నీటిలో కడిగి శుభ్రం చేసుకోవాలి. 
e చింతపండును నానబెట్టి, గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. 
e పచ్చిమిర్చిని SBA, పొడవు ముక్కలుగా కోసుకోవాలి. 


ఆ కావలసిన తాలింపు దినుసులను సిద్ధం చేసుకోవాలి. 


తయారీ విధానం 


ఆ శుభ్రపరచిన బియ్యానికి, ముందు చెప్పినంత పరిమాణంలో 
వేడినీరు, కొద్దిగా నూనె, పసుపు వేసి అన్నం తయారు 
చేసుకోవాలి. 


e ఒక కడాయి తీసుకొని, మిగిలిన నూనె వేసి వేడి చెయ్యాలి. 


e వేడి అయిన నూనెలో ముందు చెప్పిన పరిమాణంలో తాలింపు 
దినుసులు (ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిపప్పు, పల్లీలు, 
మినపప్పు) తరిగిన పచ్చిమిర్చి వేసి, వేగిన తరువాత పసుపు, 
ముందుగా తీసి ఉంచిన చింతపండు రసం తగినంత ఉప్పు 
వేసి మూత పెట్టి ఉడికించాలి. 


ఆ సిద్ధమైన పలిహోర తాలింపును ముందుగా ఉడికిన అన్నానికి 
కలుపుకోవాలి. 


వులిపూర 


71 


soos non | gone | ఇంతా gos 


akong aege she ORI ౧౨౧౦౩ కరాటం] 


Ò 
AN RHR 


టమాటా పప్పు బేయటానికి 


కావలసిన పదార్థాలు 


7 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
e కందిపప్పును రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. 


ఆ శుభం చేసిన కందిప్పును మంచినీటిలో కడిగి పక్కన 
పెట్టుకోవాలి. 


© ఉల్లిపాయలు, టమాటాలు, కూరగాయలను ఉప్పునీటిలో కడిగి, 
ముక్కలుగా కోసుకోవాలి. 


e చింతపండును నానపెట్టి గుజ్జు తీసుకోవాలి. 


ఆ కావలసిన తాలింపు దినుసులను సిద్ధం చేసుకోవాలి. 


తయారీ విధానం 


ఆ ఒక గిన్నెలో కడిగిన పప్పును తీసుకొని, సరిపడా నీళ్ళుపోసి 
ఉడికించుకోవాలి. 


© ఉడికిన పప్పులో తరిగిన టమాటా ముక్కలు, కూరగాయ ముక్కలు 
(దోసకాయ, క్యారెట్‌, బంగాళదుంపలు) వేసి మగ్గిన తరువాత 
ఉడికిన పప్పును కొంచెం మెదుపుకోవాలి. 


96 ఈ మిశ్రమంలో చింతపండు రసం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 
ఇందులో పోపువేసి కలుపుకోవాలి. 


75 


CRELLE eR “౧40౯౧ ‘HERD yy 
‘EKEQCE AQA ‘RogRuoce eg (os y 


అ 


owha BER aves oika DLR SEHA ANR RGR 
UVAE (ceccecase@) OO 


కూరగాయల (వెజిటబుల్‌) 


బిర్యాని చేయటానికి కావలసిన పదార్థాలు 


Ti 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
అ బియ్యంలో రాళ్ళు, పురుగులు లేకుండా శుభ్రం చేసుకోవాలి. 
© బియ్యాన్ని మంచినీటిలో శుభ్రంగా కడిగి, నానబెట్టుకోవాలి. 


© కూరగాయలను (క్యారెట్స్‌, బంగాళదుంపలు, బీన్స్‌, టమాటాలు, 
ఉల్లిపాయలు) ఉప్పునీటిలో కడిగి కావలసిన సైజులో ముక్కలుగా 
కోసుకోవాలి. 


© ఎండు బరాణీ అయితే నానబెట్టుకోవాలి. 


ఆ అల్లాన్ని మట్టిపోయే వరకు ఉప్పు నీటిలో నానబెట్టి పై పొట్టు 
తీసి ముక్కలుగా కోసుకోవాలి. 

ఆ వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి, ముందుగా శుభ్రం చేసిన అల్లం 
ముక్కలతో కలిపి మిక్సీ పట్టాలి i రుబ్బుకోవాలి. 


e దాల్చిన చెక్క యాలకులు, లవంగాలు, గరంమసాల పొడి తీసి 
సిద్ధంగా వుంచుకోవాలి. 


తయారీ విధానం 


e ఒక కడాయి తీసుకొని సరిపడా నూనె / నెయ్యి వేసి, వేడి 
చెయ్యాలి. 


e SAS నూనె / నెయ్యిలో దాల్చిన చెక్క లవంగాలు, యాలకులు, 
గరంమసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా వేసి 
వేయించుకోవాలి. 


ఈ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి ముద్దను వేసి, వేగిన తరువాత 
తరిగిన కూరగాయ ముక్కలు (బంగాళదుంపలు, క్యారెట్స్‌, బీన్స్‌, 
బఠాణీలు) వేసి వేయించుకోవాలి. 

కూరగాయ ముక్కలు మగ్గుతున్నప్పుడు ఉప్పు వేసి బాగా 
కలుపుకోవాలి. 


చివరిగా నాన బెట్టిన బియ్యంవేసి, కొద్దిగా వేయించుకోవాలి. 
(ఇలా వేయించడం వల్ల అన్నం ముద్ద కాదు). 


దీనిలో సరిపడా నీళ్ళు పోసి ఉడికిన తరువాత దించుకోవాలి. 


కూరగాయల (వెజిటబుల్‌) బిర్యాని 


80 


HRW 009 
CRW 0G) 


‘ERNE OQAR OROGBO Qg 


‘acs x 


తంత | gogue | Rogue | Gags 


Moea 
| 
See UE 
ee 
_sgosye రం | 
కాలా POUR 
| emg | ces 00౯7 | 
ET um 


ROQUE 
ROQUE 
ROQUE 
ROQUE 
ROQUE 
ROQUE 
09౦) P 
Cocca) G 
Cocca) G 


ons 
eas 
CT 
CORORRUOR 
m= 
egos 
ages 


reas 
[eee 
x OPU ARE 


Ò 
0౧006౨౯ RGR 


కుర్మా బేయటానికి కావలసిన పదార్థాలు 


82 


ముందుగా సిద్ధం ఇసుకొవలసిన పదార్థాలు 
e బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు, కాంట్‌, బీన్స్‌ 
ఉప్పునీటిలో కడిగి ముక్కలుగా కోసుకోవాలి. 


ఆ అల్లాన్ని మట్టిపోయే వరకు నీటిలో నానబెట్టి పై పొట్టు తీసి 
ముక్కలుగా కోసుకోవాలి. 


© వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. 


© నువ్వులను వేయించి అల్లం, వెల్లుల్లి, ఎండుకొబ్బరి / పచ్చి 
కొబ్బరితో కలిపి రుబ్బుకోవాలి / మిక్సీపట్టాలి. 


ఆ దాల్చిన చెక్క యాలకులు, లవంగాలు సిద్ధం చేసుకోవాలి. 


తయారీ విధానం 
© ఒక కడాయి తీసుకొని సరిపడా నూనె వేసి వేడి చేయాలి. 


ఆ వేడి అయిన / కాగిన నూనెలో దాల్చిన చెక్క యాలకులు, 
లవంగాలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. 


e ఉల్లిపాయలు వేగిన తరువాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని 
(ఎండుకొబ్బరి / పచ్చికొబ్బరి / వేయించిన నువ్వులు, అల్లం 
వెల్లుల్లి) వేసి వేయించుకోవాలి. 


ఆ ఇప్పుడు తరిగిన కూరగాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. 


© కూరగాయ ముక్కలు మరిగిన తరువాత టమాటా ముక్కలు 
పసుపు, కారం వేసి మగ్గిన తరువాత ఉప్పువేసి సన్నని సెగపై 
వేయించుకోవాలి. 

e చివరిగా సరిపడా నీళ్ళు పోసి కూర గుజ్జుగా వచ్చేంతవరకూ 

ఉడికించుకోవాలి. 


84 


GRONVEL (9౮౯౯౧౮౧ OVORA (SE RG y 


gosue | wosue | gosue | pose | fel 
gogue | sorua | gogue | gogue [|x axe rogue 


క Ee అజా కానాల “కూ 
oot ose sr e Sos 


meget [edo | gor | root యం 
| a |e 
{cs} 
ss) oS 
oR ౧౨౨౦2 ఇసి రసం ౧౮౫౩౯౦8 కరణం] eer 


ges "౮ 


కిచిడీ చేయటానికి కావలసిన వదార్తాలు 


86 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
ఆ _వీయ్యం మరియు పెసరపప్పును రాళ్ళు లేకుండా శుభ్రం 
చేసుకోవాలి. 


© శుభ్రం చేసిన పెసరపప్పు, బియ్యంను మంచినీటిలో కడిగి 
నానబెట్టుకోవాలి. 


ఆ అల్లాన్ని నానబెట్టి బాగా కడిగి పొట్టు తీసి ముక్కలుగా 
తరగాలి. 


© వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసి ముందుగా శుభ్రం చేసిన అల్లంతో 
కలిపి మిక్సీ పట్టుకోవాలి / రుబ్బుకోవాలి. 


తయారీ విధానం 


© ముందుగా ఒక కడాయి తీసుకొని సరిపడా నూనె వేసి వేడి 
చెయ్యాలి. 


ఆ కాగిన నూనెలో దాల్చిన చెక్క లవంగాలు, యాలకులు వేసి 
వేగనివ్వాలి. 


ఆ ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, వేగిన తరువాత, 
తరిగిన పచ్చిమిర్చి ముందు తయారు చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద 
వేసి వేయించుకోవాలి. 


అ ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. 


ఆ ఇందులో నానబెట్టి ఉంచిన బియ్యం, పెసరపప్పు వేసి వేయించిన 
తరువాత ముందుగా చెప్పిన పరిమాణంలో నీళ్ళు పోసి ఉప్పు 
వేసి సన్నని మంట (సెగపై) ఉడికించుకోవాలి. 


కిచిడీ 


88 


camo aege she ORL ౧౨౧౦ కరాటం) 


Ò 
0౧006౨౮౫ NROS 


gee eRe "9 


టమాటా పచ్చడి చేయటానికి 


కావలసిన పదార్థాలు 


90 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
టమాటాలు, పచ్చిమిర్చిని ఉప్పునీటితో కడిగి పెద్ద ముక్కలుగా 
కోసుకోవాలి. 
వెల్లుల్లిని పొట్టు తీసుకొని పక్కనపెట్టుకోవాలి. 


చింతపండును నీటిలో నానబెట్టి చిక్కని గుజ్జును తీసుకోవాలి. 


తయారీ విధానం 


ఒక కడాయి తీసుకొని సరిపడా నూనె వేసి వేడి చేయాలి. 


మరిగిన నూనెలో తరిగిన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి 
బాగా మరగినివ్వాలి. 


కాసేపటి తరువాత వేయించిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, 
జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు రసం, సరిపడా ఉప్పు నస మిక్సీ 
పట్టుకోవాలి. 


మిక్సీ పట్టిన తర్వాత తాలింపు వేసుకోవాలి. 


టమాటా పచ్చడి 


agag “౧౮29 ‘Ge egor 
ROQYR ROQUR ROCUR ROCUR CACC Rogen 


cating aege she ARG ౧౨౧౦౩ కరాటం] 


Ò 
AN RHR 


pe QAFA "6 


ఆకుకూర పప్ప, బేయటానికి 


కావలసిన పదార్థాలు 


94: 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
ఆ కందిపప్పును రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. 
© శుభ్రం చేసిన కందిపప్పును మంచినీళ్ళతో కడిగి, నీళ్ళు పోసి 
పక్కన పెట్టాలి. 
e చీడ, పీడలేని ఆకు కూరను తీసుకొని, మంచి నీళ్ళతో కడిగి 
పెద్దగా ఆకుకూరను కోసుకోవాలి. 


e తాలింపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, 
కరివేపాకు) తీసి పక్కన పెట్టుకోవాలి. 


© చింతపండును నానబెట్టి, గుజ్జు తీసుకోవాలి. 


తయారీ విధానం 


* ముందుగా శుభ్రం చేసిన కందిపప్పును మరియు ఆకుకూరను 
తీసుకొని సరిపడా నీళ్ళుపోసి, కారం, పసుపు వేసి ఉడికించు 
కోవాలి. 


ఆ ఉడికిన పప్పుని బాగా మెదిపి, దానిలో చింతపండు గుజ్జు, 
ఉప్పు వేసి బాగా కలిపి మరలా ఉడికించాలి. 


ఈ మిశ్రమంలో పోపు వేసి కలుపుకోవాలి. 


AGES ‘pos YO ‘rompsec ‘gobs ‘weg “రంయ౨ళ్దగూర CUE ‘WIRD ‘HOARY y 


gosue | Rogue | gosue | gosue | OS 
gogue | Rogue | gosue | gosyue | ax ORRY Hogue | 
యిల 009 | ogag | meea oog | eeg | peg 
moss | cmos | est | caor | a Ge 
meg | cog | meget | cesar | — ,compagus ope | 
meg | oog | ost | emaor | marae 


eos non | gore | suo% pop 
అ 


౧౧౦0౨౯ RGR 
ers ౧౮౨౧౦౫ alte com Snc DRL SSR) sia 


(90౮౪౦6౦౪ “Ol 


సాంబారు చేయటానికి 


కావలసిన పదార్థాలు 


98 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
e _కందిపప్పులో రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. 
© శుభ్రం చేసిన కందిపప్పును, మంచినీటితో కడగాలి. 


ఆ టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర కూరగాయలు (ఆనపకాయ, 
దోసకాయ, ముల్లంగి, గుమ్మడికాయ, క్యారెట్స్‌ మొదలైనవి) 
ఉప్పునీటిలో కడిగి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. 


e చింతపండును నానబెట్టి, గుజ్జు తీసుకోవాలి. 


© తాలింపు దినుసులు (ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, 


M’? 


కరివేపాకు) తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. 


తయారీ విధానం 


e ముందుగా శుభ్రం చేసి ఉంచిన కందిపప్పును తీసుకొని, సరిపడా 
నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. 


ఆ ఉడికిన పప్పును బాగా మెదపాలి. 


e మెదిపిన పప్పులో చింతపండు రసం, ఉల్లిపాయలు, టమాటాలు, 
కారం, పసుపు, సాంబారుపొడి కూరగాయ ముక్కలు వేసి బాగా 
మగ్గనివ్వాలి. 


ఆ తరువాత మరిగిన మిశ్రమంలో పోపు వేసి కలుపుకోవాలి. 


సాంబారు పొడి తయారీ విధానం 


కావలసిన పదార్థాలు 


పచ్చిశనగపప్పు - 100 గ్రా. 
నన గా 
ధనియాలు - 100. 
జీలకర్ర - 50 గ్రా. 
మిరియాలు - 50 (గా. 
ఎండుమిర్చి = 100 (గా. 
ఇంగువ = 20 గ్రా. 


పై చెప్పిన అన్ని పదార్థాలను వేరువేరుగా వేయించుకొని, 
పొడికొట్టుకొని పొడి గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. 


101 


goo pop | ఇంకా | ఇలంత్లా ఇంక 


6 
0200694 RHR 
aoa OLL aloes okne ౧౮౨౧౦౫ WHC) — 


౮౦68 (og) gg “II 


తీపి (బల్లం) పొంగలి చేయటానికి 


కావలసిన పదార్థాలు 


108 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
© బియ్యాన్ని మంచినీటిలో కడిగి శుభ్రం చేసుకొని, నానబెట్టాలి. 


e _ పెసరపప్పులో రాళ్ళు లేకుండా శుభ్రం చేసి నీటితో కడిగి పక్కన 
పెట్టుకోవాలి. 


ఆ బెల్లాన్ని పొడిగా చేసి పెట్టుకోవాలి. 
ఆ యాలకులు పొడిగా తయారు చేసుకోవాలి. 
తయారీ విధానం 


e ఒక కడాయి తీసుకొని, నెయ్యి వేసి వేడిచెయ్యాలి. 


© కాగిన నెయ్యిలో నానబెట్టిన బియ్యం, పెసరపప్పును వసి సన్నని 
సెగ (మంటపై వేయించి, ముందుగా చెప్పినన్ని నీళ్ళు పోసి 
ఉడికించాలి. 

ఆ ఉడికిన మిశ్రమంలో బెల్లం పొడి వేని కొద్ది సేవు 
ఉడికించుకోవాలి. 


చివరిగా యాలకుల పొడి వేయాలి. 


20 Doa 


12. వేరుశనగ చిక్కిలు 
కావలసిన పదార్ధాలు 


వేరుశనగ అమ్ములు - 2 కిలోలు 
బెల్లం - 1 కిలో 


యాలకలు పొడి తగినంత 


106 


ముందుగా సిద్ధం చేసుకోవలసిన పదార్థాలు 
* ముందుగా వేరుశనగ పప్పును తీసుకొని, పొట్టు పోయేవరకు 


వేయించాలి. 
e ఒక కడాయిలో నీళ్ళు తీసుకొని మెత్తగా మెదిపిన బెల్లం వేసి 
కరగనివ్వాలి. 


* ఈ మిశ్రమాన్ని పొయ్యి మోద పెట్టి తీగ పాకం వచ్చే వరకు 
మరగనివ్వాలి. 


© తరువాత ఇందులో యాలకల పొడి వేసి కలపాలి. 


© బెల్లం మిశ్రమం ముదురు పాకం వచ్చాక అందులో ముందుగా 
వేయించిన వేరుశనగలు వేసి బాగా కలపాలి. 


e చివరిగా పొయ్యి మోద నుంచి దించి కావలసిన పరిమాణంలో 
(25 (గ్రా) చిక్కిలు చేసుకోవాలి. 


పాఠశాలలో ఆరోగ్య రక్షణ విధానంలో నిర్ధిష్టమైన (ప్రామాణికమైన) 
నిర్వహణ పద్దతి 
పరిచయం: 
పాఠశాల ఆరోగ్య రక్షణ అనేది భారత ప్రభుత్వం ద్వారా నిర్వహింపబడుచున్న 
కార్యక్రమాలలో ఒక ప్రధానమైన అంశము. ఇది ప్రతి యాజమాన్య పాఠశాలలో 
SBS) WG విద్యార్థులకు ఆరోగ్య ప్రమాణాలను పెంచుతూ వారి విద్యాభివృద్ధికి తోడ్పడే 
విధానం. దీనిలో భాగంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం 
ప్రారంభించుటకు భారత ప్రభుత్వం 1999లో నిర్ణయం తీసుకొనుట జరిగింది. 2003 
నాటికి సుమారు 1,40,000 పాఠశాలలో నిర్మాణం జరిగినది. 2012 వ సంవత్సరంలో 
ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సూచనలనుసరించి బాలికల బుతుచక్ర సమస్యలు, 
మూత్రాశయ సమస్యలు మొదలైనవి GUS? ఉంచుకొని బాలికలకు వేరుగా 
మూత్రాశాలలు మరియు మరుగుదొడ్లు నిర్మించుటకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతను 
కల్పించినది. 2014 స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రస్తుత ప్రధాన మంత్రివర్యులు “ స్వచ్చ 
భారత్‌ - స్వచ్చ వఏద్యాలయం” పేరిట అన్నీ పాఠశాలలో MHRD ద్వారా బాలురకు, బాలికలకు 
వారి సంఖ్య అనుసరించి మూత్ర మరియు మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ విషయమై 
సమగ్ర శిక్ష అభియాన్‌ (SSA) పథకాల ద్వారా చర్యలు తీసుకొనుట, బాగా నిర్వహణ 
జరుగుచున్న పాఠశాలలను, మండలాలను, జిల్లాలను గుర్తించి స్వళ్ళ విద్యాలయం 
పురస్కారాలను ప్రకటించుట జరిగింది. 2018-19 సంవత్సరం నుండి ప్రభుత్వం 
నిర్వాహకులకు గౌరవభ్యతి చెల్లించుటకు నిధులను కేటాయించడమైనది. 2020 
సంవత్సరంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వర్ఫులు శ్రీ వైయస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి 
గారు “ అమ్మ ఒడి” పథకం ద్వారా విద్యార్థుల ప్రతి తల్లికి చెల్లించిన సొమ్ము రూ. 
15,000/- లో స్వళ్ళందంగా పాఠశాలల నిర్వహణకు గానూ చెల్లించిన రూ. 1,000/-తో 
పాటు ప్రభుత్వ నిధులతోనూ ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్య రక్షణ కార్యక్రమం 
నిర్వహించుటకు నిర్ణయం తీసుకొనుట జరిగినది. “ నాడు - నేడు” కార్యక్రమంలో 
భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, అవసరమైన మరమ్మత్తులు నిర్వహించుట 
జరుగుచున్నది. పాఠశాలలోని ప్రతి 40 మంది విద్యార్థులకు 2 మూత్రశాలలు, 1 
మరుగుదొడ్డి, 1 వాష్‌ బేసిన్‌ బాలురు, బాలికలకు వేరు వేరుగా నిర్మించుట 
జరుగుచున్నది. 
లక్ష్యాలు : 
1. అనారోగ్యమును నిర్మూలించి, ఆరోగ్యకరమైన, 
ఆహ్లాదకరమైన పరిసరాలలో విద్యనందించుట. 
2. పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలను పెంచుట. 
3. విద్యార్థుల హాజరు శాతం పెంచుట. 
4. పాఠశాలలలో విద్యార్దుల Dropout ను నిరోధించుట. 


పాత్రలు, బాధ్యతలు: ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు: 
1. పాఠశాల ప్రధానోధ్యాయులు / ఉపాధ్యాయులు పాఠశాల పరిసరాలు, 
మూత్రాశాలలు, మరుగుదొడ్లు, వాష్‌ బేసిన్‌లు పరిశుభ్రంగా 
ఉండేలా చర్యలు తీసుకొనుట. 
2. విద్యార్థులలో పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన 
కల్పించి, ఆచరించేలా చూచుట. 
౩. పనివారిచే సక్రమంగా పని నిర్వహించేలా చూచుట. 
4. పరిశుభ్రతకు అవసరమైన సామగ్రిని సమకూర్చుట. 
5. విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు 
నిర్వహించి పరిశుభ్రతపై అవగాహనను కల్పించుట. 
6. ఆసక్తి, అవగాహన ఉండి స్వళ్సందంగా ముందుకు వచ్చే వ్యక్తులు, 
సంస్థల నుండి విరాళాలు సేకరించి మెరుగైన పరిస్థితులను ఏర్పరుచుట. 
7. DB దినం పాఠశాల పరిసరాలను, మూత్రాశాలలు, 
మరుగుదొడ్లను పరిశీలించుట. 
8. వాటికి అవసరమైన నీటి సరఫరా మరియు వాడుక నీరు 
బయటకు పోయేలా ఏర్పాట్లు మరమ్మత్తులు ఎప్పటికప్పుడు జరిగేలా చూచుట. 
9. విద్యార్థులు తరచూ (అనగాఅవసరాలను తీర్చుకొన్న తదుపరి మరియు భోజనానికి 
ముందు, తరువాతు చేతులను శుభ్రపరుచు కొనేలా చూచుట. 
10. ప్రతిరోజు శానిటేషన్‌ App లో వివరాలను, ఫోటోలను Upload చేయుట. 


11. విద్యార్థులకు తరచూ ఆరోగ్యపరమైన పరీక్షలు అందుబాటులో ఉన్న ఆరోగ్య సంస్థ 
వారిచే నిర్వహించుట. 
12. నిపుణలతో విద్యార్థులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయుట. 
13. పనివారికి గౌరవభ్యతి అందేలా చూచుట (చర్యలు తీసుకొనుటు 
14. మూత్రాశాలలు, మరుగుదొడ్లు ప్రవేశ ద్వారము వద్ద ఎల్లప్పుడు పొడిగా 
ఉండే కార్చెట్లు ఉండేటట్లు చూచుట. 
15. మూత్రాశాలలు, మరుగుదొడ్లు మరియు వాష్‌ బేసిన్ల నందు నీటి 
లభ్యత ఎల్లప్పుడు (Runningwater) ఉండేటట్టు చూచుట. 
16. విద్యార్థుల వయస్సు దృష్టా ప్రాధమిక పాఠశాలల విద్యార్థులకు Toiletblocks, 
Urinalblocks మరియు Urinal block చిన్న సైజులో ఉండే విధంగా చూడాలి. 
17. మూత్రశాలలు, మరుగుదొడ్లు పరిసరములలో వినియోగించిన నీరు 
నిల్వ ఉండకుండా చూడాలి. 
18. World Health Day ,Hand Wash Day వంటి పరిశుభ్రతకు సంబంధించిన 
కార్యక్రమములు పాఠశాలల నందు నిర్వహించి సంబంధిత వ్యక్తుల 
పనితీరును మెచ్చుకొనుట ద్వారా పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలి. 


విద్యార్థులు మరియు వ్యక్తి గత పరిశుభ్రత : 

1. విద్యార్థులు వ్యక్తిగత మరియు పరిసరాల శుభ్రత పాటించాలి. 

2. మూత్రశాలలు, మరుగుదొడ్లను సరైన విధానంలో వాడుట అనగా 

అవసరమునకు పోయినప్పుడు ముందుగా నీటిని వినియోగించుట, ఉపయోగించిన 

తదుపరి కూడా సరైన విధానములో సరిపడా నీటిని వినియోగించుట ద్వారా తరువాత 

వెళ్ళినవారు ఉపయోగించు కొనేలా చూడాలి. 

3. మూత్రము పోయి వచ్చిన తదుపరి చేతులను సబ్బుతోనే, సరిపోయేంత నీటితో 

శుభ్రపరుటకొనుట. 

4. ఏ విధమైన అవశేషాలు నిల్వఉండకుండా ఉండుటకు, వీలుగా చేతి, కాలి FRO 

ఎప్పటికప్పుడు కత్తిరించుకొనుట. 

5. తోటి విద్యార్థులు కూడా సక్రమముగా పరిశుభ్రతను పాటించేలా చూచుకొనుట. 

6. ముఖ్యంగా బాలికలు బుతుక్రమంలో వాడిన శానిటరీనాప్కిన్స్‌ ఎక్కడపడితే అక్కడ 

పడేయకుండా దానికొరకు AD చేయబడిన చెత్త బుట్టలో సరైన విధానంలో 

పడవేయుట. 

7. మంచి నీటిని త్రాగు ప్రతిసారి చేతులను శుభ్రము చేసుకొనుట. 

8. భోజనానికి ముందు, తర్వాత కూడా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకొనుట. 

విద్యార్ధిని విద్యార్థుల తల్లిదండ్రులు - అవగాహన : 

1. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వారు వారి పిల్లలకు వ్యక్తిగత, పరిసరాల 
పరిశుభ్రతపై అవగాహన కల్పించి, ఆచరించేలా చూడాలి. 

2. పిల్లలు చదువుచున్న పాఠశాలలను తరచూ సందర్శించి, పాఠశాల ఆవరణ, 
మూత్రాశాలలు, మరుగుదొడ్లు, చేతులను శుభ్రపరిచే Wash basins పరిస్థితిని 
పరిశీలించుట. 

3. అవసరమైనచో ప్రధానోపాధ్యాయులు / ఉపాధ్యాయులు పనివారితో సంప్రదించి 
మెరురైన పరిస్థితిలో శుభ్రంగా ఉండేలా చూచుట. 

4. పేరెంట్స్‌ టీచర్స్‌ కమిటీ సమావేశమునకు హాజరై తగు సూచనలు 

ఇస్తూ,వాటికవసరమైన సామాగ్రి మొదలైన వాటిని సమకూర్చడం. 

5. ఎవరైనా దాతలు, పూర్వపు విద్యార్దులు, స్వఛ్చంద సంస్థల సహకారంతో సంప్రదించి 
విరాళాలు య ae ° i 

6. సేకరించిన విరాళాలను జాయింట్‌ అకౌంట్‌లో జమ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

7. సదరు సొమ్మును సక్రమంగా ఖర్చు అయ్యేలా నిర్ణయాలు తీసుకొనుట. 

8. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్‌. జగన్‌మోహన్‌రెడ్డి గారు 
ప్రవేశ పెట్టిన “అమ్మ ఒడి” కార్యక్రమము ద్వారా విద్యార్థిని విద్యార్థులు ప్రతి తల్లికి 
అందిన “ అమ్మ ఒడి” మొత్తము అనగా రూ. 15,000/-లు నుండి ప్రతి తల్లి 
తప్పనిసరిగా రూ. 1,000/- పాఠశాల పరిశుభ్రత నిర్వహణ కొరకు స్వళ్ళందంగా 
ఇచ్చేటట్లు చూడాలి. 

9. పాఠశాల సందర్శన సమయంలో మూత్రాశాలలు, మరుగుదొడ్లు, వాష్‌బేసిన్లు, 
పరిసరాలు విషయంలో శానిటేషన్యాఫ్‌లో వివరములను, ఫోటోలను Upload 


చేయుట, వాటికి మార్కులను కూడా కేటాయించుట చేయాలి. 


10. తరచుగా OSE / వార్డు హెల్త్‌ అసిస్టెంట్‌ మరియు శానిటరీ సిబ్బంది సహాయంతో 
పనివారు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూచుట. 

విలేజ్‌ / వార్డు ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, వార్డు / విలేజ్‌ సెక్రటరీ, హెల్త్‌ అసిస్టెంట్‌, 

శానిటరీ అసిస్టెంట్లు 

1. విలేజ్‌/ వార్డు ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, వార్డు / విలేజ్‌ సెక్రటరీ, హెల్త్‌ అసిస్టెంట్‌, శానిటరీ 
అసిస్టెంట్‌ ల సహకారంతో పాఠశాలలను సందర్శించి పాఠశాల ఆవరణలోని అన్నీ 
ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలాగాచూచుట, విద్యార్థుల, ఉపాధ్యాయులు, పనివారి 
ఆరోగ్య విషయమై పరీక్షలు నిర్వహించేలా చూచుట. 

2. అవసరమైనచో విద్యార్థులకు పరిశుభ్రత గూర్చి అవగాహన కల్పించుట. 

ప్రధానోపాధ్యాయులు /ఉపాధ్యాయులకు, పనివారికి తగు నూచనలు ఇచ్చుట. 

4. పేరెంట్స్‌ టీచరు కమిటీ సమావేశాలకు హాజరై పరిశుభ్రత విషయంలో తీసుకొన్న 
నిర్ణయాలు సక్రమంగా జరిగేలా చూచుట. 

శుభ్రపరచు సిబ్బంది : 

1. పని వారు పాఠశాలకు వచ్చే సమయంలో వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 

2. మూత్రశాలలను, మరుగుదొడ్లను ప్రతి దినము సరైన పద్దతిలో శుభ్రము చేయుట. 

3. మూత్రశాలలను , మరుగుదొడ్లను శుభ్రపరచిన పరికరాలను వెంటనే సరైన పద్ధతిలో 

శుభ్రపరచి ఎండలో ఆరబెట్టి తదుపరి జాగ్రత్త చేయాలి. 

4. అదే విధముగా శుభ్రపరుచుటకు వాడే కెమికల్ట్‌ను పరికరములను విద్యార్థులు 

సంచరించే చోట కాకుండా వేరుగా జాగ్రత్త చేయాలి. 

పర్యవేక్షణ సిబ్బంది : 

Il విద్యాశాఖకు సంబంధించిన MEO, DyEO, DEO, AD, SSA Monitoring Staff వారు 

శానిటేషన్‌ శాఖ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బందితో OB విడిగా లేదా అవకాశాన్ని బట్టి 

కలిసి కానీ పాఠశాలలను సందర్శించి తగు నూచనలు, సలహాలను ఇచ్చుట. 

పాఠశాల పరాసరాలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వాష్‌బేసిన్లు మొదలైనవి 


పరిశీలించుట. 
పరిశీలించిన విషయములను శానిటేషన్‌ యాప్‌ ఫోటోను Upload చేయుట. 
అన్నీ విధాలా బాగున్న పాఠశాలలను గుర్తించి, సిబ్బందిని విద్యార్థులను ప్రోత్సహించుట. 
విద్యార్థులకు అవగాహన కల్పించుట. 
పనివారికి కూడా తగు సూచనలు, అవగాహన కల్పించుట (వ్యక్తిగత,పరిసరాల 
శుభ్రత విషయంలో. 
7. విద్యార్థులకు, పనివారికి ఆరోగ్య శాఖ అసిస్టెంటు / సిబ్బంది తరచుగా ఆరోగ్య 
పరీక్షలు నిర్వహించుట. 
8. నిధులు, విరాళాలు విషయమై రికార్డులను పరిశీలించుట. 
9. పనివారి గౌరవభ్యతి సక్రమంగా, సకాలంలో చెల్లించేందుకు అవసరమైన 
చర్యలు తీసుకొనుట. 
10. శుభ్రత కొరకు వాడే పరికరాలు, కెమికల్స్‌ మొదలగునవి సరైన పద్దతిలో 
భద్రపరి WHO లేనిది పరిశీలించుట. 


థు 


N 


AAR W 


శుభ్రత కొరకు అవసరమైన వస్తువులు : 

చీపుర్లు, బ్రష్‌లు, బ్లీచింగ్‌ పౌడర్‌, యాసిడ్‌, ఫెనాయిల్‌, సబ్బులు, బకెట్టు, మగ్గులు, గ్లౌజులు, 
మాస్కులు, 2S / బూట్లు, SH కోట్లు మొదలగునవి. 

కొనుగోలు : 

పై వస్తువులను కొనేటప్పుడు వాటి నాణ్యత, ఘాడత, కాలపరిమితి, ధర మొదలగునవి 
పరిశీలించి కొనుగోలు చేయాలి. 

జాగ్రత్త పరుచుట : 

నెలకు, 3 నెలలకు, 6 నెలలకు సరిపడే వస్తువులను ఒకేసారి కొనుగోలు చేసిన చో (వాటి 
కాలపరిమితిని అనుసరించి వాటిని తెమలేకుండా, విద్యార్థులు సంచరించని 
ప్రదేశములలో జాగ్రత్తగా భద్రపరచవలెను. 

రికార్దులుభద్రపరచుట : 

ప్రతి కొనుగోలు, వాడకం, భద్రపరచుట, వాటికి సమకూరిన సామర్రి (ప్రభుత్వ నిధులు, 
అమ్మ ఒడి వివరాలు, స్వళ్ళంద సంస్థల వివరాలు, పూర్వపు విద్యార్ధుల విరాళాలు 
మొదలగునవి వాటికి, ఆరోగ్యశాఖ వారిచే విద్యార్థులకు, పనివారికి, సిబ్బందికి 
నిర్వహించిన పరీక్షల వివరాలు, తీసుకున్న జాగ్రత్తలు, మందుల వివరాలు, నిపుణులచే 
విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు మొదలైన వాటికి వేర్వేరుగా 
రికార్డులను మెయింటెయిన్‌ చేసి వాటిని ఆడిట్‌ కూడా చేయిస్తూ ఉండాలి. 
మూత్రశాలలు, మరుగుదొడ్లను సందర్శన / తనిఖీ పాఠశాలల ప్రధానోపాద్భాయులు, 
శానిటరీ వర్కర్లు ప్రతి రోజు వార్డు / విలేజ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంటు వారానికి ౩ సార్లు 
నిర్వహించి వాటియొక్క వివరములను, చిత్రాలతో సహా Toilet Cleaning Management 


System (TCMS) App లో పొందుపరచాలి. అలా తెలిపిన విషయాలకు చెక్‌ లిస్టులో వివరణ 
QOS వాటికి ActionTaken Report (ATR) లో Ticket Rise అవుతుంది. అందులో 
నమోదు అయిన ఏవరములపై ప్రధానోధ్యాయులు 3 దినములలో చర్యగైకోని వాటిని 
మరల Brads పొందువరచవలని ఉంటుంది. 5 రోజులలో మండల 
విద్యాశాఖాధికారులు, ఉపవిద్యాశాఖాధికారులు, 10 రోజులలో విద్యాశాఖాధికారులు, 
చర్యలు తీసుకొనాల్సి ఉంటుంది. 


